


నత్రయం 


(మహాకవి శ్రీశ్రీ సంపూర్ణ లభ్యరచనల సంకలనం) 


(ల 
(1 
కె 
న. 


కూర్చు 
చలసాని ప్రసాద్‌ 
ఎం.వి.రాయుడు 





అటి 
రీ 
మీరట్‌ పేరక్‌ 


1.00. 8-2-611/3, ౧15064] “౯ 10841. ౮౬౦౮౫౧ 1.001 
01410 0. 11, 94న తుకత 015, 00004840 - 500 034. 
౯౬ : 040 - 2332 3760 


శ్రీశ్రీ శతజయంతి 30 ఏప్రిల్‌ 2010 


500 500 24500044 0తు 00401 
౮౦౧౫112600 02౫11 22112016 ౪/౦0 01 సశ202120/1 5166 5166 
₹/014006 1: కజగ2 002500220220 


తొ40/స/6/ 7 

గ20250 0006426000 

11.00. 8-2-611/3, సగంరఖు “౯ 10024], 
౮808406 ౧1001 [026 10. 11, 
32%)జ2 ౧1113, గ్వం0ం12026 - 500 04. 
"61 : 040 - 2332 3760 


00౧) గ/8// = 
5106620220 ౪01262 [20202 (౯ 5166 5160) 


₹//00/74//0/202 
32004 


00౫౯7 రిటా?/7+ 
51/2 521 ౮200103, గ/6ల2026 


బి౧7 56/07 + 
30 4౧1 2010 
314% ౦ల[ల౧20/ 00 5166 5166 


తగి. 1. [2000020 
2021013002 
9 [20650 9204 
1. ౮92 


7720728 7 
1౬21200001, 0/0012026 


వం/6 లసా//ల4/0/ = 
112/1 94011026003, శం[0! [128220 సు బఖయాా262 - 10. 


క06 : 0. 600 
(56101 ౫0166 /0180ట) 


మేము సైతం 


శ్రీశ్రీ- రెండక్షరాలే అయితే అవి శ్రీరంగం 
శ్రీనివాసరావు అనే ఒక చైతన్యస్ఫూర్తికి సజీవ దర్పణాలు. 

శ్రీశ్రీని రెండు చారిత్రక సందర్భాలుగా చూస్తే... అవి 
అభ్యుదయ సాహిత్యానికి, విప్లవ సాహిత్యానికి రెండు 
మహోన్నత ఆరంభాలు. 

శ్రీశ్రీని మొత్తంగా కొలిస్తే... ఆ విరాట్‌ రూపం తెలుగు 
సాహిత్యానికి, సమాజానికి మధ్య విస్తరించిన హద్దులు లేని 
విశ్వమానవ సౌందర్యం. 

2 

సాహితీవేత్తగా సామాజికకార్యకర్తగా శ్రీశ్రీ తెలుగు 
వారికి అందిన గొప్ప వరం. బాల్యంలోనే కలం పట్టిన 
శ్రీశ్రీ హృదయాన్ని కడదాకా ఆ బాల్యం వదల్లేదు. 
సమస్తాన్నీ కుతూహలంగా గుండెకు అద్దుకున్నాడు. నిండు 
మనసుతో ప్రపంచాన్ని ప్రేమించాడు. అసమ సమాజంపై 
ఆగ్రహంతో కవిత్వ కొరడా రుళిపించాడు. కార్మికలోకపు 
కల్యాణం కోసం... శ్రామిక లోకపు సౌభ్యాగం కోసం 
రక్తాన్ని అక్షరాల్లో రంగరించి కవిత్వీకరించాడు. 1930 
తర్వాత ఆయన వెంట నడిచిన కవిత్వం ఒక అగ్నిగోళ 
విస్ఫోటనం. ఒక వెన్నెల వింజామర. సాహిత్యానికీ 
సమాజానికీ ఉన్న బంధాన్ని విస్పష్టం చేసిన దివ్యమైన 
వెలుగు ఆయన కవిత్వం. ఆ వెలుతురును నిలువెల్లా 
అద్దుకుంది మన యువసమాజం. 1970లో శ్రీశ్రీ 
షష్టిపూర్తి సందర్భం విప్లవ యుగారంభంగా నిలిచింది. 
సమాజ సాహిత్యాల మధ్య ఉండాల్సిన సంబంధాన్ని 
నిర్వచించే ఈ పరిణామం శ్రీశ్రీని మహాకవిగా ప్రపం 
చానికి పరిచయం చేసింది. 

38 

పద్యమైనా.. గద్యమైనా.. వచనమైనా... మామూలు 
కొలతలకు అందని మహాసముద్రం శ్రీశ్రీ రచన. ఆయన 
స్వయంగా రాసింది ఎంతో.. తనను కదిలించిన ప్రపంచ 
సాహిత్యాన్ని తెలుగువారికి పరిచయం చేసిందంత. తెలుగు 
సాహితీ సమాజాలలో తనకు కనిపించిన మంచి చెడ్డలను 
ప్రేమగా హత్తుకున్నట్టే... కసిగా ఖండించినట్టే.. తన వ్యక్తి 
గత జీవిత అంతరంగాన్ని లోకం ముందు బహిరంగపరి 
చిన నిజాయితీపరుడు... నిత్యబాలుడు శ్రీశ్రీ. 

శ్రీశ్రీ భావ వ్యక్తీకరణలో అనేక అనువైన ప్రక్రియలు 
ఒద్దికగా ఒదిగిపోయాయి. ఆ మహాకవి కలం నుండి 
జాలు వారిన వేల పుటల సాహిత్య సర్వస్వాన్ని విరసం... 
విశాలాంధ్రలాంటి సంస్థలు ఇప్పటికే ప్రచురించి పాఠకు 
లకు అందించాయి. ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్న ఈ 


సర్వస్వాన్ని ప్రస్థానత్రయంగా పిలుస్తున్నాం. 

ఇందులో మూడు భాగాలున్నాయి. 

మొదటిభాగం- కవితా ప్రస్థానం. ఇందులో రెండు 
ఉపవిభాగాలున్నాయి. ఒకటి కవిత్వం. మరొకటి సినిమా 
కవిత్వం. 

రెండవ భాగం - కథన ప్రస్థానం. దీనిలో కథలు. 
నవలలు, నాటికలు, ఆ ప్రక్రియలకు సంబంధించిన అను 
వాదాలు కూడా ఉంటాయి. ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక 
నవలగా శ్రీశ్రీ పేర్కొన్న అనంతం కూడా ఇందులోనే 
ఉంది. 

మూడవ భాగం-కదంబ ప్రస్థానం. దీనిలో వ్యాసాలు, 
ఫీచర్‌ రచనలు, అభిప్రాయాలు, చమక్కులు, ప్రశ్నలు జవా 
బులు, ముఖాముఖీలు, పదబంధ ప్రహేళికలు, ఉప 
న్యాసాలు, ఉత్తరాలు వగైరా చేర్చాం. ఈ మూడు విభా 
గాల్లోని రచనల వరసలో కాలగ్రమాన్ని పాటించడానికి 
అన్ని ప్రయత్నాలూ చేశాం. 

ఒక అనంతంలో మాత్రం 'విరసం' ప్రచురించిన 
అనంతంలో వచ్చిన వరుసను పాటించాం. 

త్త 

సరోజా శ్రీశ్రీ గారి నుంచి ప్రచురణకు ఆమోదపత్రం 
జనవరి 20న మా చేతికి అందింది. అప్పటినుంచి నూరు 
రోజుల్లో యుద్ధప్రాతిపదికన ఈ సర్వస్వాన్ని పూర్తిచేశాం. 
ఇది ఏ ఒక్కరి వల్లో జరిగే పనికాదు. తలా ఓ చేయి వేసి 
ఈ ప్రస్థాన త్రయాన్ని సరైన సమయానికి వీలైనంత చక్కగా 
తీసుకు రావడానికి సహకరించారు. 

శ్రీశ్రీ శతజయంతి (ఏప్రిల్‌ 30) రోజుకు ఈ ప్రస్థాన 
త్రయాన్ని బయటకి తీసుకురావాలనే గట్టి ప్రయత్నంలో 
కొన్ని అచ్చు తప్పులు మిగిలివుండే అవకాశం ఉంది. 

గొప్ప రచయితల విషయాలు సేకరించడానికి 
కొందరు తమ జీవితాలనే ధారపోస్తారు. కొందరు తమ 
జీవితాలను ఆ మహారచయితల పేరుమీద దొర్లించుకు 
పోతారు. చాలా తక్కువ సేకరణతోనే ఎంతో ఎక్కువ 
ఆశించేవారు కొందరు. ఎంతో సేకరించి ఏమీ ఆశించని 
వారు మరికొందరు. 

ఎంతో నిబద్ధతతో ప్రూఫ్‌లను దిద్దిన పల్లవీ పబ్లికేషన్స్‌ 
వెంకట నారాయణ గారికి, అందులో సహాయం అందిం 
చిన కంచర్ల లక్ష్మీనారాయణ గారికి, శ్రీశ్రీ కుటుంబంతో 
మాట్లాడి ప్రచురణహక్కులు పొందటంలో మాకు తోద్బ్చడిన 
దెట్రాయిట్‌ నివాసి మద్దిపాటి కృష్ణారావు గారికి, ఈ పుస్తక 
ప్రచురణలో భాగస్వాములైన కళాజ్యోతి బాపన్న గారికి, 
అందమైన ముద్రణకోసం ప్రత్యేక (శ్రద్ధ వహించిన ఉమా 
శంకర్‌ గారికి, మమ్నల్ని ప్రోత్సహించిన పి. రాజేశ్వరరావు 


గారికి, మా ప్రయత్నంలో పాలుపంచుకున్న అల్లు 
అరవింద్‌ గారికి, ఈ ప్రస్థాన త్రయాన్ని తమదిగా భావించి 
సహకరించిన బాబయ్య, వివినమూర్తి, బాలాజీ (దాము), 
సురేష్‌, పద్మ గార్లకు, మా ప్రయత్నానికి చేయూతనిచ్చిన 
ఈనాడు జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎం. నాగేశ్వరరావు, 
రఘురామయ్య, ప్రసాదమూర్తి గార్లకు, సహృదయతతో 
మాకు సహకరించి ఈ సర్వస్వానికి కూర్చరి బాధ్యత 
వహించిన చలసాని ప్రసాద్‌ గారికి, కవర్‌ డిజైన్‌ చేసిన 
శివసాయి గ్రాఫిక్స్‌ వారికి, సరోజాశ్రీశ్రీ గారితో సంప్ర 
దింపుల్లో సహకరించిన ఇవటూరి సురేష్‌ గారికి, ఈ 
సర్వస్వానికి పేరు ఎంచిన ముళ్లపూడి వెంకటరమణగారికి, 
ముఖచిత్రం సమకూర్చిన బాపు, సురేష్‌ కడలి గార్లకు, 
డి.టి.పి చేసిన ఆర్‌. లక్ష్మణ్‌, రామకృష్ణ, రమేష్‌బాబు, కృష్ణ, 
ఆర్‌, ఉషలకు అనేక విధాల తోడ్పడి మా ప్రయత్నం కార్య 
రూపం దాల్చడానికి సహాయ సంపత్తులు సమకూర్చిన 
చిర్రా ఎలక్రానిక్స్‌ (బెంగళూర్‌), స్టార్‌ హాస్పటల్‌ (హైదరా 
బాద్‌), మా మనసు ఫౌండేషన్‌ సంస్థల సభ్యులకు, పుస్తకా 
విష్కరణలో మాకు సహకారమందించిన మృణాళిని గారికి 
ప్రత్యేక ధన్యవాదాలు. 
ర్‌ 

సినిమా పాటలకు గాని, మాటలకు గాని సాహిత్య 
ప్రతిపత్తి ఇచ్చేవారు దాదాపు కనిపించరు. ఈ పరిస్థితిలో 
అవి సర్వస్వాలలో కనబడే అవకాశం గాని, ఉత్తమ చిత్ర 
కథలు సంకలనాలుగా భద్రపరిచే అవకాశం గాని లేదు. 
వాటిపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగే అవకాశం 
చాలా తక్కువ. అందువల్ల శ్రీశ్రీ సినిమా పాటల సంపాదన 
క్షిష్టమైంది. అవి తప్పించి, మిగిలిన అన్నింటినీ సేకరిం 
చడంలో అవిశ్రాంత కృషి చేసిన చలసాని ప్రసాద్‌గార్కి 
మేమే కాదు, యావత్తు తెలుగుజాతి రుణపడిందనే 
చెప్పాలి. ఈ పాటల సేకరణ విషయంలో మా అనుభ 
వాలన్నీ చెప్పాల్సి వస్తే అదో గ్రంధమే అవుతుంది. 

సినిమా పాటల సేకరణ విషయంలో అవిశ్రాంతంగా 
సహకరించిన చల్లా సుబ్బారాయుడుగారు, చాలా సినిమా 
పాటల పుస్తకాలు ఇచ్చి కూడా తన పేరు ప్రచురించడానికి 
ఇష్టపడని ఒక ఎన్నారై మిత్రుడు, శ్రీశ్రీ పాటల విషయంలో 
ఎంతో ఆసక్తితో సహకరించిన వి.ఎ.కె.రంగారావు గారికి, 
వారితో దాదాపు రెండు వారాలపాటు (శ్రమించి వివరాలు 
సేకరించిన రెంటాల జయదేవ్‌ గారికి, అడగగానే సినిమా 
పాటల పుస్తకాలు, వివరాలు అందించిన క్రియేటివ్‌లింక్స్‌ 
సూరిబాబు గారికి, వారితో పాటు పనిచేసిన కె.శ్యాం 
సుందరరావు గారికి, పాటల సేకరణలో చాలా ఉత్సా 
హంగా సహకరించిన డాక్టర్‌ భార్గవి, మధుసూదనశర్మ, 


శా 


నేమాని సీతారాం గార్లకు, రికార్డుల నుంచి చాలా వివ 
రాలు అందించిన డి.ఎస్‌.శంకర్‌ గారికి, పాటల సేకరణ 
విషయంలో సహకరించిన నెల్లూరు సాయిప్రకాష్‌, దా. 
ఎల్‌.నరేందన్రాథ్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ఖైరవబొట్ల నారా 
'యణరావు, సింగంపల్లి అశోక్‌కుమార్‌, శ్రీశ్రీ ప్రింటర్స్‌ 
విశ్వేశ్వరరావు గార్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహత్తర ప్రయత్నంలో మేం ఎంతో నేర్చు 
కున్నాం. ఎందరికో రుణపడ్డాం. రకరకాలుగా సహకారం 
అందిం చిన అందరికీ మా మనఃపూర్వక కృతజ్ఞతలు. 

శ్రీశ్రీ సినిమా పాటలు మొదటి సారిగా వీలైనంత 
సమగ్రంగా తెచ్చేప్రయత్నం చేశాం. శ్రీశ్రీరాశారని రుజు 
వులు ఉన్న పాటలనే ఎన్నుకున్నాం. పాత సినిమా పాటల 
పుస్తకాలను, గ్రామ్‌ఫోన్‌ రికార్డులను ప్రామాణికంగా తీసు 
కున్నాం. శ్రీశ్రీ డైరెక్ట్‌ సినిమాలకు దాదాపు 500 పాటలను, 
డబ్బింగ్‌ సినిమాలకు దాదాపు 800 పాటలు, మొత్తంగా 
1300 పాటలకు పైగా రాసి ఉంటారని మా అంచనా. 
వాటిలో డైరెక్ట్‌ సినిమా పాటలు 400కు పైగా, డబ్బింగ్‌ 
సినిమా పాటలు 500కు పైగా సేకరించగలిగాం. 

మాకు తెలిసి సేకరించలేకపోయిన పాటలు ఇంకా 
కొన్ని మిగిలి ఉన్నాయి. కొన్ని పాటలు శ్రీశ్రీ రాశారని 
నమ్మినప్పటికీ వాటికి సరైన రుజువులు లేనందున ఈ 
సంపుటిలో చేర్చలేదు. శ్రీశ్రీ సినిమాల కోసం రాసినా 
రికార్డింగ్‌ కాని పాటలను వదిలివేశాం. 

కొన్ని పాటల పుస్తకాల కాపీలు పాతవి కావడం వల్ల 
అక్షరాలు సరిగ్గా కనపడని చోట, కొన్ని పాటల్లో... 
ముఖ్యంగా డబ్బింగ్‌ సినిమా పాటల్లో... చాలా తప్పులు 
దొర్లి వుండే అవకాశం ఉంది. 

శ్రీశ్రీ సినిమా పాటల సంకలనం “పాడవోయి భార 
తీయుడా'లోని పాటలకు శ్రీశ్రీ రాసిన ఫుట్‌ నోట్స్‌ యథా 
తథంగా ఉంచాం. 

6 

మహోన్నత వారసత్వం వున్న తెలుగు సాహిత్యంలో 
ఆణిముత్యాలను ఏర్చి కూర్చి తెలుగువారందరికీ అందు 
బాటులోకి తేవాలన్నదే మా ఆరాటం. ఉన్నత సమాజం 
కోసం అక్షరాక్షరం అగ్నికణమై జ్వలించిన మహోన్నత 
సాహితీమూర్తుల రచనా సర్వస్వాలను సామాన్య పాఠకుడి 
ముంగిట నిలిపి, మెరుగైన సమాజ స్థాపనకు మేముసైతం 
అని ముందు నిలవాలన్నదే మా లక్ష్యం. పాఠకుల వివే 
చన, విచక్షణ పట్ల మాకున్న విశ్వాసమే ఈ మహాయజ్ఞానికి 
ప్రేరణ. 

మనసు ఫౌండేషన్‌ 
తేది: 30-04-2010 


ముందువమూట 

శ్రీశ్రీ సంపూర్ణ సాహిత్యం మూడు సంపుటాలుగా 
మనసు ఫౌండేషన్‌ అందరికీ అందించబోతోంది. శ్రీశ్రీ 
అనగానే ఎవరికైనా ముందుగా, మున్ముందుగా 'మహా 
ప్రస్థానం! మదిలో మెదులుతుంది. అంతేకాదు, పాద 
రసంలా పరుగులిడుతుంది. అయితే 'మహాప్రస్థానం' శ్రీశ్రీ 
మొట్టమొదటి పుస్తకమూ కాదు, చిట్టచివరిదీ కాదు. 
“మహాప్రస్థానం! (1950) కి ముందే 'పరిణయ రహస్యం” 
(1924), 'ప్రభవ' (1928), వారంవారం (1946), 
“సంపెంగతోట” (1947) వెలువడ్డాయి. శ్రీశ్రీ 'మహా 
ప్రస్థానంతో ఆగిపోలేదు. ఆ తరువాత అతని 15 
పుస్తకాలు వెలువడ్డాయి. ఇవికాక సినిమా పాటలు కూడా 
అస్తవ్యస్థంగానైనా వెలుగులోకి వచ్చాయి. 

'మహాప్రస్థానం' తొలిముద్రణ 1950లో వెలు 
వడింది. అటు తరువాత ఎన్నెన్నో ముద్రణలు బయటి 
కొచ్చాయి. తెలుగులో చాలా ముద్రణలుగా వెలుగు 
చూసిన కవితాసంపుటి 'మహా్రస్థానం'. తెలుగు సాహి 
త్యంలో ఇది రికార్డు. 

శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భం (1970)లో సన్మాన 
సంఘం అప్పటికి దొరికిన శ్రీశ్రీ రచనలని ఆరు సంపు 
టాలుగా వెలువరించింది. అలాగే విరసం (1986-99) 
శ్రీశ్రీ సర్వస్వం 20 సంపుటాలుగా ముద్రించింది. 
ఇప్పుడు మనసు ఫౌండేషన్‌ మూడు సంపుటాల్లో మొత్తం 
శ్రీశ్రీని మనకి అందించబోతోంది. మొదటిది 
'కవితాప్రస్థానం', రెండోది 'కథన ప్రస్థానం, మూడోది 
“కదంబ ప్రస్థానం. కవిత్వం అంతా సాహిత్యమే గాని, 
సాహిత్యం అంతా కవిత్వం కాదని ఒకసారి శ్రీశ్రీ 
అన్నాడు. అందుకని మొదటి నుంచి చివరిదాకా కవిత్వం 
ఒక సంపుటంగా వస్తుంది. సినిమా పాటలు కూడా 
“కవితా ప్రస్థానంలో చోటు చేసుకుంటాయి. సినిమా 
పాటలకి 1950ల నాటి నుంచి సాహిత్యంలో చోటు 
దొరికింది. 'కథన ప్రస్థానంలో కల్పనా సాహిత్యం 
చేరుతుంది. మూడోది 'కదంబ ప్రస్థానం. ఇది కల్పనా 
సాహిత్యం కాదు, వ్యాససాహిత్యం. అంటే సాహిత్యం 
మీద సాహిత్యం. అసలు వ్యాసం సాహిత్య మేనా? అని 
చాలాకాలంపాటు ఎకడమిక్‌గా చర్చ చేశారు. సాహిత్యం 
వైశాల్యం పెరగడం వలన, తెలుగు రచయితలు 
వ్యాసాల్లో విశేష కృషి చేయడం వలన వ్యాసానికి 


సాహిత్య గౌరవం లభించింది. ఇందుకు దోహదం చేసిన 
రచయితలలో చెళ్ళపిళ్ళ, పానుగంటి, చలం, కుటుంబ 
రావు, గోపీచంద్‌ ముఖ్యులు. వీరందరూ కల్పనా 
సాహిత్యంలో చేయితిరిగిన వారే. ఇంకో చేత్తో వ్యాస 
సాహిత్యాన్ని కూడా పరిపుష్టం చేశారు. కవిత్వంలో వివిధ 
పోకడలు పోయిన శ్రీశ్రీ వచనంలో కూడా ఎన్నెన్నో 
ప్రయోగాలు చేశాడు. అందుకని మూడో సంపుటానికి 
“కదంబ ప్రస్థానం అని పేరు పెట్టారు. 

అన్నట్టు, ఉపన్యాసాలు కూడా మూడో సంపుటం 
లోనే చోటు చేసుకుంటున్నాయి. తెలుగు సాహిత్యాన్ని 
ఉపన్యాసాలతో సంపన్నం చేసిన మొదటి వారు చెళ్ళ 
పిళ్ళ. ఆయన దారిలోనే పయనించినవారు రాయ ప్రోలు, 
అబ్బూరి రామకృష్ణారావు, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, నాయని 
సుబ్బారావు, జాషువా, కాటూరి వగైరాలు. 
భావకవిత్వాన్ని పనిగట్టుకుని ప్రచారం చేసి, యెంకి 
పాటలని ఊరూరా డప్పువేసి చాటించిన వ్యక్తి కృష్ణ 
శాస్త్రి. ఈ సంప్రదాయాన్ని ఆధునిక తెలుగు సాహి 
త్యంలో బలంగా కొనసాగించినవారు దిగంబర కవులు, 
తిరగబడు కవులు. వీరందరినీ మించి విప్లవ కవులు 
తమతమ కవిత్వాలనీ, సాహిత్య సారాంశాన్ని తమ 
ఉపన్యాసాలలో రంగరించి మరీ అందించారు. ఈ 
ఊపుతో, ఉత్సాహంతో శ్రీశ్రీ కూడా యవనవ్వనాన్ని 
పునరుజ్జీవించి విరసం స్థాపన తర్వాత (1970), ఉప 
న్యాసకుడిగా కూడా రూపొందాడు. ముఖ్యమైన ఉప 
న్యాసాలు రాసుకొచ్చి మరీ చదివేవాడు. వీటికి సైదోడుగా 
ఇంటర్వ్యూలు కూడా వెలువడ్డాయి. 

వీటన్నింటినీ సాహిత్యం మీద సాహిత్యం అన 
వచ్చు. ఇదంతా 'కదంబ ప్రస్థానంలో చోటు చేసు 
కుంది. 

నేల నాలుగు మూలలా గాలించి, విశేష వ్యయ 
ప్రయాసలకోర్చి మనసు ఫౌండేషన్‌ యీ కృషిలో నిమ 
గ్నమయింది. 

ఆఖరుగా చిన్నమాట. శ్రీశ్రీ సినిమా పాటలు 
ఇంచుమించు 60 ఏళ్ళుగా నేలమాళిగల్లో దాగున్నాయి. 
పాతాళం లోతుల్లోకి చొరబడి, వాటిని పెకలించి తొలి 
సారిగా, అందరికీ అందుబాటులోకి తెస్తున్న మనసు 
ఫౌండేషన్‌ని అభినందిద్దాం. 


తేది: 18-04-2010 -చలసాని ప్రసాద్‌ 


ఇప్పటి శ్రీశ్రీ 
నా పాటకి ఒకటే పల్లవి 
బాధ, బాధ, బాధ 
ఇది ప్రపంచాన మానవులందరి 
గాధ, గాథ, గాథ 
అదిగో చూడు పసివాడు 
కదిలే ఎముకలగూడు 
ఆకలినే తింటున్నాడు 
అలో లక్ష్మణా అంటున్నాడు 
ఇది ప్రపంచ కుగ్రామం 
ఇది గ్లోబల్‌ సంగ్రామం 
నా ఇంటి పేరు ప్రపంచం 
ప్రజలే నా కుటుంబం 
మనుష్యుడే నా సంగీతం 
మానవుడే నా సందేశం 
వీళ్ళే నా వాళ్ళు 
వీళ్ళే నా కళ్ళు 
సామ్యవాద మానవుడే 
శాస్త సకల విశ్వానికి 
నేను ప్రపంచకవిని కాను 
మరో ప్రపంచకవిని 
విప్లవాల కన్నతల్లి ఆకలి 
ఉద్యమాలు పొందవచ్చు. 
తాత్కాలిక పరాజయం 
ఆఖరి సంగ్రామంలో 
అరుణారుణ మహోదయం 
ఒక్క ఇండియాలోనే కాదు 
ప్రపంచం అంతా కమ్యూనిజం వస్తుంది 


ఇవన్నీ శ్రీశ్రీ రాసినవీ, చెప్పినవి. కనుక శ్రీశ్రీ 
అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటాడు. 


“ఆకలి, శోకాలు చెలరేగుతున్నంతకాలం; నింగీ, 
నేలా, నిప్పు, నీరు ఉన్నంతకాలం అందరి గుండె 
గొంతుకల్లోంచి శ్రీశ్రీ అనే రెండక్షరాలు దూసుకువస్తూనే 
ఉంటాయి.” 

“తెలుగు భాష ఉన్నంతకాలం శ్రీశ్రీ ఉంటాడు. 
తెలుగు భాష చాలావరకు శ్రీశ్రీ వల్లే నిలిచి ఉంటుంది. 
ఒక వేళ తెలుగు భాష మాసిపోతే ఇతర భాషల్లో శ్రీశ్రీ 
ఉంటాడు.” 
18-4-2010 = చలసాని ప్రసాద్‌ 


స. 


స్వేచ్చా విహంగం 


(శ్రీశ్రీ షష్టిపూర్తి సంకలనానికి ముందుమాట) 


నీవు నభోవిటంకమున 

నిర్మల పాండు పయోదమాలికల్‌ 

త్రోవ యొసంగ పక్షముల 

దూయుచు హాయిగ సంచరించు స్వే 

చ్భా విలసద్విహంగమవు 

స్వామి! క్షుధానిలమైన చూడ్కులన్‌ 

నీ విహరించు మార్గమున 

నిల్పి కనుంగొనుచుందు నేనిటన్‌. 

విహంగమైన పయోదమైనా, స్వేచ్చకోసమే దాన్ని 
వినుతించారు, భావ కవులని పేరుబడిన కాల్పనిక వాదు 
లైన కవులు. తెలుగులో ఈ శతాబ్ది పూర్వార్ధ భాగ 
ప్రారంభకాలాన, కాల్చనికత ఆనాళ్ళ వింత. నవ్యత 
ఆనాళ్ళ మోజు. 

శ్రీరంగం శ్రీనివాసరావు ప్రథమ కవిత్వ రచన కూడా 
ఆనాళ్ళ ముద్రతోనే వెలువడక తప్పింది కాదు. సంప్ర 
దాయ వాదుల నోళ్ళు అప్పటికే మూగబడి పోయాయి. 
ప్రయోగపరులు కూడా అప్పటికే స్థిరపడి ఘనీభవించి 
నూతన సంప్రదాయ స్థాపన చేసేంతగా ప్రఖ్యాతి సంపా 
దించుకొన్నారు. ఎంకిపాటలపై లేచిన దుమారం అణిగి 
పోయి “వెంకి”కి కూడా నాయికా గౌరవం చేకూరింది. 
దానితో బాటు గేయ రచనకు సాహిత్య సభా ప్రవేశం 
సిద్ధించింది. “గ్రామ్యం” భాష, జానపద ప్రణయం, 
కావ్యంలోకి ఎక్కి రాగలిగాయి. “సాహితి సమితి” అంటూ 
నవకవి మండలి సంస్థారూపం పొందింది. 'సఖి" 
“సాహితి” పత్రికల గిరాకీ హెచ్చింది. కవులు - భావ 
కవులు, చలంగారి మాటల్లో దేశం మీద పడి సభలు, 
కావ్య గానాలు, గ్రంథ విక్రయాలు, ఆశ్రయాలు, సంఘ 
నిశ్రేణిలో అధిరోహణలు సాధించుకొంటున్నారు. 

“నవ్య కవిత్వం ఇలా రోకటి పాట అవుతూ పాతగిల 
సాగిన కాలంలోనే శ్రీరంగం శ్రీనివాసరావు గొంతుక 
వినిపించడం మొదలైంది. అది సొంత గొంతుక కాదు. 
గాని వినసొంపైన గొంతుకే. విశ్వనాధ సత్యనారాయణ, 


దేవులపల్లి కృష్ణశాస్త్రి - ఈ ఇద్దరిలో ఒకొక్కరు ఒకొక్కం 
దుకు తన మది కెక్కి అంతటితో ఆగకుండా తనకు 
వరవడి పెట్టారు. ఏ గొప్ప కవికైనా తప్పని, అత్యవసర 
మైన అనుకరణం, తనను కూడా దయదలంచి విడిచి 
పెట్టలేదు. తరువాత ఒకమారు తానే అన్నట్టుగా, 

నా కవితా యాత్ర... సొంత గొంతుకను వెదుక్కొనే 
ప్రయత్నమే అని చెప్పవచ్చును. 

అయితే అది సిద్ధించే నాటికి తనకు ఇరవయ్యేళ్ళు 
దాటాయి. శ్రీనివాసరావు విషయంలో వయస్సు ఒక 
లెక్కలోని విషయం కానే కాదు. ఏణ్జర్ధం ప్రాయంలో 
కంద పద్యంలాంటి దాన్ని చెప్పాడనే ఆరుద్రగారి కథ 
కాకమ్మ కథ కాకపోయినా, అమ్మమ్మ కథ కాకుండా 
పోదు. ఆ మాటకు వస్తే, కవి శ్రీనివాసరావును పట్టుకొని 
అయిన వారంతా ముక్కు మీద వేలేసుకుంటూ శ్రీనాధుడి 
అవతారమేనన్నారు. కవిత్వంలో శ్రీనివాసరావు చేసిన 
అద్భుతాలను ఒక్క శ్రీనాధుడే లోగడ చేసి చూపాడని 
ఇటీవలి కాలంలో పరాయివాళ్ళున్నూ కొందరు ఆనక 
పోలేదు. అది వేరే విషయం. 

ఈ కథలను తోసివేసినా, ఎనిమిది తొమ్మిదేళ్ళ 
వయస్సులోనే 'సులక్షణసారం' చేతికి వచ్చిందనే మాట 
అబద్ధం కాదు. పిల్లవాడు పిల్ల పద్ధతిలో, యతి ప్రాసలను 
పాటించకుండా పద్యాలు రాస్తూ పోవడం లెక్కల మాష్టా 
రయిన శ్రీరంగం వెంకట రమణయ్య గారికి నచ్చలేదు. 
ఛందస్సూక్ష్మాన్ని గర్బీకరించుకొన్న ఒక సంస్కృత 
శ్లోకాన్ని కుమారుడికి గురుమంత్రంగా ఉపదేశం చేసి 
మరీ ఆ పుస్తకం కొనిపెట్టారు. పద్యాలు దారిలో పడ్దాయి. 
తప్పటడుగులూ తొక్కు పలుకులూ ఒక్కసారే అంతర్జా 
నమై ఏదో ఒక గొంతుక - పిల్లి గొంతుకే కావచ్చు - 
ఏర్పడింది. 

“కవిగారు” అని ప్రసిద్ధి పొందిన మారేపల్లి రామ 
చంద్రశాస్త్రి ఒక్కడూ పదుగుర పెట్టుగా సంఘ చైతన్యాన్ని 
కలిగిస్తున్న కాలమది, 'స్వశక్తి, 'స్వసంఘం' అనే పేర్లు 
కొన్ని ఆ ప్రయత్నం పట్టిన తెన్నువి నిర్దేశిస్తాయి. హైందవ 
మత పునర్జాగృతిలో ఇదొక భాగమే కావచ్చు. మనస్సు 
లకు మళ్ళీ సంఘం, దేశం, వగైరా పెద్ద విషయాల 
గురించి సృహ కలుగుతూ వచ్చింది. 'జగన్మిత్ర నాటక 
సమాజం' ప్రదర్శించే నాటకాలలో బాల పాత్రలు ధరిస్తూ 
వచ్చిన శ్రీనివాసరావు, 'ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల” 


ఇ 


ప్రచురణలను చదువుతూ అభిమానాలనూ అభిరుచు 
లనూ విస్తరించుకొని ప్రగాఢం చేసుకొంటూ ఉన్నాడు. 
ఇంకా 'సెట్టి మాస్టారు' అని పేరుబడిన సెట్టి లక్ష్మీ 
నరసింహం, పి.టి. శ్రీనివాసయ్యం గారు, విశాఖపట్టణా 
నికి ఆనాటి అలంకారాలు. మిసెస్‌ ఏ.వి.యన్‌. కాలేజి 
ప్రిన్సిపాలైన అయ్యంగారితో శ్రీనివాసరావుకు గల బాల్య 
పరిచయమల్లా, మేడమీది గదికి వెళ్ళి ఆ వికలాంగుడైన 
పెద్ద మనిషి తన చేతికందించే తినుబండారాలను నోటికి 
అందించుకోవడం వరకే. వైస్‌ ప్రిన్సిపాలైన వడ్డి కేశవ 
రావు మాత్రం ఈ బాల కవిలోని లౌల్యాలనూ లోపాలనూ 
దిద్ది దారిని పెడుతూ వచ్చాడు. 'అప్పకవీయం” 
గొప్పతనం కూడా తెలియజెప్పాడు. 

వీరంతా ఒకెత్తు, శ్రీనివాసరావు కవిత్వ పరిణతి 
విషయంలో వురిపండా అప్పలస్వామి ఒక్కరే ఒకెత్తు. 
స్వశక్తి పత్రికా సంపాదకుడుగా పనిచేస్తూ వచ్చిన 
పురిపండా, శ్రీనివాసరావు కవిత్వాన్ని ప్రథమంగా లోకం 
ముందు పెట్టారు. అప్పటి కింకా నూనూగు మీసాల 
నూత్న యౌవ్వనంలో ఒక అడుగు, చిన్నారి పొన్నారి 
చిరుత కూకటుల బాల్యంలో ఇంకొకడుగు పెట్టి ఉన్న 
శ్రీనివాసరావు ఏదో పేరు పెట్టి రాసిన పద్యాలను 'దివ్య 
లోచనములు' పేరుతోటి తన పత్రికలో అచ్చువేసు 
కొన్నారు. అవి తత్మర్తకు కూడా పూర్తిగా ఇప్పుడు 
గుర్తులేవు. లీలగా ఈ చరణాలు మాత్రమే స్ఫురణకు 
వస్తున్నాయి. విశ్వరూపం ధరించిన కృష్ణ పరమాత్మను 
ధృతరాష్రుడు దృష్టిదానాన్ని అర్ధిస్తున్నాడు. 

ఓ మహాత్మ : త్వదీయ మహోన్నత ప్రభావ 

మింతని తెలుపనెవ్వాని తరము? 


దివ్య లోచనములం బ్రసాదింపు మయ్య 

అది మొదలు శ్రీనివాసరావుకు వెనుక చూపే 
అవసరం లేకపోయింది. అప్పటికి వచన రచనలు కూడా 
చేసి ఉన్నాడు. ఒక డిటెక్టివ్‌ నవల 'గోకులాయి' (కాలూ 
రాయికి పోటీ), కాల్పనిక వాతావరణంతోటి దేశభక్తి 
పూరిత నవల 'వీరసింహ విజయసింహులు” రాయడం, 
కాపింగు పెన్సిలుతోటి కాపీలాగానే రాసి పారేయడం - 
అక్షరాలా పారవెయ్యడమే - జరిగిపోయింది. పోయిన 
వన్నీ పోదగినవే అని కాదు గాని, వాటివల్ల అట్టే ప్రయో 
జనం ఉండదు. జీవిత చరిత్రకారునికి తప్ప. అయితే 


“దివ్య లోచనములు” వెలువడిన కాలంలోనే, 'పరిణయ 
రహస్యము' అనే నవల కూడా వెలువడింది. ఊళ్ళో డబ్బు 
పోగుజేసి నెలకు ఒకటి లెక్కన పుస్తకాలను ముద్రించి 
వెలువరించే ఉద్దేశంతోటి 'స్వసంఘం' పనిచేస్తూ 
వచ్చింది. విశాఖపట్నం తుఫాను బీభత్సం గురించి 
వేంకట వీరరాజ కవుల పద్య గ్రంథం వెనువెంటనే ఈ 
నవల లోకం ముందుకు వచ్చింది. దాని విషయం అంతే, 
అలాగే, 'అప్పకవీయం'లో మారుమూలల కనిపించే 
ఛందస్సుల సవాలును అందుకొని రచించిన 'సావిత్రీ 
సత్యవంతము' అనే పద్య నాటకం అచ్చుపడకుండానే 
అంతరించింది. 

ఈ లోపల చదువు సంధ్యలు మెట్టువిడిచి పై 
మెట్టెక్కుతూ 1925 నాటికి యస్‌.యస్‌.యల్‌.సి. తోటి 
తనకు పెద్దరికాన్ని కూడా కలిగించాయి. ఆ సంవత్సరమే 
శ్రీనివాసరావు ఒకింటివాడయ్యాడు కూడా. కూత 
మాత్రం ఘనమనిపించుకొన్న ఈ పిన్న పిడుగు అప్పటి 
కప్పుడు కవిత్వరంగంలో సుప్రతిష్టితుడౌతున్నాడు. 
అండదశ గడిచింది. 


థై 


అది గడిచిందో లేదో అండం నుంచి కీటకం 
కాకుండా, వినతానుతుని మొక్కట్లు గల కవి - వ్యక్తి 
బయల్పడ సాగాడు. సంస్కృతంలో ప్రవేశం లేదనే గాని, 
వాక్కు అక్షరాలా సంస్కృతమైనట్టిది. శ్రీనాధుని నోటి 
నుంచి ఊడిపడ్డట్టుగా కఠిన సాంస్కృతిక శబ్దాలను 
సమాసంలో ధట్టించి ఉద్ధతంగా పద్యాలు రచిస్తున్నాడు. 
“మహాబలిపురం రాతి దేవాలయాలిని విశ్వనాథ సత్య 
నారాయణ గారి శైలిని చాలాకాలం తర్వాత వర్ణించిన 
శ్రీనివాస రావు, ఒకానొకప్పుడు తానే వైశ్వనాధ సాత్వ 
నారాయణీయుడు. 

విశ్వనాథది “మేఘ నినాదం” కాగా, కృష్ణశాస్రిది 
మోహిని గంధర్వ గానమే. ఈ ఇద్దరూ తనను చెరొక 
రెక్కా పట్టుకొని ఇటూ అటూ తమ వైపుకు లాగడమే 
గాక తన బాతు ముక్కు కలాన్ని కూడా నడిపిస్తున్నారు. 
వాళ్ళు ఆరాధ్యులు, తాను అర్చకుడు. వాళ్ళు నాయకులు, 
తాను అనుచరుడు. వాళ్ళు పెద్దలు, తాను అర్భకుడు. 
శ్రీనివాస రావు తరం కవులు చిటిపొటి దోనెలైతే, తానొక 
సుడి తిరుగుతూ ఆకర్షించి లోనికి లాక్కొని తన చుట్టూ 


గిరిగరా తిప్పివేసేది. 'కృష్ణపక్షు కవి ప్రభావం మల్లవరపు 
విశ్వేశ్వరరావు గురించి రాస్తూ శ్రీనివాసరావే తెచ్చిన ఈ 
పోలిక తన పట్ల కూడా కొంతవరకైనా నిజమే. 
విశాఖపట్నంలో కాళూరి నరసింగరావు, విజయ 
నగరం నుంచి వస్తూ పోతూ వచ్చిన శ్రీరంగం నారాయణ 
బాబు - వీళ్ళతో కలిసి కవిత్వ మొకానొక కాలక్షేపంగా 
వినోదంగా మాత్రమే గాక, ఆసక్తి గొలిపే సాహస 
కార్యంగా కూడా చేసుకొన్నాడు. ద్వారం జగన్నాధ రావు 
వంటి మిత్రులు కేరమ్స్‌, ఫుట్‌బాల్‌ వంటి ఆటపాటలకైతే 
పనికి వచ్చారు. గాని, శ్రీనివాసరావుకు పట్టుకున్న 
“కవిత్వం జబ్బు”, లేదా ఆత్మను ఆరాటపెట్టే వింత ఆకలి 
తీరే దారివేరే. పురిపండా అప్పల స్వామి నొగలెక్కి 
కూర్చున్న శ్రీనివాసరావు, వడ్డాది సీతారామాంజ 
నేయులు వలపటి వాపటి గిత్తలుగా 1926లో 'కవితా 
సమితి' బండీ తోలడం ప్రారంభించారు. నడకుదుటి 
వీర్రాజు అధ్యక్షతన 'సకలాంధ్ర కవి సమ్మేళనం” జరపారు 
కూడా. (భీమునిపట్నం?) మారేపల్లి రామచంద్రశాస్త్రి, 
ఆచంట వెంకట సాంఖ్యాయనశర్మ ప్రభృతి పెద్దలను 
సాయం పిలుచుకున్నా, ఇవన్నీ పిల్ల వ్యవహారాలే. 

ఆ కలకలంలోనే 'ప్రభవి అవతరించింది. అవరకే 
శ్రీనివాస రావు 'భారతి' పత్రిక దాకా ఎదిగాడు. 
పుస్తకంగా వచ్చి అది బాల కవినల్లా యువకవిగా మార్చే. 
లాగున ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. విశాఖపట్నం గూడు 
ఈ సుపర్డుని కప్పటికప్పుడే ఇరుకైపోయింది. పిడుగులో 
పౌరుషం పాలు, కవితలో పురుషత్వం వంతు హెచ్చింది. 
మేఘశకలంలా తాను పరిభ్రమించసాగినా, దాని ప్రభావ 
వైభవం తనకు లేదే అనే కొరత తీరసాగింది. నిరాఘాట 
మైన స్వేచ్చ్ళతోటి “ఎటుకపడరాని యెచటికో”, జీర్ణతరు 
పత్రంగానైనా సరే ఎగిరిపోగోరాడు. “విస్తార మధురగాన 
నిస్వన కల్లోల లలిత భావ కవితా వియద్వాహిని”లో 
తలమునకలు కాగోరాడు. 

భావకవి ననుకోవచ్చు గాని, భావకవిగణ సామాన్య 
మైన గుణం ఒకటి శ్రీనివాసరావు ప్రథమ కవిత్వంలో 
కలికాలానికి కూడా కనిపించదు. 'వియోగశాంతి' లాంటి 
ఒండు రెండు ఖండికల మాటకేమి, ప్రభవలోని ప్రణయ 
కవిత్వ విభాగం, రాశిలోనూ కొద్దిపాటిది. ఇలా కాదన 
డానికి కారణం, ముఖ్యంగా స్వీయానుభవ భావమే. ప్రణ 
యానికి, తద్వైపల్యానికి, తజ్జన్యమైన హృదయాక్రోశానికి, 


ప. 


యుక్తమైన వయస్సాకటి ప్రాతిపదికన ఉండాలి కదా, 
అది తన అనుభవ పరిధిలోకి రాని సుధూర విషయ 
మాయిరి. తానొక వేళ ఎవతెకైనా మనస్సు నర్చించి 
ఉంటే, అది ఊహలోనే. తనది 'మొనబిర్రు వ్యవహారం 
స్థాయిమట్టుకే అప్పట్లో. అందుచేత ప్రణయసంబంధ 
ఇతివృత్తానికి ఆట్టే తనవద్ద చనవు లేకపోయింది. 

మరి తన భావాలకు ఒక ఆలంబన ఉండాలి గనుక 
చూపులు ప్రకృతి మీదికి మరల్చాడు. ఏణ్నర్ధం వయస్సున 
పోగొట్టుకొన్న తల్లి స్థానాన్ని జీవితంలో సవతి తల్లి 
ఆక్రమించి ఏ లోటూ లేకుండా చేసినట్లే, (ప్రభవ. ఈ 
పెంపుడు తల్లికే అంకితం) కవిత్వంలో ప్రకృతి ఆక్ర 
మించింది. శ్రీనివాసరావు “ప్రకృతి పూజారి" అయినా 
శిశువులాగానే ప్రకృతిని దర్శించాడు. అందులోని ఉదయ 
సంధ్యలోని ప్రశాంతి, శుభ్రకాంతి, తనను బాగా 
ఆకర్షించాయి. సాయం సంధ్య భయానకమైన తాండవ 
కేళి సమయంగానే ఆకర్షించింది. వెన్నెల రేలు, తేలి 
మబ్బు ముద్దలు, నక్షత్రాలు, విద్యుల్లతలు, ఇతరాకర్ష్న 
ణలు. “కాలావధులు దాటి, కకుబంతములు దాటి” 
శిశుముగ్ధమైన తన మనస్సు ప్రకృతి విలాసపధాలను 
ఆవరించి వేయాలని “చలిత విహ్వలితమై పలవించు” 
ప్రకృతి 'దుర్‌ జ్ఞేయమాన మానితాచ్ళ పరంజ్యోతి”, “నాకీ 
ప్రకృతి ప్రతోళికల నెల్లెడతోచు పవిత్ర భావనా దీప్ర 
'మధూళులే” ఎంత పవిత్రమైనా కావచ్చు గాక, ఆనంద 
దాయకమైనందు చేతనే దాని ఊపు. తాను ప్రకృతి 
తత్వాన్వేషకుడు. 

ఇలా వయస్సుకు తగినట్టుగా ఎల్లడా దివ్యరూపాలను 
కనుగొంటూ పారవశ్యం చెందుతూ. మానవజాతి 
ప్రారంభదశలో పొందిన అద్భుత పూర్ణమైన అనుభూతినే 
అనుభవిస్తూ ౧౧615! ధోరణి చూపెట్టే రచనలను 
ముప్పైయేళ్ళు వచ్చాక కూడా చేస్తూ వచ్చాడు. అద్భుత 
పూర్ణదృష్టి మతానికి, కవిత్వానికీ పుట్టిల్లే. 

భావకవిత్వం గురించి అప్పుడు, అటు తర్వాతను 
పద్యంలోనూ, వచనంలోనూ శ్రీనివాసరావు రాసిన 
మాటలు గమనిస్తే, ఆరోజులు తన మనసును ఎలా 
మలచిందీ తెలుస్తుంది. “అర్ధము కాని భావ గీతమ్ము” 
అని మరొకరంటే మధురగాన ప్రధానమని తానన్నాడు. 
“సరళ మృదులాక్షరము సమ్మేళనాప్తి” తోటి గాక, జటిల 
పద బంధాలతోటి కఠిన సమాస నిర్మాణాలతోటి తాను 


పై 


భావ గీతాలు రచించాడు. మొదటి నుండి తన గురి 
ప్రౌొఢత్వం మీదనే. “భారతిలో “ప్రభవ”ను సమీక్షిస్తూ 
సార్ధకత కంటే దానిలో ఎక్కువగా సమాస తత్పరతే 
కానవస్తుందని ఒకమారు శ్రీనివాసరావును “అభినవ 
దండి” అని వేళాకోళంగా మరొకమారు కొంపెల్ల 
జనార్ధనరావు అన్న మాటల అర్ధం, శ్రీనివాసరావు రచన 
లలో అర్ధవ్యక్తిని శబ్ద పుష్టి, అతిపుష్టి దురాక్రమిస్తున్నాది 
అనే దీని విషయమై శ్రీనివాసరావుకు తనకొక సిద్ధాంతం 
ఉంది. అది రవీంద్ర కవి అరువిచ్చింది. కావ్యాన్ని 
చదివిన వెంటనే, శబ్దాన్ని బోధపరుచుకొని ఒకమారు, 
భావాన్ని అంతుచిక్కించుకొని మరొకమారు, పాఠకుడు 
ఆనందించవలసి రావడం, ఆ కావ్యానికి గుణలోపమే. 
ఒక్కమారే శబ్బార్దాలు పాఠకుని మదికెక్కి ఆనందం 
కలిగించ గలిగితే అది దాని గుణాతిశయమన్న మాట. 


అందుచేత ఉత్కృష్ట రసానందం పద్యం చదవగానే 
కలిగే ఆశ్చర్యంలోనే ఉంది. అర్ధం తుదకు మేడిపండులా 
తేలినా సరే. రసానందం బావార్థాలు రెంటికీ అతీత 
మైనది కనుక, ఇది ఎప్పుడు, ఎలా దేనివల్ల ఆవిష్ఫృత 
మైనా మహత్తరమైనదే. 

శబ్బార్థాలకు సమ ప్రాముఖ్యత ఇవ్వడం అంటే, 
ఆధార దేయాల మధ్య తారతమ్యాన్ని పాటించకపోవ 
డమే. సాహిత్య ప్రయోజనం గురించి కూడా శ్రీనివాస 
రావుకు 1930 తరువాతి కాలంలోను సాంప్రదాయక 
మైన భావమే వుండేది. కళాశీలికి, లోకానికి మధ్య వైరు 
ధ్యాన్ని ఆపాదిస్తూ, ఆనందం తప్ప మరొక ప్రయో 
జనమేదీ సాహిత్యానికి లేదని భావించేవాడు. లోకవ్యక్తితో 
కవివ్యక్తికి సామరస్యంగాక “పెద్ద యుద్ధం” అనేది భావ 
కవిత్వ యుగానికి, ఆ నిరాఘాట స్వేచ్భా ప్రియత్వానికి 
ఆ విశ్చంఖల భావనాపరత్వానికి అనువైన విషయమే. 
లోకనాయకత్వాన్ని సరేసరి, లౌకిక బాధ్యతలను కూడా 
వదులుకొని, అహమే కేంద్ర బిందువుగా, వైయక్తి 
కానుభవతీవ్రతే వృత్తంగా, తనలో తానుగా తనకై 
మాత్రమే తానుగా, పరిభ్రమిస్తూన్న భావకవి, లోకం తన 
విరోధి అనుకొని తాను లోకవిరోధి అయ్యాడు. దృక్పథ 
లోపమే ఇది. కొందరికిది గుణవిశేషమే. 

లోకంలో అగ్రగణ్యత లేక ప్రౌధశిల్బ జగత్తున ప్రథమ 
గణ్యుండగును కవి. లోకానికి నష్టి అయినా అది సాహి 
త్యానికి లాభించింది. హృదయం లోతులు, సహజమైన 


శృంగార ప్రియత్వంలోని సొగసులు, సౌందర్య ప్రధాన 
మైన లోకదర్శనంలోని నాణ్యాలు సాహిత్యంలో భావ 
కవిత్వం ద్వారా ఆవిష్ఫృతమయ్యాయి. అది కవికి 
మాత్రమే పరిమితమై వైయక్తికానుభూతిగానే మొదలైనా 
కావ్యరూపం ధరించి పాఠకునికి కూడా విస్తరించి 
ప్రారంభంలోని లోపాల్ని పూరించుకోగలిగింది. శ్రీనివాస 
రావు అంటాడు : 


భావకవిత్వం ఒక అనుభవం. దీన్ని ఒకడు మరొక 
డికి బోధపరచడానికి వీల్లేదు. 


అని. కావచ్చు గాక. ఒకని అనుభూతి సార్వజని 
కానుభూతి కావడానికి సాహిత్యమే వాహిక అవుతుంది. 
అయింది కూడా. ఉత్కృష్టమైన భావగీతానికి శ్రీనివాసరా 
విచ్చన వర్ణణాత్మక నిర్వచనం ప్రకారం, కవి నిరాఘాట 
మనోభావ సంచార గతిలో మెరుగులుదీరి విలక్షణ 
ధోరణిలో వెలికురికి తాననుభవించిన రసస్థాయిని 
పాఠకులలో కూడా సమగ్రంగా ఆవిష్కరించగలగాలి. 

ఇక 'ప్రభవ'లో శ్రీనివాసరావు ఇతివృత్తాలు శృంగారే 
తరాలెన్నో ఉన్నాయి. భాష చూచుకుంటే, అది కాంత 
కోమల పదావళికి యోజనాల దూరాన ఉన్నది. శబ్ద 
నేతృత్వానికి, శబ్బ్దలోలుపత్వానికి మధ్యగల రేఖ చెరిగి 
పోయింది. మొదటిది బలం, రెండోది దౌర్భల్యం, గీత 
పద్యాలంటే చెవి గోసుకొంటానన్న వృత్తాల మీద మోజు, 
దుర్మర ప్రాసలమీద గురి, కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. 
“ప్రభవా”నంతర పద్యాలలో రచన ప్రయత్న పూర్వకంగా 
సాపుదేరింది. సాంస్కృతికత్వం వైదొగలేదనే గాని, తేట 
తెలుగు మది కెక్కసాగింది. కృష్ణ శాస్త్రీయమైన మధుర 
మార్దవశైలి వదుల్చుకోవడం ఒక సాధనగా మారింది. 
కాల్చనికోద్యమానికి ప్రాణభూతమైన విశేషణ పదాల 
ప్రాగల్బ్యం మోతాదు తగ్గింది. ఈ సాధనలోనే తనంత 
తానై ఒక అపూర్వమైన మార్గం ప్రత్యక్షమైంది. 


3 


ఇది మార్పు మాత్రమే కాదు, పెరుగుదల కూడా. 
మార్చనేందుకంటే దీనికి పెరుగుదల అనడమే న్యాయం. 
రమణయ్య మేష్టారు వంశోద్దారకుడైన సుపుత్రుణ్ణి 
వెంటపెట్టుకొని చెన్నపట్నానకు తీసుకొని వచ్చి ప్రెసిడెన్సీ 
కాలేజీలో బిఏ ఆనర్స్‌ సీటు రాకపోయేసరికి క్రిష్టియన్‌ 
కాలేజీలో బి.ఏ. సీటు ఇప్పించి తంబుచెట్టు వీధిలోని 





ఫస్ట్‌ స్టూడెంట్స్‌ హోమ్‌లో చేర్పించి తిరిగి చక్కా వెళ్ళి 
పోయారు. ఎంత గారం చేసినా తండ్రి తంద్రే. తల్లిగా 
మారలేడు. పెంపుడు తల్లి కూడా దాటుకుంది. (1924). 
పితృస్వామిక నిరంకుశత్వం లేదు కానీ పితృ సహజమైన 
కట్టుబాటు శ్రీనివాసరావుకు కూడా తప్పింది కాదు. 


కొండ వెంకటప్పయ్య, కాశీనాదుని నాగేశ్వరరావు 
ప్రబ్బతులు మద్రాసు చదువు వల్ల రాజకీయాలు వంట 
బట్టించుకొంటే బసవ రాజు అప్పారావు, నండూరి 
వెంకట సుబ్బారావులు సాహిత్యాన్ని మనసు కెక్కించు 
కున్నారు. శ్రీనివాసరావు ఉంటూ వచ్చిన వీధిలోనే 
“భారతి” కార్యాలయం ఉండడం, అందులో గన్నవరపు 
సుబ్బరామయ్య దగ్గర కొంపెల్ల జనార్ధనరావు ఉపసంపా 
దకులుగా ఉండడం, వారిద్దరికీ మొదట పరిచయం, 
తర్వాత సఖ్యం, చివరికి గాఢమైన హార్దికానుబంధం 
ఏర్పడడం. శ్రీనివాసరావు మనో లోకాన్ని విస్తరింప 
జేశాయి. సహవ్రతులై ఈ ఇద్దరూ ఒకరి కొకరు కవిత్వ 
ప్రధమ పాఠకులుగా, విమర్శకులుగా సహకరించు 
కొన్నారు. ఇంతలో లా చదువు కోసం వచ్చిన కాళ్ళూరి 
నరసింగరావు జతకలిశారు. ఆంధ్రదేశంలో “అభిన 
వాంధ్ర కవి పండిత సభ బరంపురం, రాజమండ్రి 
సమావేశాలు తరువాత కాకినాడలో “నవ్యసాహిత్య 
పరిషత్తు”గా రూపాంతరం పొంది అచిరకాలంలోనే 
అందులో నవ్యత్వం సన్నగిలే విధంగా ప్రయోగ 
వైముఖ్యం ప్రమాద ప్రాంతరాలలో' నిరాఘాటంగా 
విహరించాలనుకొనే కవి స్వేచ్చను నిరోధించే బంధంగా 
సాంప్రదాయకత్వానికి మకుటాభిషేకం జరుగుతూ 
వచ్చాయి. ఇంకొకవైపు, ప్రాపంచిక జీవితంలో ఆర్థిక 
మాంధ్యం వల్ల కలిగిన అలజడి 'ప్రపంచాన్ని భయానక 
భీభత్సరసాలల్లో ముంచెత్తిన 1930 దశాబ్దపు రోజులు 
దాపురిస్తున్నాయి- 114౧0౧/ 011165. 

అప్పుడే శ్రీనివాసరావు చదువు ముగించుకొని పట్టా 
రాబట్టుకొని (1931) జీవితంలో పడ్డాడు. పడీ పడక 
ముందే ఎదురు దెబ్బలు మొదలు. కాలేజీలో ఉద్యోగం 
సంవత్సర కాలం మీరి సాగలేదు. తరువాత “దరిద్రపు 
రోజులు ఆ పది సంవత్సరాలు నేను బంతిలాగా ఉన్న 
చోట ఉండకుండా గెంతాను”. ప్రథమంగా జీవితంలో 
పేదరికం తన రుచిని చూపించింది. వాస్తవం ఊహల 
అందమైన మేడను కుప్పకూల్చి వేసి కఠోర రూపిణిగా 
కనిపించింది. 


ఈ రెండూ భిన్న దశలే అయినా ఇవి ఒండొంటిలోకి 
చొచ్చుకొని పాతవాసనలు త్వరగా వదలక శ్రీనివాసరావు 
చేత ప్రకృతితత్వం సంబంధి పద్యాలను రాయిస్తూ 
వచ్చాయి. 1929లోనే రాబోయే రోజుల కారునీడ 
ప్రసరించినట్లుగా, 'సుప్తాస్తికలు” పద్యాలను “భారతి” 
నిరాకరించడానికి ప్రాముఖ్యం ఉంది. అంగీకరిస్తేనే 
ఆశ్చర్యం కలిగేది. శ్రీనివాసరావు కవిత్వంలో కొత్త 
మాటల కూర్పు - “సొంత గొంతుక” - దానిలోనే 
మొదట బయల్పడింది. “స్వప్న వీధి మనోహరం 
కావడం మానింది; “భైరవం” కావడం మొదలైంది. 
నిశ్శబ్దం పేర్పులు కట్టడం తెలుగు కవి ఊహశాలిత్వం 
కూడా ఎరుగని సంగతి. మరొక రచనలో శశి “వంపు 
తీరిన కత్తి” అవుతున్నాడు, తిరుగుబాటు వినిపిస్తున్నది. 
అంధకారం వ్యాపిస్తున్నది. “దివసమ్మునకు వయోధికత” 
వచ్చిందా? ఇది లోకాంతమా? ప్రళభయమా? ఎంత 
దూరం వచ్చింది తెలుగు కవిలోకం కూడా, కడుపులో 
చల్ల కదలని స్థిమిత భావం నుంచి, ప్రణయంనుంచి! 
జీవితం ్రవేశిస్తూంది సాహిత్యంలోకి, ఎట్టకేలకు. 

శ్రీనివాసరావు పుట్టినప్పుడే తోకచుక్క పొడమగా, 
గురజాడ అప్పారావు “సంఘ సంస్కరణ ప్రయాణ 
పతాక'”గా దానికి స్వాగతం చెప్పాడు (1910). శ్రీనివాస 
రావుకు అక్షరాభ్యాసం జరిగే సమయంలో (1915) తన 
జీవన నౌకకు లంగరెత్తి అప్పారావు కనుమరుగయ్యాడు. 
ఆ సూర్యుడి చరమదశలో పొటమరించిన శశిరేఖగా 
రాయప్రోలు సుబ్బారావు కొద్ది కాలం తన అచ్చపు 
కవితతో సాహిత్య లోకాని కింతవెలుగిచ్చి అంతలోనే 
మసకబారిపోయాడు. అప్పారావు చూపిపోయిన తెన్ను 
“నవ్య కవికి నచ్చుబాటు కాలేదంటే, అతడు పండిన శిరః 
కంపాన్నే ఎక్కువగా ఉపలక్షించుకొన్నాడు. సంప్రదాయపు 
పాటితోటలో మొలిచిన కొత్త మొక్కేగాని, తాను యాదార్థ 
నవ్యుడు కాలేదంటే, కానొల్ల లేదన్నమాటే. ఏ బసవరాజు 
అప్పారావో, చింతా దీక్షితులో గురజాడను వాల్మీకిగా 
సంభావించి ఆ తెనుగు బాణీలనూ ఆ గేయ ఫణితులనూ 
ఆ జీవిత గౌరవదృష్టినీ తమ రచనల ద్వారా చెరికాస్త 
నిలబెట్టారు. 

కొత్త దశాబ్దపు రంప కోతలో “గురజాడ అప్పా 
రాయోపజ్జకమైన రసగీతాలు” మళ్ళీ గుర్తుకు రాక తప్ప 
లేదు. అప్పటికే అపశ్రుతుల నాలపించి మొదలెట్టిన 
శ్రీనివాసరావు ఇప్పుడు గుండె నిబ్బరం తోటీ కంఠ 


. 


నిర్భరత్వంతోటీ కొత్తపాటలందుకొన్నాడు. _ వెనుకటి 
“రసా” గీతాలతో దీనికి పోలికే కనిపించకపోవచ్చు. ఆ 
రెండింటి లక్ష్యం ఒక్కటే. ఇది పూర్తిగా ముందు కథ. 
దానికి నాయకుడు శ్రీనివాసరావు కాదు, శ్రీశ్రీ. 


క్షీ 


కళ్ళుండిన వాళ్ళు - పండిత సులోచనాలు కాదు - 
కనుజూపుండిన వాళ్ళు ఆనాటికే శ్రీనివాసరావులో శ్రీశ్రీని 
చూడగలిగారు. “నిజముగా భాషాదేవి సేవచేయడానికి, 
దేవలోకమంతా కదిలిపోయే వినీత దీక్ష ప్రజ్వరిల్లిన 
మానసము మీది, మీకుతెలుసునా, అని కొంపెల్ల 
జనార్దనరావు రాస్తే మెరమెచ్చులకోసం రాశాడు లెమ్మని 
ఎవరైనా అనవచ్చు. ఆచంట జానకిరామ్‌తోటి మాట్లా 
డుతూ, శ్రీనివాసరావు గొప్పకవి అని మల్లంపల్లి సోమ 
శేఖరశర్మ అంటే, ఆయన వఠి సుహృదయుడే గాని సహృ 
దయుడా అని ప్రశ్నించవచ్చు. పండిత సంప్రదాయాభిజ్ఞు 
దైన మండపాక పార్వతీశ్వర శాస్త్రి కూడా శ్రీనివాసరావు 
ప్రథమ శ్రేణిలో నిలువదగిన కవి అన్నాడంటే, జనార్దన 
రావు ముఖప్రీతి కోసం మాత్రమే అన్నాడని, సోమశేఖర 
శర్మ బారుబుద్ధి వల్లనే అన్నాడని అనుకోవలసిన పని 
ఉండదు. పరిమిత వియత్తలం తన రెక్కలకు సరిపోక, 
అనంత విహాయస పధాలను వెదుక్కొంటూ సాహసిక 
యాత్రకు సన్నద్ధమౌతూన్న విరాట్‌ ఖగరాట్టును ఈ 
పసిపిట్టలోనే వాళ్ళు దర్శించగలిగా రన్నమాట, ఆ 
విహంగమతి అధిరోహణం ముగించి మహా మహీస్థలికి 
దిగిరావడం మొదలౌతున్నది. దంతప్రాకారం వదులు 
తోంది సాహితి. 

ఈ తొలి సంపుటంలో చేర్చిన రచనలన్నీ ఆ 
ప్రారంభదశలో చేసినవి మాత్రమే కాదు. ఉదాహరణకు, 
ఉదయిని, స్థిరపడకమునుపే జనార్దనరావు చనిపోయిన 
(1937) ఇరవై సంవత్సరాల తర్వాత రేడియో ప్రసంగం 
కోసం శ్రీశ్రీ రచించిన వ్యాసం గాని, తన తొలి రచన 
గురించి వివరించిన మరొక వ్యాసం గాని, కాలక్రమాన్ని 
చూచినట్రైయితే ఇందులో చేరగూడదు. అయితే, ఈ 
దశలోని సంఘటనల గురించి పఠితలకు మరింతగా 
తెలియాలనే ఉద్దేశంతోటి, వాటికి సంబంధించిన రచన 
లెప్పటివైనా తెచ్చి ఇందులో చేర్చడం జరిగింది. అలాగే, 
“ప్రభవ' దశలోని శ్రీనివాసరావు కవిత్వంలో కొన్ని ముఖ్య 
లక్షణాలను తదనంతరం కాలంలోని ఖండికల్లో కూడా 


చూడగలిగితే అవగాహనకు నిరంతరాయత చేకూరు 
తుంది కాబట్టి వాటిని కూడా తెచ్చి చేర్చాను. 

“ప్రభవ” (1928) తర్వాతి కొద్ది సంవత్సరాలలో 
శ్రీనివాసరావు చాలా, మంచి పద్యాలు రచించాడు. 
'భారతి' మొదలు అనేక ఇతర పత్రికల వరకూ చెల్లా 
చెదురుగా పడి ఉన్న ఆ పద్యాలను సమకూర్చవలసిన 
అగత్యం కూడా లేకపోవడానికి కారణం, కవి పోగొట్టు 
కున్న లిఖిత ప్రతిని పురిపండా అప్పలస్వామి పదిలంచేసి 
పెట్టారు. అందులో ఒక విశేషం ఉంది, ప్రతి ఖండిక 
చివర, ఎదుటి పుటలో, తన రచన గురించి తానై కవి 
విమర్శచేసుకొని ఉన్నాడు. ఇంగ్లీషులో ఉన్న ఆ లఘు 
వ్యాఖ్యను కూడా ఇందులో పొందు పరుస్తున్నాను. 

ఇంకొక మాట “ప్రభవ గానీ, తర్వాతి పద్యాల లిఖిత 
ప్రతిగానీ, ఏక్రమాన్నైతే పాటించిందో ఆక్రమాన్నే పూర్తిగా 
ఇందులో పాటించాను. ఇలా చేయడం వల్ల కాలక్రమం 
కొంచెం దెబ్బతిన్నా కవి స్వయంగా నిర్ణయించిన 
క్రమాన్ని చెరచడమనేది పరమ అక్రమమని, అనావశ్యక 
మని అనుకొంటున్నాను. ఈ 'ప్రభవానంతర పద్యాలకు 
“మారు మోతలు” అని కవి నామకరణం చెయ్యదలచు 
కొన్నాడట. కాని, కూర్చరిగా నేను పెట్టిన 'స్వర్గ దేవతలు” 
అనే పేరును ఆయన ఆమోదించాడు. 

భారతి, వైశాఖి, కల్యాణి, ప్రతిభ, ఆంధ్రపత్రిక . 
సమదర్శిని, గృహలక్ష్మి పత్రికలు, సువర్దాక్షతలు, 
శృంగార కంఠాభరణం గ్రంథాలు శ్రీశ్రీ రచనలకు 
గనులు. ఆ పత్రికాధిపతులకు కృతజ్ఞుణ్ణి. అయితే తెలుగు 
దేశంలో విచిత్రమేమంటే, ఎవరి పత్రికలు వారి కార్యా 
లయాల్లోనే పూర్తిగా పద్ధతిగా ఉండవు. గ్రంథాలయాలకు 
కూడా ఆ స్పృహ లేదు. నెల్లూరిలోని వర్ధమాన గ్రంథా 
లయం, వేటపాలెంలోని సారస్వత నికేతనం వంటివి 
తప్ప. నెల్లూరి గ్రంథాలయంలో శ్రీ యన్‌.యస్‌. కృష్ణ 
మూర్తిగారు కష్టించి తయారు చేసిన 'భారతి' సూచికలు 
నాకెంతో పనికివచ్చాయి. 

ఇక, మిత్రుడు బండి గోపాలరెడ్డి మాటసాయమే కాక 
చేత సాయం కూడా ఉండబట్టే ఈ సంపుటం నా మాట 
వినింది. శ్రీశ్రీ షష్టిపూర్తి సమ్మాన సంఘ కోశాధికారి 
గానేకాక శ్రీశ్రీ అభిమానిగా చలసాని ప్రసాద్‌ ఎప్పటి 
కప్పుడు సేకరించి, పంపుతూ వచ్చిన శ్రీశ్రీ రచనల 
కాపీలు నాకు వరాలే. తుమ్మల కృష్ణాబాయిగారు వాటిని 


31 


ఎన్నిటినో ముత్యాల వంటి తమ అక్షరాలతో రాసి 
పంపారు. మద్రాసు యూనివర్శిటీ గ్రంథాలయ శాస్తా 
చార్యులు డా. పర్వతనేని గంగాధరరావు కూడా వంద 
నార్జులు. ఇంతమంది తలా ఒక చేయి వేసి 'తోడిడి” 
చేస్తేనే ఈ సంపుటం తయారైంది. ఇలాంటివి కనీసం 
మరి మూడైనా రావలసి ఉంది. 

ఆధునిక సాహిత్యాకాశాదీపమైన మహాకవి శ్రీశ్రీ 
రచనల సమగ్ర స్వరూపాన్ని లోకం ముందుకు తెచ్చి 
నిలిపే వరకే మా వంతు. ఆదరణ గానీ పోషణ గానీ ఆ 
లోకం వంతు. 


జవహర్‌ భారతి 
కావలి 


కె.వి.రమణారెడ్డి 
110. 1969 


యోగ్యతా పత్రం 
(మహాప్రస్థానానికి ముందుమాట) 

ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం 
గొడవ. ఇష్టంలేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ 
సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏవీలేవు). శ్రీశ్రీ అర్జవంలో 
పడండి, పదండి ముందుకు. అగాధంలోంచి బైలుదేరే 
నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను 
హోరు చెవుల గింగురుమని, నమ్మిన కాళ్ళకింద భూమి 
దొలుచుకుపోతోవుంటే, ఆ చెలమే నయమని వెనక్కి 
పరిగెత్తచూస్తారు. 

తన కవిత్వానికి ముందుమాట వ్రాయమని శ్రీశ్రీ 
అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తనదగ్గర లేవన్నాడు 
చెలం. 'తూచవద్దు. అనుభవించి, పలవరించమన్నాడు” 
శ్రీశ్రీ. 

చెలం చూశాడు. మాట్లాడాడు. కాని శ్రీశ్రీని ఎరగడు 
రుక్మిణీనాథశాస్తి ఒక ఉదయం వచ్చి - 

“ఇదేమిటి ఈ మూల స్త్రీల కోసం ఇట్లా మూలుగు 
తున్నారు? శ్రీశ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత 
దుమారమంతా వూడ్చుకుపోతోవుంటే....! 

“హృదయాల మీద పెంకులు పగిలిపోతున్నాయి. 
బైట వినబడుతున్నాయి. ఇట్లా రండి. రోడ్డు మీదికి” 
అన్నాడు. 


అంతవరకు శ్రీశ్రీ కవిత్వాన్ని ఎరక్కపోవడం చెలంలో 
క్షమించ తగిన విషయం కాదు. కాని, చాలా వాటికి 
క్షమించాలి చెలాన్ని. 

కవిత్వాన్ని ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే 
చెలానికి 1౧౧6౧06, అనుమానం. శబ్ద సౌందర్యంలో 
తృప్తిపడి సంతోషించవలసిందే. కాని చెప్పే దానికి అర్ధం 
వెదకడం అవివేకం అని. కాని, నీరసపు కళాచతురల 
మల్లే అందాన్ని దూరం నుంచి చూసి సంతోషించీ, 
విచారించీ, తప్పుకోడం చెలానికి చాతకాదు. తను 
చెప్పదలచుకున్న సంగతి తనకు స్పష్టంగా తెలీనప్పుడు 
తన చేతగానితనాన్ని అర్ధ అస్పష్టతనీ ఛందస్సు చీరల 
వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాల 
లోనూ దాన్ని మోస గించాలని చూస్తాడు కవి. ముఖ్యం, 
సహజ సౌందర్యం తక్కువైనప్పుడు! సులభంగా, సూటిగా 
చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికి, కార్యాలకీ, 
విజయాలకీ వ్యవధి నివ్వరాదా అని చెలం కోర్కె ఆ పని 
స్త్రీలు చెయ్యరు- దేశనాయకులూ చెయ్యరు. ఎంకీ శ్రీశ్రీ 
తప్ప. కవిత్వలోనూ జీవితంలోనూ 600౧0)/ 0౪/06 
2౧6 1౧౦౮౮౧13 లేకపోవడం దేశభక్తి కన్న హీనమైన 
పాపం. ఆత్మలోకంలో దివాలా. 

తనకీ, ప్రపంచానికీ సామరస్యం కురిదిందాకా కవి 
చేసే అంతర్‌. బహిర్‌ యుద్ధారావమే కవిత్వమంటాడు 
చెలం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని అధికారుల్ని 
వూగించి ప్రశ్నించే శ్రీశ్రీ పద్యాలు అంత అభిమానం 
చెలానికి. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త టానిక్‌ తయారు 
చేశాడు శ్రీశ్రీ యీ వృద్ధ ప్రపంచానికి. 

హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల 
రూపాన్ని యివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, 
యీటెలూ, మంటలుగా మార్చడం అతనికే చాతనవును. 
పద్యాలు చదువుతో వుంటే, ఇవి మాటలు కావు, అక్ష 
రాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్దాలు - అతని 
హృదయంలోంచి మన హృదయంలోకి 61/601గా పంపిన 
ఉత్సాహాలు, నెత్తురు కాలువలనిపిస్తుంది. 

ఎందుకంటే - 

క్రిష్టశాస్తి తన బాదని అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ 
అందరి బాధనూ తనలో పలికిస్తాడు. 

క్రిష్టశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ 
అంతా శ్రీశ్రీ బాధ. 


టై 


శ్రీశ్రీ కవిత్వమూ, పాల్‌ రోబ్సన్‌ సంగీతమూ ఒకటే 
రకం అంటుంది సౌరిస్‌. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞ్జలూ 
లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి 
కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా 
14గా ఎక్కడికో, ఏమీ చేతకాని వాళ్ళమల్లే జారిపోతారు. 
కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక 
వెతుక్కునే ప్రజల రొద, గాలి దెబ్బల కింద ఎగిరిపడే 
సముద్రపు తుపాను గర్జనం, మర ఫిరంగుల మరణ 
ధ్వానం గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడ 
కుండా తగ్గు స్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల 
మూగవేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన 
చప్పుడు, నీళ్ళులేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం 
వినిపింపచేస్తారు. బుద్ధివున్న వాడెవ్వడూ అతనిది సంగీత 
మని కాని. ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పు 
కోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి 20౧6౭1 బుద్ధిని, 
వివేకాన్ని కళానిబంధనల్ని మించిన ఏ అతరాళానికో 
తగులుతుంది. - ఆ అంతరాళం అనేది వున్నవాళ్ళకి, 
కీర్తి మర్యాదల్ని డిగ్రీలతో కొలుచుకొంటో అగచాట్లు పడి 
కులికే మనుషులకి ఆత్మ ఎన్నో మందపు ఇనపపొరల 
వెనుక అణగిచచ్చి, కొనవూపిరితో ఆరిపోలేక మిణుకు 
మిణుకుమంటో వుంటుంది. అటువంటి వాళ్ళకి ఉత్త 
అర్ధంలేని న్యూసెన్సుగా తోస్తాయి శ్రీశ్రీ పద్యాలు. సొంత 
ఇల్లూ, అణగారిన భార్యా, ప్రతి సంవత్సరం పైక్లాసులోకి 
వెళ్ళే కొడుకూ, 02౧1-200060౧ఓ వొట్టిపోని ఆవుతో 
తృప్తిపడే సంసారుల శాంత హృదయాల మీద నుంచి 
ఈ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖపట్నం సము 
ద్రంలో నల్లరాళ్ళమీద అలలు విఫలమైనట్టు దొర్లి 
పోతాయి. తాంబూలం వేసుకుంటో, పుస్తకాన్ని ముడిచి 
పెట్టి “దేనికోసం? ఎందుకు? ఏమిటి కావాలంటాడు? 
ఏమిటి ఈ వేదన పాపం? అని కొంచెం ఆలోచిస్తారేమో! 

ఇదీ సాధారణంగా కల్పెర్టు రీడర్సు సంగతి. 

కవుల సంగతి వేరు. ఉత్తమ కవిత్వం ఎప్పుడు 
ప్రచురిత మవుతుందా అని వెయ్యి కన్నులతో కనిపెడుతో 
వుంటారు. కనపడ్డదా, ఆనాటి నుంచి అతి తద్ధగా ఆ 
కవిత్వాన్ని గురించీ, కవిని గురించీ ప్రచారం మొదలు. 
సారస్వత పోషకులతో, ఉచితులతో ఎట్లాగో ఓలాగు ఆ 


వ11 


కొత్త కవిత్వాన్ని సంభాషణలోకి తీసుకుని వచ్చి వ్యక్తి 
కాల, పరిస్థితులను పట్టి చప్పరించడమూ - తమ 
కావ్యాలనించో, ఇతర కావ్యాలనించో సంగ్రహించపడిన 
దనడమూ - విప్లవ కారణ మనడమూ - నిర్ణీవమన 
డమూ - కవిని గురించి చాలా ౧16069 1౧౮6100౧2- 
110౧ తోనో, జాలిపడుతోనో, చాలా సానుభూతి దయా 
వున్నట్టు ప్రస్తావించడమూ వీళ్ళ టెక్నిక్‌. 

“శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి” 
అని కవిని అడిగారా, అతను “దానికేం, చాలా బావుం 
టుంది. ఓ బాగా వ్రాస్తాడు. నేను అతన్ని కూడా బాగా 
ఎరుగుదును. నా అభిప్రాయం ఏమిటంటే-” అన్నాడా, 
అతను చాల సన్నిహిత ప్రియమిత్రుడన్న మాట కవికి. 
చిరునవ్వుతో శ్రీశ్రీ విషయమై మీ కళ్ళలో కారం 
కొట్టిపోతున్నాడు. పొగడ్తలతో మీ నోట్టో విషం కక్కి 
పోతున్నాడు, జాగ్రత్త! 

శ్రీశ్రీ కవిత్వానికి ౧౧౦/6 501౧08 చూపుతాడు ఆ 
మిత్రుడు. తప్పదు. 

“ఆకలి పాట .... కటిక దరిద్రుడు అతను - తిండి 
లేక వీధులు తిరిగాడు .... పాపం. అంటో ప్రపంచపు 
సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించే అతని హృద 
యోద్రేకాన్ని (౧14౧ చేస్తాడు. 

నిజమా? నిజమైతే శ్రీశ్రీ “ఆకలేసి” నక్షత్రాలు 
అదిరిచూసే “కేకలేశాడు”. 

ఆ కవికి ఆకలివేస్తే రా - గారి యింటికెళ్ళి శ్లాఘించి 
భత్య కర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలి మీద 
గీతం వ్రాశాడు. 

అబద్దాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల 
దుష్ట ప్రచారంతో, ఆత్మ శ్లాఘనలతో దేశం మీద పడి 
బతుకు తున్న యీ [౧/25116 కవివరేణ్యులు శ్రీశ్రీని విమ 
ర్కించడానికి సాహసిస్తున్నారు. “అభివృద్ధికి రాతగిన 
వాడవు" అని ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు 
తట్ట చూస్తున్నారు. 

ప్రపంచంలో ఈనాడు ప్రతి దేశంలోనూ నూతన 
యుగ నిర్మాణం కోసం ధర్మయుద్ధం చేసే ధీరులు 
ఈనాడూ. పడుతున్న ఘోరమైన అగచాట్లు చూస్తే, 
అనాదిగా తన కోసం ప్రయత్నించే 69200615 మీద ఈ 
లోకం వర్పిస్తున్న కర్కశత్వం, వరించి ఆవేశించిన 01 
16౧ 0%40౧615 యీనాటి సారస్వత సభాపతులు. 


తాము బతికివున్న కాలంలో పాత వాంగ్యయం మీద 
తిరగబడ్డ యీ బతికి వున్న శవాలు ఈనాటికీ తాము 
ముప్ఫైయేళ్ళ కిందచేసిన తిరుగుబాటు ఇతరుల ఖర్చు 
మీద కాఫీ యిడ్జెన్ల ముందు 1౧50168 ఐ ప్రగల్భాలు పలికే 
ఈ రసికులు, తాము తెచ్చిన సంస్కారమే ఇంకా సార 
స్వతానికి శాశ్వతావధి అని నిరూపించి, ఉప్పొంగి 
తెలుగు ప్రపంచాన్ని పావనం చెయ్యడానికి మీదికి ఉరికే 
భగీరథ ప్రవాహాన్ని ఊరి రబ్బిష్‌ చెత్తల కట్టలతో ఆపాలని 
ప్రయత్నిస్తున్నారు. 

మద్రాసు బస్సుల గోలల మధ్య ఓసారి “శ్రీశ్రీ 
ఇప్పుడు వ్రాస్తున్న కొత్త తనాలకే ప్రజలు ఇంకా అలవాటు 
కాలేదే, ఇంకా ఈ సర్రియలిజం తెస్తే అసలు గాభరాపడి 
చదవడమే మానేస్తారేమో!” అన్నాడు చెలం, ౧౭౧ ౦1 
1116 12. 

శ్రీశ్రీ ఏం జవాబు చెపితేనే! మానవజాతిని ఉద్ధ 
రించడానికి కొత్త మతాన్ని కనిపెట్టిన ప్రవక్తవలె చిరు 
నవ్వు నవ్వాడు. తన వ్రాతల అంగీకారాన్ని పొందేందుకు 
ఇరవైయేళ్ళు తర్వాత ఇంకా ఆశ వదలక కాచుకొని వున్న 
చెలం. మానవత్వం మీద శ్రీశ్రీకి వున్న గాఢ విశ్వాసాన్ని 
చూసి తలవాంచాడు. 

శ్రీశ్రీ కవిత్వాన్ని ౧2/56 చేసి, ముక్కల కింద ఎత్తి 
చూపి, కవీ, మనిషీ శైలీ, బాల్యం, కవిత్వం, ఛందస్సు, 
ఎదిరింపు, కొత్త పోకడలు, పాత 1౧1146౧099 అంటో 
వాటి. శ్రేష్టత్వాన్ని ౫0141 చెయ్యడానికి చెలానికి 
అధికారమూ, అర్హతా లేవు. చెలానికి విమర్శే చాతనైతే 
కొత్త వ్రాతల్ని పాత పత్రికల్లో చీల్చి, చెండాడి గొప్పతనం 
లేదని నిరూపించి, ఘనత సంపాయించి, సంవత్సరాని 
కొకసారి నిండు భోజనాలు చేసే ఒక డజన్‌ సారస్వత, 
కళా, నాటక, నృత్య, గాన, సినిమా పరిషత్తులలో 
సభ్యత్వం, ఏమో అదృష్టం అపూర్వంగా కలసివస్తే 
జాయింటు సెక్రటరి కూడా సంపాయించేవాడు కాడా! 

శ్రీశ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి. పద్యం 
పదిసార్లు చదవండి. ఏమీ అర్ధం కాలేదా - ఏ 
యువకుడికో, భిక్షకుడికో 66410 ' 066 ౧956౧ గా 
పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. 
తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, 
శాసించి, రక్షించే అపూర్వశక్తి మీ చేతులో పుస్తకం గ255 
10౧. 


న. 


పదేళ్ళు ఆగండి. ఈ లోపల ఆస్తి సంపాయించడం, 
పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడం కాక, జీవితంలో ఇంకా 
ఏవన్నా మిమ్మల్ని అమితంగా 1౧46౧06 చేసినవి జరిగి 
వుంటే - మళ్ళీ కొత్త కాపీ కొని శ్రీశ్రీ పద్యాల్ని చదవండి. 
అపుడన్నా అర్ధమౌతుందేమో. 

స్వయంగా చదవండి. చదివింతరవాత శ్రీశ్రీని 
చూడాలనిపిస్తే స్వయంగా చూడండి. ఎవరి అభి 
ప్రాయమూ అడగకండి. ముఖ్యం, కవి అనేవాణ్ణి - 
చెప్పినా వినకండి. 


3 


కవిత్వపు కాలం అంతమయింది. నగలూ, అపు 
రూపపు కళలూ, సూర్య కిరణాల్ని ఎరగని అందాలూ 
గతిస్తున్నట్టే కవిత్వమూ గతించింది. కవిత్వానికి కూడా 
తన ప్రయోజనం తానే చెప్పుకోవలసిన గతి పట్టింది. 
“ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది? ఏం 
చేస్తోంది?” అని దిఖ్ధరించి అడిగే తెలుగు ప్రజకు శ్రీశ్రీ 
కవిత్వం ప్రత్యుత్తరం. కొద్ది రోజుల్లో నేడు విర్రవీగే కవులు 
ప్రతి వొక్కరూ శ్రీశ్రీ నీడకింద నించుని తమ ఉనికిని 
సమర్ధించుకోవలసిన గతి వొస్తుంది. 

చెప్పుకోతగిన ఒక్క కవీ మన క్రిష్ణశాస్తి. ఉన్నత 
హిమాలయ శిఖరాల్లో కురిసిన కవితా వర్షం పాయలై, 
దేశాల వెంట ప్రవహించి, చివరకి సైడు కాలవల్లో 
పలుకుతున్న సమయాన. తన భీషణాతపజ్వాలలతో 
ఆవిరి పొగలు లేపి ఆకాశ మార్గాన విహరింపజేసి, 
రక్షించాడు శ్రీశ్రీ. 

ఎవరినించి దొంగిలించామో వాళ్ళని క్షమించడం 
కష్టం. 

క్రిష్టశాస్త్రి పద్యాలు చదివి. అర్ధం విడదీసి, “ఏది 
గొప్పతనం చూప”మంటే చూపలేక పోయినాను పూర్వం, 
శ్రీశ్రీ అగ్గిపుల్లలోనూ, కుక్క పిల్లలోనూ కవిత్వం 
చూపమంటే చూపలేను ఈనాడూ. 

అగ్గిపుల్ల వంక - ముఖ్యం పుచ్చిన అగ్గిపుల్లవంక 
చాలాసేపు చూడమంటాను. 

కుక్కపిల్లని - ముఖ్యం తల్లిచచ్చిన దిక్కులేని గజ్జికుక్క 
పిల్లని పెంచమంటాను. 

మెరీనాలో గాలిలో ఊగే (రేడియోలేని రోజులవి) 


న 


10/67 066 పుష్పశయ్య కేసి చూస్తున్న నన్నుచూచి “ఈ 
పువ్వులు పాడు పువ్వులు! ఎక్కడ చూసినా రోడ్డు పక్కన 
అంతా ఈ పువ్వులే” అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి 
ఏం జవాబు చెప్పగలిగాను. 

“ఏమిటి వొంతెన మీద నుంచుని చూస్తున్నావు?” 

“సంధ్యకేసి” 

“ఎవరు ఆమె?” 

అంటే ఏం మాట్లాడగలిగాను? 

పాతపదాలు, డిక్షన్‌ వర్ణనలు, అలంకారాలు, 
ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు, కవిత్వం 
లోవీ, జీవితంలోవీ ఇంక మళ్ళీ లేవకుండా వాటి నడ్డి 
విరక్కొట్టాడు శ్రీశ్రీ. 

“ధ్వంసం చేసి రోడ్డు వేశాను-”. 

“పదండి ముందుకు 

పదండి తోసుకు -” అంటున్నాడు. 

తాము వేటిని ఎదిరించలేక ప్రతిదినమూ లొంగి 
పోతున్నారో, ఆ నిరంకుశాధికారుల నెత్తిమీద నాలుగు 
దెబ్బలు కొట్టాడని యువకులు చెలం మీద చూపే 
అభిమానం చాలదు శ్రీశ్రీకి. తామూ ఇంకో నాలుగు 
దెబ్బలు కొట్టగలశక్తిని తెచ్చుకోమంటున్నాడు మనుషుల్ని. 

శ్రీశ్రీ ధ్వంసం చేసిన పాత ఛందస్సుల్లోంచి పాత 
మూలుగులూ 568౧461౧05, మూర్భలూ, వేదాంతాలూ, 
మత్తులూ పోయి - దేశాలకి ఉత్సాహాలకి కదిలిపోయే 
యువక సైన్యాలకి, నూతన యుగ నిర్మాతలకి 001- 
9౯౦౮౧౮ ౧౧౮౪1౦ కింద ౫౬౦౧1౧౦ 0206 కింద, కొత్త 
రక్తాన్ని కదను తొక్కించే సంగీతం వినపట్టం లేదా, శ్రీశ్రీ 
గీతాల్లో ! వినపడకపోతే - 

“ఎముకలు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన 

సోమరులారా చావండి! 

ప్రపంచం ఎట్లాపోతేనేం? మీ కెందుకులెండి 

“అదృష్టవంతులు మీరు.... 

వడ్డించిన విస్తరి మీ జీవితం”. 

ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, 
చెరసాలలు. ఉరికొయ్యలు, భావ కవిత్వం ఇవన్నీ మీ 
ప్రియ మిత్రులు. యుద్ధాల నించి, ముష్టివాళ్ళనించి, విష్ల 


వాలనించి, అనాధల నించి, అశాంతినించి, సత్యాన్నించి 
మిమ్మల్ని కాపాడుతారు వీళ్ళు. 

వీళ్ళందరి అధ్యక్షుడూ మీ దేవుడు. మీ డబ్బుకి 
దాసుడు. మీ నంగిపూజలకీ, స్వార్ధ ప్రార్ధనలకీ వశ్యుడు. 
దొంగభక్త పరాధీనుడు. 

ఇన్ని బాంబులు కురుస్తున్నా ఇన్ని మర ఫిరంగులు 
మోగుతున్నా ఇన్ని చెరసాలలు నిండుతున్నా ఇన్ని 
విప్లవాలు జరుగుతున్నా ఇంకా విశదం కాదా మీకు - 
పాత పద్ధతులు, విశ్వాసాలు, ధర్మాలు అన్నీ ఓ 
మూలనించి కూలిపోతున్నాయని! ఇంక లాభం లేదని! 
మీ ఆటలు ఇంక సాగవని!. 

ఈ విధ్వంసం అనంతరం నవ ప్రపంచ నిర్మాణ 
కర్తల ఉత్సాహంతో కంఠం కలిపి పాడుతున్నాడు శ్రీశ్రీ. 

ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, 
క్షామాలు, యాచకాలు, క్షుద్ర కవిత్వాలు, శిక్షలు, 5020- 
615 లేవో ఆ లోకాన్ని 664%) చేస్తున్నాడు యీ కవి. 

మీ ఆనందంకన్న ఇతరుల క్షోభ సంతృప్తినిచ్చే మీకు 
నరకమంటే అట్లాంటి లోకం. 

శ్రీశ్రీ ఎందుకు నచ్చుతాడు? 

ఇంకా రాత్రి చీకట్లో లోకం నిద్రలో భయంకర 
స్వప్నాలు కంటో, దీనంగా పలవరించే సమయాన 
ఉషాగమాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ!. 

దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, 
స్వర్గం, మర్యాదలు మూట కట్టుకుని కులికే మీకు అర్ధం 
కాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం అశాంతి 
ఇవన్నీ అర్ధంకాక గట్టిగా సృష్టినే ప్రశ్నిస్తున్న యువకుల 
లక్ష కంఠాల్ని ఏకం చేసి పలుకుతున్నాడు శ్రీశ్రీ. 

మీ కెందుకు లెండి. పట్టు దిళ్ళలో తలలు దూర్చి, 
భాగ్యవంతుల పాలిటి ఈశ్వరుడి మీద స్తోత్రశ్లోకాలు 
చదువుతో ౫|| 158 49|| ౪110 116 ౪0॥6 అనుకుంటో 
నిద్రపొండి. 

నిర్భాగ్యులం కొందరం మాకు - 

“అన్నీ సమస్యలే, సందేహాలే”. 

“ఏవో, 

ఏవేవో, ఏవేవో 

ఘోషలు వినబడుతున్నాయ్‌! 


గుండెలు విడిపోతున్నాయ్‌!” 

మీకు కవిత్వం కావాలా? 

అదుగో ఆ మూల పాత గోరీల కేసి మొహాలు తిప్పు 
కొని నగిషీలు చెక్కుతున్నారు - పాత పదాలకీ, ఊహలకీ 
చిత్రికలు పట్టి - ప్రేమసి మెల్లకన్నుల మీద పద్యాలు 
అల్లుతున్నారు - రామాయణాలూ, శర్మిష్టలూ, వృద్ధ 
మునులు వ్రాసి అర్పిస్తున్నారు. “భారతి”కి నైవేద్యంగా. 

వాళ్ళలో చేరండి. వాళ్ళ దైర్య వచనాలను విని మళ్ళీ 
నిద్రపొండి. 

“రాబందుల రెక్కల చప్పుడు 

పయోధర ప్రచండ ఘోషం 

రుంరూనిల షడ్డధ్వానం” 

విని తట్టుకోగల చావ వుంటే ఈ పుస్తకం తెరవండి. 


బెజవాడ 


17.7.1940 చెలం 


ఉపదక్రమణిక 
(శ్రీశ్రీ తొలి కవితా సంకలనం ప్రభవ ముందుమాట) 


సారస్వతారామమన నేడు ప్రభవించుచున్న కావ్య 
వల్లరులలో ఖండకావ్యమగ్ర తాంబూలమును స్వీకరించు 
చున్నది. ఒకప్పుడు పురాణములతోడను, మటొకప్పుడు 
'ప్రబంధముల తోడను అలంకరించబడు తెలుగు తల్లికి 
నేడు ఖండకావ్వ సంపుటములతో నలంకరింపబడు 
చున్నది. ఆ దినములకును ఈ దినములకును పోల్కియే 
లేదు. నాటి చవులు వేరు, నేటి చెవులు వేరు. నాటి 
కవులకు పాండితీ ప్రకర్షమే ముఖ్యము. నేటి కవులకు 
స్వేచ్చయే ప్రధానము. వారు చాలావరకు తమ ప్రభువుల 
మెచ్చించుకొఅకు కృతుల రచించిరి. నేటి మన వారొకరి 
కొణకు వ్రాయుచుండుట లేదు. స్వాతంత్ర్యమును విడిచి 
యెరులకై రచించు కావ్యమున కవితామతల్లి ఛాయా 
మాత్రగ దర్శన మొసగును. స్వేచ్చా రచనల యందాదేవి 
దివ్య సందర్శనము లభ్యమగును. మొదటి విధమున 
నిర్మితమైన వసు చరిత్రయందుకంటే రెండవ విధమున 
నిర్మితమైన భాగవతమునం దామె కళా ప్రపూర్ణయై 
విలసిల్లుచున్నదనుట నిర్వివాదాంశము. 

ఇవి కేవల స్వేచ్భాదివసములు. ఆంధ్ర వాజ్మ 
యమునకిది స్వర్ణయుగము కాకున్నను ఆ యుగారంభ 
మున కివి ప్రథమ దివసములనుట తథ్యము. తిరుపతి 
వేంకటేశ్వర కవులతో ఆంధ్ర వాజయము పతనోన్ముఖ 
మైనదను వారితో మాకుంబని లేదు. ఈ స్వేచ్భాదివసము 
లలో ప్రభవించినదీ 'ప్రభవ'. ప్రభవాబ్బమున కవి హృద 
యము నుండి వెలువడిన ఖండకావ్యములు “ప్రభవ 

నుపేర సంపుటీకరణము గావింపబడిన గ్రంథకర్త 
యగు శ్రీశ్రీనివాసరావు గారిందలి ప్రతి గీతమును తాము 
రచింపగనే నాకడకు గొనివచ్చి శ్రవణానందము కలి 
గించు చుందెడివారు. కేవలము కడు పిన్న వయసుననే 
యిట్టి 'లలితభావ కవితా వియద్వాహిని' యలవడినది 
వీరికి. 'ప్రభవి యందలి “ఆధునిక దివ్యఖండ కావ్య 
ములు" త్రిభాగ విభాగితములు. 


విశాఖపట్టణము 
24-4-1928 


పురిపండా అప్పలస్వామి 
కవితాసమితి కార్యదర్శి 


శ్రీశ్రీ జీవితరేఖ 


1910, ఏప్రిల్‌ 30 
1911 


1915 


1918 


1919 


1920 


1922 


1924 
1924 
1925 


1925-27 
1926, మే 6 


1928 
1928-30 
1929 
1930 


1931-33 


1933, జూన్‌ 2 
1934, ఏప్రిల్‌ 12 


ప. 


పుట్టుక (సూర్యోదయం వేళ) 


కన్నతల్లి అప్పన్నకొండ 
మరణం 


అక్షరాభ్యాసం, ఉపనయనం, 
ఎలిమెంటరీ స్కూలు 


ఓ కందపద్యం, గోకులాయి- 
డిటెక్టివ్‌ నవల 


జగన్మిత్ర నాటక సమాజంలో 
బాలపాత్రలు 


వీరసింహ విజయసింహులు- 
నవల (అముద్రితం) 


సావిత్రి సత్యవంతులు- 
పద్యనాటకం (అముద్రితం) 


సవతితల్లి సుభద్రమ్మ మరణం 
పరిణయ రహస్యం ప్రచురణ 


ఎస్‌.ఎల్‌.సి, 
వెంకటరమణమ్మతో పెళ్ళి 


ఎ.వి.ఎన్‌ కాలేజీలో ఇంటర్‌ 
పురిపండాతో కలసి కళాసమితి 
స్థాపన 

ఛి 

ప్రభవ (ఖండకావ్యం) ప్రచురణ 
మద్రాసులో బి.ఎ. 

సుష్తాస్థికలు (గేయం) రచన 
63 రోజులపాటు టైఫాయిడ్‌ 


ఎ.వి.ఎన్‌.కాలేజీలో 
డిమానుస్ట్రేటర్‌ ఉద్యోగం 


జయభేరి (గేయం) రచన 
మహాప్రస్థానం (గేయం) రచన 


1937, 


1938-. 
1942-. 


1943 


1943, 


1945 


1948 


1948- 


1949 


1949 


1950, 
1953, 


1955, 


1957 


1966, 
1966, డిసెంబర్‌ 11- సోవియట్‌ భూమి అవార్డు 


1970, 


1970, 


జులై 238 - కొంపెల్ల జనార్దనరావు 
మరణం 


శం - ఆంధ్రప్రభలో ఉద్యోగం 


43 - ఆలిండియా రేడియోలో 
ఉద్యోగం 


- లక్నోలో మిలటరీ ఉద్యోగం 
ఫిబ్రవరి. - అరసం స్థాపన 


- 'నటాలి' నాటక కంపెనీలో 
ఉద్యోగం 
- తండ్రి మరణం 


- సినీరంగ ప్రవేశం 
50 - '“ఆనందవాణి'లో ఉద్యోగం 


- ఆహుతి (డబ్బింగ్‌ సినిమా) 
రచన 

- పెంపుడు కూతురు- పేరు 
లెనినా 


జూన్‌ ఆ మహాప్రస్థానం పుస్తక ప్రచురణ 
రా 


ఏప్రిల్‌  - ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 


ఎమ్మెల్సీ 


ఫిబ్రవరి-మార్చి- మతి చలనం 
- సరోజతో వివాహం 
ఫిబ్రవరి - ఖడ్గసృష్టి ప్రచురణ 


- ఇస్మస్‌ సన్మానం 
ఫిబ్రవరి 1 - విశాఖపట్టణంలో శ్రీశ్రీ 

సన్మానం, శ్రీశ్రీ సాహిత్య 

సంపుటాలు ఆరు ప్రచురణ 


జులై 4 - విరసం స్థాపన 


1970,అక్టోబరు8,9- విరసం తొలిమహాసభలు, 


1973, 


ఖమ్మం 


- కేంద్ర సాహిత్య అకాడమీ 
అవార్డు 


ఫిబ్రవరి 


1978, మే 15 - మొదటి భార్య మరణం 


1975, ఏప్రిల్‌ 18 - ప్రపంచ తెలుగు మహాసభల 
(హైదరాబాద్‌) బహిష్కరణ, 
అరెస్టు, విడుదల 

1979, నవంబరు 19- రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ 


తొలి అవార్డు 
1980, మార్చి 2 - సప్తతి సభ, కాకినాడ 


1983, జూన్‌ 15 - మరణం (సూర్యాస్తమయవేళ) 


వ! 


కవితలు 


క్‌ 


సినిమాపాటలు 


111. 


1. కవితలు 










ప్రకృతిగీత 
ప్రణయోద్రేకము . 
మేఘశకలము 
మాతృగీతి ష్‌ 
మయూరనర్తనము ... 























మృత్యు ప్రబోధము 

వియోగ వితర్మము .. 

సంగీతము ..... కోల్పడినప్రేమకు .. 
సముద్ర ఘఫోషము విద్యున్మాలికలు .... 
మత సుక టం తాజనాాాలు కి! . రీతి ాాాానుకు కక 
అగ్ని హోత్రము ... దివ్యానుభూతి 

నా సొద-నా రొద జయభేరి .. 
కవితాశిల్పమునకు ఒకరాత్రి 

ప్రభాత గానము . 

విజయ విహారము 

విరహవంశి 

అహర్ముఖము 

సముద్రపుటొడ్డున 


అంధకారము 
ఆంధ్ర కవితా పితామహుడు 
అంతఃస్సమాధి ... 
నిశీథ సాంత్వనము 


కళారవి .... 
బిక్షువర్నీయసి 









స్విన్‌ బర్న్‌ కవికి .......... 
కళ్యాణగీతి .... 
కవితా! ఓ కవితా! 








దేశ చరిత్రలు . 
మానవుడా! 

అంకితం ... (| 
సలుపుడు 
సంధ్యా సమస్యలు . 












జగన్నాథుని రథచక్రాలు . 
రుబాయత్‌. 
డీ-కంపోజొషన్స్‌ 
విదూషకుని ఆత్మహత్య 
టాంటాం. 
కొంటె కోణాలు 
అఖభిసారి కి కడసారి 








షై 





ప్రభాతపూజ ... 





మంచి ముత్యాల సరాలు . 
“కో ఈ హస్‌ రహాహై "కో ఈ రో రహాపై ః 
ఆఖరిమాట మొదటి మాట 
శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడుడు . 
ఎన్నాళ్లు ఇంకా 
భ్రమరగీత .... 
శవలాత్రపాటి:.::::00000000000000400బ40తా 
ఛాయా భంగిమలు . 
అవలీలగా .... 
సిరిసిరి మువ్వలు - మొదటి దశ .... 
సిరిసిరి మువ్వలు - సంపాదక సాక్షాత్కారం 
సిరిసిరి మువ్వలు - ఇష్టదేవతా ప్రార్ధనం 
26 (టీకాతాత్పర్యసహితం) .... 
జోన్‌ (యుద్ధరంగం) ... 
నౌకాయానాల తర్వాత 
పబ్లిక్‌ రోజా 



























ప్రణయం - స్మరణం 
సిరి సిరి మువ్వలు - శ్రీరంగ నీతులు 





సిరిసిరి మువ్వలు - వైరాగ్య పద్ధతి . 
సిరిసిరి మువ్వలు - మూర్ధ పద్ధతి 
సిరిసిరి మువ్వలు - 185 68583 
5082841155 .. 
శ్రీశ్రీ విలాస వీధులు 
ప్రీ 
సిం! 








ర్‌థా 


రచున్వలు = కుకవినింద .. 


సంధ్యా సంగీతము ..........౨లలల 
గౌగం 900౪5 0[3651ల0/63 ...... 
సిరిసిరి మువ్వలు - ఉపాలంభనం 
సిరిసిరి మువ్వలు - చాటువులు 
సింహకన్యకలు 
సిరిసిరి మువ్వలు - చాటువులు 
తులం వృశ్చికం 
నీడలు 





స్వాతంత్ర్యం ... 
మహాసంకల్పం 
సిరిసిరి మువ్వలు - రుక్కుటేశ్వర శతకం 
నిరాడంబర సుందరకాలం 
విప్పండి మీ వికారపు వేషం .. 









































స్టేట్‌మెంట్‌ . 

జేజే... 

సిరిసిరి మువ్వలు - రుక్కుటేశ్వర శతకం 100 
ఓ మహాత్మా 100 
ఒకరో పలువురో 101 
తెలుగు తల్లి. 101 
ఆదెన్‌ గీతం 102 
జ్ఞానోధయరలంాాాాువులన వరికి 
విషాదనగరం ..... 102 
చిన్నపిల్లల సర్మస్‌లో . 103 
ఆవాహన ...... 103 
పిచ్చిదానిమ్మ చెట్టు 105 
నామీది పిర్యాదు .. 106 

















కామేడ్‌ .. 106 
సింహగర్జన . 106 
విషాదాంధ్ర 107 
కప్ప వైద్యుడు . 108 
సీనూ-భానూ . 108 
అధివాస్తవికుల ప్రవేశం . 109 
సామాన్యుని కామన . 





నీగ్రో ప్రతిఘటనోద్యమం ..............౨ 
పుట్టిన పాపం ప్రార్థన . 
ప్రొఫెసరుగారి రిపోర్టు . 


112 


























ప్రాస క్రీడలు- ఏక్‌ దో తీన్‌ చార్‌ ... 
ప్రాస క్రీడలు- ఆంధ్ర రాష్ట్ర జన్మదినం . 
ఎఏఐబబఒఓబె 
ప్రాస క్రీడలు- వివరణ . 
ప్రాస క్రీడలు ప్రజా జీవితపు దారులు 
సుదూరాన .... 
ఒకటీ - పదీ 
ప్రాస క్రీడలు - ఏర్పడింది మంత్రివర్గం . 
ప్రాస క్రీడలు - అరెయార్‌ ఇధరావ్‌ దేఖో . 
ప్రాస క్రీడలు - అధి వాస్తవికానందం 
దిగుమతి చేసిన వచనగీతాలు 


ప్రాస క్రీడలు - పొట్టిబావ కాంగిరెస్సు 
ప్రాస క్రీడలు - కొంతమంది కుర్రవాళ్ళు 
నక ధనస్వామ్యం . 


వ వృషభం ... న. 
కాగితం మీదే సంతకం ) చేసిన న్యు. 

శరచ్చంద్రిక ... ్గ్‌ 
ప్రాస కీల ఇదం కాష్ట్ర మిదం స్ట 
మరీ ముఖ్యంగా ఒక మాఘమాసపు గాలి 
విశాలాంధ్రలో ప్రజారాజ్యం ............ 
ప్రాస క్రీడలు - (16 సెల్యల 001209) 
ఏరి తల్లి నిరుడు ముసిరిన ..................... 








ప్రాస క్రీడలు-ప్రభుత్వం ముద్రించిన పద్మశ్రీలు ... 
సిరిసిరి మువ్వలు - పద్నాలుగు- 


















కువిమర్శామృణ్మయ ని కేశ? 
చలికాలపు ఉదయం . కేశ? 
వీళ్లే నావాళ్ళు య 147 
కేరళలో శగట్లు 148 
అరుణచరణాలు . 148 
లుముంబా కోసం శ్రీశ్రీ ఆక్రోశం . 150 





150 
152 





















పంచపదులు . 152 
వసంతం (యుగళగీతి) .........................౨ 156 
చీనాదాడి ..... * కేర్‌? 
వాసంతిక ఎవరిదీ ఉగాది (యుగళగీతి) . = 1ేర్‌8ి 
నవవర్న సుందరం టనంలలలాం 158 
ఉగాది దేవర . 159 
ఖడ్గసృష్టి 160 
జవాబురాని ప్రశ్న. 161 





బోదురుకప్ప 
మళ్ళీ రష్యాకు వెళ్లుతున్నాను ....... 
ఆచరణీయ వాస్తవమే కవిత్వానికి గమ్యం 
యువ కవిత ........... 
ఈ రోజు విసుగ్గా ఉంది 


దృశ్యం . 


గీతం - 2 


161 
162 
162 
163 
163 
163 
164 










































పువ్వుపేరు చంపకం . 

సదసత్సంశయం 165 
ఒకానొక మనిషి 169 
తాతయ్య కథలు... 170 
లెనిన్‌ పేరిట సెకోయా చెట్టు. 172 
వ్లదీమిర్‌ ఇల్యీచ్‌ లెనిన్‌... 173 
సామ్యవాది మానిఫేస్టో ...... 175 
జన్మదినోత్సవం .. 176 
సదసత్సంశయం క్ష 
అభిరుచి భేదాలు 180 















పని విలువ 180 
లెనిన్‌ ఎకేరి1ే 
చెజువు. 

రచనాశకలాలు 





(0960 
లెనిన్‌ 
శరన్‌ షరలే్‌.ంంంంంంలలలల 
బోల్షివిక్‌ జననం . 
లెనిన్‌కు నివాళి 
దేవుడి స్వగతం ్ల 
లెనిన్‌ గురించి కవితలు (కోం నోమోల్‌ పాటి)... 
లెనిన్‌ జననీ ఉజ్వల సృత్యర్థం 
లెనిన్‌కు 
సాధారణ ఉగాది పచ్చడి .... 
సిరిసిరిమువ్వలు - ఆఖరి జాబుకి తొలి జవాబు. 
ప్రాస క్రీడలు -13- తొడలు విరిగిన దుర్యోధనా... 
లిమబుక్కులు - ఒకటి - ముసలివాణ్ణి 
లిమబుక్కులు - రెండు. 
ప్రాస క్రీడలు - 14. 
లిమబుక్కులు - మూడు 








215 











218 








220 
220 
221 
224 
224 
225 


























నిన్నటి జట్కావాలా ..... 226 
ప్రాసక్రీడలు -15- ఏవిట్రోయి పొట్టి కవీ 227 
లిమబుక్కులు - నాలుగు 228 
లిమబుక్కులు - ఐదు .. ౨ 229 
ప్రాస క్రీడలు -16 - వాదానికి వాదముంది ... 229 








జాతీయపిత 
ప్రాస క్రీడలు -17- కమ్మని కలలే కంటూ 


230 





























ఎక్కడి సత్యం? .. 

ఫిడెల్‌ కోసం పాట 232 
ఎవరిది అహింస? 233 
సుప్రభాతం ......... న. 
ప్రాస క్రీడలు-18- ఆలోచనల మీద నిఘా ..... 288 
తుదిపయనం: తొలివిజయం ..... ౨ 284 
నెహ్రూ జ్ఞాపకాలు ..... 235 
విప్లవం 241 
ఎందుకు విప్లవం వర్ధిల్లాలి? 242 
పేదవాళ్ళ ఆగ్రహం .... ౨ 242 


ఈ దీపాలు (అనువాదం) ... 
విషయ సూచిక (అనువాదం) .. 243 
దక్షిణ గవాక్షం (అనువాదం) .. ౨ 243 
ఓ ఏకాకి (అనువాదరి)........:0244022 20022 కకక 


౨ 242 











పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండడం వల్లనే 
వెండి పండుగ 
విసిగిన వలయాలు ...... 


2డ్షడ 

న. 
245 
245 

















మరేముంది మరణం తప్ప? 245 
గీతం: నా మేజోళ్ళకు .. 246 
ఇ నాపలనినంంంయలాా లావా 2247 
ఉగాది గీతి ... 4 247 





౨ 248 
ఎ 249 
౨ 250 


ఓ మహాత్మా! ఓ మహర్షీ 
వజ్రం 
మరో ప్రస్థానం .............. 
సిరిసిరిమువ్వలు - పదిహేడు 
ప్రాసక్రీడలు-21- రాజబాబు గృహప్రవేశం 






































చేస్తున్నప్పుడు 251 
చిరుతిండి . 252 
ప్రాస క్రీడలు - 19 - ఆనాడు ఈనాడు 252 
ప్రాస క్రీడలు - 20 - ఈ దినాలు సుదినాలా... 253 
ప్రాస క్రీడలు - 22 - సమకాలిక జీవితమే ..... 253 
ప్రాస క్రీడలు - 23 - దొంగనోట్ల సంపదలో... 253 
నీ ాతపాచ తను తానేక్‌కే 
రాక్షస ఉగాది ౨ 254 
శ్రీ 258 
అరరే దమ్మిడీ 258 
భూమ్యాకాశాలు హ్హ 259 
వ్యక్తం - అవ్యక్తం . 260 
సఖ్యం ........... 260 
స్వగతం ౨ 261 





లిమబుక్కులు - ఆరు 262 
262 
౨ 264 
౨ 264 
266 


౨ 267 








పంచరత్నాలు 
పరిణయ పంచరత్నములు . 
మనమే సైన్యంగా మారిపోదాం . 




















మెల్ల మెల్లగా జోరు జోరుగా . 267 
దేశాంతర కవితలు (అనువాదం) 267 
సమరధ్వానం ... 268 
ప్రాస క్రీడలు - 24 - కెమెరా ా ఫోకస్‌ చేయి.. 268 


ప్రాస క్రీడలు - 25 - న అనే అక్షరాన్ని 
బాలల వత్సరం 
ప్రాస క్రీడలు - 26 - వస్తున్నా. 
పెద్ద పండుగ . 
వెంపటాం! . 














ఇప్పుడే ఇక్కదే 
చావులేని చారుశీలికి 
దూది పులి మీద పుట్ర ........ 
మట్టిపులి .. 
దైవ నల 
రుంర్వుం ... 
స్వకీయ పురాణం . క 
ప్రాస క్రీడలు - 27 - _మనినివల వాల్చాల క్‌ 
సిరి సిరి మువ్వలు - పదహారు ..... 


















వసంతం వనోసింది మా గ్రామానికి 
శ్రీనివాసా! .. 
వైపరీత్యం ... అహంపాలా తపతప 
విరాజకీయ చాను: 

రావోయ్‌ నవకవీ! 
యువశక్తికి స్వాగతం . 
ఆశువు...... 
స్వర్గ భైరవం 
ఉగాది గీతం 
చిన్న గీతం పెద్ద సందేహం .... 
ఓ మనిషీ! .... 
కదలిరండి నవభారత నారీమణులారా! 








విషయసూచిక 




































ఈ దీపాలు (అనువాదం)................. .........242 

ఈ రోజు విసుగ్గా ఉంది ...............౨ 163 
గల 900౪5 00365160. ఉగాది గీతి 247 
అంకితం ...... జ ఉగాది గీతం ౨. 286 
శటతపన్నేమాఫి.....220000000000టట0ట3టాం పంటి 16 ఉగాది దేవర...... 159 
అంతిమయాత్ర . 8 ఉగాది స్వగతాలు 268 
అంధకారము ఉన్నాది వం! 
ఆంధ్ర కవితా పితామహుడు . ఉవాచ .. 
త్రన్నహోత్రమ...ంంజంంంంంణజలంాతర్తకే 
అద్వైతం ..... న ఎవఐజఒఓటె...... 
అధివాస్తవికుల ప్రవేశం 109 ఎందుకు విప్లవం వర్ధిల్లాలి? 
అభిరుచి భేదాలు .... ఎక్కడి సత్యం? ........... 

1 ఎన్నాళ్లు ఇంకొ ...........0000000040002040006600600446, 72 

అభిసారిక ....... 1 ఎలమగ్రూ - కాటూరు 
అఖభిసారి కి కడసారి ఎవరిది అహింస? . 


ఖ..... 
ఒక క్షణంలో ... 
ఒకటీ - పదీ . 
ఒకరాత్రి .... ప్త 
కకరోచటన్సరో.ంనంటంంంటంటలాలానాతి 
ఒకానొక మనిషి .... 
ఓ ఏకాకి (అనువాదం) 
ఓ మనిషీ! ..... 

ఓ మహాత్మా..... 

ఓ మహాత్మా! ఓ మహర్షీ 
కదలిరండి నవభారత నారీమణులారా! 
కప్ప వైద్యుడు .... 
కలగాపులగం . 
కళ్యాణగీతి . 
కళారవి . 



















ఆఖరిమాట మొదటి మాట .................. 
ఆచరణీయ వాస్తవమే కవిత్వానికి గమ్యం 
ఆదెన్‌ గీతం 
ఆవాహన .. 








కవితా! ఓ కవితా! 
కవితాశిల్పమునకు 
కాగితం మీదే సంతకం చేసిన చెయ్యి.......:..... 133 
కామేడ్‌ .... 











“కో ఈ హస్‌ రహాహై' 'కో ఈ రో రహాహై'. 





























































కోల్పడినప్రేమకు డీ-కంపోజొషన్స్‌ 
తమస్విని .... 
తాతయ్య కథలు 
తిరుగుటపా .... 
గర్జించు రష్యా తిరుగుబాటు ... 
గాంధీ స్మృతి తుదిపయనం: తొలివిజయం . 234 
గాంధీజీ ..... తులం వృశ్చికం ............ 
గీతం .. తెలుగు తల్లి.................. ౫. లేకే 
గీతం దక్షిణ గవాక్షం (అనువాదం) . ౨ 243 
గీతం: నా మేజోళ్ళకు ..............౦. 246 దిగుమతి చేసిన వచనగీతాలు ..................... 126 
గీతపద్యాలు తెలుగు తల్లి............ బబ నీ1 
దూది పులి మీద పుట. 
దృశ్యం ... 163 
గృహోన్ముఖంగా .. దేని కొరకు .. 56 
చలికాలపు ఉదయం దేవుడి స్వగతం 
చావులేని చారుశీలికి ...... దేశ చరిత్రలు న 
చిన్న గీతం పెద్ద సందేహం దేశాంతర కవితలు (అనువాదం) 267 
చిన్నపిల్లల సర్మస్‌లో దైవ ప్రార్ధన .................... 
చిరుతిండి .. దివ్యానుభూతి 
ద్వేషగీతం నళ 
నగరంలో వృషభం... 133 
£ నవకవిత .... 
చేపలరాత్రి పాట . - 78 నవవర్న సుందరి 
ఛాయా భంగిమలు ..... నా సొద-నా రొద 
జగన్నాథుని రథచక్రాలు నామీది పిర్యాదు 
జన్మదినోత్సవం నిజంగానే ... 
జయభేరి ॥ నిన్నటి జట్కావాలా ...... 
జవాబురాని ప్రశ్న 161 నిరాడంబర సుందరకాలం ర 
జాతీయపిత .... 





నిశీథ సాంత్వనము ... 
నీగ్రో ప్రతిఘటనోద్యమం 





జోన్‌ (యుద్ధరంగం) 








నెహ్రా జ్ఞాపకాలు గ్‌ 
నౌకాయానాల తర్వాత . స 
వటననముకోంంంఎంంఅటంనతానునాా ళల 

పంచరత్నాలు . 
పని విలువ . 

పబ్లిక్‌ రోజా 
పరాజితులు . 
పరిణయ పంచరత్నములు 
పిచ్చిదానిమ్మ చెట్టు 
పిశాచి ... 
పుట్టిన పాపం ప్రార్ధన . 
పువ్వుపేరు చంపకం 
పెద్ద పండుగ ..... 
















పేదవాళ్ళ ఆగ్రహం 
పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండడం వల్లనే 
ప్రకృతిగీత ........ 
ప్రణయం - స్మరణం 
ప్రణయోద్రేకము .... 












ప్రభాత గానము 
ప్రభాతపూజ ... 
ప్రళభయనర్తనము. 
ప్రవాసులు ..... 
ప్రాస క్రీడలు- ఏక్‌ దో తీన్‌ చార్‌ ............ ... 
ప్రాస క్రీడలు- ఆంధ్ర రాష్ట్ర జన్మదినం 
ప్రాస క్రీడలు- వివరణ ............. 
ప్రాస క్రీడలు ప్రజా జీవితపు దారులు ... 
ప్రాస క్రీడలు - ఏర్పడింది మంత్రివర్గం 
ప్రాస క్రీడలు - అరెయార్‌ ఇధరావ్‌ దేఖో 
ప్రాస క్రీడలు - అధి వాస్తవికానందం 

ప్రాస క్రీడలు - పొట్టిబావ కాంగిరెస్సు 

ప్రాస క్రీడలు - కొంతమంది కుర్రవాళ్ళు 
ప్రాస క్రీడలు - ఇదం కాష్ట్ర మిదం కాష్ట్ర 
ప్రాస క్రీడలు - (ఆ గెల్వల 0'శు(యిు) 











ఏరి తల్లి నిరుడు ముసిరిన ...................... 139 
ప్రాస క్రీడలు-ప్రభుత్వం ముద్రించిన పద్మశ్రీలు ...146 
ప్రాస క్రీడలు-18- తొడలు విరిగిన దుర్యోధనా..... 220 
పదశ్రీదలుగా పటాలు లలల 224 
ప్రాసక్రీడలు -15- ఏవిట్రోయి పొట్టి కవీ ....... 227 
ప్రాస క్రీడలు -16 - వాదానికి వాదముంది ... 229 


ప్రాస క్రీడలు -17- కమ్మని కలలే కంటూ 
ప్రాస క్రీడలు - 19 - ఆనాడు ఈనాడు 

ప్రాస క్రీడలు - 20 - ఈ దినాలు సుదినా 
ప్రాసక్రీడలు-21- రాజబాబు గృహప్రవేశం 
చేస్తున్నప్పుడు .. 
ప్రాస క్రీడలు - 22 - సమకాలిక జీవితమే ..... 
ప్రాస క్రీడలు - 23 - దొంగనోట్ల సంపదలో... 








253 
ప్రాస క్రీడలు - 24 - కెమెరా ఫోకస్‌ చేయి .. 268 
ప్రాస క్రీడలు - 25 - న అనే అక్షరాన్ని ....... 268 
ప్రాస క్రీడలు - 26 - వస్తున్నా................. 271 
ప్రాస క్రీడలు - 27 - మునిసిపల్‌ హల్వాలా .. 278 


ప్రేమగీతం ........ 











ప్రొఫెసరుగారి రిపోర్టు 113 
ఫిడెల్‌ కోసం పాట ... 982 
బహిష్కృతుడు 














బోల్నివిక్‌ జననం 
బౌద్ధతేజస్సు . 
భావనాపథి 
భావిదృష్టి . 
భూమ్యాకాశాలు 
'భ్రమరగీత 
మంచి ముత్యాల సరాలు 
మంటలు . 
మట్టిపులి . 














274 





న్య 


మత స్వీకృతి . 
మధుమూర్తి 


మనమే సైన్యంగా మారిపోదాం . 


న యల తతుాలనలా వాటాలో 


మయూరనర్తనము ... 


మరీ ముఖ్యంగా ఒక మాఘమాసపు గాలి 


మరేముంది మరణం తప్ప? ........................ 


మరో ప్రస్థానం ........... 


మళ్ళీ రష్యాకు వెళ్లుతున్నాను . 
మహాకవి ఆశ్చర్యం ......... 


మహాసంకల్పం 
మహోదయం 


మృత్యు ప్రబోధము 


మెల్లమెల్లగా జోరు జోరుగా 


మేఘశకలము 





యువ కవిత 


యువశక్తికి స్వాగతం .... 


రచనాశకలాలు .. 
రజనీగానము 
రాక్షస ఉగాది 


రావోయ్‌ నవకవీ! .......... 


రుబాయత్‌. 
లాస్యతృష్ణ. 


లిమబుక్కులు - ఒకటి - ముసలివాణ్ణి ............ 
లిమబుక్కులు - రెండు 
లిమబుక్కులు - మూడు .. 
లిమబుక్కులు - నాలుగు ... 









































































లిమబుక్కులు - ఆరు .............4440440000000 
లుముంబా కోసం శ్రీశ్రీ ఆక్రోశం 
లెనిన్‌ 


లెనిన్‌కు నివాళి . కన 
లెనిన్‌ గురించి కవితలు లు (కోం నోమోల్‌ షష 
లెనిన్‌ జననీ ఉజ్వల స్చృత్యర్థం 
లెనిన్‌ నుంచి ... 

లెనిన్‌ పేరిట సకోయా చెట్టు 
వేటకు లతా 


వనద్భశ్యము .... 
వర్గరహిత ధనస్వామ్యం ...... 


వసంతం వచ్చేసింది మా గ్రామానికి 
వసంతం (యుగళగీతి) .... 
వాడిదే ఇంకోగీతం 











వాసంతిక ఎవరిదీ ఉగాది (యుగళగీతి) 
వికారి .... 
వికిర నృత్యం ... 
విజయ విహారము 
విదూషకుని ఆత్మహత్య 
విద్యున్మాలికలు .... 
విప్పండి మీ వికారపు వేషం 
విప్లవం 

























వియోగ వితర్మము ఖు 
వియోగశాంతి .............౧ ఫల 
విరహవంశి 





విరాజకీయ మేధావులు 

















ఇం శేవేరీ! 
విశాలాంధ్రలో ప్రజారాజ్యం .. 139 
విషయ సూచిక (అనువాదం) * 243 
విషాదనగరం = 102 
విషాదాంధ్ర .......౨౨౨౦ ౨౦౦౦ల 107 
విసిగిన వలయాలు 245 
వీరుడి తలలో .... 








వెండి పండుగ 
వలనో ంాటంంలాలునలవానావకుడాుకు కలను 
వేణుగానము 
వైపరీత్యం ... 
వ్యక్తం - అవ్యక్తం ... 
వ్లదీమిర్‌ ఇల్యీచ్‌ లెనిన్‌ 
శరచ్చంద్రిక 
శాంతిదూత 
శైశవగీతి 
శోకదేవి . 











శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడుడు క్‌ 
శీర పన రతుకుంంంంంలాతుా లప 
శ్రీనివాసా! .. 
సంగీతము . 
సంధ్యా సంగీతము 
సంధ్యా సమస్యలు 








సదసత్సంశయం . 
సదసత్సంశయం . 
సమరధ్వానం . 
సమరాహ్వానము . లు 
సముద్రపుటొడ్డున 
సాధారణ ఉగాది పచ్చడి 
సామాన్యుని కామన . 
సాహసి .. 
స్సామవేదం 
సింహకన్యకలు 





సింహగర్జన . 

సిరిసిరి మువ్వలు - 1.85 6౯౬5785 
లట అలాఅలా | 
సిరిసిరిమువ్వలు - ఆఖరి జాబుకి తొలి జవాబు. 220 
















సిరిసిరి మువ్వలు - ఇష్టదేవతా ప్రార్థనం .......... 
సిరిసిరి మువ్వలు - ఉపాలంభనం .. 
సిరిసిరి మువ్వలు - కుకవినింద 
సిరిసిరి మువ్వలు - చాటువులు 
సిరిసిరి మువ్వలు - చాటువులు. 
సిరిసిరి మువ్వలు - పదహారు 
సిరిసిరిమువ్వలు - పదిహేడు 
సిరిసిరి మువ్వలు - పద్నాలుగు- 

కువిమర్శామృణ్మయ ని ..........౨. 147 
సిరిసిరి మువ్వలు - మూర పద్ధతి . 
సిరిసిరి మువ్వలు - మొదటి దశ 
సిరిసిరి మువ్వలు - రుక్కుటేశ్వర శతకం 
సిరిసిరి మువ్వలు - రుక్కుటేశ్వర శతకం 
సిరిసిరి మువ్వలు - వైరాగ్య పద్ధతి .... ఇ 
సిరి సిరి మువ్వలు - శ్రీరంగ నీతులు ............. 
సిరిసిరి మువ్వలు - సంపాదక సాక్షాత్కారం 
సీనూ-భానూ 
సుదూరాన ... 
సుప్తాస్థికలు . 
సుప్రభాతం .. 
సుమార్చన 














౨ 2ర్‌1 

























100 











సమరాహ్వానము 


ధైర్యము త్యజించి ఘోర యుద్ధంబునందు 

ననుచిత పలాయన పథంబు ననుసరించి 

ఓ సుయోధన! యెందేంగియుంటి విపుడు? 
రమ్ము, క్షత్రియోచిత సంగరం బొనర్బ 


వినపుభోజన మొసంగి చంపింపలేవు 

వెన మహార్దవమునం బారవేయలేవు 
మించి లాక్షాగ్భృహంబుం గాల్పించలేవు 
ద్యూతమున గెల్చి మిగుల సంతోషమొంది 
ద్రౌపదిని భంగపుచ్చంగం దలంపలేవు 
ఎట్టు లిక మమ్ము నిర్ణింప నెంచినావు? 
ఆజికంటెను వేలుపాయంబు లేదు 

కలదు త్రొక్కంగందగిన మార్గం బదొకటె 
రమ్ము! క్షత్రియోచిత సంగరం బొనర్చ 


ద్వాదశాబ్దముల్‌ గహన నివాసమందుం 
జెప్పంగారాని సిలుగులం జెందినాము! 
మాలువేసంబుల విరాట మానవాధి 
పతిపురంబున నజ్ఞావాసదీక్ష 
జయపురస్పరముగం దీర్చం జాలినాము 
చేయుమన్నట్టి పనులెల్లం జేసినాము! 
తుదకుం బురపంచకముం గోర తుచ్చుండ వయి 
కృష్ణుసందేశము తిరస్కరించినావు 

ఘోర సంగర మొనరింపం గోరినావు. 
ధర్మమే జయ మను మాటం దలంప వైతి! 
కోరి కొణవి చేకొని నెత్తి గోకికొంటి 
బంధుమిత్రులు పరిజనుల్‌ భండనమున 
తీవ్రయుద్ధంబు నొనరించి శ్రెళ్ళినారు! 
ఇప్పుడేమి యొనర్చంగ నెంచినావు? 
హస్తములు కాలిపోయిన నాకులేమి 
చేయునో యింత యోచించి చెప్పుమయ్య! 
ఇంక విచారింప లాభమింతేని లేదు! 


ఆజికంటెను వేలు సాయంబులేదు! 
కలదు త్రొక్కగ దాగిన మార్గం బదొకటె! 
రమ్ము! క్షత్రియోచిత సంగరం బొనర్ప! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఏవురము మే మనుచు మది నెంచవలదు 
ఐదుగురిలోన నీకోరినట్టివాండె 
ద్వంద్వయుద్ధంబు నొనరించవచ్చు. గాన 
రమ్ము! క్షత్రియోచిత సంగరం బొనర్ప! 
పాజుం బోతువై దాగంగ వలదింక!! 
(భారతి - నవంబరు 1926) 


అభిలాష 


మామక స్వాంత సంభవిత దురిత 
భయద చింతాధ్వాంత పటల నిర్దళన 
చటుల ప్రతాప విస్తారంబులనుచు 
నాశింతు నీ మందహాస దీధితుల 


భవదీయ హృదయ భూభాగ ప్రవహిత 
వాంఛా సలిల పూర వర్ధిత ప్రణయ 
బీజము ల్మహనీయు వృక్షరూపమున 
విభవాన్వితములు కా నభిలషించెదను 


అధరాబ్ద సుమధురస పాన 
ముదిత మత్త మిళింద మూర్తి నొనర్చి 
లలిత తనూ పరీరంభ దానమున 
నలయించి వెలయింప నభిలషించెదను 
(ఆంధ్రభారతి మానవత్రిక - మే 21927) 


అభిసారిక 


ఈ నిశీధిని ప్రబల రుంరూనిల ప్ర 
సార విదళిత వృక్ష సంచయ కలితము! 
కులిశ ఘాత ప్రతారణ కుశల కుధర 
వజ్మిసన్నిభ ఘన పయో వాహయుతము! 
భూనభోంతర విచ్చిన్న భూరి తిమిర 
పటల తీవ్ర భయ ప్రతిపాదకంబు! 
ధ్వాంత సంకీర్ణ గగన హృదయ విదీర్ణ 
శక్తియుక్త క్షణప్రభాసంయుతంబు! 
చండ హర్యక్ష భయద గర్జాసమాన 
కంధర ధ్వాన చకిత దిద్దంతి యుతము! 
మహిత వేదండ భల్లూక హరిసమూహ 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఘోరఘోరాతిఘోర నిర్జోష పాటి 
తాఖిల జన శ్రవణ పుట మగుచుందనరు 
విజనమగు విభ్రమాసృద విపిన తలము 


అయిన నేమాయె ప్రేమ మెంతైన జేయు! 
దుర్గమ భంయకరారణ్య దుర్గములును, 
ప్రళయకాల సమాన విభావరులును, 
ప్రణయ రాజ్య రమా ప్రాణపతి కొణకయి 
తరలి యరిగెడు నా కవాంతరము లగునె! 
- భారతి జులై 1927 


వియోగశాంతి 


అక్కటా! ఈ వియోగాగ్ని యతిశయించి 
కాల్చెడిని మామకీ నాంగకములనెల్ల! 
కాజణుచున్న యనంతాడశ్రు కణములందు 
స్నాన మొనరింతుం దాప ప్రశాంతి కొకు! 


అంతమే లేని ఈ విరహాంబురాశి 
ముంచుచున్నది తనువెల్లం బొంగిపొరలి! 
దీనిం బూనికం బూని మధించి తుదకుం 
బడసెద ననంత సుఖ స్వాదురసము! 


అతి భయంకర విరహ గాధాంధకార 
మలము కొనెడిని నా హృదయాంతరమున! 
అయిన సరసెదనిట నీ సహస్ర కిరణ 
మాలికా దివ్యదేదీప్యమాన కాంతి! 
- ఆంధ్రభారతి మానవత్రిక ఆగస్టు 1927 


ప్రళయ నర్తనము 


సాయం ప్రస్ఫుట రాగరంజిత లనత్సంపూర్ణ సౌందర్యరా 
శీయుక్తామల దివ్యమూర్తివయి, సాక్షీభూత నానామరు 
త్తోయస్తోత్ర గభీర గానరస సంతుష్టాంతరంగంబునన్‌ 
మాయామేయ జగద్వినాశనమతిన్‌ నర్తింపుమా! శంకరా! 


అలఘు ధ్వాంత వితాన సంభరిత రోదోంతర్మహగహ్వర 
స్థలి యంభోనిధి యయ్యె సంతత జలస్రావాతిరేకంబునన్‌ 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


విలయాంభోధర ఘోష సమ్మిళిత గంభీరాట్టహాస ధ్వనీ 
చలిత ప్రాకట దిగ్గజుండ వగుచున్‌ సంప్రీతి నర్తింపుమా! 


కాలాంత ప్రభవార్క కోటి ఘృణి సంకాశ ప్రతాప స్ఫుర 
త్భాలాక్ష జ్వలదగ్ని దగ్ధ సకల (బ్రహ్మాండ భాండుండవై, 
జ్వాలాదీప్త మహా ప్రభావ గరిమన్‌ స్వచ్చంద సంవర్తకే 
శీ లోలాత్ముండవై, సమస్త జగముల్‌ కీర్తింప నర్తింపుమా! 

- భారతి - సెప్టెంబర్‌ 1927 


రజనీ గానము 


వివిధ సూన వితాన శోభిత కుజ ప్ర 
శస్త సుప్రమదావన స్థలము సాంద్ర 
చంద్రికాసముజ్జ్వుల దివ్య శర్వరీ ప్ర 
శాంతవేళ సముంచిత సౌఖ్య మొసంగె॥ 


మైమరచిపోతి నంత సమస్త భువన 
సముదయ మలర్చె నపుడె విస్తార మధుర 
గాన నిస్వన కల్లోల కలిత లలిత 

భావ కవితా వియద్వాహినీ విధాన! 


ఆ వినూతనోత్సాహదాయక మనోజ్ఞ 
సమయ సంజనితాధిక సంభ్రమమున 
సృష్టి సౌభాగ్య విభవ వైచిత్రిం గాంచి 
పరవశత నొంది గొంతెత్తి పాడుకొంటి! 


ప్రవిమలామృత రస పరిష్లావితాభ్ర 
ధామ సందీప్త పూర్ణ సుధానిధిం గని, 
నర్తన మొనర్చినాండ గాన స్రవంతి 
కా నవీన తరంగావగాహి నగుచు! 


ఈందుకొని పోతి మామక హృదయ కుహర 
జనిత భావ నౌకాధిరోహణ మొనర్చి, 
కంధర తరంగ నివహ సంకలిత మహిత 
గగన సాగర గంభీర గర్భ మందు! 
- ఆంధ్రభారతి, నవంబరు 1927 


కవితా ప్రస్థానం (కవితలు) 


స్వేచ్చ 

మహోన్నత దివ్య వృక్షాగ్రమందు 
నూత్న చైతన్య రాగ సన్నుతములగుచుం 
గదలి యాడెడు పత్ర సంఘముల నడుమ 
నేను సైత మొక్కాకునై యెనయుదేని 


అన్నిటి విధాన జీవించి యున్న కాల 
మాట పాటలతోం బూర్తియైన వెనుకం 
గళలం గోల్పడి, కలుషపంకమునం జిక్కి 
క్రిందబడి పాంథజనుల త్రొక్కిళుల స్రుక్కి 


ప్రకృతి యాగారమున నశింపంగంబోక - 
గాలి యొసంగెడు క్రొత్త జెక్కల ధరించి, 
అతి నిరాఘాటముగ విహాయస పథాల 
నెజలుక పడరాని యెచటికో ఎగసిపోదు! 
- నుభాషి మానవత్రిక - నవంబరు 1927 


అంతిమ యాత్ర 


ఈ యవసధమందున వసి 
యించుటయే సతతము నా 
కవసరమని యనుకొని నే 
నాశించితినా? 


కదపితి నిన్నాళ్ళిచటం 
గాలమ్ము నిరర్థకముగ 
విజిగి పడిన గృహమున జీ 
విత మింక నేలా? 


ఎజుంగుదు మటి యొక్క మనో 
హరతర గేహము కలదని! 
అచట నిన్ను దర్శింపంగ 
ననుమతి లేదా? 


ఈ శుష్కావసధమ్మున 
నిరులొరసెడు దెరతెరలై 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


అచ్చట నెచ్చట గనిన మ 
మో తేజస్సే! 


ఏ మూలలం గనిన నపా 
రామనస్యమే ఇచ్చట! 
అతుల బ్రహ్మానందం 
బలరెడు నచటన్‌! 


ఇచటం గరాళించెడు న 
న్నెదియో అవ్యక్తశక్తి! 
నను గొని పొమ్మా స్వస్టా 
నమునకుం ద్వరగన్‌ 


చిందణ వందఅలుగనై 
చిందిన జ్యోతి శృకలము 
లేక మహాతేజస్సున 

నే కలియుం గదా 


వికసిత హృదయ ప్రభూత 
వివిధ రసావేశములు మ 
హానంద బ్రహ్మమ్మున 
లీనమగు గదా! 
- 1927 


గీత పద్యాలు 

పద్యములు - ముఖ్యముగ గీత పద్యము లవె 
యొసగు నింతింత కాని సంతసము నాకు! 
వేళపాళయు లేక యెవ్వేళలందు 

గీతములు వ్రాసి గీపెట్టి కేకలిడుచు 

మరల మరల మంజుల గాన ర్వురుల దేలి 
నాట్యమాడుట మాత్రమే నా కొక పని! 


ఒక యనిర్వచనీయ మహోన్నతమగు 
హాయి యున్నది గీత పద్యముల యందు! 
దరు లొరసి పారు గాంగ నిర్హరిణి కరణి 
చెంగు చెంగున గీతి తురంగలించు 


కవితా ప్రస్థానం (కవితలు) 


పద్యములు - ముఖ్యముగ గీతపద్యములు ర 
చించి, హర్షించి, పాడి, నర్తించి మించి 
పిదప - వ్రాసిన పద్యాల నెదియొ యొక్క 
పత్రికకు బంపుటే నాకు బని - నిరంత 
రమ్ము వ్రాయుదు నింత విశ్రాంతి లేక 
పద్యములు ముఖ్యముగ గీతపద్యములవె 
యొసంగు నింతింత కాని సంతసము నాకు! 


ఆదునిక దివ్యఖండకావ్యముల యందు 
బ్రాణ సన్నిభమై గీతి పరుగులాడు! 
విస్తృత వనాంతరోదగ్ర వీథులందుం 
'గ్రేళ్లుజుకు లేడి వలె గీతి క్రుళ్లులాడు! 


పద్యములు - ముఖ్యముగ గీత పద్యములు ర 
చించి, కీర్తించి, పూజించి, ఎంచరాని 
ఆ మహోన్నత గీత వితానములను 
సంతతము సంతసిలి విహరింతు నేను! 
- 2927 


నిరీక్షణము 

ఈ సముజ్జ్వల రజనీ విలాస పథము 
లనుగమించుచుం గుంజ కుంజాంతరములం 
దావకీన సురూప సందర్శనాశ 

కడలు కొనంగ నదే పనిగా వెదకితి! 


ఈ నిరర్ధ గవేషణావృత మదీయ 

భావ వీథులు నిస్బృహతావిషాద 

కలిత గాధాంధకార పంకిలము లగుచు 
నన్ను నా కతి దూర మొనర్చి వైచు! 


అపుడు శాంతి లేశము సైత మంతరింప 
నతి నిరాశను నా నయనాంబుదములు 

దిక్కు దిక్కుల గరుణార్ధ దృష్టులంపి 

రిక్త బాష్పాంబుధార వర్షింపం దొడంగు! 


చిర వియోగాగ్ని కీలా విశీర్ణ మగుచు 
ననవరతము విషణ్ణ గీతారవమున 
మానసము బాహ్యవిశ్వమ్ము మరచిపోయి 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


కడు దపించును వడవడ వడకి వడకి 

అతి పవిత్ర ప్రపూజ్య మన్యోన్య హృదయ 

దీప్తమని మన ప్రేమను దెలియంగలిగి 

ప్రబల కష్ట పరంపరల్‌ ప్రతిఘటించి 

నిల్చిపోయితి నీకయి నేంటివణకు! 

ఈ నిరీక్షణ పరిణామ మేమి యగునా? 
- 2927 

ప్రకృతి గీత 

మాధురీ మోహనం బిది! మసృణ కుసుమ 

వాసనా వాసితం బిది! వైభవ ప్ర 

భావ బంధుర బహుతర ప్రభల కెల్ల 

ఆటపట్టిది! ఇచట నే నాడు కొందు! 


దివ్యానందమయ ప్రపంచమిట మూర్తీభావముందాల్చినా 
కవ్యాజప్రణయాతిరేకమునం దానై స్వాగతం బిచ్చెడున్‌! 
నవ్యం బీ ప్రకృతీలలామ మృదుకంఠం బిందు మర్గీతికా 
కావ్యస్రజ్నివహంబుం గూర్చెద నలంకార ప్రభా 
స్ఫూర్తితోన్‌! 


ఇది మనోజ్ఞ ప్రకృతిధామ మిచటం జేరి, 
అమృతపేశల నవ మాధురిమముం గూర్చు 
విహగ కలకూజిత ధ్వనీ విధములందు 
స్వీయ కంఠారవము మేళవించుకొందు! 


అత్యంత ప్రమదప్రదం బగుచు నత్యాశ్చరముం గూర్చునీ 
(ప్రత్యూష స్ఫురదభ్రమండల విభావై చిత్రముం గాంచి,ప్రా 


కృత్యారాధ్య మహాద్భుత ప్రతిభకున్‌ హృష్టాంతరంగుండనై 
నృత్యక్రీడలం దేలిపోదు నను నేనే విస్మృతిం జెందుచున్‌! 


ఇది నవోజ్వల మమృతరసైక మధుర 
మిది మనోహర మానంద సదన మిద్ది! 
ఈ ప్రకృతి గర్భకుహర కాంతి ప్రసార 
వీచికా మార్దవమునకు వివశమతిని! 


స్పష్ట ప్రేమ రసార్ద వీచికల నశ్రాంతంబుం దేలించు నీ 

సృష్టి ప్రాభవమూర్తికిన్‌ హృది సమర్పింతున్‌ గృపామాధురీ 
వృష్టిం జిందెడు దేవిగాం బ్రకృతిమూర్తింం గాంచి 

యర్చించెదన్‌ 

సాష్టాంగప్రణతుల్‌ నిరంతరము సాహస్రాతిరేకంబుగన్‌ 

- 927 


కవితా ప్రస్థానం (కవితలు) 


ప్రణయోద్రేకము 


ఈ నిశీధిని ప్రబల రుంరూనిల ప్ర 
సార విదళిత వృక్షసంచయ కలితము! 
కుళిశ ఘాత ప్రతారణ కుశల కుధర 
పజ్బి సన్నిభ ఘన వయోవాహయుతము! 
భూనభోంతర విచ్చిన్న భూరి తిమిర 
పటల తీవ్ర భయ ప్రతిపాదకంబు! 
ధ్వాంత సంకీర్ణ గగన హృదయ విదీర్ణ 
శక్తి యుక్త క్షణ ప్రభాసంయుతంబు! 
చండ హర్యక్ష భయదగర్జా సమాన 
కంధర ధ్వాన చకిత దిగ్ధంతియుతము! 
మహిత వేదండ తుండ ప్రమాఖసలిల 
సంతతైక ధారాపాత సంకలితము! 

ఈ ప్రదేశ మనూన భయహప్రదాన 

శరభ వేదండ భల్లూక హరి సమూహ 
ఘోర ఘోరాతి ఘోర నిర్జోష పాటి 
తాఖిల జన శ్రవణపుట మగుచుం దనరు 
విజనమగు విభ్రమాస్పద విపిన తలము 


అయిన నేమాయె ప్రేమ మెంతైనం జేయు! 
దుర్గమ భయంకరారణ్య దుర్గములను, 
ప్రళయకాల సమాన విభావరులును, 
ప్రణయరాజ్య రమా ప్రాణపతి కొజకయి 
తరలి యరిగెడు నా కవాంతరము లగునె! 
= 1927 


మేఘ శకలము 


ఈ ప్రకృతి గాఢ రాహస్య మెఅుంగలేక 
చంచల మనస్క్మతం బరిభ్రమించు నాకు 
విశ్వ పథముల నడయాడి వేసరిలుట 
యన్ని విధముల భావ్యమే యగును గాని - 
ఓ వలాహక శకలమా! నీవు కూడ 

నావలెం బరిభ్రమించుచున్నా వదేల? 


నీ ప్రభావము, నీ శక్తి, నీ నియుక్తి 
నీ వెటుంగలేక బ్రమయుచున్నావు గాని 


శః శ్రీీ ప్రస్థానత్రయం 


తత సమస్త ప్రభావ నిధాన వితతి 
కలదు నీ యందుననె యసంఖ్యాకముగను! 


ఒక సమయమందు శక్తి సంయుక్తి నెనసి 
నీవెకా నిస్తులోన్నిద్ర నియత కాంతి 
రాశివై, భువనత్రయారాధ్యుందైన 

భాను నంతటి భాస్వత్రభావయుతుని 


'మలుగు పరతు వనాయాస కరనిరూఢి! 
నీ ప్రభావము, నీ శక్తినీ నియుక్తి 

నీ వెటుంగలేక బ్రమయుచున్నావు గాని 
నీవు మహిత ప్రభా సమన్వితము కావె! 


ఒక సమయమందుం బ్రబల సంయుక్తి నెనసి 
తీక్షణ శక్తులతో సముద్రిక్త విలయ 

కాల యుంరూమరుద్వీచికలు సెలంగ 
భీషణ శతఘ్సికావినిర్జోష సదృశ 


సింహనాద మొనర్చుచు, స్థిరనిరంత 
వారి ధారలం గురియించు వైభవంబు 
నీ ప్రభావము కాదె! నీ నియతి కాదె 
నీవు మహితప్రభా సమన్వితముగావె! 


ఒక సమయమందు లీలాభియుక్తి మెఅసి 
సాంధ్యరాగ ప్రభాంకుర చ్భాయలందు 
వివిధ వర్ణ సముజ్జ్వల విభవ మంది, 
విమల సంతోషభావ సంపృత్తి నెసంగి 


వినుతగతుల విహాయస వీథులందు 
దాండవించెడు సమధికోత్సాహశక్తి 

నీ విధానము కాదె! నీ నియతి కాదె! 
నీ విటు పరిభ్రమించుచున్నా విందేల? 


చంచల మనస్కత, బరిభ్రమించు నేను 
నిన్ను బోలితిం గాని యత్యున్నత ప్ర 
భావ సంపన్నిరూఢ వైభవములందు 
నిన్నుం బోలిన ధన్యుండనే - 

- 2927 


కవితా ప్రస్థానం (కవితలు) 


మాత్సగీతి 


ఈ యుషః ప్రస్ఫురద్రమణీయవేళ 

నవ వికస్వర మృదులతాంతముల యందు 
నాకుం దోంచెను ప్రకృతి కాంతా శరీర 
సౌరభాకృష్ణ మధుర సంస్పర్శ సుఖము! 


మంజుల సమీరణోర్మికా మర్శ్మర ధ్వ 

నీ మిషమ్మునం బ్రకృతి యోషా మృదూక్తు 
లమృత నిభముగ హర్షదాయకములయ్యె 
రసపిపాసాతుర హృదంతరాళమునకు! 


ఉరు మహీధర సాను నిర్హరనికాయ 
నిర్మలాంబు ప్రవాహ నిర్జిద్రవృత్తి 
విలసనమ్ములం ్రకృతీదేవి ప్రహృష్ట 
హృత్రృపూర్జానురాగవాహినిగం దోచె! 
- 2927 


మయూర నర్తనము 


అమల శిఖా మయూఖము లనంత విభోజ్జల సాంధ్యరాగర 
క్రిమమును గేలిసేయ నతిదివ్య సుఖోత్సవదాయివీలస 
త్ప్రమద వనాంతర స్థల విరాజిత రమ్య నరన్తటంబులన్‌ 
సమద విలాసవైఖరుల సంపద లీనుచు దాండవింపుమా! 


అనితరసాధ్య రూప విభవాతిశయంబున బొల్చు గర్వరే 

ఖను వెలిబుచ్చుచుండెడు వికాసము లెల్లెడం దేజరిల్లంగా 

వనమున కెల్లం బూజ్యతర భావముచే నభిషిక్త సార్వభౌ 

మునిగతిం జిద్విలాసములం బొల్పగు రీతుల నాట్య 
మాడుమా! 

జలదములంగాంచి సంతోష జలధిం దేలి 

'యతిమనోహర గతి నాట్యమాడునపుడు 

నీ నవోన్మేష రోచిర్వితాన మలరుం 

'బ్రమద వనమున సూర్యోదయము విధాన! 


నెలకొని నిల్చునెద్దియొ యనిర్వచనీయ సుఖానుభూతినీ 
వలన గతుల్‌ రహింపంగ వనాంతర వీథులం 
దాండవించినన్‌ 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


గలిత సురూప సంపదలం గల్లిన వారిని గాంచినంతని 
ట్లలరుం గదా మనోహరతరామలభావము వారి 
యందునన్‌ 


నీ నముదగ్ర నాట్యము ననేకులు గాంచి 
యనంత హర్ష సం 
వాసిత మానసంబుల సెబాసని మెచ్చిరి గాని నీ కఠో 
రాసహరావమున్‌ వినిన యంతట వారికి రోంతపుట్టె న 
య్యో! సరికావె కూంతలు మహోద్ధత తావక 
లాస్యపాళికిన్‌! 


సురుచిర రూపసంపదల సొంపు లొసంగి 
యొసంగండయ్యె మా 
ధురి జిలికించు సుస్వరము ధూర్తుండు 
దేవుండటంచు నెంచరా 
దరయగ నుర్వి నిబ్లె కననౌను గుణమ్మెట నున్న నచ్చటం 
బరగెడు దుర్గుణంబు గుణమాత్రమె మెత్తురు 
మానవోత్తముల్‌ 
- 1927 


మృత్యుప్రబోధము 

ఓయి మనుజుండ! నీ నిస్సహాయ దీన 
హీన దుస్థితి గతుల నూహింపలేక 
ననుం బ్రతారింప వ్యర్థ యత్నము లొనర్చి 
నా కనుల ముందె తిరుగుచున్నావు గాని 
ఎణుంగవే నన్ను లోక భీకర మహోగ్ర 
ఫణి విషస్ఫీత మృత్యు రూపిణిగ నీవు? 
నీ హృదంతర సదన సంస్థిత కరాళ 
శిఖి శిభాచ్చట నని గ్రహించెదవా లేదో? 
భీప్రద క్రకచోగ్ర దంప్ర్రా ప్రభూత 
విస్ఫుర త్తీజమున దాండవించు నన్ను 
మృత్యుదేవతగా మది నెలుంగలేవా? 


కనుంగొనగదోయి! భావలోచనముం దెజచి 
మామకీన ప్రచండ తేజోమహత్త్వ 

మీ విషానల కీలా ప్రభావదగ్ధ 

మై సమస్తము నడంగు సృష్ట్యాదినుండి! 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఈ మదీయ కరాళ జిహ్వికల యందు 
జీవనముదయ మెపుడైనం జికృవలయు! 
ఈ విషానల ధూమరేఖావృత మయి 
కుందు జీవాళి కదియె వైకుంఠపథము! 


దివ్యతేజస్సముజ్జ్వల త్రిభువనాంత 

రాళ తలమె మదీయ నాట్యాలయమ్ము! 
నా ప్రళయ తాండవమున జీవప్రకాండ 
హృదయ తంత్రులె నినదించు నుదితగీతి! 


నా కనులం బొల్బు సుప్రసన్న ప్రశాంత 
హాసకాంతులె కురియించు నగ్నివృష్టి! 

నా గళమునందు మేఘగర్జా గభీర 
భయద నిర్జోషములు వినంబడుచునుండు! 


నా గతులయందు చరమ సంధ్యా ప్రదీప్త 

శోణవర్జాభరక్తరోచులు స్ఫురించు! 

నా ప్రభావ ప్రతాప విన్యాసగరిమ 

సర్వలోకైక చండశాసన చణమ్ము! 

నా మహాద్భుతశక్తి నింతగ నెటింగి 

తావక స్వార్ధ దుర్గుణ ధ్వాంత పటలి 

దొలంగం ద్రోయుచు నింకనైన దెలివి గనుము! 
= 1927 


వియోగ వితర్క్మము 


నపకుసుమ కోమల శరీర సవిరళ పతి 
పద సరోజాత భక్తి తత్పర మనస్క 
నిమ్మహాకానన ప్రదేశమ్ములందు 

నక్కటా! యొంటి విడనాడి యరుగుటెట్లు? 


రమ్యగీతికాశ్రవణ మాత్రమున విసువు 
జెంది వివశమై పోవు నెచ్చెలి కళోర 
భయద గహన చరస్మృగార్భాటములకు 
నెంత భీతిగలంగి దుఃఖింప గలదొ? 


లలిత సుమదళ స్పర్శ మాత్రమున నొడలు 
కడునవసి పోవ నెంతయు బడలెడు నతి 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


కఠిన కంటకాకీర్ణ దుర్గమ వనముల 
నక్కటా! యేగతిన్‌ నడయాడ గలదొ? 


ఇట నిలువంజాల నింక! అన్నిటికి దేవ 
దేవుడున్నాడు, భాస్వత్ర్రభావయుతుడు 
లలన దమయంతిం గావగలాడతందడె - 
వెడలి పోయెద వడిగ నీ యడవి విడిచి 
- 1927 


సంగీతము 


భీకరారణ్య సీమనేవేళం దిరుగు 
క్రూరమృగరాజి కూడ నక్రూరఫణితి 
మధుర సంగీత మాలించు మాత్రముననె 
సాధుతేజమ్ము వెడలు వీక్షణము తోడ 


కడు ప్రసాంతము నందుట గాంచనగును 
సుధలు చిలుకు సంగీతమ్ము సోకినంత 
కఠిన పాషాణము కూడ కఠజగిపాజటు 

పర మనోహర సంగీత గరిమయందు 


నెవని కొక్కింత యైనను యిచ్చ పోదొ 
విమల మధుర సంగీతమ్ము వినియు కూడ 
తన్మయత్వమ్ము నెవడు సుంతయును కనడొ 
అతడతి ఘోర నీచ కార్యమ్ములకును 


కటిన దుర్దాంద కుటిల సంకల్పములకు 
యెన్నడేనియు వెనుకంజనిడడు, వాని 
కలుష హృదయాంతరాళమ్ము కాళరాత్రి 
వోలె గాధాంధకార ప్రపూర్ణమయ్యు 


వాని ప్రణయమ్ము కృష్ణ శర్వరుల యందు 

భయదలగలవారు యమునా స్రవంతి పోల్కి 

గాననగు, నట్టి కాఠిన్య మానవులను 

నమ్మదెన్నడును గూడ నమ్మరాదు 

(కవి కుమారుడు, కవితానమితి” పేరుమీద రాశాడు) 
(షేక్సియర్‌ గీతమునకు భావానువాదము) 
- ఆంధ్రభారతి మాసపత్రిక మార్చి 2928 


కవితా ప్రస్థానం (కవితలు) 


సముద్ర ఘోషము 

ఈ నిరాఘాట దేదీప్యమాన కాంతి 

సంతతుల మధ్యమున నిరభ్యంతరముగ 

నే వెలింగి పోదు - నా మహా నినదములకుం 
గాల గర్భ ప్రతిధ్వాన గతులు వచ్చు! 


నేనొక విశాల రాజ్యలక్ష్మీ నృపాల 

పద వధిష్టింతు! నా రాజ్యపాలనమున 
నిరత ముదయించు నిర్జోష నిచయమందు 
మామకాజ్ఞా ప్రణాళిక ల్మలయుచుండు! 

నే ననుగ్రహ నిగ్రహ జ్ఞానమతిని! 


నా కనారత మానంద శోక గతులు 
కలుగుచుండును నాకింత తెలియరాక! 
నా చరిత్రము నాకె యన్వయము కాదు 


నేను దుఃఖింతు మానవాజ్ఞానమునకు; 
నేను హర్షింతు మానవ జ్ఞానమునకు! 
అఖిల మనుజ దుఃఖ ప్రమోదాశ్రు సలిల 
ధార భరియింతు క్షార డిండీర రుచుల! 


అస్మదీయ ప్రమోద ఘోషారవమున 
నవ్యగాన నినాదముల్‌ శ్రావ్యములగు! 
మామకీన ప్రచండతరామనస్య 

భర రవమునందు గద్దదస్వరము దోంచు! 


నా నిజప్రజ్ఞ శూన్యము! నే నపూర్వ 
మానవాతీత తేజః క్రమ ్రతీత 
శక్తి గల్గిన చండశాసనుండ నిజము! 
కాని నన్ను సృజించి నా గతులు నడుపు 
ఘనుం డతీతరుం డింకొక్కరుండు కలండు! 
- ఆంధ్రభారతి మానవత్రిక 22 మార్చి 2928 


మతస్వీకృతి 

"హైందవ మహమ్మదీయ హృన్మందిరముల 
నైకమత్యానుభావ సౌహార్ద సద్దు 
ణాదికములను నెలకొల్పి యతుల విభవుం 
దైన యక్చరు పాలనం బంతరించె 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


సంతతోత్పాహకలిత వసంతు డగుచు 
జనుల కెల్లర కానందమును ఘటించి 
కీర్తింజెందిన యల జహంగీరునాంటి 
శాంత పరిపాలనా విధుల్‌ సమసిపోయె. 


ప్రాకృతీచ్య శిల్పాచార్య బంధుర ప్ర 
భావ సమ్మేళమ్మున బాటబాట 

లెల్ల శిల్ప విస్ఫూర్తి వేనోళ్ళం జాటు 
షాజహానుని కాలమ్ము చల్లవడియె. 


నాంటి సౌహార్ద సద్గుణౌన్నత్య శక్తి, 
నాంటి సదమల శాంతి సౌందర్య గరిమ, 
నాంటి 'లలిత' కళా నిరాఘాట పటిమ 
కలయ వెదకిన నెందును గానరావు. 


అది మదోన్మత్త వేదండ సదృశ విహర 
ణాప్తి నౌరంగజేబు నిరంకుశముగ 

భారత క్షితి నవ్య కహ్లార సరసిం 

గలంత నొందించిన విషాదకర సమయము. 


పూర్వ రాజన్య పాలనాస్ఫూర్తిం దవిలి 
అతి సుఖంబుల నందిన హైందవులకు 
దినకర మనోజ్ఞ కిరణ సందీప్తి యడంగి 
కల్లినట్లయ్యె నప్పుడు కాళరాత్రి. 


క్రూర పరిపాలనమున సంక్షోభ మంది 
భూప్రజలు మలమల మాడి పోవుచుండ 
నెచటం గనినను రోదన ప్రచలితమగు 
హైందవ కుటుంబ దుఃఖాశ్రు లలమికొనియె. 


వెనుక దినముల భారతోర్వీస్థ్టలమున 
బుట్టువొందుట యొక గొప్ప పుణ్యమయ్యె; 
కటకటా! నాండు భారతఖండమందు 
హిందువుని జన్మ మత్యంత హీనమయ్యె. 


భరత పుత్రుల గాసిలపటిచి, మరలం 
బ్రాంత తల పన్ను వారలపై విధించి, 


కవితా ప్రస్థానం (కవితలు) 


నిరత మెన్నెన్నా విధుల దండించియైన 
దృప్తి యనుమాట పాదుషా తెలియండయ్యె 


అపుడు మత మను పేరిట ననగరాని 
'యష్టకష్టములను బెట్టి హైందవులను 
స్వీయ మతధారణ మొనర్చంజేయు కొకు 
దారుణ క్రియ లొనరింప దలంచె నతండు 


నిజమత ప్రోక్త మిది యని నిశ్చయించి, 
అన్యమతముల నన్నిటి నడంగంద్రొక్కి 
స్థిత నిస్లాము మతము వర్థింపుం డనుచు 
నపు డలంఘిరు సేనల కాజ్జ యొసంగె. 


ఆదియె తడవుగ వడిగ మహమ్మదీయ 
సైన్యవారము నిర్భీత శక్తి నెనసి 
నిజమతమ్మును నెలకొల్పు నెపము మీంద 
భరతభూమినిం జీకాకు పటిచి చెటిచె! 


నాండు హైందవ రుధిరమ్ము నల్గడలను 
గాంగతటినీ ప్రవాహ సంకాశ మయ్యె 
నాండు హైందవజన రోదన స్వనమ్ము 

భూ నభోంతరముల మాటు మైోగం దొడంగె. 


మతము నందలి గట్టి నమ్మకము చేత 
హిందువులు ప్రాణములనైన నిచ్చినారు; 
మతము నందలి గట్టి నమ్మకము చేతం 


దురకలును హిందువులం జంపజం దొడగినారు, 


నిజమతాభి నివేశ నిర్ణిద్రు లగుచు 
నపుడు తురక లనొర్చిన యట్టహాస 
ఘోషముల కెందు వెదకినం గొదవలేదు! 
ఘోరముల కెందు వెదకినం గొజతలేదు! 
ఆ నిరాఘాట సంఘట్ట నాగ్నియందు 
నతి దురంత వ్యథాక్షిన్న హైందవజన 
శత సహస్రాధిక ప్రాణ సమిధ లెల్ల 
నొక్కపరి బగ్గుమని మండి యూరకుండె! 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


౭ 

నిర్మల మనోజ్ఞ మందాకినీ ప్రశాంత 
ధవళ వీచిక లెచ్చోటం దఠిసి పాలు 
నది యనన్య మనుష్య విహార భూమి 
నవనవాజ్ఞాత మధుర కాంతారవీథి! 


ఆ శుభోత్సవ దివ్య ప్రదేశమందుం 
'బ్రకృతి లక్ష్మికి స్వాగతాభ్యర్చనమున 
బ్రత్యహజ్వల దరుణ గభస్తి చయము 
నిరత నిరవధి కానంద నియతిం గూర్చు, 


వితత లీలావిలాస ప్రవృత్తిం దనరి 

అచట విహరించు వివిధ విహంగమములు 
కలకలావర సంక్షోభకారణమున 

నచటి నిశ్శబ్ద భావము నపనయించు, 


ఆ మనోహర కాంతార భూములందు 
బ్రతి దినాంత ప్రదోష ప్రభావటలము 
ప్రవిమల నదీ జలంబుల ప్రతిఫలించి 
స్వర్ణ నీర ప్రకార విభ్రాంతిం గూర్చు, 


స్వైర విహరణ దీక్షా ప్రసక్తిం దనరి 
అతి పిపాసను జనుదెంచు హరిణ సమితి 
ప్రతికురంగమ రూప బింబమును గాంచి 
త్రానభరమున నీటినిం ద్రావమాను. 


ఆ సముజ్వ్వల శాంత దివ్యస్థలమున 

ఆ మనోజ్ఞ నదీతీర భూములందు 

బర్జ కల్పిత కుట్టిమాభ్యంతరమున 
వాసముండెడు 'యదు నాథ వసు వొకండు. 


బ్రహ్మతేజో మహత్తర ప్రాభవమున 
జ్ఞాన సంభృత హృద్వికాసము వహించి, 
జాహ్నవీతీర సంస్థిత శాంతమూర్తి 

భక్తి బంధుర గీతముల్‌ పాడుచుండు, 


ఆర్యతేజః ప్రభావ గానామృతమున 
గృష్టలీలా చరిత్ర సంకీర్తనమునం 


కవితా ప్రస్థానం (కవితలు) 


గంఠనిర్ణత రవళి గద్గదిక మెనయం 
బరవశత్వము నొంది మైమజచు నతండు 


అతండు హైందవ వీర మహాద్భుత ప్ర 
వర్తనామూల్య రాగాలాపన మొనర్చు 
సమయమం దథ్రు బిందూత్కరములు వెడలి 
గాంగ నిశ్చల సలిల సంఘములం గలియు 


భరత రమణీ మహోత్కృష్ణ చరితములను, 
భారత ప్రాక్తన గరిష్ట వైభవమును 

దనివి తీణక సతముం గీర్తన మొనర్చి, 
కడపు జీవిత నాటకాంకముల నతండు 


త్రి 

అది మనోజ్ఞ ప్రశాంత దినాగమనము, 
ప్రకృతి నెల్లెడ హర్ష వీచికలు వీచె! 
కమల మంజుల మందిరాంగణములందు 
సమద బంభర గాన ఘోషలు నదించె! 


అపు డనంత ప్రమోద భరాప్తి జనిత 

నవ నవోత్సాహమున యదు నాథ వసువు 
ప్రత్యుష పవనాంకుర ప్రతతులందుం 
గీర్తన నినాదమును తరంగిత మొనర్చె 


సమయమందు గంగానదీ సమీర 
చలిత వీచులు నాట్యవిద్యల నటింప, 
మాధురీ మౌగ్ధ్యమున యదునాథ వసువు 
పాడె నిట్టుల గంభీర భావగీతి 


“భయద విరహానల 
ప్రబల తీక్షణతయందు 
జీవనంబే ఇంకి 
పోవునని భయమయ్యె! 
ఓ (ప్రేమ వారాన్నిధీ! 
దీనునకు 

నీ ప్రాపుం జేకూర్చుమా! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


అంధతమస్సంక్రాంత ని 
రర్ధక జీవిత పథముల 


శారద రజనీ జ్యోత్స్నా 
కారా! కనంబడవేరా! 


హాలాహల కీలాని 
ర్వేల ప్రాపంచాంబుధి 
నో కారుణ్యామృత మూ 
ర్తీ! కానంబడవేరా? 

అ 9 69 

దేదీప్యమాన దీ 

ధితుల కంధుండనై 

నా మది నిరంతరము 
నడయాడు హృదయేశుం 
గనుంగొనంగ లేకుంటచే 
ఇది వియో 

గ వ్యథగ నూహించితిన్‌ 


ఇది వియోగానర్హ 
విభు సమాగమ కాల 
మిది విచారానర్హ 
మధుర హర్షణ వేళ 
భావదర్పణ మందునన్‌ 
థ్రీమార్తి 

ప్రతిబింబితుం డయ్యెగా! 


ఆ ప్రసన్న ప్రశాంత దినాగమమున 
ఆ మనోహర భావగీతామృతముల 
తీయదనమున భాగీరథీ మనోజ్ఞ 
వీచికా సంతతులు తలలూచి మెచ్చె 


తన్మయానంద రస మహోత్సాహి యగుచు 
మాధురీ మౌగ్ధ్యమున యదునాథ వసువు 
ప్రార్ధనాత్మక గీతము ల్పాడు వేళం 

బుపష్ప సంతతు లానందమున హాసించె! 
ఆ వినిర్మిల శాంత గీతా విరావ 
మాలకించి యనంత హర్షాప్తి నొంది 


10 కవితా ప్రస్థానం (కవితలు) 


పరిసర స్థిత భూరుహ పత్ర వితతి 

సాంద్ర నీహార హర్ష బాప్పముల రాల్బె 
66 

అపుడు తలంపని తలంపుగ నన్ని దిశలు 
ఘోర భీషణ ఘోష సంకులము లయ్యె, 
అపుడు యవన చమూసమూహాంబు రాశి 
యమ భటఘటా హఠా దాగమముగం బర్వె 


వారిం గాంచక యదునాథ వసు వనంత 
భక్తి భావ ప్రభావ సంపద వహించి, 
నిశ్చల ధ్యాన దీక్షా ప్రణీతుం డగుచు 
బాడం దొడంగెను గంభీర భావ గీతి. 


క్రాంగుచుండు నయః పాత్రికల నపూర్వ 
శీతల తుషార బిందువుల్‌ చిలికినట్లు 
కమ సత్రార్ధనామేయ గాన రవళి 
యవన సైన్య జనాగ్నికి నాజ్యమయ్యె. 


జలధర మహోగ్ర ఘోషాప్రచండ నినద 
మష్ట కకుబంత ముఖరితంబై ధ్వనింప 
నిజమతాబినివేశ నిర్ణిద యవన 

భట మహత్తరుండొక్కండు పలికె నిట్లు. 


“ఇది యనన్య జనోల్లంఘనీయ భరత 

చక్రవర్తి ప్రకల్పిత శాసనమ్ము! 

ప్రాణముల నొసంగెదవా? మహమ్మదీయ 
మతముం గొనియెదొ? మటిమలు మాట వలదు” 


ఆ గభీర వినిర్జోష మాలకించి 

మది నొకించుకయును జలింపకయ నిల్చి 
మృదు మధుర మందహాస సంస్ఫీత వదన 
వనజుండయ్యెను యదునాథవసు ఘనుండు! 


అటుల నిశ్చలుండై గరీయః ప్రభావ 

శాంత చేతస్సుడై నిల్పి సౌమ్యగుణుండు 

సాధు హృదయాంచితుండు యదునాథ వసువు 
శృంఖలాబంధమునకుం జేతులొసగె! 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


తన కరమ్ముల నట్లు బంధన మొనర్చు 
సమయమందున వీణా ప్రసన్నగాన 
నవ్య నిర్జోషమున యదునాథ వసువు 
పలికె నిట్లు యథార్థ సంభాషణముల! 


“మీ మతమ్మున నొక్కండనై మెలంగుట 
నాకు సమ్మతమగు నవాంతరము లేదు 
మతము లన్నియు నాకు సమానములగు 
నెందునైనను దేవు నూహింపం గలను! 


మతము లన్నియు దైవ సమ్మతములగును, 
మతము లన దైవ పూజకు మార్గము లగు! 
ఏ మతమ్మున నున్న నాకేమి? నాకు 
దైవపూజా ప్రణీత చిత్తంబు గలదు! 


అన్ని మతముల యందున ననుసరింపం 
దగిన నీతులు గలవు వందల కొలది! 
దోషములు మాని వరలు సద్గుణము మెచ్చి 
యనుసరించెడు వాండె మహామహుండు! 


ఆ నిరామయ సేవా మహావరమ్ము 
చిరసమార్జిత పుణ్య విశేష ఫలము! 
ఆ నిరంజన తేజో విలీన పదవి 
బహుళ జన్మ సమార్డిత భాగ్యఫలము! 


ఆ పరాత్పర దివ్యపాదారవింద 
సేవకంటెను నా కన్య చింతలేదు! 
ఆ సనాతను గానమ్ముం చేసికొనుచుం 
బాపుకొనెద మదీయ జీవన భరమ్ము!” 
- ఆంధ్రవత్రిక ఉగాది సంచిక, 1928 


అగ్నిహోత్రము 

సాంధ్య కాలారుణ గభస్తి సముదయమున 
ప్రస్ఫురించెడు నిజవపుర్వైెభవమ్ము 

ఉదిత మానసికోత్సాహ ముజ్జ్వలింప 
అమరు లనిమేష నయనులై అరయునపుడు 
ఏ పరాత్పరమూర్తి సదా పవిత్ర 


క్షే కవితా ప్రస్థానం (కవితలు) 


నాట్య లీలానుకూల విన్యాసములను 
నెరపుచున్నాడొ ఆ హరు నిటలమందు 
దాగి యడగిన అగ్ని హోత్రమును నేను 


తత సనాతన భారత క్షితి తలమున 
కతులితాలంక్రియా మహోన్నతి వెలుంగు 
అతి పవిత్రులు నాటి బ్రహ్మర్షివరులు 

సతత మొనరించు క్రతు కార్యతతులయందు 
వేదఘోషల మార్షోత పిక్కటిలగ 

నను పొగడువేళ వారి ముందట నెసంగు 
అమిత మోహన హోమకుండముల నడుమ 
తాండవించిన అగ్నిహోత్రమును నేను! 


జగతి పాపాంధకార విచ్చన్నమగుచు 
పుణ్య మను మాట పూజ్యమై పోవునపుడు 
దారుణ దురంత కలుష వర్తనము చేత 
మానవ చరిత్రమున కస్తమయము కలుగ 
ప్రళభయఖీకర పుష్కలావర్త మేఘ 
ఘోషణ కఠోరతా ప్రసంకుల సమస్త 
రోదసీగహ్వర ్రతినాదములను 
వినుట కొక ప్రాణియైనను కనగరాక 
సృష్టినంతయు సప్తవార్నిధులు పొంగి 
ముంచువేళల అందు నుద్భూతమైక 
రాళ జిహ్వా సహస్ర దుర్దాంత రుచుల 
ప్రజ్వరిల్లెడు బాడబ జ్వాల నేను! 

- 1928 మే 25 


నాసొాద-నారొద 


ఏకాకినైయున్న యీ కాలమందు 
నుదయించు నెన్నియో హృదయభేదకము 
లగు నూహ లవియెల్ల నన్నివిధాలు 
బయలు చేసిన శాంతి ప్రాప్తించుననుచు 
నాలోన నేనె పద్యాలను నుడివి, 

“ఓ సముజ్వలరాగ ఖాసితానంద 
రాజ్యాభిషిక్త మూర్ధన్యా! మదీయ 
దైవతమా! జీవధనమా!' యటంచు 
గొంతెత్తి నినుబిల్చుకొందు నొక్కపుడు! 


శః ర్రీఠీ ప్రస్థానత్రయం 


పద్యాలచే శాంతి ప్రాపింపదేని 
ప్రకృతి తీక్షణ ప్రభాపటల మధ్యమున 
శౌరికా కీరికా నడమల కంఠ 

ఘోషా నినాద సంతోషాప్తిం దేలి 
యొక్కొక్కపరి నవ్వుచుందును నేనె! 


ఆదియు శాంతికి దూరమగునట్లు దోంప 
నిదివఅకెవ్వాని కెటుగంగరాని, 
యెొవ్వాండు చూడని, యెవ్వాండు చొరని 
ప్రమదావన ప్రాంత రమణీయ దేశ 
సమద వితర్థికాస్థలిం జేరి యచట 
గానమేళవిత ఘంటా నవ్యనాద 
తాళ సంగతులతో దాండవించెదను. 
అపుడు సైతము శాంతియలవడదేని, 
గుండెరాతిగం జేసికొని భయంబెడలి 
గాఢత ముచ్చటా కలిత మర్దాంత, 
కాంతార వీధీ నిరంతర భయద 
గిరి గహ్హరంబుల దరిసి యచ్చోట 
గడలేని కన్నీటి కాల్వలంబరపి 
భూనభోతంరముల బొంగింపంజేసి 
దీనాతి దీన శోకానంతరవళి 
నగముల మర్షోత లెగయుంగజేయు, 
శాంతి సామ్రాజ్య సంస్థాపనం గోరి 
శాంతి సామ్రాజ్య సంస్థాపనం గోరి 
భోరున కెరలి వాపోయెద నేను 

- ఆంధ్రభారతి, 1928 


కవితా శిల్పమునకు 


అది మనోమోహనము! హృదయం గమమ్ము! 
దాని సృష్టించు శిల్పి నిత్య ప్రపూజ్య 
ఘనతర ప్రాభవయుతుండు! కవి యతండు! 


భావనాతీయత వివిధ ప్రపంచములను 
భావనా మాత్రమున దాటి పోవువాడు, 

సుఖ మహా దుఃఖ మిళిత నిష్టుర మనుష్య 
జీవితమునకు వ్యాఖ్య రచించువాడు! 
సుందరము ఉద్ధటిత రసస్ఫూర్తి! మనుజ 
హృదయములయందు విహరించి అది స్వకీయ 


క్షే2ై కవితా ప్రస్థానం (కవితలు) 


శాశ్వతానంద ముద్ర నచ్చట ఘటించు 
అది హృదయభూమి తాండవమాడునపుడు 
'త్రవణమోహన గానవైభవము మోయు! 
ఆ సుధావాహినీ ప్రవాహమునయందు 
కమ్ర లాలిత్యమే నిరాఘాట మగును! 
ప్రౌఢ శిల్పజగత్తున ప్రథమగణ్యు 
డగును కవి - కవితాశిల్బ్ప మతని దగుట! 
- నమదర్శిని, 1928 జూన్‌ 22 


ప్రభాత గానము 


అస్మదీయ ప్రపుల్ల హృదంతరాళ 
సంస్థిత పవిత్రతర భావ సముదయ ప్ర 
దర్శనోత్సుకమతి నౌచుం దమక మెసగ 
దేవ! నీ సన్నిధికి నేగుదెంచినాడ! 


అత్యుదగ్ర తమిస్ర దుర్వ్యాప్ఫతి ప్ర 
భిన్న మానైక శక్తిసంపన్న నిశిత 

భానుకిరణ ప్రశస్తమై ప్రాచి దోంచె! 
సమయ మయ్యెను నీ పూజ సలుపుకొఅకు. 


నీ యనంత ప్రభావ దుర్దేయమాన 
మానితాచ్చ పరంజ్యోతివో, నితాంత 
నిస్తుల గుణాబ్ధివో అట్టి నిన్సనంగం 
గందళించిన హృదయారవింద సుమము 
భక్తిపూర్వకముగ సమర్పణ మొనర్లు! 


మహిత భవదీయ రూప సంపద్విలాస 
నిర్మలాంచిత మందాకినీ తరంగ 
సమవగాహనోపార్దిత విమల పుణ్య 
మహిమకారణ గళిత కల్మషుందనైతి! 
నిమిషకాలము నిన్ను ధ్యానింపనిమ్ము: 
దీర్ధ హర్షప్రదాయిక దివ్య భావ 
గీతికా నవ్యరాగ సంకీర్తనమున 
నైక్య మయ్యెదం ద్వన్మనోహర దిగంత 
విశ్రుత శ్లోక పరిశుభ్ర వీచికలను! 
- ఆనందభారతి కథన మానవత్రిక, 1929 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


విజయ విహారము 


ఉత్తరుండు 
ఓ మహాత్మ! త్వదీయ మహోన్నత ప్ర 
భావ మింతని పొగడ నెవ్వాని తరము! 
అరి భయంకర గాండీవ జ్యానినాద 
బధిరితాశాంత కుంభివి పార్థుగనిను 
నించుకయు మానసమున నూహింపలేక 
అర్భకుడ నెన్నా దుర్భాషలాడి నీదు 

నవ్య నవనీత హృదయమ్ము నవయ జేసి 
నిరసన మొనిర్చతి నటంచు నీవు క్రోధ 
మూర్తివై నన్ను జిన్న చూపులనుగనక 
ఎటీంగి చేసిన యపరాధ మిద్దికాని 
కారణంబున దయజూచి కావుమయ్య? 
కౌరవాన్వయ మెదురుగ గదిసినంత 
డీకొనంగ దలంచి గాండీవధారి 

వగుచు నెదుట ప్రత్యక్ష మైనప్పుడైన 
హీనతమ భీరుగుణమెల్ల పోనడంచి 
సారథిగనుండనో నీకు సంతసమున! 


దిగ్దిగంతములందుం బ్రతి ధ్వనించు 
ఘన ఘనా ఘనగోష సంకాశమైన 

శబ్ద మదికాదె శ్రోతల శ్రవణపుట వి 
నిర్ణళన శక్తివంతమై నెగడు దేవ 
దత్తపూరణజనిత నాదంబు! వినిన 
నెడద వడివడి దడదడ వడకదొడగు 

నా భయంకర నినదంబు నాలకింప 
గౌరవదళంబుల న్లలకలము పుట్టె! 
యూధములు సిద్ధమగుచెండె యుద్ధమునకు 
సైనికజినంబులదె మహోత్సాహశక్తి 
గదనదుందుభుల్‌ మైగింప గడగినారు! 
పార్ధ! నాకి సుమంతయు భయము లేదు 
తేరు నడపెద నీవన్న తీరుగాను! 


భళిభళీ! ఏమి యీ బాహు పాటవంబు! 
ఏమి యీతని సాయక వృష్టిధార! 

జెర! యీతని స్వేచ్చా విహీరమరయ 
భయమొకింతయు నుత్సాహభరముకొంత 


13 కవితా ప్రస్థానం (కవితలు) 


వెజపొకింతయు వివశతావిరతి కొంత 
త్రాణలేమి యొకింత సంతనము కొంత 
వివిధ భావము లిట్టు లావిర్భవించు! 


ఉరుభయంకర శస్తాస్త్రయుతుడవగుచు 
సురుచిరోదగ్రవదన తేజుండవగుచు 
వర శిరో మండన కిరీట ధరుడవగుచు 
హస్త యుగ్మంబుతో బాణహతుల వీర 
వరనికాయము కలగుండు వడ నొనర్చి 
పూర్ణమగు జయలక్ష్మినిం బొందుమయ్య! 
అదె పలాయన మార్గంబు ననుసరించి 
పారుచుండిరి కౌరవ వీరవరులుం 
అదియె వారెల్ల సమ్మోహనాస్త్రబద్ధ 
గాత్రులై కరచరణముల్గదప లేక 
మూర్భంగొని భూస్థలింబడి పోయినారు! 
తడవొనర్చగనేల సత్వరితగతిని 
సోదరి వాంఛితము దీర్చంబోదుగాక! 

- ఆంధ్రభారతి మానవత్రిక్క జూన్‌ 


విరహవంళి 


ఈ నా వేణువు దీన గాన రస వా హిన్యంబువుల్‌ చేర్చి ఆ 

హ్వానంబుల్‌ రచియించు వేళ కరుణాపాంగ ద్యుతుల్వూనిఓ 

హో నాళీకిని! నన్ను చెందుటకు రాకున్నా విదేలా? విలా 
సానందమ్మున ప్రేమరాజ్యముల చూరాడంగ 

నూహించుచున్‌ 

ఈ సంక్షుబ్ధ మదీయ హృత్కుహర వహ్నిన్‌ చూపుచున్‌ 

పేమభి 

క్షా సత్కారము కోరుచుంటిని సుధాగానమ్ములో గద్గదా 

'క్రోశమ్ముల్‌ నినదించు గీతికల నీకున్‌ కానుకల్‌ కూర్చి నీ 

హాసజ్యోతుల కాసగొంటి నిక నా ఆరాట మూరార్చుమా! 


అతి లావణ్యము జాలువార్చెడు మనోజ్ఞారామ 
భాగమ్ములం 
దితరాలోచనలన్‌ త్యజించి రమణీ యేచ్చల్‌ ప్రపంచించుశా 
శ్వత సత్రేమరసైక భావనల సంభావింప సౌదామినీ 
లతికాంగీ! కుతుకమ్ము కల్గునెడ వాల్లభ్యము 
చూపింపుమా! 
- 2928 జులై 28 


శః శ్రీీ ప్రస్థానత్రయం 


అహరు, శ్రఖము 


అహర్ముఖాంచిత హర్ష వీచికల 
జాండ భాండమున నిండినవి! 

రహః ప్రశాంత దినోదయ వేళా 
రాగ ఘోషములు మైోగినవి! 


ఆ యుదయకాల రమ్య రహస్యగర్భ 
సురభిళ లతాంతగుచ్చ మాధురలయందు. 
దనువు పులకించు నూతనోత్సాహభరిత 
మోదభరమున నా కనుల్‌ మూతపడియె! 


అపుడు పొడమిన గాధమాంద్యమున రేగి 
కాలగర్భ విలీనాంధకారమందు 
దరలిపోయితి భావసౌదామినీ ల 
తాంచల సురక్షితస్థలి నథివసించి! 


ఆ దినోదయ వేళా ప్రయాణ శుభము 
హూర్తమున భావనా భావితోత్సవమున 
నాకు గననయ్యె విస్మృతానేక చరిత 
గత పురాతనసమయ భారత ధరిత్రి! 


అప్పు డసదృశ శాంతి మహత్త్వగతుల 
వెనుక దినముల బ్రజ్వలించిన చిరంత 
నార్య వైభవవహ్ని సహస్రశిఖలు 

కనులు పొడిచిన మెలుపులై కానిపించె! 


అవియె బుష్యాశ్రమ మనోజ్ఞ దివిజ సదన 
నిభ తలమ్ములు! వారె మౌనిప్రకాండు 
లదియె ఘోషిలు దిక్కటాహములు నిండి 
మారుమైోతల బుగ్వేద మంజు రవళి! 


ఆ సనాతనకాల ప్రభాసమేత 
వేదభూసుర ఘోషా నవీన గతుల 
బలుకు దెలియని తన్మయత్వమును గనిన 
నా హృదంతరమునకు లీనత ఘటిల్లె! 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఐంద్ర హరిత్సము దంచిత దీధితు 
లంధకారముల నడచినవి! 
సాంద్ర వికాసస్ఫీత మద్ధదయ 
సరసిజ దళములు విరిసినవి! 
- భారతి - 1928 అక్టోబర్‌ 


సముద్రపుటొడ్డున 


ఎంత ్రేమించుకొందు నే నీ సుసాంధ్య 
సమయ గంభీర భావ విస్మయమునందు 
నన్ను తేల్చిన మధురక్షణాల సుఖము 
ఇవి గభీరోదకములు నా ఎదుట భీష 
ణార్భటులతోడ నుష్పాంగు నవసరమున 
నా మనస్సునగల భావనా సహస్ర 
సంహతులలోన సృష్టి అస్పష్ట మయ్యె! 

ఆ మహాదూరమున పశ్చిమాశ కూడ 
బెట్టుకున్న కుంకుమ చూచినట్టు కూడ 
జ్ఞాపకము లేదు - నా మనశ్చంచలత న 
శించ, క్రొంగ్రొత్త భావాలు చివురులెత్త! 


సాంధ్య వాతూల వీబీ ప్రసార ముగ్ధ 
మీ సమస్త ప్రకృతి కాని ఏమొ నాకు 
నా మధుర భావనలలోననే మనస్సు 
బద్ధమై ముగ్ధమై మహాభాగ్యమిచ్చె! 


అరచుకొనుచున్న ఈ సమస్తావకాశ 
నిబిడఘోషకు బధిరతా నియతిచెంది 
శాంత భావాలె లోన క్రుళ్ళింతలాడు! 
కలుష కర్ట్వమ మధిక వక్రమ్ము ఈ ని 
తాంత వాతావరణ మింత దాటనేర్చి 
ఈ పవిత్ర భావమ్ముల కెడ మొసంగె 
ఎంత ్రేమించుకొందునే నీ క్షణాల! 
- 1928 నవంబర్‌, 26 


అంధకారము 


సాయం సంధ్య - 
దివసమ్మునకు వయోధికత ప్రాప్తించినది 
తీక్ష దీప్త లడంగి దినరాజు కృశియించె! 


జ ఠీశ్రీ ప్రస్థానత్రయం 15 


వృద్ద్ధాహ్హ మిడిన దీవెన చేత జనియించి 
బెద్ధత్యమునచే అహర్బతిన్‌ మింగితిని! 

ఈ నా భవమ్ము లోకానంద మొసగునా? 
ఏ నెప్పటికి కూడ ఇటు వికాసింతునా? 
నా కెన్నటికినైన లేకుండునా మృతి? 

ఈ కాంతి నశియించి చీకటులు క్రమ్మవా? 


అంధకారము - 

ఈ దివారోచిస్సుధాధామముం గూల్చి 
ప్రాదుర్భవించి నే బయలుదేరిన యంత 
జగతి యేమోగాని 

నగవే మరచిపోయి 

వగపుచే నిట్టూర్చి 

వనటచే చలియించు! 

నా మేలిముసుగులో నలుపు లూరెడు నంట! 
నామీద జగతి కింతయు ప్రేమ లేదంట! 


నక్షత్రము - 
ఈ గఖీర నిశీథినీ గర్భకుహరాన 
ఎలుగెత్తి ఏడ్తు వెందుల కంధకారమా! 
వాగులై నా ప్రేమ వరియించునే నిన్ను 
స్వాగత మ్మొసగు నాశాగంధ వాయువుల్‌! 
నిలువలేనే నీవు 
నిలిచియుండని వేళ 
వెలుగలేనే నీవు 
విస్తరించని వేళ 
నీ కాటుకల చేత నా కనుల్వికసించు 
నీకు నేనే నాకు నీవె ఈ లోకాన! 

- భారతి - 1928 డిసెంబర్‌ 


ఆంధ్ర కవితా పితామహుడు 


నీ యఖండ ప్రతిభ విరిసి య 
నేక రుచుల తురంగలించెడు 
మధువు లొలికిన మంజు కవితల 
మనుచరిత్రమున... 


ఆ దినమ్మున కృష్ణరాయ ధ 
రాధిపుని పేరోలగమ్మున 
కవితా ప్రస్థానం (కవితలు) 


త్వత్మవిత్వ రస స్రవంతిని 
ధార కట్టినది 


మృదు మధుర గానధ్వనులు విని 
కృష్ణసర్నము లవశమొందిన 
విధములపు డట నున్న పండిత 
హృదయముల తోచె 


అపుడు మోగెను నీదు పాదము 
నందునుండి జనించి సభలో 
గండపెండారపు సముజ్వల 
గానగీతములు 


గౌరవము గని గరువముం గని 
పారవశ్యము చెంది ఆశీ 
ర్వ్వనులతో శ్రీకృష్ణరాయుని 
ధన్యు చేసితివి. 


ఏండ్లు పూండ్లు నాడు మొదలు గ 
తించె కాని భవద్యశస్సులు 
నేటివరకు శరత్సుధాకర 

నిర్మలత తాల్చు 


నీవు నాటిన తోటలోపల 
చేవ తరుగని పూవుగుత్తులు 
నేటివరకును తేటవలపులు 
నింపెడిని దెసల 


జీవచిత్ర కళారహస్యము 
చిందువార్చిన నీకవిత్వము 
చిత్రకారుల చేతగల కుం 
చియల విచ్చినది 


తెలుగు కవనపు తీరు తీయుము 
నిలిచి వెలుగుట కొక మెరుంగును 
చిలికి చుక్కల నడుమ మింటను 
కులుకుచున్నావు. 
- కవితానమితి తొలివార్షిక నంచిక, 1929 


జః శ్రీీ ప్రస్థానత్రయం 


అంతఃస్పమాధి 


“ప్రతివర్ష వసంతోత్సవ 

కుతుకాగత సుకవి నికర గుంఫిత కావ్య 
స్మృతి రోమాంచ విశంకిత 

చతురాంతః పుర వధూ ప్రసాదన రసికా” 


అని పఠించితి 'పారిజాతాపహరణ” 
సత్ర్రబంధమునందు -- ఆ క్షణమునందె 
మనసునకు అవశత ఫఘటిల్లెను! గ్రహించ 
రాని ఆవేగమున చేతిలోని పుస్త 

కము ధరణిపైన పడియె! - అఖండ వివిధ 
భావ భంగీ తరంగ సంపదలు పొదల 
హృదయ మెగసెను పూర్వ విస్తృత నితాంత 
దశ దిశాంత పరిశ్రాంత ధవళకీర్తి 
చామరమ్ములతో సముజ్వల విభా వి 
రాజితమ్మగు శ్రీ కృష్ణాయ భూప 
మంటపమునకు - 

-కవి శిఖామణులనేకు 

లదియె మధురాతి మధుర దివ్యప్రబంధ 
కథన సుధల నఖండ సుఖప్రదముగ 
చిలుకుచున్నారు! 

- కృష్ణ్ణాయలు మహోజ్జ్వ 

లాంగ దీధితు లెగసి స్వీయాక్షికోణ 
నిర్ణతా పాంగ రుచిసమున్మేషమునకు 
వింత సొగసుల నెగడించు విధము చూప 
అదిగొ ముదవమున పారవశ్యమ్ము చెంది 
మెచ్చుచున్నాడు నయన నిమీలనమున, 
కమ్రదరహాసమున, శిరః కంపనమున! 
మది కలంచిన శైశిరోన్మాదరేఖ 
వదలినంతట నూత్న లావణ్యమునకు 
సదమలానూన తేజః ప్రశస్తి నొసగు 

థీ గరిష్ట వసంత సమాగమమున 
మెల్లగా వీచు పిల్లతెమ్మెరల కులికి 
కులుకు మెలకువతో నవ కోరకములు 
నూతన వయః పిపాసా పరీత హృదయ 
సదన సంస్థిత గాఢ వాంఛలకు రేగి 
తెరలు తెరలను సిగ్గుదొంతరల పొరల 


కే6 కవితా ప్రస్థానం (కవితలు) 


మనసు బిగువున నెగజిమ్మికొనుచు, ఘన వి 
యోగ శాంతిని కలగాంచి ఒడలు నిలుపు 
పులకరిల్లిన హృదయ మాపుకొనలేక 
వలపు దెసల పసాళించు వలను తెలిపి 
విరిసి వెలిగి విజ్బంభించు వేళలందు 
ఏ మనోహర మంజులారామ భూమి 
సౌరభానంత సౌందర్య సౌఖ్యగతుల 
నందన వనోపమానంద బంధురంబొ 
అదియె విలసిలు కృష్ణ్ణాయల సభాప్ర 
భా శుభాకరతలము - 
ఆ వైభవమ్ము 
అప్పటి ధరారమణ గౌరవాతిశయము, 
ఆ దినమ్ముల సౌఖ్యానుమోదరక్తి 
నాటి సంపత్సమృద్ధి ఏనాటికైన 
ఆంధ్ర నిర్భాగ్యధాత్రికి నలవడు నాకా? 

- భారతి 1929 ఫిబ్రవరి 


నిశీథ సాంత్వనము 


ఈ నడిరేయి నా హృదయ 

మీ విధిగా మధుదారయై వృధా 
యైన శశాంకకౌముదుల 

యందు ద్రవించె - నిశీథ నిర్మల 
ప్రాణము మాటిమాటికీ భ 
యమ్మున నా గళ మింక మైోయగా 
మానునొకో అటన్న అను 
మానముతో కడు సంచలించగన్‌. 
శాంత విభావరీ హృదయ 
సాధ్వనమున్‌ గ్రహియించి వింతలో 
ఎంతయు తెల్లబోయినటు 

లే ఒక లే తెలిమబ్బు నింగిపై 
అంతయు క్రమ్మికొన్న ధవ 

ళాంశు మరీచులలో మునింగి తా 
నంతట మాయమై చనియె 

ఆవిరి యట్లుగ చూచునంతలో. 


ఏ గతి పాడకుందును జ 
నించిన ఊహల నెల్ల నామన 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


స్సాగర మంతకంతకు ని 

సర్గ పిపాసల పొంగి నింగిపై 
ఊగగ నేగు నంతట, న 
వోజ్జ్వల మోహన కావ్యగీతికా 
వాగమృతమ్ము లాగక '్ర 
వంతికలై ప్రవహించు నంతటన్‌. 


మామక వాణి ఈ నిఖిల 
'మంగళలోక దరస్మితమ్ములో 

ఈ మృదు చంద్రికా పులకి 
తేందు శిలాజల ధారలో, దిశా 
స్తోమ సుధాకపోల పరి 

చుంబన తత్సర మాతరిశ్య హృ 
త్సీమ సుఖమ్ములో, కనిన 
దించు నుదంచిత భావరాగముల్‌ 


నా లలిత ధ్వనుల్‌ వినిమ 
నస్సు వినిర్మలతా పరీతమై 
చాల సుఖప్రభూతి కన 
శర్వరి నా నవ వృత్తగాన ప 
క్షాల సుషప్తి తేలెడిని 
శాంతిగ నుత్చల కోరకావళీ 
మాలికలే మనోహర స 
మంచిత శయ్యగ హాయిహాయిగాన్‌ 
భారతి - 2929 మార్చి 


ఇనోనీ 


ఉన్నతములు పర్వత పంక్తులున్నవి, రమ 
ణీయములు లోయలున్న వనేకములు - మ 
నోజ్జములు వానిలోన మనోజ్ఞమును మ 
నోహర మ్మొక లోయ! - దినోదయమున 
అచట పొగమంచు లెగసి తారాడుకొనుచు 
ఇన మయాూఖికా స్పర్శ నశించియును న 
శింపకయ పూర్వమున చెట్టు చెట్టు నంటి 
ఈదికొని పోవునటుల కాన్సించు! ఇరు కె 
లంకులను రమ్యముగ శాద్వలములు వెలిసి 
పచ్చగా హెచ్చుగా కనుపండువై అ 


17 కవితా ప్రస్థానం (కవితలు) 


నేకములు పూలు తొడిగి ఘృణీమనోజ్ఞ 
మై వికాసిల్లు! దూరాన అచట ఎచటొ 
గిరి రురిణి యెండు వడివడి సురిగి సురిగి 
వాగులుగ తోగులుగ చిలుపలుగ ఏక 
ధారగా శైలసంఘాల దారులంటి 

ఒరసి దొరలించి ప్రవహించి హోరుహోరు 
మని జలార్జన గర్భపాతార్థమై వి 

ధూతమై విలోలము విపరీత మగుచు 
అల్లకల్లోలముగ సాగు అచట నెచట 
అధిక మధురిమ రామణీయకత కలిసి 
నవ్వుకొనుచుండు! సృష్టి సౌందర్య మచట 
ఆ కృతిం దాల్చినట్లుండు - 


అచ్చటి కొక్క 

ఆకు కదలని మిట్టమధ్యాహ్నవేళ 

ఒక మహాదుఃఖదూషిత, ఒక వయస్య 
దారుణ వియోగవేదనా దళితహృదయ 
ఒక పరిశ్రాంత కాంత నిట్టూర్చుకొనుచు 
ఎన్నటికి కానరాక నశించిన ఒక 
వస్తువున కట్లు వెదుకుచు వచ్చె! ఆమె 
చెక్కుటద్దాల అరుణిమ చెరిగిపోయె 
ఆమె విడివాటు వడిన నీలాలకములు 
గాలి తాకున మొగముపై కదలియాడె 
అచట ఒక రాతి మీదుగా అల్లుకొనిన 
తీవ చేరువ చేరి అతి ప్రశాంత 

సమయ నిశ్శబ్దమున కరుణముగ స్వీయ 
శోకగీతి 'ఇనోనీ' నదీకుమారి 

పాడె నిట్లు దిశాంతదీప్త ప్రదోష 
శోణరోచిర్వికాస మేచుకొనువరకు 


“ఈ మహాదుఃఖగాథ - నా యీ అగాధ 
వేదనారోదన ధ్వని వినెడి దెవరు? 
నాకుగా జాలిగా నా మనః ప్రగాఢ 
విలయ వహ్ని శమింప చింతిలెడి నెవరు? 
ఓ శిలామాత! ఓ అనేకోరుసాను 
విస్స్రవర్డురిణీ రమణీయ మూర్తి! 

ఓ మనః ప్రియ! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరము కలియు మున్నె - 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


శాంత మధ్యాహ్నసమయ నిశ్శబ్ద మిపుడు 
కొండ కోనల నెల్లెడ నిండిపోయె - 

ఆకు జొంపాలలో కీటకాళి యడగె, 
అదిగొ తన నీడలో తానె అడగి నీడ 
వలెనె ఊసరవెల్లి నిశ్చలత కాంచె - 
కలువ పూ సెజ్జ చంచరీకమ్ము చేరె! 

నేనె మిగిలితి - నా కనుల్నిండ బాష్ప 
కణములే హృది పప్రేమమే కలవు నాకు! 
ఇది భరింపగరాక నా ఎడద పగులు 
నేమొ విసువయ్యె జీవితమే అదేమో? 

“ఈ మహాదుఃఖగాథ - నా యీ అగాధ 
వేదనా రోదన ధ్వని వినుము వినుము! 

ఓ శిలామాత! ఓ అనేకోరుసాను 
నిస్స్రవర్డురిణీ రమణీయ మూర్తి! 

ఓ మనఃప్రియ! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
వినుము భూదేవి! గిరులార! వినుడు వినుడు! 
త్రాచుపాముల నెలవులు దరులు వినుడు! 
ఒక నదీ నాథు ననుగు బుత్రికను నేను - 
ఈ విధముగ నా వేదనా జీవితమ్ము 
పాటగా పాడి పాటలోపలనె కొంత 
శాంతితో, శాంతిలో నా హృదంతరమున 
వేడి వెతల నొకించుక విస్మరింతు. 


“నాకుగా జాలిగా నా మహోకఠోర 
హృదయబాధ శమింప చింతిలుము వినుము! 
ఓ శిలామాత! ఓ అనేకోరుసాను 
నిస్స్రవర్డురిణీ రమణీయ మూర్తి! 

ఓ మనఃప్రియ! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
ఆ ఉషుఃకాల రామణీయక నిధాన 

మసృణ రోచిస్స్రవంతులు మలయువేళ 
మంచు టిరులు దూరగిరుల మాటుపరచె, 
అపుడు నా దరి నా మనోహరుడు చేరె : 
నా మనోమోహనుండు! ఘృణా విహీను 
డతనికే నన్ను ధారపోసితిని నేనె! 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె 


18 కవితా ప్రస్థానం (కవితలు) 


ఎచటనో పిల్చె నను ప్రవాహిల్లు సెలలు - 
ఎచటనో దూరమున ఉషః ప్రచురరుచులు 
తుహిన నవబిందు పటలమ్ము తుడిచివైచె. 
నా కనులు నేల అప్రయత్నాన వ్రాలె 

ఆ మధురమూర్తి నను చేర నరుగుదేర - 
చిరుతపులి తోలు తద్భుజ్రీల చేరి 
వ్రేలియుండెను - తత్కోమలాలకములు 
కణతలంటెను దేవతాకాంతి కురిసి - 
అతని మృదు గండఫలక మోహనత లెగసి 
వాయు వీచీప్రసార సౌభాగ్య వశత 
'ఫేనమాల లుప్పొంగిన విధము చూసె! 
నను సమీపించు హృదయమోహనుని కొరకు 
నా ఎడద కోరె కౌగిలింతల సుఖమ్ము. 


“ఓ మనఃప్రియ! వినుము మృత్యూ గ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
అతడు చిరునవ్వి తన పయస్సిత మనోజ్ఞ 
మగు కరాంభోరుహము విప్పి యందు చూపె 
స్వచ్చ సౌవర్ణ పర్ణ భాస్యతృలమ్ము; 

తత్సుధా మాధురులు దిగంతాలు నిండె 
దాని గని వాని మృదు పచస్తరళలహరి 
ఈదితి మనస్సుతో - ఆత డిట్టులనియె! 
“నా ప్రణయినీ! ఇనోనీ! సుధాప్రసన్న 
మూర్తి! నా ఆత్మరాజ్ఞి! సమ్ముగ్ధనేత్ర! 

ఈ ఫలము దీని కనుగొను మిచట ఇదిగొ 
అఖిల జగదేక సుందరి” కనుచు కలదు 

నీ గమనలక్ష్మితో, భ్రూవినీల రేఖి 

కా సుషమతోడ అప్సరఃకన్యలైన 

ఎవరు సరి నీకు - ఇది నిర్ణయించిరే మొ 
దివి సుపర్వులు మోదముద్రితులు నీకు! 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
తన ప్రవాళాధరమున ముగ్ధప్రమోద 
భరముతో నా పెదవులంటి మరల అతడు 
కురియు దొడగెను మధుర వాక్సుధల నిట్లు! 
“కనుగొనుము దీని నీ ఫలమ్మును వివాద 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


కారణమ్మిది నాకలోకమున యందు 
దేవతామధ్యమున దీనికై వివాద 

పడిరి సౌపర్వరాజ్ఞులు - వారిలోన 

ఎవరి కిది తగునని నిర్ణయించుకొరకు 
నన్ను నియమించి రైక కంఠ్యముగ సురలు! 
జగన్మోహినీత్రయ మాగమించు 

నపుడు నీవు సమీప గుహాంతరమున 
దాగికొని నీ ప్రియుని దేవతాస్వరూప 

విధి వినిర్దేత నరసి గర్వించుకొనుము 


“ఈ మహాదుఃఖగాథ - నా యీ అగాథ 
వేదనా రోదన ధ్వని వినుము జనని! 
అదియు మధ్యాహ్నవేళ! విహీయసమున 
త్రోవ తప్పెను తెలిమబ్బు తునుక యొకటి - 
అంత హరిదంత సంక్రాంత కాంతి సంత 

తి ప్రవాహాలలో సృష్టి తేలిపోవ - 

తమ పదన్యాసమున ధరాస్థలమునందు 
వేనవేలు నూతన పుష్పవితతి విరియ - 

ఒక సుగంధానిలము రేగి సకల లోక 
సముదయోమోద సమ్మూర్భనము ఘటించ - 
వనలతా తోరణద్వార భాగ్యలక్ష్మి 

స్వాగత మొసంగు ప్రకృతి దీక్షను వెలార్చ - 
వెలిగి రచ్చట దివిజరాజ్జులు ప్రసన్న 

నగ్న దేహప్రదీప్త సౌందర్యవతులు 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
ప్రాంత పాదవశాఖాగ్రభాగమందు 
వనమయూర కలాపవైభవము వెలుగ 
దూరమున మింట జలదమ్ము తొంగిచూచి 
మృదు పరీమళ మిహికాంబువృష్టి కురిసె 
ఆమె హీరా! సమస్త లోకాధిపత్ని! 

స్వర్గ సింహాసన ్రదేశమ్ము డిగ్గి 
అవతరించెడు వేళ సోత్సవ విజ్బంభ 
మాణ మాణిక్యకాంతుల మాలికలకు 
నాకవాసుల నీరాజనములు రేగు! 

ఆమె యనె నిట్లు తొలుత నా ప్రాణపతికి 
“నిఖిల భూస్థలి నీ పాద నికటమందు 


క్షం కవితా ప్రస్థానం (కవితలు) 


నిలిచి, నీ కడకంటి సన్నల చలించి, 

నీ నిరంకుశపాలనా నియతి కోర్చి, 
గౌరవము - నమ్రభావమ్ము - కలిత భక్తి 
నాకరుణ కారణమ్ముగ నీకు చూపు” 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
మరల ఆ దేవతారాజ్ఞి మరల మరల 
'ప్రాభవమ్మును గూర్చియే పలుకదొడగె 
“అఖిల కార్యాచరణమున కని సమస్త 
జగతి దీనినె వాంఛించు - సర్వకాల 
సముచిత ప్రాభవమ్ము, విచక్షణతయు 

నే నొసంగెద ఇవియు నెంతేని నీకు! 

నా వరమ్మిది - దివిజరాజ్జీవరమ్ము! 

ఈ గిరి ప్రాంతముల సంచరింతువైన 
రాట్కుమారుడవే యధార్ధముగ నీవు 
రాజవే యౌదు నా అనుగ్రహవశాన - 
దేవతాంశలు నిన్నింక నావహించు”. 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
ఆమె యాగెను! నా మనోహరుడు వినుచు 
ప్రాభవాప్తిని వాంఛించి - స్వర్ణఫల మొ 
సంగివేయగ చేసాపు సమయమందె - 
అదె 'అధీనా' సమస్త విద్యాధినాథ! 
నిర్ణయవిధాన మంతయు నిలిచి వినుచు 
లోచనాంత నటత్‌శోణరోచు లెగయ 
పలికె నిట్లు గభీర వాక్సాటవమున! 
“ఆత్మభక్తి, ఆత్మజ్ఞాన, మాత్మని[గ్ర 

హమ్ము ఇవి మూడె నిరవద్యమైన ప్రా 
వమ్ము జీవికి కూర్చును! ప్రభుత యదియు 
కోరక అవాంఛితముగ చేకూరు గాన 
నియమబద్ధ జీవితమె పో నిర్మలమ్ము! 
నియమజీవికి భయము సంధిల్ల దెపుడు! 
బుజుపథ మ్మెల్లవేళల బుజుపథమ్మె 
అగుట బుజువర్తి తన భవిష్యతృలమ్ము 
నరసికొన డిద్దియే జ్ఞాన మనుట తగును. 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
ఆమె యనె నిట్లు మరల 'నీకై విశేష 
బహుమతుల చూపి ఆశగొల్ప్బను - బహూకృ 
తుల నొసంగుట యన లంచములె నిజమ్ము! 
దాన నా మూర్తి మారదు! కాన నీకు 

నా యథార్థ స్వరూప నిర్ణయమే తగును 
అదియు నిట్లయ్యు లాభమేదైన నీకు 
కావలయునేని నా అనుగ్రహమె కలదు! 

నా మహాశక్తి నీరక్తనాళపూర్ణ 

మగుచు నీ నాడులంజొచ్చి అమరతేజ 

మున భయంకర జీవితమును తరించు 

వేళ నియమ ద్రఢిమ నిచ్చు - స్వేచ్చ నిచ్చు! 
అని వచింపగ నా మనోహరుడు కొంత 
తడవు యోచించె - నే ప్రమోదమ్ముతోడ 
ఆమెకే దాని నిమ్మని అరచినాను 

కాని అది వాని చెవి చేరనైన లేదు. 


“ఈ మహాదుఃఖగాథ - నా యీ అగాథ 
వేదనా రోదన ధ్వని వినెడి దెవరు? 
నాకుగా జాలిగా నా మనఃప్రగాఢ 
విలయవహ్ని శమింప చింతిలెడి దెవరు? 
ఓ శిలామాత! ఓ అనేకోరుసాను 

నిస్స్రవ ర్బురిణీ రమణీయ మూర్తి! 

ఓ మనఃప్రియ! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
ఆర్ధ డిండీరపూర నవ్య ప్రకాశ 

తల విధాన తనూరుచు ల్మలసికొనని 
విరిసి వెలిగిన వేనవేల్విరుల సరుల 
నడుమ మృదు పాదకాంతులు కడలుకొనగ 
అచటి కరుదేరె ప్రేమరాజ్యైక రాజ్ఞి! 

దివ్య మోహన దరహాసదీప్త నేత్ర! 


“నాకుగా జాలిగా నా మహాకఠోర 
పహృదయబాధ శమింప చింతిలుము వినుము! 
ఓ మనః ప్రియమాత!! మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
ఆమె నవ్విన చిరునవ్వు టలలలోన 


20 కవితా ప్రస్థానం (కవితలు) 


తన భవిష్యద్విజయరేఖ తాండవించ 

నా ప్రియుని చెంతచేరి సన్నని మనోజ్ఞ 
కంఠమున 'ఈ సమస్త లోకమునయందు 
అమిత లావణ్యవతిని ప్రేయసిగ నీకు 

నే నొసంగెద - ఇదియె వాగ్జాన'మనియె. 
అని హసించిన దామె! భయమ్ముచేత 
మూసికొంటిని నా నేత్రములను నేనె! 
కనులు విచ్చి చూచినయంత కరము సాచి 
ప్రియుడు కననయ్యె - క్రోధ విస్ఫీత నేత్ర 
రక్తరోచులతో నాకరాజ్ఞి కదలి 
నీరదప్రతిసీరలో నిలిచిపోయె 

నేనె మిగిలితి - నాడుగా నేటివరకు 

నే నొకర్తు వియోగ తమోనిలీన 

జీవిత విషాదహతుల శుష్కించిపోయి 

ఏ నొకర్తు వియోగ దవానలమున 
హృదయ మెరియగ ఇట్లె నశించిపోదు! 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
అమిత లావణ్యవతిని ప్రేయసిగ నతడు 
వలచునా? నేను లావణ్యవతిని కాన? 
అతడే ఇట్లు పలుమారు లనుటలేద? 

నా సురూప ప్రభా మనోజ్జతలయందు 
వనచరమ్ములు ముగ్ధ విభ్రాంతి కాంచి 
ఓసరిల్లుట తెలియదు! హా సఖా! క 

లోర హృదయుడ! నా ప్రేమ పారవశ్య 
భరమున త్వదీయ గాత్ర మీ పల్లవమృదు 
కరయుగమ్మున పెనగొన్న తరుణమందు 
నీవు కురిసిన సురుచిర శ్రావణాబ్ద 
వర్షధారా నికాశ చుంబన సహస్ర 
మధురిమము లింతలోననే మరచినావె! 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
ఎరుగడే నా మనోహరు డీ పవిత్ర 

హరిత శాద్వల భూభాగమందు ఇచట 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఈ శిలావేది కూర్చుండి ఎన్నిమార్లు 
ప్రణయభాషల నెన్నెన్ని పలికినాడొ? 
ఎరుగడే నా కరమ్మంటి ఎన్నిమార్లు 
శీత హర్షాశ్రు సిక్తమ్ము చేసినాడొ? 
ఈ మదీయోష్ణ బాష్పమ్ము లివియు నాటి 
మోద వాఃపూరములు ఎంత భేద మకట! 
ఓ ధరాదేవి! నా మనఃఖేద భార 
వహమున ఎంతగా నీకు బరువా నేను! 
మృత్యుదేవీ! సహస్ర జిహ్వికలతోడ 
జీవిత వికాసముల గ్రసించెదవు నీవె! 
ఈ వియోగ విషాద భారావిలమగు 
నా మనఃపీఠిపై నిల్చి నాట్యమాడి 
ఓ మృతీ! ఓ మృతీ! నీవె ఈ మదీయ 
జీవ దీపిక నార్చి వేసెదవు రమ్ము! 

- ఆంధ్రపత్రిక శుక్ల సంవత్సరాది నంచిక, 2929 


తమస్విని 

నినదించు వినూతన చకోరక గీతి 
కనిపించునా సుధాకర బంధుర జ్యోతి 
నా యమావాస్యా విహయసమ్మున నేడు? 


ఒక ఎరుంగని వేదనోద్వేలత వహించి 
వికసించి ముకుళించి బెగడు నక్షత్రాలు 
ఎదొ హృదంతర బాధ పడలేక విడిపోయి 
కదలాడు తెరువింత కనరాక జలదాలు 
ఏ చెట్టు మసకలందో చరించి సమీర 
వీచికలు బ్రదుకు నాతో చెప్పుకొని ఏడ్పు 
నా గర్భమున రోదన ధ్వానములె మోగు! 
ఏ నెరుంగుదు ప్రేయసీ నూత్న యౌవనా 
ధీనుడై ప్రియుడు వర్తిలిన వెన్నెలవేళ 
తీయనై నాటి సందీప్తి తోచెను కాని 
ఈ యమావాస్యనే హెచ్చు నే వరియింతు! 
నేను దట్టపు మంచు సోనలే కురియింతు! 
- భారతి - 1929 మే 


21 కవితా ప్రస్థానం (కవితలు) 


మధుమూర్తి 


నీ నాట్యమ్ములు నా మనస్థృలినె కా 
నిమ్మోయి! నీ గాన లీ 

లా నైర్మల్య నవోజ్జులడశ్రుతులు కా 

ల్వ ల్లట్టి నా కంఠమం 

దే నిండంగ నదించుమోయి! మధుమూ 
ర్తీ! నీ కటాక్ష ద్యుతుల్‌ 

రానిమ్మోయి మదీయ జీవిత తమి 

'స్ర ద్వారమున్‌ చీల్చుచున్‌! 


ఈ గళమాంద్య మింత నశి 
యించును నీ మృదు గానరావముల్‌ 
మైోగినచో, ధ్వనింతును స 

ముజ్వల గీతులు నేను కూడనీ 
లాగునె! త్వద్వినర్తన క 

ళా పరిపూర్ణమెయైన నా మన 
సాగర మంత తాండవ వి 
శారదతన్‌ వహియించు నీ వలెన్‌. 


అంత సుఖమ్ము నా కధిక 
మై మరపించును మేను - నీ ఘృణా 
నంత కటాక్ష మాలికల 
యం దతి తన్మయతన్‌ వహింతు -నా 
స్వాంతము సౌఖ్యవేదన నె 
సంగు - భరించగచాల కంత ప్రా 
ర్థింతు సుఖము తీసికొని 
దీనతనే కరుణించగా ప్రభూ! 
నీవు హసింతు వంతట వి 
నిర్మల సాంద్ర సుధామృదూర్శికల్‌ 
ప్లావితమై తదీయ తర 
ళ ద్యుతులందు జగమ్ము ముగ్ధమై 
పోవును - నే ద్రవింతు రస 
పుంజముగా, మిహికా ్రవంతిగా 
నీ వరహాస కౌముదుల 
నిస్తుల మాధురిలో విలీనమై! 

భారతి - 1929 జూన్‌ 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


సుమార్చన 
నేజరియింతు నుజ్వల వ 
నీ రమణీయ వసంత వీథులన్‌ 
పూజకు కోర్కినా యెదర 
వుల్మొను నింతట; అంతలో ప్రభా 
భాజనమైన నా పసిడి 
పళ్ళెము తొలిచి వృక్షవాటికా 
రాజిత మార్గగామి నయి 
రా, కనుపట్టు లతాంత సంతతుల్‌. 
మౌన మనోహరమ్ముగ సు 
మ స్రతతుల్‌ నను పల్కరించి పూ 
జా నవభాగ్య వాంఛనలు 
జాలుకొనన్‌ కను లింత విచ్చి ఆ 
హాస్వములన్‌ రచించెడు; మ 
దంగుళు లించుక సంచలించగా 
వానిని కోసి, పోసికొని 
పళ్లెమునన్‌, పయనింతు మెల్లనన్‌. 


ఈ విరిదోట దాటుచు బ 
హిః పథమందున కాలువెట్టగా 
బోవు ముహూర్తవేళ తల 
పోయగ బోని మహోత్సవమ్ముగా 
నీ వాక రమ్యమూర్తి వయి 
నిల్తువు ముంగిట, నీ పదద్వయిన్‌ 
పూవుల పళ్లెరమ్ము దిగ 
బోసి తలంకుదు నేను లజ్జచేన్‌ 
చాల చలించు చూడ్కు లల 
సమ్ముగ తావక దివ్యమూర్తి నే 
వీలుననో కనుంగొని ఆ 
వేద్య మనోజ్ఞ సుఖానుభూతులన్‌ 
తేలగ, నా ఎడంద భవ 
దీయ పదానత భాగ్యరేఖలన్‌ 
వ్రాలు నవప్రపుల్ల సుమ 
న స్సుషమాకృతి నర్చనారతిన్‌ 

- భారతి - 1929 అక్టోబర్‌ 


22 కవితా ప్రస్థానం (కవితలు) 


భావిదృష్టి 
ఆట కవితా ప్రపంచము ల 
హర్షిశమున్‌ రసవన్నవీన వి 
స్ఫుట నటనాప్రసక్తి మెయి 
సోలును, తేలు ననంత హర్షప్రున్‌ 
ఘటికలలో సహస్ర రవి 
కాంతులు మేదుర రమ్య వర్ణ సం 
ఘటనము కూర్చి, నాకదియె 
కామ్యపథమ్ము భవిష్యదాశలన్‌, 


నా తలపోత లీక్షణము 

నన్‌ పరువెత్తు సదృశ్య పక్ష సం 
పాతముతో, రయోద్ధత సు 

పర్వ విమాన పలాయన క్రియా 
తీతములై - సుధామధుర 
దివ్యపథాలకు, భావికాల 
విద్యోతిత నాట్యశాలలకు, 

జ్యోతి రఖండ యశోంగణాలకున్‌ 


భావి వికాస వాటికల 

బాటలలో చను నాకునా కవి 
త్వావృత గీతులే వినగ 

నౌను చలద్గరుదంచలమ్ములై! 
దైవధునీ ప్రసన్న సిక 

తాస్థలులన్‌ విహరించు నాకునా 
పూవుల పాటలే వరద 

పోవును తేనియ తేట యూటలన్‌. 


నే నిపుడే వదించిన అ 

నేక రహశ్మృతు లాలకించగా 

లేని జగత్తులో ప్రతిఫ 

లించదు నా హృదయమ్ము నేడు సం 
ధ్యా నిశితారుణ ప్రభలు 

దాచిన యామినిలో చరించు నా 
మానస మింక భావి సుష 

మా వికసద్రుచు లాస్వదించెడున్‌. 


గీతి 


మొయిలు కదుపుల నును మేలిముసుగు వెడలి 
గగన సీమంతినీ కటాక్షములు మెరసె 
నెమలిపురి నీలి మేలి వన్నెల వికాస 
ముల వలె వెలింగి నా భావములు నటించె! 
- భారతి - డిసెంబరు 2929 


స్వేచ్చా విహంగము 

నీవు నభో విటంకమున 

నిర్మల పాండు పయోద మాలికల్‌ 
త్రోవ యొసంగ పక్షముల 
దూయుచు హాయిగ సంచరించు స్వే 
చ్భావిలసద్విహంగమవు 

స్వామి! క్షుధావిలమైన చూడ్కులన్‌ 
నీ విహరించు మార్గమున 

నిల్పి కనుంగొనుచుందు నే నిటన్‌ 


ఏ రుచిరానురాగముల 

నీనెడు దూర దిశా నిశాంతమున్‌ 
చేరెదవో నిను కనక 

నే నిట గాసిల, ఏ ప్రపుల్లక 
ల్హార సుమావళీ పరిమ 

ళమ్ములు మూగు సురావగా సుధా 
తీరములో చరించెదవొ 

దీనత నాకిట సంఘటించగన్‌ 


నూతన పారిజాత సుమ 

నో రమణీయములైన భావముల్‌ 
పూతలు పూచు నాయెద, వి 
ముక్త మహాశుగ మట్లు దాటుచున్‌ 
ద్యోతలమున్‌ విహార పరి 

ధూత గరున్మృదుకాంతివాహినీ 
స్నాత మనోహరమ్ముగ నొ 

నర్చు నినున్‌ కనునంత వింతగన్‌ 


కోమల పల్లవమ్ము లయి 


- భారతి - నవంబర్‌ 1929 కోర్కులు క్రొందనమున్‌ వహించగా 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


23 కవితా ప్రస్థానం (కవితలు) 


నా మదియే ప్రసూన నవ 
నందనమై వికసించు; అంత నో 
స్వామి! వియత్పథాల దిగి 
పచ్చెద నీవు నిగూఢ వీధికా 
ధామములన్‌ త్యజించుచు ని 
తాంతము నిందె నివాసమొందగన్‌ 
- ఆంధ్రవత్రిక ప్రమోదూత నంవత్సరాది నంచిక, 
1930-1931 
సుష్తాస్టికలు 
అవి ధరాగర్భమున మానవాస్థికా ప 
రంపరలు - సుప్త నిశ్శబ్ద సంపుటములు! 
అట నొకే దీర్చ యామిని! ఆ నిశా శ్మ 
శాన శయ్యకు ప్రాతః ప్రసక్తి లేదు! 


ఆ యగమ్య తమో రహస్యాంగణాన 
తాండవించును మృత్యుతైతల్య మొకటె - 
అది నితాంత హేమంత హృదంత రంత 
రనుభవాళి ఘనీభవించిన సమాధి. 


ఆ మనుష్యాస్థికలు నిద్రలో మునింగి 
సంచరించును భైరవ స్వప్పవీథి! 

అవి చలించును తమ చర్మకవచ మెపుడొ 
బ్రదికిన దినాల తలపోత బరువుచేత! 


నా కనుంగవ కన్నీళులై కరంగు 
నవి యొనర్చెడు నీరవాహ్వాన మెరిగి - 
ఇంత శోషిల్లు నేలొ నా హృదయపుటము - 
వణకు నేటికొ నా అస్థిపంజరమ్ము! 
- సమదర్శిని మాసవత్రిక 
2930 ౨2 నంవత్సరాది సంచిక 


వేణుగానము 


అంధకారము దిక్కుల నంతరించె 
మెల్లమెల్లన తెల్లన వెల్గువయ్యె; 
అంతలోపల జగమంత హ్ల్హాదపరత 
నలరం బ్రకృతి సితస్మేర లలితమయ్యె. 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 24 


గూడులన్‌ వీడి తమ వారితోడం గూడి 
చివురుం గొమ్మలపై మహోత్సవము గాగ, 
వీనులకు విందు గాంగ సుధానవమగు 
గానవర్షము నీడజ గణము గురిసె. 


అంతవర కచేతనముగ నణంగి యున్న 
విశ్వమందు జైతన్యమ్ము వెల్లి విరిసె; 
చేతన పదార్థములు కాంతిచే వెలింగె; 
కాంతి కల్లోలినులు ధాత్రిం గడలుకొనియె. 


పాలకై విడి, లేంగలు పరువులెత్తి 
తల్లిపొదుగులం బొడుచుచు ద్రావెం బాలు 
చలిదిబువ్వలు భుజియించు సంగడీండ్రం 
బిలువసాగిరి గొల్లలపిల్లలపుడు. 


బాలపవనుండు ముందుగా. బరువులెత్తం 
బట్టగాం బోవగావలెం బల్లటీల 

గొట్టుచున్‌ బోవంగా సాగెం గోమలంపుం 
జిన్ని కెరటాలు యమునలోం జెన్ను మిగిలి. 


యమున యొడ్డున దూరాన నచ్చ టచటం 
బచ్చికలు నిండిపోయిన బయళలందు 
గోవులను, లేగదూడలం గొనుచు వెంట 
గోపబాలు రెందటొ మేపుకోం దిరగిరి. 


వారిలో నొక బాలుండు వన్నెకాండు 

నీల నీరదసంకాశ నిస్తులాంగుం 

డమల శుభలక్షణాన్వితుం. డమృతమధుర 
మందహాననుండు, కాంతిమహిత మూర్తి 


ఒక మనోహర వేణువు నూందె నతండు 
చేతనాచేతన సమగ్ర సృష్టి యులికి 
మారుమైోంత లొనర్చుచు మరల మరల 
మధుర మధుర గీతానందమయముగాంగ. 


ఆ మసృణగాన మాధుర్య మమర గీతి 
కా కళామదుమతుల నిరాకరించు 


కవితా ప్రస్థానం (కవితలు) 


పొరలు నచటి గానస్వాదుర్సురము నందు 
భువనములు లవమ్ములుగనై పొరలిపోవు 


కానన విహంగమా! నీదు గానరవళి 
మాని, దట్టంపు టాకుల (మ్రానిచివురు 
లాని, మౌగ్ధ్యమ్ముపూని యే మాలకింతు 
వేమి యానంద మెంత వహించినావు? 


ఓ తమాలశాఖిక! యమునాతరంగ 
నాట్యమూర్తి! మీకెంత యానంద మిపుడు! 
లేంగ లావులు, గోపకు లీ గభీర 

గానమున మానసిక మూర్చ గనిరా యేమొ? 


వేణుగళ నిర్గళన్మృదుగాన రవళి 
నమరు లాలకించిరి గగనాంగణాన, 
ప్రకృతి ప్రతిమగనై వినెం బరవశాన 
భువనములు మారె నందనమ్ములుగ నపుడు 
(కేతవరపు కృష్ణమూర్తితో కలిసి రచించిన కవిత) 
-భారతి, 1930 సెప్టెంబర్‌ 


హారతి 


ఈ తామసీ నిశ్శబ్దహృది మన 
కిర్వురకు స్వాగతముగా 

శ్వేత స్మితామృత శిశిర వీచీ 
శీకరము లొలయించగా 


చేతస్సముద్ర తరంగ నాట్యము 
లై తలంపులు తరలగా 
ఆతంకమింతయు లేక నీ కొర 
కాలపించెద గీతముల్‌ 

నాతో విశాల విహాయసాల వి 
నూతనాధ్వములకు వినున్‌ 
శీతాంశు శీతల కిరణ తంతుల 
నూతగొని కొని పోవుదున్‌! 


ఏతెంచుచున్నవి కౌముదీ రమ 
ణీయ వీణాగానవున్‌ 


జ ఠీశ్రీ ప్రస్థానత్రయం 25 


'్రోతస్సులన్‌ ద్రవియించు కైరవ 
సూనముల నవగంధముల్‌. 


జ్యోతిర్మనోజ్జము లీ పవిత్రము 
హుర్తముల్‌ మన భాగ్యముల్‌ 
వీత ప్రపంచ వ్యధాత్ములమై 
వెల్లిపోదము వెన్నెలన్‌ 
- శృంగార కంఠాభరణము 24-20-2930 


లాప్యత్పష్ల 

కడలి కెరటాల శృతిలోన కలిసి మెలసి 
గగన గంధర్వుగాన రాగములు మోయు 
తూర్పుదిక్కున పూర్ణిమా తుహినకరుడు 
తరళ ధవళ విలాస నర్తనము తెరచె. 


ఈ విశాల సమగ్ర వాతావరణము 
కాంతితంత్రీ సుధామృదుగాన గీతు 
లెగయు జగదీశ్వరాంఘి మంజీర నటన 
మటులనంత లీలానాట్య మభినయించెె. 


తారకలు లేని స్వచ్చ సౌందర్య బంధు 
రాంబరాంగణ మొక ధవళాంబరివలె, 
అమృత వారాశివలెనె చరాచరముల 
కిడెను తన దివ్య లాస్య సాహిత్య రుచులు. 


ఇది జలధినాథు నెదలోన నిముడలేని 
ఎదురులేని మహాసౌఖ్యమేమొ - శీత 
వీచికా మేదుర తుషార సేచనమున 
ఆకసము నంటుకో సోలియాడు నితడు 


ఉరలునా నా ఎడంద ఈ దొరలు తరగ 
లం దొక సుధాంశుకిరణమై హర్షగాన 
కలకల శ్రావ్య నినదము లొలయుచున్‌, న 
వీన ఫేన ద్యుతులలోన లీన మగుచు. 


- భారతి వవ్రిల్‌ 1932 


కవితా ప్రస్థానం (కవితలు) 


భావనాపథి 
(ఊహాపథి) 


నేనిపు డీ విధాన పయ 

నించెడు నంతట ధారుణీమనో 
మౌన రహోవకుంఠనము 

మాటికి మాటి కెడల్చుచున్‌ ప్రశాం 
తానిలముల్‌ మహాజ్ఞలయి, 

స్వాగత గీతికలై, ప్రబోధ వి 

జ్ఞాన గళాంక విస్ఫురిత 

శంఖ నినాదములై ధ్వనించెడున్‌. 


మంజుల మీ నిశీథ సుకు 

మార విలాసము! చంద్రికా రజః 
పుంజమునం దడంగిన త 

మో నివహమ్ములు; షట్పదీ ధను 
శింజితముల్‌ చెవిన్‌ చొర కృ 
శించెడు శైశిర కాందిశీకు రే 
ఖం జనియెన్‌ తమూలములు 
క్రమ్మిన చాటుల దాగి పోవగన్‌. 


నేనే ఈ నిశనై, మదీయ రసనా 
నిష్పన్నముల్‌ గాన వీ 
ణా నాట్యమ్ములు గాగ ఈ మృదుల చం 
ద్రజ్యోత్స్నలై, మామక 
ప్రాణాధారము లాశయద్యుతులె తా 
రా కోరకాలైనవే 
లానంతాంబుధులందు చేయనొ ప్రవా 
ళ ద్వీప నిర్మాణముల్‌. 
ఇది కవితా సతీ వికసి 
తేచ్చ పరీమళ మొల్కువేళ, శా 
రద నవ కౌముదీ తరుణ 
రాస కళావలనమ్ములాడు న 
భ్యుదయ పదమ్ము, విశ్వవిభు 
డూయెల నూగగ రేగు నీ పువుల్‌ - 
హృదయము కల్లెనా పలుక 
రింపుడు పాటలు పాడు రాతిరిన్‌. 
- గృవాలక్షి - జులై 1931 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


బౌద్ధతేజస్సు 

డా 

ప్రాతరాకాశమున పరంజ్యోతి యొకటి 
వేనవేలు దీధితు లీని వెల్లిపోయె 


అర్బరాని ఆ తేజోదవానలమ్ము 
కౌముదీశీతలము, దెనల్‌ కారుకొనియె. 


అది మహంభో నిధానమైనది! తరంగ 
నాట్యములలో ప్రశాంతి విన్నాణ మొలికె 
దాన సంభూతమైన రత్న త్రయమ్ము 
నేరుకొన్నారు ముగ్ధ మహీజనాలు. 


ఒక్క కరుణార్థనయన కవోష్టధార 

గగననది కెరటా లుడకన్‌ దహించు; 

ఒక్క యెడ (ప్రేమచే మైయునో చరాచ 
రాత్మకము విశ్వహృదియె విహ్వలత కాంచు. 


ఆ హృదంతిక మా నయనాశ్రువృష్టి 
సృష్టి నుండి ప్రతిధ్వనుల్‌ చేదికొనియె 
ప్రాణులు విముక్తి కాంచు నిర్వాణ పదవి 
జగమెరింగెను 'బౌద్ధతేజస్సు' వలన! 


వనదృశ్యము 

కానన శోభ లీ యెడవి 

కాసిల లే సెలయేటి యొద్దునన్‌ 
నే నొక వాయువీచ కర 

ణిన్‌ తిరుగాడుదు, లోలభావనా 
మానపథాలలో మలయ 
మారుతసేవ ఘటిల్లగా, తరం 
గానత గద్గద స్వన ర 

హః కథికా మధువారు లానుచున్‌ 
గగన విటంక మందుకొన 

గా పరువెత్తు నగాంచలమ్ములన్‌ 
సొగసుల ప్రోవులట్లెగురు 

చున్‌, వలయావళులన్‌ రచించుచున్‌ 
దగకొని యున్న నా శ్రవణ 


కవితా ప్రస్థానం (కవితలు) 


తత్పరతాపరితృప్తికిన్‌ సుఖ 
మ్ముగ నెలుగెత్తి పాడుకొను 
పుల్గులె నా ఎద మెచ్చు నెచ్చెలుల్‌. 


ఈ యెడ విస్తరిల్లు ప్రతి 
హృద్య లతాంత పరీమళాల నా 
లో యువకానుభోగ సర 

ళుల్‌ పులకించు, రస ప్రమోదవున్‌ 
తీయదనాలు నించుకొను 

తీర నదద్రతి కమ్రవాయువుల్‌ 
నా యెద భావతంత్రుల ని 
నాదిలచేయు నెవో కవిత్వముల్‌, 


ఈ వనదృశ్యమే కుముది 
నీశ్వర భాస్వర హాసమై కళా 
ప్రావరణమ్ములన్‌ తొణకు 
లాడు, పురాస్మృత సౌహృదమ్ములే 
క్రోవలు తేరు నిచ్చట ని 
గూఢ మనశ్ళ్శుభ తోరణమ్ములై 
దైవకృపా స్ఫటిద్యుతి ని 
ధానములే వికసించు పూవులై! 
- భారతి నవంబర్‌ 2932 


క్రేభి 


నిదురవలె, నిదురలో 
నొదవు స్వప్నమువలె 
అడుగు సడిలేక నన్నావరించెదవు 


గాలివలె, గాలిలో 
తేలు సౌరభము వలె 
చూచాయ కొలుపకే 
సురిగి పోయెదవు 
ఎపుడొ నీ ఆగమన, 
మెపుడొ నీ నిష్క్రమణ 
- 21932 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


సంధ్యాభావన 


రమణీయ సంధ్యారాగ జలధిలో 
తారా సహస్ర ముక్తామాలలు జనించె 
ఆ సాంధ్యరాగ ప్రభా సౌకుమార్యమ్ము 
లో సుధలు మాత్రమే భాసిల్లి పోయినవి, 
ఆనంద భావవీచీ నినాదంబులో 
కానంగరాక దుఃఖమ్ము (శ్రుతి కల్పినది! 
రోదోంతరాళ సంరూఢాంధకారాన 
మాధుర్య మేది సంధ్యాదీప్తి నశియించె 
అతి వికృత భయదాట్టహాస ధ్వనులతోడ 
అంతటను దుఃఖమే ఆడిపాడగ దొడగె 
ఆ యంధకార కుహరాంతరాళమునందు 
ఏయే దురంతముల కెవడు సాక్ష్యము వచ్చు? 
ఆ సాంధ్యరాగమే అనుకొనుడు జీవితము 
భాసిల్లు తారకలె ప్రణయ సద్భావములు! 
సాంధ్య రాగారామ జనిత ప్రసూనముల్‌ 
కంధ్యుదర లబ్ధి ముక్తా మాలికా తతులు! 
ఆ మనస్య మహోజ్వ లాగ్ని కీలలయందు 
ప్రేమైక దృక్కులే పీయూష శీతములు! 
నశ్వరాంధ ధ్వాంత నమ్రజీవిత మెత్తి 
శాశ్వతప్రేమ తేజంబె ఉన్నతి కూర్చు! 

- భారతి 1932 జనవరి 


స్వర్గదేవతలు 
ఆకసమందు మోహనము 

లైన పయోదము లచ్చటచ్చటన్‌ 
ప్రాకుచు తేలియాడి చెద 

రన్‌, వెలిగించితి రెవ్వరో తరం 
గాకుల దీనగాన చలి 

తాబ్ధికి నాట్యము నేర్పు చంద్రమ 
తీ కమనీయ దీపశిఖ! 

చెప్పుడు వెన్నెల లిట్లె నిల్చునా? 


మీ తెలి స్వప్న మేమొ కుసు 
మీకృత నాక హృదంతరాళ ని 
ర్యాత పరీమళమ్మయిన 


27 కవితా ప్రస్థానం (కవితలు) 


రమ్య శశాంక మరీచి మాలికా 
శీతలశోభ నేటి దిది? 

చిందెదరా చిర గాఢ సుప్తిము 

ద్రా తిమిరావృతావధులు 

దారి కనుంగొను పూర్వ సంస్కృతుల్‌. 


ఆ పరిశుభ్ర నిశ్చల వి 
హాయస వేదిక మీద మీ పద 
వ్యాషృ్ఫతి మల్లికా సుమ ద 
ళాచ్చ కళాదృతిగా వెలుంగ, జే 
లా పరికించు నా కనుల 

కై సుకుమార చకోర పూజగా 
రేపుదు రీ పరీమళ వ 

రిష్ట తుషార వృషత్పరంపరల్‌? 


మీ రెవరో క్షణక్షణని 

మీలన మోహననేత్రులై తమో 
భార సుషుప్తిలో తొణకు 

స్వప్న గరుత్తుల చంచలానిలాం 
కూరములన్‌ దిశావధుల 

కున్‌ వెలిపూతల సోయగమ్ము క 
ర్పూర సువాసనా మిళిత 
భోగముగా నిడు స్వర్గదేవతల్‌ 
కారు గదా...! 


...మనోహరముగ నిశి పాదెడు నిట్టి వేళలన్‌ 
నాకధునీ సుధాపులిన 

నాట్య విశారదులై త్రివిష్టపా 

నోకహ మంద మారుత మ 

నోజ్జత చందనచర్చ వోలికన్‌ 

సోకగ నప్సరోహసన శోభల తానములాడు! మీర లే 
లా కకుబంతవీథికల లాస్య మొనర్హురు సోలి పోవుచున్‌. 


దయ గనినారొసుప్తి నల 
తన్‌ నశియించిన నాపయిన్‌? జలా 
శయ రసవత్సమీరముల 

చాడ్పున కారుటెడారి దారిలో - 
పయిపయి సోకగా భవ ద 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


పార మనోహర గానగీతికల్‌ 
పయన మొనర్హునా ఇక గ 
వాక్ష గళస్మృదు కౌముదీపథిన్‌ 
ఈ యొక రాత్రి నా కనుల 
కిచ్చితి రద్భుత దివ్యదర్శన 
చ్భాయ నొకింత, తానక వి 
శాల సుఖాలయ దీపికాద్యుతుల్‌ 
నా యెద కోరబోదిక, అ 

నారత సుందరమైన మీ స్మృతి 
జ్ఞేయతలో మణీచ్చవుల 

సృష్టినె తృప్తి వహింతు నీపయిన్‌, 


ఊహలలో నివాస మిక 
నుందురు నేటి విశీథ చంద్రికా 
స్నేహము మాసినా, గగన 
సింధు సుధా పరిషేచనోజ్వల 
వ్యూహములన్‌ మదీయ హృది 
సూచిన ఈ స్మృతి భావనా గరు 
ద్లాహితమై చరించెడు ను 
దార ముదావహ కాల మెల్లెడన్‌. 
- భారతి మే 1932 


ఖండ శళి.... 


ఆ పళ్చిమాశా విషాదాంత కావ్యమై 
వ్యాపించు కాలమేఘాళిలో పొడచూపి, 
ఖండేందు మూర్తి! ఆకాశ కర్పర మెల్ల 
నిండు నీ గ్రుడ్డి వెన్నెల ధూమ ధూపమై! 
వలదు దయలేని ఆ జిలుగు వెలుగెందేని 
కలిపివేయుము పల్లటిలు వార్ధి కెరటాల! 
సంపెంగ విరి పైడి చాయలో నా కేమొ 
వంపుతేరిన కత్తివలె నుంటి వీ రేయి - 
ఖండేందుమూర్తి! లోకముపై కుపితదృష్టి 
మండించు ఈ సమున్మాద నాట్య మిదేమి? 
ఓ సుధాహృదయ! నిట్టూర్చులై ప్రసరించు 
వికల మామక భావ శకలముల్‌ నీవంక 
కురియింపు మింక నిష్టురవృత్తి పోనాడి 
హర జటాజూట గంగాంబు శీతలవృష్టి, 

- భారతి - జూన్‌ 21982 


కవితా ప్రస్థానం (కవితలు) 


మూగ తలపులు 


రేగెడు గాలిలో కలవ 

రించెడు జీర్ణ తృణాల జీవితా 
శాగతి వేణుగానముగ 

జల్లన నూదుదునా? ప్రవాహినీ 
వేగములో చలించి మొర 

వెట్టు మహీరుహమందు నార్తిపో 
గా గిలిగింత కొల్పి తమ 
కమ్మున నొడ్డున చేరవైతునా? 


కెరటాలు ఫేన దర 

హాస మొనర్చుచు కైరవాస్త రే 

ఖా కిలికించితాల తెలి 
కౌగిళకులన్‌ శయనించు హాయిగా 
ఏ కల లెంత తీయదన 
మీనెడినో, మృదు పుష్పశయ్యలన్‌ 
లోకము సైతమున్‌ నిదుర 

లో కదలించును నేత్ర పక్ష్మముల్‌ 


ముసరు నిశాంధకారముల 
(మైతలలో నొక మూల తారకా 
రసిక విలాస వీణ కొస 

రన్‌ తలపోసెడు మూగపాటకే 
దెసలు చెవుల్‌ నిగుద్చి పర 

తేరని రాగము లాసచేయు, ని 
శ్వసనము లాగుచున్‌, హృదయ 
వాద్యరుతుల్‌ బిగియించి వేగుచున్‌.. 


ఏ స్మిత భిక్షకోసమొ వ 
హించిన జీవితపాత్ర నిండ బా 
ధా స్మృతులే స్రవించి ఎడ 
దన్‌ కలిగించ. నిగూఢ కందరా 
వేశ్ళమునందు చేరిన వి 
విక్త నిశీథిని కోరినాడ నా 
కస్మిక చంచలాచ్చ లత 
కా నటనన్‌, తిమిరాలె సోలెడిన్‌ 
వైశాఖి (కవితా నమితి) ద్వితీయ వార్షిక నంచిక - 
2932 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


శోకదేవి 


జ్వలియించు పూగత్తి, పరిమళించెడు మట్టి, 
దుఃఖిత ప్రణయినీ! తొలగి చను సన్నియును 
సాంధ్య నిస్తబ్బ తేజస్సు శాంతించు, 
విలపించగా మానివేయును గాలి, 

బ్రదు కొక్క కల్పనా కథవోలె ముగియు. 


జీవితంపు గులాబి కావిరేకుల నడుమ 
సరళానిలము గాగ మరణ మెప్పుడు వీచు, 
బాధావిలానేకవర్షముల్‌ కడువ 

శాంతి నెచ్చెలియట్లు సముఖాన తోచి 
జాలిహస్తాల బాష్పమ్ముల తుడుచు 


మృతిలోన విధికృపన్‌ ప్రతివస్తువును ముగియు 
ఆశయు, వలపు, ఈ అలతి మనుజశ్వాస, 
కాంతాధరములు, సిగ్గరి సందెచుక్క 

ఇక ముందు మడిసిన విపుడు జీవించి 
పరమనోజ్ఞములైన వస్తువు లెల్ల. 


ఒక తెల్లనగు మంట. ఒక కెంపు మంటయున్‌ 
శాంతి వేదనల ప్రోజ్జ్వల కీల, లా నడుమ 
వస్తువుల్‌ కడ చనున్‌ వచ్చిన దారి... 

ఇవి యెల్ల నడచిపోయిన అనంతరము 

ఆత్మ స్వీయోషస్సునందు జ్వలించు. 


ఎరుపు మంటకు పైన, తెలుపు మంటకు పైన 
నీడయే లేని ఉన్నత దివ్య తేజమ్ము 

మనుజ ఘోషల కందుకొనరాని నిబిడ 
నిశ్శబ్దముననున్న నక్షత్రవేది 

నేకాంత రాజ్యమ్ము నేలు సమ్రాట్టు. 


దుఃఖిత ప్రణయినీ! తొలగి చను నన్నియును - 
నా తీవ్ర భావపుం జ్వలిత ప్రసూనమ్ము 

నీ యక్షిణీ తనువు తీయని మట్టి 

మనపప్రేమ దేని కొమ్మలు కాంచె నట్టి 
మసకయౌ జీవనోన్మాదంపు తరువు 


29 కవితా ప్రస్థానం (కవితలు) 


తొలగు నన్నియు ఒక్క తుది అరపులోన 
నీరమ్ము, హరిణమ్ము, నీవు నేనును కూడ, 
అలసముల్‌ ప్రాకు నీడలు మనమీద! 

కల లెరుంగని, అమోఘ, మగాధమైన 
ఒంటరినిద్రలో సురలును బ్రదుకు. 


నిష్ణురాహతహృదీ! నీ కేడ్వ నికనేల? 
బేల కనులార! మీకేల అశ్రువులు మీ 
బాధారహస్య గహ్వరము లందుండి? 
ఆనంద మిక మీద!! వాన విధాన 
గతియించి మగిడి రాగలుగరు మీరు 
- భారతి - 21932 అక్టోబర్‌ 
కోల్పడిన ప్రేమకు 
కనులు విచ్చి నీదు సమాధి కాంచలేను 
అట గులాబి తీయనిదెంతయైననేమి! 


నా అడుగులంట పర్వు శూన్యతను కడుగు 
పెనుతరంగాల మైోతల వినుటె చాలు! 


ఊరట వహింతునా? మహాదూరమున వ 
సింతు వేమొ జీవాత్మవై. ఏదొ అగాథ 
నీరవత ఆవరించగా తారకలకు 

చుట్టు నెలకొను నిశ్శబ్ద మట్టిది నిను. 


శీతలినివి నీ వైతివి! ద్యోతలాన 
నివసముందువు నీ యంత నీవె, అచటి 
అమిత మతిమంతమైన నీ హాయిలోన 
పరిహృతమ్మీ హృదున్మత్తభావమెల్ల. 


కానియైన నొక్కొకవేళ కాంచెదీవు 
కడుచు నొక్క నిశ్వాసమ్ము, గాఢ బాధ 
చకితవౌదు తెరువంబడి స్వర్గమందు 
ద్వారమొకడు వెన్వెంట మూతపడినట్లు. 


సంచలింతు నీ వింత ప్రశాంతములగు 
ప్రార్ధనాగీతు లచ్చటి వాగిపోవు 

సగము స్మరియంతు నీవొక్క క్షణము నన్ను 
మరల నీ శాంతిలోనికి నురిగిపోదు. 


జః ర్రీీ ప్రస్థానత్రయం త 


ఐన వయ్యయో! ఇకపై వనారతమ్ము 
నీదు చూపు, నవ్వు, హొయలు, నీ గళమ్ము 
వివిధ తావక భూలోక విభ్రమములు 
పోవు నెన్నెన్నా చినిచిన్ని ముచ్చటలవి. 


కాన తావకీన సమాధికాంచలేను 
ఆట గులాబి తీయనిదెంతయైనకాని, 
నా అడుగులంట పర్వుశూన్యతను కడుగు 
పెను తరంగాల మైోతలే వినగవలతు. 
- ఆంధ్రభూమి 21933 జులై 


విద్యున్మాలికలు 

బారులు బారులుగ తీరిన 

మబ్బు గుబ్బలుల దారుల 
దారితప్పి చరించె 

ఆ రేయి తరళ సరళేరమ్మదములు 
అని కవిడెందమందు గగురుపొడిచి 
ఓరగా, 

కోకిలపాట జీరగా 

'పైరుల పైపయి సోకి చను 
తూరుపు గాలి 

తీరుగా, కవిడెందమున 

తాకి తాకనటుల తరలిపోయిన 

ఏ పిన్న భావాలొ! 

భారంపు సిగ్గు తడియారక 

నుడిలో విడుదల వడ జాలక 
విహ్వలించు 

ఏ పిన్ని భావాల పరిమళ తరంగాలొ? 
ఆనాటి చకచకిత చంచలావితతి! 


స్వర్గ వీథీవిహార తారకలు మారి 

శాపవశాన 

మానవుని తోట మడికట్లలోన 

ప్రవాసపు బ్రతుకుతోన 

నవయుచుండియు నవ్వు వెల్లువలు జల్లు 
రకరకాల రంగుల నికచ లతాంత సంతతులుగ 
వినువీథిమీద 


కవితా ప్రస్థానం (కవితలు) 


తమ కోరికలతోడ పరిపూరితములైన 
కనుల కాంతి వినయ విసృమరతలేమొ 
ఆనాటి రేయి నవఘళించిన 
శంపాసహస్ర 

నిశావిశాల కుహర విహారములు! 


అవి యేమొ! 

యామినీవినీల గేహదేహళీ 

విష్ణు క్రాంత నితాంత తోరణములొ? 
ఆటలాడు వేలుపు బాలికల 

పావడా అంచుల బంగారు తీవియలొ? 
కావవి! 

వేటకాని కోలలకు కూలి 

వేదనల తూలు హరిణాల కంద్లుజాలికి పురుటిండ్లు - 
దిక్కుదిక్కుల కంపిన దీనంపు చూడ్యులే 
ఆనాటి 

ప్రళయ తాండవ భయంకర సౌదామినులు! 


- భారతి మార్చి 1933 


గీతిక 


కెంజాయ కిరీటముగా 
సంజ జగతి పాలించెడు 
ఒరులే లేనిది ప్రశాంత 
సరస్సముజ్వ్వల తీరము 


నాలుగు దిక్కుల గాలులు 
బాలుర వలె ఆటలాడు 
జిలిబిలి తేటల పాటల 
వలె తరగతి ముర్మురించు 


ఈ సంజ పరీమళించు 
ఇంచుక సేపే చాలును 
నీలో నీవే గీతము 

లాలాపింపుము హాయిగ 


గాలులె వినులే, ఈకెర 
టాలును వినులే, చీకటి 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


లోనీపాట రగుల్మొన 
తారలు జన్మించి వినునులే! 


- కల్యాణి మానవత్రిక, ఏవల్‌ 1933 


దివ్యానుభూతి 


సంకుల పయోధర చ్చటా పంకిల నిబి 
డాంధకార నిర్జన వీధి కాంతరముల 
నా చరించెడు వేళ ప్రోన్మత్త రీతి, 
ఆవశ మొనరించు దివ్య తేజోనుభూతి 
సరసియై, చల్లనై నన్ను అలక మార్చె 
నందన వనీ లతాంత కాంత ్రజమ్ము 
గా నొక క్షణమ్ము నా మెడ కెౌగిలించె. 


కాలభటులు తొందరగా వినీల దీర్హ 
సూత్రహస్తులు నను డాసి సుమదళీ ప 
రీమళాన్ఫత మద్గళసీమ కాంచి 

తలకి, తలయూచి ఇరులకై తరలినారు. 


ఇపుడు మేఘముల్‌ విచ్చిపోయినవి నాకు 
గగనమందె కలదు తారకావ్రజమ్ము 
ఇంకనే నిత్య రాకాశశాంకమూర్తి 
నై సభోరాజ్యపాళిక లావరింతు 
- ఆంధ్రపత్రిక సంవత్సరాది నంచిక అంగీరస - 
2932-33 


జయభేరి 


నేను సైతం 

ప్రపంచాగ్నికి 

సమిధ నొక్కటి ఆహుతిచ్చాను! 
నేను సైతం 

విశ్వవృష్టికి 

ఆ(శ్రువొక్కటి ధార పోశాను! 
నేను సైతం 

భువన ఘోషకు 


వే కవితా ప్రస్థానం (కవితలు) 


వెర్రిగొంతుక విచ్చి మోశాను! 
అ 9 69 

ఎండకాలం మండినప్పుడు 
గబ్బిలంవలె 

క్రాగిపోలేదా? 

వానకాలం ముసిరి రాగా 
నిలువు నిలువున 

నీరు కాలేదా? 


శీతకాలం కోత పెట్టగ 
కొరడు కట్టీ, 

ఆకలేసీ కేక లేశానే! 
66 

నే నొకణ్డే 

నిల్చిపోతే 

చండ్రగాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు 
భూమి మీదా 
భుగ్నమౌతాయి! 
నింగినుండి తొంగిచూసే 
రంగు రంగుల చుక్కలన్నీ 
రాలి, నెత్తురు క్రక్ముకుంటూ 
పేలిపోతాయి! 


పగళ్ళన్నీ పగిలిపోయీ, 

నిశీథాలూ విశీర్ణిల్లీ, 

మహాప్రళయం జగం నిండా ప్రగల్ఫిస్తుంది! 
అ 9 6 

నే నొక్కణ్ణీ ధాత్రినిండా 

నిండిపోయీ - 

నా కుహూరుత శీకరాలే 

లోకమంతా జల్లులాడే 

ఆ ముహూర్తా లాగమిస్తాయి! 


నేను సైతం 
ప్రపంచాబ్దపు 
తెల్లరేకై పల్లవిస్తాను! 


య శ్రీీ ప్రస్థానత్రయం 


నేను సైతం 
విశ్వవీణకు 
తంత్రినై మూర్భనలు పోతాను! 


నేను సైతం 
భువన భవనపు 
బావుటానై పైకి లేస్తాను! 
- 09 -06-2933 


ఒకరాత్రి 


గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి 
బహుళ పంచమి జ్యోత్స్న 
భయపెట్టు నన్ను! 


ఆకాశపు టెడారి నంతటా, అకట! 
ఈ రేయి రేగింది ఇసుక తుపాను! 


గాలిలో కనరాని గుడసు దయ్యాలు 
భూ దివమ్ముల మధ్య ఈదుతున్నాయి! 


నోరెత్తి, హోరెత్తి నాగులు సాగరము! 
కరి కళేబరములా కదలదు కొండ! 


ఆకాశపు టెడారిలో కాళ్లు తెగిన 
ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి! 


విశ్వమంతా నిండి, వెలిబూదివోలె 
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను! 
- 22-08-2933 
బాల్యం 
చాలా చిన్నవాడినిగా 
నేనుండిన కాలం కలదు 
నా శరీరమంతా అప్పుడొక 
అడుగున్నర మాత్రం! 
తీయగా అది తులచుకుంటే 
కన్నీళ్ళు స్రవించు; 


వై కవితా ప్రస్థానం (కవితలు) 


అందుకనే హర్షముతో 
అది నేను స్మరింతు 


ల! 


తల్లి చల్లని చేతులలో 
ఆడుకున్నాను నేను; 
నాయనగారి మోకాళ్ళమీద 
గుర్రపు స్వారీ చేశాను 
దుఃఖాలు, ఉద్రేకాలు, భయాలు 
అన్నీ ఒకేలాగే ఉండేవి 
బంగారం, సంస్కృతం, ప్రణయం 
అవన్నీ తెలిసేవి కావు 

త్ర 

అప్పుడీ ప్రపంచం తోచేది 
ఇప్పటకంటె చిన్నదిగా; 

అట్లాగే, ఇప్పటికంటె 
అమాయక మనిపించేది 
స్వర్గంలో మొనలవలె 

చుక్కలు పొడుచుట 

చూశాను; రెక్కలుంటే 
బాగుండును వాటిని పట్టు 
కోవచ్చు అనుకున్నాను 

త 

లంకలవెనుక చంద్రుని కాంతి 
హరించి పోవడం చూసి 
అనుకునే వాడి నిట్లా 

“అక్కడ నే నుంటే చంద్రుణ్ణి 
దేనితో చేసేరో తెలిసేది; 

ఎంత పెద్దగా, గుండ్రంగా అందంగా 
చంద్రుడుంటాడో తెలిసేది” 

క్‌ 


పశ్చిమాకాశం నుండి 
ఆశ్చర్యంగా చూశాను 

దేవుని యొక్క సూర్యుణ్ని 
రాత్రి పడేటప్పుడు సముద్రపు 
అపరంజి ఒడిలో క్రుంకేవాడు 
అయితే మళ్ళీ తెల్లారగట్ల లేచి 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


తూర్పు స్వర్గాన్ని ఎర్రని 

వెలుగుతో చిత్రించేవాడు 

6 

ఎవడు నన్నూ మీది సూర్యుణ్జీ చేశాడో 
ఆ దేవుణ్ణి, పరమపితను స్మరించాను 
తన చేతినుండి ఆకాశంపై 

గుమిగా రాలిపడే 

దట్టంగా గ్రుచ్చబడ్డ దివ్య మౌక్తికాలు 
ఎవడు చేశాడో అతణ్ణి! 

7 

కుర్రతనపు భక్తితో 

అమ్మ చెప్పిన ప్రార్ధన ఉచ్చరించాను 
అమాయకపు పెదవులతో 

“దేవా! సరళస్వభావా! 

ఎల్లప్పుడూ జ్ఞానం కలిగి 

మంచిగా బ్రతికి 

నిన్నే అనుసరించని”మ్మని 

8 

ఇలాగే ప్రార్థించాను తండ్రికోసం 
తల్లికోసం, చెల్లికోసం, 

ఊరిలో ఉన్న ఎల్లరి కోసం; 
నేనెరుగను కాని రాజుగారికోసం; 
పెద్దకాలంచే క్రుంగి 

అసురసురని అటూ ఇటూ తిరిగే 
భిక్షుక సోదరునికోసం 

9 


అవి నశించాయి. ఆ నా బాల్య 
హర్షదినాలు నశించాయి. 

అంత ఆనందమూ పోయింది 

నే నెరిగిన అంతశాంతీ పోయింది, 
ఇప్పుడు నాకు మిగిలినది 

ఎంతో ప్రోది చేసుకున్న 

అప్పటి సంస్కృతి మాత్రం! 

ఓ ప్రభూ! దీనిని కూడా నేను 
ఎప్పుడూ కోల్పోవకుందునుగాక 


- కల్యాణి - అక్టోబరు 1933 
వె కవితా ప్రస్థానం (కవితలు) 


గంటలు 


పట్టణాలలో, పల్లెటూళ్ళలో 
బట్టబయలునా, పర్వతగుహలా, 
ఎడారులందూ, సముద్రమందూ, 
అడవులవెంటా, అగడ్తలంటా, 
ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ 


గంటలు! గంటలు! గంటలు! గంటలు! 
గంటలు! గంటలు! 

గణగణ గణగణ గణగణ గంటలు! 
గణగణ గణగణ 

గంటలు! గంటలు! 


భయంకరముగా, పరిహాసముగా, 
ఉద్రేకముతో, ఉల్లాసముతో, 
సక్రోధముగా, జాలిజాలిగా, 
అనురాగముతో, ఆర్భాటముతో, 
ఒకమారిచటా, ఒకమారచటా 
గంటలు! గంటలు! 

గంటలు! గంటలు! 


సింహములాగూ, సివంగిలాగూ, 
ఫిరంగిలాగూ, కురంగిలాగూ, 
శంఖములాగూ, సర్పములాగూ, 
సృగాలమట్లూ, బిడాలమట్లూ, 
పండితులట్లూ, బాలకులట్లూ 
గొణ గొణ గణగణ 

గణగణ గొణగొణ 

గంటలు! గంటలు! 

గంటలు! గంటలు! 


కర్మాగారము, కళాయతనమూ, 
కార్యాలయమూ, కారాగృహుముల, 
దేవుని గుడిలో, బడిలో, మడిలో, 
ప్రాణముమైగే ప్రతిస్థలములో, 

నీ హృదయములో, నా హృదయములో 
గంటలు! గంటలు! 

గంటలు! గంటలు! 


య ర్రీీ ప్రస్థానత్రయం 


ఉత్తరమందూ, దక్షిణమందూ, 
ఉదయమునందూ, ప్రదోషమందూ, 
వెన్నెలలోనూ, చీకటిలోనూ, 
మండుటెండలో, జడిలో, చలిలో, 
ఇపుడూ, అపుడూ, ఎపుడూ మోగెడు 
గంటలు! గంటలు! గంటలు! గంటలు! 
గంటలు! గంటలు! గంటలు! గంటలు! 
గణగణ గణగణ గంటలు! గంటలు! 
గణగణ గంటలు! 
గంటలు! గంటలు! 
(5.4.2౬. వ్రానీన 7౧6 86/5 కనువాదకుదు,) 
8-02-934 


ఆకాశదీపం 


గదిలో ఎవరూ లేరు 

గదినిండా నిశ్శబ్దం 

సాయంత్రం ఆరున్నర 

గది లోపల చినుకులవలె చీకట్లు. 


ఖండపరశుగళ కపాలగణముల 
కనుకొలకులలో ఒకటివలె 
చూపు లేని చూపులతో తేరి 
చూస్తున్నది గది 


గదిలోపల ఏవేవో ఆవిరులు. 


దూరాన నింగిమీద 

తోచిన ఒక చుక్క 

మిణుకు చూపులు మెలమెల్లగా విసిరి 
గదిని తలపోతతో కౌగిలించుకొంటున్నది 


ఒక దురదృష్టజీవి 
ఉదయం ఆరున్నరకు 
ఆ గదిలోనే ఆరిపోయాడు. 


అతని దీపం ఆ గదిలో 
మూలనక్కి మూలుగుతున్నది. 


కవితా ప్రస్థానం (కవితలు) 


ప్రమిదలో చమురు త్రాగుతూ 
పలు దిక్కులు చూస్తున్నది 
చీకటి బోనులో 

సింహములా నిలుచున్నది. 
కత్తిగంటు మీద 

నెత్తుటి బొట్టులాగున్నది, 
ప్రమిదలో నిలిచి 

పలుదిక్కులు చూస్తున్నది దీపం. 


అకస్మాత్తుగా ఆ దీపం 
ఆకాశ తారను చూసింది, 
రాకాసి కేకలు వేసింది. 
(నీకూ నాకూ చెవుల సోకని కేకలు) 
ఆకాశతార ఆదరపు చూపులు చాపింది, 
అలిసిపోయింది పాపం, దీపం. 
ఆకాశతార ఆహ్వానగానం చేసింది. 
దీపం ఆరిపోయింది. 
తారగా మారిపోయింది. 

- 07-03-1934 


అనతారం 


యముని మహిషపు లోహ ఘంటలు 
మబ్బు చాటున 
ఖణేల్మన్నాయి! 


నరకలోకపు జాగిలమ్ములు 
గొలుసు త్రెంచుకు 
ఉరికిపడ్డాయి! 


ఉదయసూర్యుని సప్త హయములు 
నురుగు లెత్తే 
పరుగు పెట్టేయి! 


కనక దుర్గా చండ సింహం 


జూలు దులిపి, 
ఆవులించింది! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఇంద్రదేవుని మదపు టేనుగు 
ఘీంకరిస్తూ 
సవాల్‌ చేసింది! 


నందికేశుడు రంకె వేస్తూ, 
గంగడోలును 
కదిపి గెంతేడు! 


ఆదిసూకర వేద వేద్యుడు 


ఘర్చురిస్తూ, 
కోర సాచాడు! 


పుడమి తల్లికి 
పురుటి నొప్పులు 
కొత్త సృష్టిని స్ఫురింపించాయి! 

24-04-2934 


బుక్కులు 

కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా - 
హీనంగా చూడకు దేన్నీ! 
కవితామయమేనోయ్‌ అన్నీ! 


రొట్టెముక్కా అరటితొక్కా బల్లచెక్కా 
నీవేపే చూస్తూ ఉంటాయ్‌! 
తమ లోతు కనుక్కోమంటాయ్‌! 


తలుపుగొళ్లెం, హారతిపళ్లెం, గుర్రపుకళ్లెం 
కాదేదీ కవిత కనర్హం! 
జెనౌను శిల్ప మనర్ధం! 


ఉండాలోయ్‌ కవితావేశం! 
కానీవోయ్‌ రసనిర్దేశం! 
దొరకదటోయ్‌ శోభాలేశం? 


కళ్ళంటూ ఉంటే చూసి, 
వాక్కుంటే వ్రాసీ! 


వె5్‌ కవితా ప్రస్థానం (కవితలు) 


ప్రపంచమొక పద్మవ్యూహం! 
కవిత్వ మొక తీరనిదాహం! 
-24-04-2934 


మహాప్రస్టానం 

మరో ప్రపంచం, 

మరో ప్రపంచం, 

మరో ప్రపంచం పిలిచింది! 
పదండి ముందుకు, 
పదండి త్రోసుకు! 

పోదాం, పోదాం పైపైకి! 


కదం త్రొక్కుతూ, 

పదం పాడుతూ, 
హృదంతరాళం గర్జిస్తూ - 
పదండి పోదాం, 

వినబడ లేదా 

మరో ప్రపంచపు జలపాతం? 


దారిపొడుగునా గుండె నెత్తురులు 
తర్ప్చణచేస్తూ పదండి ముందుకు! 
బాటలు నడచీ, 

పేటలు కడచీ, 

కోటలన్నిటిని దాటండి! 
నదీనదాలూ, 

అడవులు, కొండలు, 

ఎడారులా మన కడ్డంకి? 


పదండి ముందుకు! 
పదండి త్రోసుకు! 
పోదాం, పోదాం, పైపైకి! 
ఎముకలు క్రుళ్లిన, 
వయస్సు మళ్లిన 
సోమరులారా! చావండి! 
నెత్తురు మందే, 

శక్తులు నిండే 
సైనికులారా! రారండి! 
“హరోం హరోం హర! 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


హర! హర! హర! హర! 
హరోం హరా!” అని కదలండి! 
మరో ప్రపంచం, 

మహా ప్రపంచం 

ధరిత్రినిండా నిండింది! 


పదండి ముందుకు! 

పదండి త్రోసుకు! 
ప్రభంజనంవలె హోరెత్తండీ! 
భావవేగమున ప్రసరించండీ! 
వర్పుక్రాభ్రముల ప్రళభయఘోషవలె 
పెళపెళ పెళపెళ విరుచుకు పడండి! 
పదండి, 

పదండి, 

పదండి ముందుకు! 
కనబడలేదా మరో ప్రపంచపు 
కణకణ మండే శ్రేతాగ్ని? 

ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి 
ఎనభై లక్షల మేరువులు! 

తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్‌ 
జలప్రళయ నాట్యం చేస్తున్నవి! 
సలసల క్రాగే చమురా? కాదిది 
ఉష్ణరక్త కాసారం! 
శివసముద్రమూ, 

నయాగరావలె 

ఉరకండీ! ఉరకండీ ముందుకు! 
పదండి ముందుకు! 

పదండి త్రోసుకు! 

మరో ప్రపంచపు కంచు నగారా 
విరామ మెరుగక మోగింది! 


త్రాచులవలెనూ, 
రేచులవలెనూ, 
ధనుంజయునిలా సాగండి! 
కనబడలేదా మరో ప్రపంచపు 
అగ్నికిరీటపు ధగధగలు, 
ఎగ్రబావుటా నిగనిగలు, 
హోమజ్వాలల భుగభుగలు? 
- 22-04-2934 


వె కవితా ప్రస్థానం (కవితలు) 


బాటసారి 


కూటికోసం, కూలికోసం, 
పట్టణంలో బ్రదుకుదామని - 
తల్లి మాటలు చెవిని పెట్టక 
బయలుదేరిన బాటసారికి, 
మూడురోజులు ఒక్క తీరుగ 
నడుస్తున్నా దిక్కు తెలియక - 
నడి సముద్రపు నావరీతిగ 
సంచిరిస్తూ, సంచలిస్తూ, 
దిగులు పడుతూ, దీనుడౌతూ 
తిరుగుతుంటే - 

చండ చండం, తీవ్ర తీవ్రం 
జ్వరం కాస్తే 

భయం వేస్తే, 

ప్రలాపిస్తే - 

మబ్బుపట్టీ, గాలికొట్టీ, 
వానవస్తే, వరదవస్తే, 
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే 
దారితప్పిన బాటసారికి 
ఎంత కష్టం! 

కళ్లు వాకిట నిలిపిచూచే 
పల్లెటూళ్ళో తల్లి ఏమని 
పలవరిస్తోందో...? 


చింతనిప్పులలాగు కన్నుల 
చెరిగిపోసే మంటలెత్తగ 
గుండుసూదులు గ్రుచ్చినట్లే 
శిరోవేదన అతిశయించగ, 
రాత్రి, నల్లనిరాతి పోలిక 
గుండెమీదనె కూరుచుండగ, 
తల్లి పిల్చే కల్లద్భశ్యం 
కళ్ళముందట గంతులేయగ, 
చెవులుసోకని పిలుపు లేవో 
తులచుకుంటూ, కలతకంటూ - 
తల్లడిల్లే, 

కెళ్లగిల్లే, 

పల్లటిల్లే బాటసారికి 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఎంత కష్టం! 


అతని బ్రతుకున కదే ఆఖరు! 
గ్రుడ్డి చీకటిలోన గూబలు 
ఘూకరించాయి; 

వానవెలిసీ మబ్బులో ఒక 
మెరుపు మెరిసింది : 

వేగు జామును తెలియజేస్తూ 
కోడి కూసింది : 

వీడిన మబ్బుల నడుమనుండీ 
వేగుజుక్కా వెక్కిరించింది; 
బాటసారి కళేబరంతో 
శీతవాయువు ఆడుకుంటోంది! 


పల్లెటూళ్ళో తల్లికేదో 
పాడుకలలో పేగు కదిలింది! 

- 28-05-2934 
ఆశాదూతలు 


స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించి, 
రగిలించి రక్తాలు, రాజ్యాలు కదిపి - 
ఒకడు తూరుపు దిక్కునకు! 


పాపాలు పండించి, భావాలు మండించి 
కొలిమి నిప్పులు రువ్వి, విలయలయ నవ్వి - 
ఒకడు దక్షిణ దిక్కు! 


ప్రాకారాములు దాటి, ఆకాశములు తాకి, 
లోకాలు ఘూకాల బాకాలతో నించి, 
ఒక డుదీచికి! 


సిందూర భస్మాలు, మందార హారాలు, 
సాంద్రచందన చర్చ సవరించి ఒకడు 
పడమటికి! 


మానవకోటి సామ్రాజ్యదూతలు, కళా 
యజ్ఞాశ్వముల్‌ గాలులై, తరగలై, తావులై 
పుష్పాళ్ళు, కుంకుమల్‌ పొగలై సాగిరి! 
- 03-06-2934 


తై కవితా ప్రస్థానం (కవితలు) 


ఐ 


భూతాన్ని యజ్ఞోపవీతాన్ని 
వైప్లవ్యగీతాన్ని నేను! 

స్మరిస్తే పద్యం, 

అరిస్తే వాద్యం, 

అనల వేదికముందు అస్రనైవేద్యం! 


లోకాలు, భవభూతి శ్లోకాలు, 
పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు! 
నా ఊహ చాంపేయమాల! 
రసరాజ్యడోల! 

నా ఊళ కేదారగౌళ! 


గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు, 
రురులు నా సోదరులు! 


నేనొక దుర్గం! 
నా దొక స్వర్గం! 
అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం! 
-02 -06-0934 
శైశవగీతి 


పాపం, పుణ్యం ప్రపంచమార్గం, 
కష్టం, సౌఖ్యం, శ్లేషార్ధాలూ 
ఏమీ ఎరుగని పూవుల్లారా! 
అయిదారేడుల పాపల్లారా! 


మెరుపు మెరిస్తే, 

వాన కురిస్తే, 

ఆకసమున హరివిల్లు విరిస్తే 
అవి మీకే అని ఆనందించే 
కూనల్లారా! 


అచ్చటి కిచ్చటి కనుకోకుండా 
ఎచ్చ టెచటికో ఎగురుతుపోయే, 
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే 
పిట్టల్లారా! 

పిల్లల్లారా! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


గరికపచ్చ మైదనాల్లోనూ, 
తామరపూవుల కోనేరులలో, 
పంటచేలలో, బొమ్మరిళ్ళలో, 
తండ్రి సందిటా, తల్లి కౌగిటా, 
దేహధూళితో, కచభారంతో, 
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ, 
ఎక్కడ చూస్తే అక్కడ మీరై 
విశ్వరూపమున విహరిస్తుండే 
పరమాత్మలు 

ఓ చిరుతల్లారా! 


మీదే, మీదే సమస్త విశ్వం! 

మీరే లోకపు భాగ్యవిధాతలు! 

మీ హాసంలో మెరుగులు తీరును 
వచ్చేనాళ్ల విభాప్రభాతములు! 
బుతువులరాణీ వసంతకాలం 
మంత్రకవాటం తెరుచుకునీ, 
కంచు వృషభముల అగ్నిశ్వాసం 
క్రక్కే గ్రీష్మం కదలాడీ, 

ఏళ్లు, బయళ్లూ, ఊళ్ళూ, బీళ్లూ 
ఏకంచేసే వర్షాకాలం, 
స్వచ్భకౌముదుల శరన్నిశీథినులు, 
హిమానీ నిబిడ హేమంతములు, 
చలివడకించే శైశిరకాలం 

వస్తూ పోతూ దాగుడుమూతల 
క్రీడలాడుతవి మీ నిమిత్తమే! 
ఇవాళలాగే ఎప్పుడు కూడా 
ఇనబింబం పయినించు నింగిపై! 
ఎప్పుడు కూడా ఇవాళలాగే 
గాలులు వీచును, పూవులు పూచును! 
నాకు కనంబడు నానాతారక 
లనేక వర్దా, లనంత రోచులు, 
దిక్కుదిక్కులా దివ్యగీతములు 
మీరూ వీటికి వారసులే! ఇవి 
మీలో కూడా మిలమిలలాడును! 
నా గత శైశవ రాగమాలికల 
ప్రతిధ్వనులకై, 

పోయిన బాల్యపు చెరిగిన పదముల 


కవితా ప్రస్థానం (కవితలు) 


చిహ్నలకోసం, 

ఒంటరిగా కూర్చుండి ఊరువులు 
కదలే గాలికి కబళమునిస్తూ 
ప్రమాదవీణలు కమాచి పాడగ 
సెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ, 
పాతాళానికి పల్టీకొట్టీ 

వైతరణీ నది లోతులు చూస్తూ, 
శాంతములే, కేకాంతముగా, ది 
గ్భాంతిలో మునిగి గుటకలు వేస్తూ, 
మెటిక విరుస్తూ ఇట కూర్చుండిన 
నను చూస్తూంటే నవ్వొస్తోందా? 


ఉడుతల్లారా! 
బుడుతల్లారా! 
ఇది నా గీతం, వింటారా? 
- 09-06-1934 


అవతలి గట్టు 
. 


- ఇవేమిటీ వింత భయాలు? 
- ఇంట్లో చీకటి! 


- ఇవేమిటి అపస్వరాలు? 
- తెగింది తీగ! 


- అవేమిటా రంగుల నీడలు? 
- చావూ, బ్రదుకూ! 


- ఎచటికి పోతా వీ రాత్రి? 
- అవతలి గట్టుకు! 
- 26-6-2934 
సాహసి 
ఎగిరించకు లోహ విహంగాలను! 
కదిలించకు సుప్త భుజంగాలను! 
ఉండనీ, 
మప్తిష్క కులాయంలో! 
మనోవల్శీకంలో! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


అంతరాళ భయంకర 
ప్రాంతరాలనా నీ విహారం? 
ముళ్లదారినా నీ సంచారం? 


పలికించకు మౌనమృదంగాలను! 
కెరలించకు శాంత తరంగాలను! 
హృదయంలో దీపం పెట్టకు ! 
మంత్రనగరి సరిహద్దులు ముట్టకు! 
- 09-07-2934 


కళారవి 


పోనీ, పోనీ, 
పోతే పోనీ! 
సతుల్‌, సుతుల్‌, హితుల్‌ పోనీ! 
పోతే పోనీ! 


రానీ, రానీ, 

వస్తే రానీ! 

కష్టాల్‌, నష్టాల్‌, 

కోపాల్‌, తాపాల్‌, శాపాల్‌ రానీ! 
వస్తే రానీ! 

తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ! 
రానీ, రానీ! 


కానీ, కానీ! 
గానం, ధ్యానం! 
హాసం, లాసం! 
కానీ, కానీ! 
కళారవీ! పవీ! కవీ! 
22-07-2934 


క 
భిక్షువర్షీయసి 
దారి పక్క చెట్టు కింద, 
ఆరిన కుంపటి విధాన 
కూర్చున్నది ముసిల్టొకతె 
మూలుగుతూ, ముసురుతున్న 
ఈగలతో వేగలేక. 


కవితా ప్రస్థానం (కవితలు) 


ముగ్గుబుట్ట వంటి తలా, 
ముడుతలు తేరిన దేహం, 
కాంతి లేని గాజుకళ్లు, 
తనకన్నా శవం నయం. 


పడిపోయెను జబ్బు చేసి, 
అడుక్కునే శక్తి లేదు, 
రానున్నది చలికాలం, 
దిక్కులేని దీనురాలు. 


ఏళ్లు ముదిరి, కీళ్లు కదిలి, 
బతుకంటే కోర్కి సడలి, 
పక్కనున్న బండరాతి 
పగిదిగనే పడి ఉన్నది. 


“ఆ అవ్వే మరణిస్తే 
ఆ పాపం ఎవ్వరి”దని 
వెర్రిగాలి ప్రశ్నిస్తూ 
వెళిపోయింది! 


ఎముక ముక్క కొరుక్కుంటు 
ఏమీ అనలేదు కుక్క 

ఒక ఈగను పడ వేసుకు 
తొందరగా తొలగె తొండ! 


క్రమ్మె చిమ్మచీకట్లూ, 
దుమ్ము రేగె నంతలోన, 
“ఇది నా పాపంకా”దనె 
ఎగిరి వచ్చి ఎంగిలాకు! 
-23-08-2934 


బహిష్కృతుడు 


సంజపడి చీకటులు మూగుసమయమందు 
దారిప్రక్క ఏకాకిగా కూరుచున్న 

ఒక బహిష్కృత తేజస్వి నొారసికొనుచు 
తొందరగా దాటిపోవుచుందురు జనాళి, 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


ఆ జనుల్‌ తమ దీప్తగేహమ్ము చేరి 
'ప్రియకుటుంబముతోడ నవ్వి యవి పల్కి 
తీయతీయపల్కుల తరితీపులందు 
పిలువ వై చెద రల బహిష్కృతుని మాట. 


కాని రాగబంధమ్ములు కదలిపోయి 
జీవయాత్ర కాశ్వాసాంత మావహిల్లి 
పరుగు కడముట్టిపో, సుహృద్వరుడ; యనుచు 
వ్రాలుదురు వారు వెలిపడ్డవానిమీద. 


మూలం : ఎఇ. 
- ఆంధ్రవిద్యార్థి - అక్టోబరు 1934 


ఒక క్షణంలో 


ఒక క్షణంలో 
మనస్సులో ఏదో స్మృతి 
తణిన్మణి 

మణీఘృణి 

ఎదో మతి వికాసించి, 


క్షణంలో 


అదే పరుగు 
మరేడకో... 
ఆకులలో చీకటిలో 
ఇరుల ఇరుకులలో 
చినుకులలో 

ఏడనో మరపులలో 
మరపుల మడతలలో 
కనబడక! 


ఒక క్షణంలో 


పూర్వపు సఖుని ముఖం 
నవ్వులతో 

రంగుల పువ్వులతో 
కలకలమని కళలు కురిసి 


త కవితా ప్రస్థానం (కవితలు) 


హర్షంతో 

ఆశావర్షంతో 

కనుల వెనుక తెర ముందర 
కనిపించి, 


మరుక్షణం 
విడివడి మరేడకో... 
వడివడి మరేడకో? 


ఒక క్షణంలో 


సకల జగం 
సరభసగమనంతో... 


పిమ్మల నిశ్శబ్దం. 
ఆ క్షణమందే 


గుండెల కొండలలో 
'మైగును మాగ్రోగును 
హుటాహుటి పరుగెత్తే 
యుగాల రథనాదం. 
-30-20-2934 


సిశాచి 

పగలు రెక్కలు ముడిచి 
ఎగురు టాపగానే, 
రాత్రి రక్షసిలాగు 
ధాత్రిని పూనుకుంది 


రాత్రి కొలిమి నుండి 
రాలిన నిప్పు కణాలు 
రేగిన దట్టపు పొగలు 
ఆకసపు చుక్కలూ 
అల్లాడు మబ్బులూ! 


రాత్రి కృష్ణసర్పం 
పూత్మరిస్తూ ఉంటే 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


వేధోండ కటాహంలో 
రోదోంతరాన చీకట్లు 


రాత్రి రాక్షస కన్య 
కాలంతో వ్యభిచరిస్తే 
ధాత్రికి భూకంపాలు 
భూమికి మహామారి, 
విషూచి మశూచికాలు! 
ముద్రణ : జ్వాలా మానవత్రికు 16-22-2934 


ఉన్నాది 

అలకలన్నీ అట్టకట్టిన, 
బొమికలన్నీ ప్రోవుపట్టిన, 
కాగితంవలె పలచబారిన 
వెర్రివాడా! కుర్రవాడా! 


వీథికంతా వెక్కిరింతగ, 
ఊరికంతా దిష్టిబొమ్మగ, 
తూముప్రక్కన ధూళిలోనే 
తూలుతున్నావా? 


నీవు చూసే వెకిలిచూపూ, 
నీవు తీసే కూనిరాగం, 

మాకు తెలియని నీ ప్రపంచపు 
మహారణ్యపు చిక్కుదారులు! 


వెర్రివాడా! కుర్రవాడా! 
నిన్ను చూసీ చూడనట్లే 
తెలివిమీరిన పెద్దమనుషులు 
తొలగిపోతారు! 


వెర్రివాడా! కుర్రవాడా! 
క్షమిస్తావా? సహిస్తావా? 
బుద్ధిమంతులు నీకు చేసిన 
'దురన్యాయాన్ని? 

అట్లు చూడకు, అట్లు పాడకు, 


త కవితా ప్రస్థానం (కవితలు) 


మమ్ము వేళాకోళ మాడకు! 
వెర్రివాడా! కుర్రవాడా! 
వేడుకుంటాము 

= 2935 


సరాజితులు 


అలసిన కన్నులు కాంచేదేమిటి? 
తొణకిన స్వప్నం, 
తొలగిన స్వర్గం! 


చెదరిన గుండెల నదిమే దేమిటి? 
అవతల, ఇవతల 
అరులై ఇరులే! 


విసిగిన ప్రాణుల పిలిచే దెవ్వరు? 
దుర్దతి, దుర్గతి, 
దుర్శతి, దుర్శృతి! 

- 27-02-2936 


ఆః! 

నిప్పులు చిమ్ముకుంటూ 
నింగిని నే నెగిరి పోతే, 
నిబిడాశ్చర్యంతో వీరు - 


నెత్తురు క్రక్కుకుంటూ 
నేలకు నే రాలిపోతే, 
నిర్దాక్షిణ్యంగా వీరె... 
-02-02-19835 


అద్వైతం 

ఆనందం అర్జవమైతే, 
అనురాగం అంబరమైతే, 
అనురాగపు టంచులు చూస్తాం, 
ఆనందపు లోతులు తీస్తాం. 

నీ కంకణ నిక్వాణంలో, 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


నా జీవన నిర్వాణంలో- 

నీ మదిలో డోలలు తూగీ, 

నా హృదిలో జ్వాలలు రేగీ, 

నీ తలుపున రేకులు పూస్తే, 
నా వలపున బాకులు దూస్తే - 
మరణానికి ప్రాణం పోస్తాం, 
స్వర్గానికి నిచ్చెన వేస్తాం. 


హసనానికి రాణివి నీవై, 
వ్యసనానికి బానిస నేనై - 
విషమించిన మదీయ ఖేదం, 
కుసుమించిన త్వదీయ మోదం - 
విషవాయువులై ప్రసరిస్తే, 
విరితేనియలై ప్రవహిస్తే - 
ప్రపంచమును పరిహాసిస్తాం, 
భవిష్యమును పరిపాలిస్తాం. 


వాసంత సమీరం నీవై, 
హేమంత తుషారం నేనై 

నీ ఎగిరిన జీవ విహంగం, 
నా పగిలిని మరణమృదంగం 
చిగురించిన తోటలలోనో, 
చితులుంచిన చోటులలోనో - 
వలయములై చలించినపుడే, 
విలయములై జ్వలించినపుడే. 
కాలానికి కళ్లెం వేస్తాం, 
ప్రేమానికి గొళ్లెం తీస్తాం. 


నీ మోవికి, కావిని నేనై, 
నా భావికి దేవివి నీవై - 
నీ కంకణ నిక్వాణంలో, 
నా జీవన నిర్వాణంలో - 
ఆనందం, అర్జవమైతే - 
అనురాగం అంబరమైతే - 
ప్రపంచమును పరిహాసిస్తాం, 
భవిష్యమును పరిపాలిస్తాం. 
(ఎ.సి. స్విన్‌ఐబర్న్‌ తన రచనలలో, ముఖ్యం “ఎ మాచ్‌” 
గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో) 
- 2936 


జై కవితా ప్రస్థానం (కవితలు) 


స్విన్‌బర్న్‌ కవికి 
విషం క్రక్కే భుజంగాలో, 


కదం త్రొక్కే తురంగాలో, 
మదం పట్టిన మాతంగాలో కవీ! నీ పాటల్‌? 


వలయ విచల ద్విహంగాలో, 
విలయ సాగర తరంగాలో, 
యుద్ధగుంజన్మృదంగాలో కవీ, నీ పాటల్‌? 


షెల్లీ కవనపు హల్లీసకమూ, 
థ్రెంచి గీతుల మంచి రీతులు, 
మోహినీ గంధర్వగానం కవీ, నీ పాటల్‌? 


ఎర్రకాంతుల ఇనోదయమూ, 
రెక్క విప్పిన వివల్యూషన్‌, 
కడలి వలపూ, వలపు కడలీ కవీ, నీ పాటల్‌? 


కవీ! నీ గళ గళన్మంగళ 
కళా కాహళ హళాహళిలో 
కలసిపోతిని! కరగిపోతిని! 
కానరాకే కదలిపోతిని! 
- 2936 


కళ్యాణగీతి 


విభాతవేళా 
శుభానిలంలో 
పికాంగనా శ్రా 

వ్య కూజితంలో 
అమాత్యమణి! నీ 
వివాహమని ఈ 

సమస్త లోకం పలికింది. 


వసుంధరా హ 

ర్న సుందరాస్యం 
వసంతహాసం విరిసింది 
దిశాంత దివిష 
న్నిశాంతముల హృ 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


ద్య శాంతిగానం కురిసింది 
అమాత్యమణి! నీ 
వివాహమని ఈ 
సమస్త లోకం చాటింది 
(బెజవాడ గోపాలరెడ్డి వివాహం) 
- తి-ర5్‌-1938 


కవితా! ఓ కవితా! 


కవితా! ఓ కవితా! 

నాయువకాశల నవపేశల సుమగీతావరణంలో 
నిను నే నొక సుముహూర్తంలో, 
అతిసుందర సుస్యందనమందున 
దూరంగా వినువీథుల్లో విహరించే 
అందని అందానివిగా 

భావించిన రోజులలో, 

నీకై బ్రదుకే ఒక తపమై 

వెదుకాడే నిమిషాలందు నిషాలందున, 
ఎట నే చూచిన చటులాలంకారపు 
మటుమాయల నటనలలో 

నీ రూపం కనరానందున, 

నా గుహలో, కుటిలో, చీకటిలో 
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా? 


నీ ప్రాబల్యంలో, 

చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో, 
నిశ్చల సమాధిలో, 

స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా 
మస్తిష్కంలో 

ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్‌ తోచాయో, 
నే నేయె చిత్రవిచిత్ర శ్య్వమంత 
రోచిర్నివహం చూశానో, 

నా గీతం ఏయే శక్తులలో 
ప్రాణస్పందన పొందిందో, 

నీకై నే నేరిన వేయే ధ్వనులో, 
ఏయే మూలల వెదకిన ప్రోవుల 
ప్రోవుల రణన్నినాదాలో; 

నడిరే యాకస మావర్తించిన, 


తే కవితా ప్రస్థానం (కవితలు) 


మేఘా లావర్షించిన 

ప్రచండ ర్వుంరూ ప్రభంజనం 
గజగజ లాడించిన 

నడిసంద్రపు కెరటాల్లో మోగిన 
శంఖారావం, ఢంకాధ్వానం; 

ఆ రాత్రే, 

కారడవులలో లయాతీతమై 
విరుతించిన నానాజంతుధ్వనులో, 
నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానం, 
భూకంపాలు, ప్రభుత్వ పతనాలు, 
విప్లవం, యుద్ధం 

అన్నీ నీ చైతన్యం! 

నీ విశ్వరూప సాక్షాత్కారం! 


మరి నిన్ను స్మరిస్తే 

నా కగుపించే దృశ్యాలా? 

వినిపించే భాష్యాలా? 

అగ్నిసరస్సున వికసించిన వజ్రం! 

ఎగిరే లోహశ్యేనం! 

ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగ నాదం! 


ఇంకా నేనేం విన్నానా? 

నడిరే నిద్దురలో 

అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని 
రుచిర స్వప్నాలను కాంచే 

జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు! 
శిశువు చిత్ర నిద్రలో 

ప్రాచీన స్మృతులూచే చప్పుడు! 
వైద్యశాలలో, 

శస్తకారుని మహేంద్రజాలంలో, 
చావుబ్రదుకుల సంధ్యాకాలంలో 
కన్నులు మూసిన రోగార్హుని 

రక్తనాళ సంస్పందన! 

కాలువ నీళులలో జారిపడి 
కదలగనైనా చాలని 

త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన! 
(ప్రేలాపన! 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


కడుపు దహించుకుపోయే 

పడుపుకత్తె రాక్షసరతిలో 
అర్ధినిమీలిత నేత్రాల 

భయంకర బాధల పాటల పల్లవి! 
ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం! 
ఉన్నాది మనస్సినీవాలిలో 
ఘాకంకేకా, భేకంబాకా! 

సమ్మెకట్టిన కూలీల, 

సమ్మె కట్టిన కూలీల భార్యల, బిడ్డల 
ఆకటి చీకటి చిచ్చుల 

హాహాకారం! ఆర్హ్తారావం! 

ఒక లక్ష నక్షత్రాల మాటలు 

ఒక కోటి జలపాతాల పాటలు 
శతకోటి సముద్రతరంగాల మోతలు! 
విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను! 
మాటలకై వెదుకాడగబోతే - 

అవి, 

పుంఖానుపుంఖంగా 

శ్మశానాల వంటి నిఘంటువుల దాటి 
వ్యాకరణాల సంకెళ్లు విడిచి, 
ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి - 
వడిగా, వడివడిగా 

వెలువడినై, పరుగిడినై, నా యెద నడుగిడినై! 
ఆ చెలరేగిన కలగాపులగపు 
విలయావర్తపు 

బలవత్‌ రురవత్‌ పరివర్తనలో, 

నే నేయే వీథులలో 

చంక్రమణం చేశానో, 

నా సృష్టించిన గానంలో 
ప్రక్షాళతమామకపాపపరంపర 
లానందవశంవదహృదయుని జేస్తే - 
నీకై మేలుకొనిన 
సకలేంద్రియములతో 

ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో, 
ఊపిరి తీస్తున్నానో, 

నిర్వికల్ప సమాధిలో 

నా ప్రాణం నిర్వాణం పొందిందో, 
అటు నను మంత్రించిన 


కవితా ప్రస్థానం (కవితలు) 


సమ్ముగ్ధం గావించిన ఆ గాంధర్వానికి, 
తారానివహపు ప్రమసమాగమంలో 
జన్మించిన సంగీతానికి... 

నా నాడుల తీగలపై సాగిన 
నాదబ్రహ్మపు పరిచుంబనలో, 
ప్రాణావసానవేళాజనితం, 
నానాగానానూనస్వానావళితం, 
బ్రదుకును ప్రచండభేరుండ గరు 
త్పరిరంభంలో పట్టిన గానం, 
సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం 


అమోఘ, మగాధ, మచింత్య, మమేయం. 


ఏకాంతం, ఏకైకం, 

క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం, 
బ్రహ్మానుభవం కలిగించిన, 

నను కరిగించిన కవనఘృణీ! 
రమణీ! 

కవితా! ఓ కవితా! 


నా జనని గర్భంలో, 

ఆకారం లేకుండా నిద్రిస్తూన్న 

నా అహంకారానికి 

ఆకలి గొల్పించిన నాడో, 

నా బహిరంతరింద్రియాలలో 
ప్రాణం ప్రసరించగ, 

నే నీ భూలోకంలో పడి 

సుఖ దుఃఖా లేవేవో 

వస్తూంటే తలదాలిచి, 

ప్రపంచ పరిణాహంలో 
ప్రయాణికుడనై, 

పరివ్రాజకుడనై, 

విహ్వలంగా వర్తించే వేళ 
అభయహస్త ముద్రతో నను దరిసిన, 
నన్ను పునీతుని కావించిన కవితా! 
లలిత లలిత కరుణా మహితా! 
అనుపమితా! 

అపరిమితా! 

కవితా! ఓ కవితా! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


నేడో, నా ఊహాంచల 

సాహసికాంసం కప్పిన నా 

నిట్టూర్పులు వినిపిస్తాయా? 

నే నేదో విరచిస్తానని, 

నా రచనలలో లోకం ప్రతిఫలించి, 

నా తపస్సు ఫలించి, 

నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ 

నా జాతి జనులు పాడుకొనే 

మంత్రంగా (మైోగించాలని, 

నా ఆకాశాలను 

లోకానికి చేరువగా, 

నా ఆదర్శాలను 

సోదరులంతా పంచుకునే 

వెలుగుల రవ్వల జడిగా, 

అందీ అందకపోయే 

నీ చేలాంచలముల విసరుల 

కొసగాలులతో నిర్మించిన 

నానుడి నీ గుడిగా, 

నా గీతం నైవేద్యంగా, హృద్యంగా 

అర్చిస్తానో 

నా విసరిన రస విస్సమర 

కుసుమ పరాగం 

ఓహో! ఓ రసధుని! మణిఖని! 

జననీ! ఓ కవితా! 

కవితా! కవితా! ఓ కవితా! 
-937 


మిథ్యావాది 


మాయంటావా? అంతా 
మిథ్యంటావా. 

నా ముద్దుల వేదాంతీ? 
ఏమంటావు? 
మాయంటావూ? లోకం 
మిథ్యంటావూ? 


కనబడినది కనబడదని 
వినబడినది వినబడదని 


త్‌ కవితా ప్రస్థానం (కవితలు) 


జగతి మరపు, స్వప్నం, ని 
శృబ్దం, ఇది 

మాయ! మాయ! 
మాయంటావూ? అంతా 
మిథ్యంటావూ? 


జమీందారు రోల్సుకారు 
మాయంటావూ? బాబూ 
ఏమంటావు? 


మహారాజు మనీపర్సు 
మాయంటావూ? స్వామీ 
ఏమంటావు? 


మరఫిరంగి, విషవాయువు 
మాయంటావూ? ఏం, 
ఏమంటావు? 


పాలికాపు నుదుటి చెమట, 
కూలివాని గుందె చెరువు, 
బిచ్చగాని కడుపు కరువు 
మాయంటావూ? 


తుపానులూ, భూకంపం, 
తిరుగుబాట్లు, సంగ్రామం, 
సంగ్రామం, సంగ్రామం, 
మాయంటావూ? ఏయ్‌ 
ఏమంటావు? 


జగతి మరపు, స్వప్నం, ని 

శృబ్దం, ఇది 

మాయ! మాయ! మాయ! మాయ! 
మాయ! మాయ! 

మాయంటావూ? అంతా 
మిథ్యంటావూ? 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


- 1937 


వాడు 


అందరం కలిసి చేసిన ఈ 

అందమైన వస్తు సముదాయం అంతా 
ఎక్కడో ఒక్కడే వచ్చి 

ఎత్తుకు పోతూ ఉంటే చూచి, 
“అన్యాయం, అన్యాయం!” అని మేమంటే 
“అనుభవించాలి మీ కర్మం” అంటాడు. 


పొద్దుపొడిచి పొద్దుగడిచేదాకా 
ఎద్దుల్లాగు పనిచేసే మమ్మల్ని 
మొద్దుల్నీ మొరటుల్నీ చేసి 

ముద్దకి కూడా దూరం చేశాడు. 
“ఘోరం ఇది, దారుణం ఇ”దంటే - 
“ఆచారం! అడుగు దాటరా” దంటాడు. 


భరించడం కష్టమైపోయి, 
పనిముట్లు మేము క్రిందను పడవైచి - 
“చెయ్యలేం, చస్తున్నాం మేము, 
జీవనానికి ఆసరా చూపించ” మంటే 
నోరుమూసి, జోడు తీసి కొట్టి 
“దౌర్జన్యానికి దౌర్జన్యంమం” దంటాడు. 

- 21937 


అభ్యుదయం 


ఏవో, ఏవేవో, ఏవేవో 
ఘోషలు వినబడుతున్నాయ్‌! 
గుండెలు విడిపోతున్నాయ్‌! 


ఎవరో, ఎవరెవరో, ఎవరెవరో 
తల విరబోసుకు 

నగ్నంగా నర్తిస్తున్నారు! భయో 
ద్విగ్నంగా వర్తిస్తున్నారు! 


అవిగో, అవిగవిగో! అవిగవిగో 
ఇంకిన, తెగిపోయిన, మరణించిన 
క్రొన్నెత్తురు! విపంచికలు! యువయోధులు 


కవితా ప్రస్థానం (కవితలు) 


నేడే, ఈనాడే, ఈనాడే - 
జగమంతా బలి వితర్ధి! 
నరజాతికి పరివర్తన! 
నవజీవన శుభసమయం! 
అభ్యుదయం! 

-1937 


వ్యత్యాసం 
అదృష్టవంతులు మీరు 
వెలుగును ప్రేమిస్తారు, 
ఇతరులను ద్వేషిస్తారు. 
మంచికీ చెడ్డకీ నడుమ 
కంచుగోడలున్నాయి మీకు. 


మంచి గదిలోనే 
సంచిరిస్తాయి మీ ఊహలు. 
ఇదివరకే ఏర్పడిందా గది. 


అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం. 


నిశ్చల నిశ్చితాలు మీవి. 

మంచిని గురించి, 

మర్యాద, మప్పితనం గురించి, 
నడతా, నాణ్యం, విలువల విషయం 
నిశ్చల నిశ్చితాలు మీవి. 

మీ కన్నుల చూపులు సరళరేఖలో! 
రేఖ చెదిరితే గొల్లుమని పోతారు. 
రేఖ కవతలి వారంతా నేరగాళ్లు. 
రేఖను రక్షించడానికే 
న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, 
చెరసాలలు, ఉరికొయ్యలు. 

రేఖను కాపాడక తీరదు 

అ 9 69 

అభాగ్యులం మేము 

సరిహద్దులు దొరకని 

సంధ్యలలో మా సంచారం. 

అన్నీ సమస్యలే, సందేహాలే మాకు. 
వెలుగులోని చీకట్లే, 

ఇరులలోని మిణుగురులే చూస్తాం. 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


నూరు దోషాలలోని ఒక సుగుణం, 
నూరు పుణ్యాలలోని ఒక ఘోరం! 
వ్యత్యాసాలూ, వ్యాఘాతలే 
అడుగడుగునా మాకు. 

మా వంట మేమే వండుకోవాలి. 
ఒక్కొక్కమారు విస్తరే దొరకదు. 
జీవితపు సన్నని సందులకే 
ఆకర్షణ మాకు. 


మా దృష్టిది వర్తులమార్గం. 
ఆద్యంతరహితం. 

సంధ్యాజీవులం, సందేహ భావులం. 
ప్రశ్నలే, ప్రశ్నలే. 

జవాబులు సంతృప్తి పరచవు. 
మాకు గోడలు లేవు. 

గోడలను పగులగొట్టడమే మా పని. 


అలజడి మా జీవితం. 

ఆందోళన మా ఊపిరి. 

తిరుగుబాటు మా వేదాంతం. 

ముళ్లూ రాళ్లూ అవాంతరాలెన్ని ఉన్నా 
ముందుదారి మాది 

ఉన్నచోటు చాలును మీకు. 

ఇంకా వెనక్కి పోతామంటారు కూడా 
మీలో కొందరు. 


ముందుకు పోతాం మేము 
ప్రపంచం మీ వెంట వస్తుంది. 


తృప్తిగా చచ్చిపోతారు మీరు - 
ప్రపంచం మిమ్మల్ని మరిచిపోతుంది. 


అభిప్రాయాల కోసం 
బాధలు లక్ష్యపెట్టనివాళ్లు 
మాలోకి వస్తారు. 


అభిప్రాయాలు మార్చుకొని 
సుఖాలు కామించేవాళ్లు 
మీలోకి పోతారు 
- 25-04-2937 


తే కవితా ప్రస్థానం (కవితలు) 


న 
ప్రతిజ్ఞ 

పొలాలనన్నీీ 

హలాల దున్నీ 

ఇలాతలంలో హేమం పిండగ - 
జగానికంతా సౌఖ్యం నిండగ - 
విరామ మెరుగక పరిశ్రమించే, 
బలం ధరిత్రికి బలి కావించే 
కర్షక వీరుల కాయం నిండా 
కాలువకట్టే ఘర్మ జలానికి, 
ఘర్మ జలానికి, 

ధర్మ జలానికి, 

ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్‌! 


నరాల బిగువూ, 

కరాల సత్తువ 

వరాల వర్షం కురిపించాలని, 
ప్రపంచ భాగ్య వర్ధిల్లాలని - 
గనిలో, పనిలో కార్ధానాలో 
పరిక్షమిస్తూ 

పరిప్లవిస్తూ 

ధనికస్వామికి దాస్యం చేసే, 
యంత్రభూతముల కోరలు తోమే 
కార్మికధీరుల కన్నులనిండా 
కణకణ మండే, 

గలగల తొణకే 

విలాపాగ్నులకు, విషాదాశ్రులకు 
ఖరీదు కట్టే షరాబు లేదోయ్‌! 


నిరపరాధులై దురదృష్టంచే 
చెరసాలలలో చిక్కేవాళ్లూ - 
లోహ రాక్షసుల పదఘట్టనచే 
కొన ప్రాణంతో కనలేవాళ్లూ - 
(శ్రమ నిష్ఫలమై, జని నిష్టురమై 
నూతిని గోతిని వెదకేవాళ్లూ - 
అనేకులింకా అభాగ్యులంతా, 
అనాధులంతా, 
అశాంతులంతా, 


శ క్రీలీ ప్రస్థానత్రయం 


దీర్హశుతిలో తీవ్రధ్వనితో 
విప్లవశంఖం వినిపిస్తారోయ్‌! 


కావున లోకపుటన్యాయాలూ, 
కాల్చే ఆకలి, కూల్చేవేదన, 
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ 
పరిష్కరించే, బహిష్కరించే 
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ, 
నాలో కదలే నవ్యకవిత్వం 
కార్మికలోకపు కల్యాణానికి, 
శ్రామిక లోకపు సౌభాగ్యానికి 
సమర్పణంగా, సమర్చనంగా - 
త్రిలోకాలలో, త్రికాలాలలో, 
శమైకజీవన సౌందర్యానికి 
సమానమైనది లేనేలేదని 
కష్టజీవులకు, కర్మవీరులకు 
నిత్యమంగళం నిర్దేశిస్తూ, 

స్వస్తి వాక్యములు సంధానిస్తూ, 
స్వర్ణవాద్యములు సంరావిస్తూ - 
వ్యథార్తజీవిత యథార్థ దృశ్యం 
పునాదిగా ఇక జనించబోయే 
భావివేదముల జీవనాదములు 
జగత్తుకంతా చవులిస్తానోయ్‌! 


కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, 
జాలరి పగ్గం, సాలెల మగ్గం, 
శరీరకష్టం స్ఫురింపజేసే 

గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, 
సహస్రవృత్తుల సమస్త చిహ్నలు - 
నా వినుతించే, 

నా విరుతించే, 

నా వినిపించే నవీన గీతికి, 

నా విరచించే నవీన రీతికి 


భావం! 
భాగ్యం! 
ప్రాణం! 
ప్రణవం! 
-07-05-2937 
త్రి కవితా ప్రస్థానం (కవితలు) 


చేదుపాట 


బెను నిజం, బెను నిజం, 
బెను నిజం నీ వన్నది! 
నీ వన్నది, నీ వన్నది, 
నీ వన్నది నిజం, నిజం! 


లేదు సుఖం, లేదు సుఖం, 
లేదు సుఖం జగత్తులో! 
(బ్రదుకు వృథా! చదువు వృథా! 
కవిత వృథా! వృథా, వృథా! 


మనమంతా బానిసలం, 
గానుగలం, పీనుగులం! 
వెనుక దగా, ముందు దగా, 
కుడి యెడమల దగా, దగా! 


మనదీ ఒక బ్రదుకేనా? 
కుక్కల వలె, నక్కలవలె! 
మనదీ ఒక బ్రదుకేనా? 
సందులలో పందుల వలె! 


నిజం సుమీ, నిజం సుమీ 

నీ వన్నది నిజం సుమీ! 

(బ్రతుకు ఛాయ, చదువు మాయ, 
కవిత కరక్కాయ సుమీ! 


లేదు సుఖం, లేదు రసం 
చేదు విషం, జీవఫలం! 
జీవఫలం చేదు విషం. 
చేదు విషం, చేదు విషం! 


బెను నిజం, బెను సుమా, 
బెను నిజం నీ వన్నది! 

నీ వన్నది, నీ వన్నది, 

నీ వన్నది నిజం, నిజం! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


-14-05-21937 


నవ కవిత 


సిందూరం, రక్తచందనం, 
బంధూకం, సంధ్యారాగం, 
పులిచంపిన లేడినెత్తురూ, 
ఎగరేసిన ఎగర్రనిజెండా, 
రుద్రాలిక నయన జ్వాలిక, 
కలకత్తా, కాళిక నాలిక 
కావాలోయ్‌ నవకవనానికి. 


ఘాటెక్కిన, గంధక ధూమం, 
పోటెత్తిన సప్త సముద్రాల్‌, 
రగులుకొనే రాక్షసిబొగ్గూ, 
బుగులుకొనే బుక్కాగుండా, 
వికసించిన విద్యుత్తేజం, 
చెలరేగిన జనసమ్మర్ధం 
కావాలోయ్‌ నవకవనానికి, 


రాంబందుల రెక్కల చప్పుడు, 
పొగగొట్టపు భూంకార ధ్వని, 
అరణ్యమున హరీంద్ర గర్జన, 
పయోదర ప్రచండ ఘోషం, 
ఖద్గమృగోదగ్ర విరావం, 
రుంరూనిల షడ్డధ్వానం 
కావాలోయ్‌ నవకవనానికి. 


కదిలేదీ కదిలించేదీ. 
మారేదీ, మార్చించేదీ, 
పాడేదీ, పాడించేదీ, 
మునుముందుకు సాగించేదీ, 
పెనునిద్దుర వదలించేదీ, 
పరిపూర్ణపు బ్రదుకిచ్చేదీ 

కావాలోయ్‌ నవకవనానికి. 

- 08-08-2937 


త్త కవితా ప్రస్థానం (కవితలు) 


వికిర నృత్యం 


జీవన్మనుష్యకోటి చరించే లోక మియ్యది 
కంకాళ! నీ కిదికాదు నివాసయోగ్యం 
ఏకాంతకోణాలలోనికి ఎడం ఎడంగా పో, పో! 
కంకాళమా! రాకు రాకిట, కదలిపో, పో! 


కంకాళములకు కూడా ఒకొక్కొక్కప్పుడు 
కలదు కలదు లోకులతోడ వ్యవహారం 
కాని ఓహో! క్లిష్ట కష్ట పరిస్థితి కాదా 
ఎముక ఎముక రాపాడేటి శబ్దం? 


బ్రతికియున్న మానవులింకా పాన్సుల్‌ దిగనివేళ 
మృత మనుష్యుడు మేల్కొని సంచరించును 
కాటుకలో స్నానం చేసిన చీకటివోలె 
కారునల్లనివి వాని అనేకానేకము లూహలు 


కదలి తొందరగా చేరు తన కార్యాలయం, కర్మాగారం, 
న్యాయస్తానమో ఏదో తాను పనిచేసే చోటు 
కాగితాలపై కలాలు చేయు ధ్వనులు 

కర్ణరంధ్రాలకు కమ్రశ్యావ్య గీతం 


గంటల తరబడిగా తనపని చూచుకొనుచు 
తుదకు విముక్తుడై తొందరగా బైటికివచ్చి 
ఊగుతూ డాబుగా మిత్రుని చూచి నవ్వి 
చచ్చినవాడొక మురికి కథ చిన్నది చెప్పును. 


వాన కురిసి తడిపింది పేరులేని ఆసవంతో 
ఇల్లు, వాకిళ్లు, గుడులూ, గోపురాలు 
మోటారెక్కిపోయి మన మృత మనుష్యుండు 
బాట మీది బురద నొకింతయు సరకుగొనండు. 


తానేగుచోట తక్కువలేదులే బురద! 
గొప్పవారి గృహమే అయితేనేమి? 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


అద్దాలతోడ అలంకృతం, అత్యంత వైభవ రమ్యం 
ఆ యిల్లు తన కాబోయే అత్తవారిల్లు. 

డబ్బున్న ఒక మూర్ధగ్భహమేధి 

అతనికన్నా మతిలేని భార్య 

“స్వాగతం నీకు స్వాగత” మంటారు 

(అర్హుడే ఇతడు, చూడూ, వీని దుస్తుల గొప్ప) 


వచ్చింది తరుణం. ఓయి శవం! వహించు ధైర్యం 
సంగీతఘోష మంచిదే. ముంచదా ఎముకల రటనం? 
నటించడం కష్టమే మృతుడవు జీవించినవానివోలె 
ముందేగిపొందుము వారి కరస్పర్శ. 


దూరాన స్తంభాన కానుకొని నిల్చిన దామె యెవర్తె? 
విస్భారనయనుడై చూచె. ఆమెయు మృతవ్యక్తి 

ఒక చిన్న సంభాషణ, మాటలు కూడా సరిగా 
జీవన్మనుష్యుల వెచ్చవెచ్చని పదాలు 


“అలిసిపోయిన నేస్తం! దారి తప్పితి, నొంటరినైతి 
అలిసిపోయిన నేస్తం! అయ్యో! మాట్లాడలేను” 
“నడిరేడి కాబోలు నిప్పుడు?” “ప్రత్యవాయం లేదు” 
“నా మేనగోడ లది నీతో నాట్యం ఆమెకిష్టం” 
అదిగో నిలువబడియున్న అమాయకపు కన్య 

సుడి తిరుగుచున్న వామె సకలేంద్రియములు 
వేచికొనె - సిద్ధముగ, హుషారై, రక్తంమంట రగిలి 
నేత్రాల నిండి ఉద్రిక్త జీవన వాంఛ 


మానవాతీతం నీ వికృత క్రౌర్యం వెల్లివిరిసి 

ఆ కన్య చెవిలోన నేమో గుసగుసలు పోతావు. 
బ్రదికినవాడు ప్రేమించినట్లే బాగా నటించావు 
“చురుకైన - తెలివైనవాడు! ఇతడెంత మంచివాడో?” 
కాని ఆమెకు వినవస్తుంది. కడు సమీపంగా అస్ఫుటంగా 
ఎముక ఎముక రాపాడే ఒక రటనం 


మూలం : అలెగ్హాండర్‌ బ్లాక్‌ రచించిన 02౧56 
గ/2020/6 
- వీణ 1937 అక్టోబర్‌ 


కవితా ప్రస్థానం (కవితలు) 


తిరుగుబాటు 


అల సూర్యుడనెడి ఉజ్వల దివ్యనౌక 
ఇటు నే ప్రయాణించు ఈ పాతదోనె 
ఏక రహస్యాజ్జనే తేలిపోవు 

ఏక ప్రవాహాననే ఈదులాడు, 


నక్షత్ర నౌకలున్‌ నా ఆత్మనావ 
ఇంద్రజాలిక పర్వతావళి దాటి 
దూర సముద్ర వర్తుల రేఖదాటి 
మూర్చిల్లు నొక స్వచ్చ ముకురార్ణవమున 


రండి మీ సీళ్ళు విప్పండి చెప్పండి 
ఏ సాహసిక యాత్ర ఇది మేమొనర్తు 
మేదేవనగరి సాధించుట కొరకొ 
జన్మధామ శ్యామ సస్యవీథులకీ? 
మూలం : ఎఇ 
-భారతి, ఫిబ్రవరి 1938 


ప్రవాసులు 

దేవతలు విచిత్రాకృతుల్‌ తీసికొనిరి 
పల్లెటూళ్ళలో సూకరపాలకులుగః 
కాని వారల మురికి మొగాలయందె 
దివ్య తారకాస్నిగ్ధదీధితులు మెరయు 
వికల ధూసర గగనవాటికల క్రింద 
తప్తులయికూడ పూర్తిగా దాచలేరు 
తమ పతిత దేవతావైభవము, స్వకీయ 
దివ్యశోభ, కన్నులయందు దివిషదగ్ని 


మట్టిగోడల గుడిసెలమధ్య రేల 
ఇరికిపడియును వారికే ఎరుగరాక 
రాజదండ కిరీటధారణ మొనర్చి 
గద్దెనుండి గద్దియు కట్టె కదులుచుండ్రు 
మూలం : ఎఇ 
-భారతి, ఫిబ్రవరి 2938 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


వ్‌ 


జ్వాలాతోరణం 


స్వర్గనరకముల ఛాయాదేహళి 

తెలి నలి తలుపులు తెరచి, మూసికొని 
సర్గ విలయ హేమంత వసంత 
ధ్వాంత కాంతి విక్రాంతి వేళలో, 


చావు పుట్టుకల పొలిమేరలలో 
ఆవులించె నొక చితాగ్ని కుండం! 
అనాథజీవుల సమాధులన్నీ 
అఘోరించి ఘోషించాయి! 


ఇదేమి! లోకం హిరణ్యనేత్రుని 
పదాఘాతమున ప్రతిధ్వనించగ, 
కురుక్షేత్రమున క్రుద్ధవృకోదరు 
గదాఘాతమున గజగజలాడగ, 


జాతి జాతి నిర్దాతపాత సం 
ఘాత హేతువై, కాలకేతువై, 
అదె సంవర్తపు తుపానుమేఘం 
తొలి గర్జించిన తూర్యవిరావం! 


ప్రదీప్తకీలా ప్రవాళమాలా 
ప్రపంచవేలా ప్రసారములలో, 
మిహిర వాజితతి! మఖవధనుర్దుతి! 
పుడమికి నేడే పుట్టిన రోజట! 
- 2938 


దేశ చరిత్రలు 


ఏ దేశ చరిత్ర చూచినా 

ఏమున్నది గర్వకారణం? 
నరజాతి చరిత్ర సమస్తం 
పరపీడన పరాయణత్వం. 


నరజాతి చరిత్ర సమస్తం 
పరస్పరాహరణోద్యోగం; 


కవితా ప్రస్థానం (కవితలు) 


నరజాతి చరిత్ర సమస్తం 
రణరక్త ప్రవాహ సిక్తం. 


బీభత్స రస ప్రధానం, 
పిశాచగణ సమవాకారం; 
నరజాతి చరిత్ర సమస్తం 
దరిద్రులను కాల్చుకుతినడం. 


బలవంతులు దుర్చల జాతిని 
బానిసలను కావించారు; 
నరహంతలు ధరాధిపతులై 
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి. 


రణరంగం కానిచోటు భూ 
స్థలమంతా వెదకిన దొరకదు 
గతమంతా తడిసె రక్తమున, 
కాకుంటే కన్నీకులతో. 


చల్లారిన సంసారాలూ, 
మరణించిన జన సందోహం 
అసహాయుల హాహాకారం 
చరిత్రలో మూలుగుతున్నవి. 


వైషమ్యం, స్వార్ధ పరత్వం, 
కౌటిల్యం, ఈర్చ్యలు, స్పర్థలు 
మాయలతో, మారుపేర్లతో 
చరిత్ర గతి నిరూపించినవి. 


జెంఘిజ్‌ఖాన్‌, తామళ్లేనూ, 
నాదిర్హా ఘజ్నీ ఘోరీ, 
సికందరో ఎవదైతేనేం? 
ఒకొక్కడూ మహాహంతకుడు 


వైకింగులు, శ్వేతహూణులూ, 
సిథియన్లూ, పారశీకులూ, 
పిండారులు, థగ్గులు కట్టిరి 
కాలానికి కత్తుల వంతెన. 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


అజ్ఞానపు టంధయుగంలో 
ఆకలిలో, ఆవేశంలో 
తెలియని ఏ తీవ్రశక్తులో 
నడిపిస్తే నడిచి మనుష్యులు - 


అంతా తమ ప్రయోజకత్వం, 
తామే భువి కధినాథులమని, 
స్థాపించిన సామ్రాజ్యులూ, 

నిర్మించిన కృత్రిమ చట్టాల్‌ - 


ఇతరేతర శక్తులు లేస్తే 

పడిపోయెను పేక మేడలై; 
పరస్పరం సంఘర్షించిన 
శక్తులలో చరిత్ర పుట్టెను. 


చిరకాలం జరిగిన మోసం, 
బలవంతుల దౌర్జన్యాలూ, 
ధనవంతుల పన్నాగాలూ 
ఇంకానా? ఇకపై చెల్లవు. 


ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ 
ఒక జాతిని వేరొక జాతీ, 


పీడించే సాంఘిక ధర్మం 
ఇంకానా? ఇకపై సాగదు. 


చీనాలో రిక్షావాలా, 

చెక్‌ దేశపు గని పనిమనిషీ 
ఐర్లాండున ఓడకళాసీ, 
అణగారిన ఆర్తులందరూ - 


హటెన్‌టాట్‌, జూలూ, నీగ్రో 
ఖండాంతర నానా జాతులు 
చారిత్రక యథార్థతత్త్వం 
చాటిస్తారొక గొంతుకతో 


ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? 
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో? 


క్‌2 కవితా ప్రస్థానం (కవితలు) 


తారీఖులు, దస్తావేజులు 
ఇవి కావోయ్‌ చరిత్ర కర్థం. 


ఈ రాణీ ప్రేమ పురాణం 
ఆ ముట్టడికైన ఖర్చులూ, 
మతలబులూ, కైఫీయతలూ 
ఇవి కావోయ్‌ చరిత్రసారం. 


ఇతిహాసపు చీకటికోణం 
అట్టడుగున పడి కాన్పించని 
కథలన్నీ కావాలిప్పుడు! 
దాచేస్తే దాగని సత్యం. 


నైలునదీ నాగరికతలో 
సామాన్యుని జీవనమెట్టిది? 
తాజమహల్‌ నిర్మాణానికి 
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? 


సామ్రాజ్యపు దండయాత్రలో 
సామాన్యుల సాహసమెట్టిది? 
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌ 
అది మోసిన బోయీ లెవ్వరు? 


తక్షశిలా, పాటలీపుత్రం, 
మధ్యధరా సముద్రతీరం, 
హారప్పా, మొహేంజొదారో, 
క్రో-మాన్యాన్‌ గుహాముఖాల్లో- 


చారిత్రక విభాతసంధ్యల 
మానవకథ వికాసమెట్టిది? 
ఏ దేశం ఏ కాలంలో 
సాధించిన దే పరమార్ధం? 


ఏ శిల్పం? ఏ సాహిత్యం? 
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం? 
ఏ వెల్గుల క్రీ ప్రస్థానం? 

ఏ స్వవ్నం? ఏ దిగ్విజయం? 


శీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 


మానవుడా! 


రాశి చక్రగతులలో, 

రాత్రిందివాల పరిణామాలలో, 
బ్రవ్మాండగోళాల పరిభ్రమణాలలో, 
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన 
పరమాణువు సంకల్పంలో 

ప్రభవం పొందినవాడా! 

మానవుడా! మానవుడా! 


సౌందర్యం ఆరాధించేవాడా! 
కవితలో, శిల్చంలో - 
పురుగులో, పుష్పంలో - 
మెరుపులో, మేఘంలో 
సౌందర్యం ఆరాధించే వాడా! 
జీవించే వాడా! 

సుఖించేవాడా! దుఃఖించేవాదా! 
విహ్వలుడా! వీరుడా! 
పేమించేవాడా! 

వియోగీ! యోగీ! భోగీ! త్యాగీ! 


ఆలోచనలు పోయేవాడా! 

అనునిత్యం అన్వేషించేవాడా! 

చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా, 
ఆకసంలో, సముద్రంలో 
అన్వేషించేవాడా! 

అశాంతుడా! పరాజయం ఎరుగనివాడా! 
ఊర్ధ్వదృష్టీ! మహామహుడా! 
మహాప్రయాణికుడా! 

మానవుడా! మానవుడా! 


కాట్లాడుకునేవాడా! 
ఓర్వలేనివాడా! 
సంకుచితస్వభావుడా! 
అయ్యో! మానవుడా! 


-] 0-౮4-936 


వ్‌వై కవితా ప్రస్థానం (కవితలు) 


ఓహో! మానవుడా! 

ధర్మస్థాపనకు యుద్ధం చేసేవాడా! 
అన్యాయం భరించలేని వాడా! 
ఆదర్శజీవీ! మహాత్మా! మానవుడా! 


ఆసియా, అమెరికా, యూరప్‌, 
ఆఫ్రికా, ఆథస్టేలియాలలో, 
సముద్ర ద్వీపాలలో, 
ధ్రువప్రాంతాలలో, 
పట్టణాలలో, పల్లెలలో 

ధనివో, దరిద్రుడవో 
వృద్ధుడవో, యువకుడవో, 
తెల్లని, నల్లని, ఎర్రని, పచ్చని రంగో, 
బలవంతుడివో, బలహీనుడివో, 
బ్రదికేవాడా! పాడేవాడా! 
మానవుడా! మానవుడా! 
అవిభక్తకుటుంబీ! 
ఏకరక్తబంధూ! 

మానవుడా! మానవుడా! 


అనేకభాషలు మాట్లాడేవాడా! 
అనేక స్థలాలలో తిరిగేవాడా 
అనేక కాంతులు వెజల్లేవాడా 
సహృదయా! సదయా! 
సన్మార్గగామీ! 


సముద్రాలు దాటేవాదా 

ఎడారులూ, పర్వతాలూ గడిచేవాడా! 
ఆకాశాలను వెదికేవాడా! 

నక్షత్రాలను శోధించేవాడా! 

పిపాసీ! తపస్వీ! 

వంతెనలు నిర్మించినవాడా! 
వైద్యశాలలు, వస్తుప్రదర్శనశాలలు, 
(గ్రంథాగారాలు, పరిశ్రమాలయాలు, 
ధూమశకటాలూ, నౌకలూ, విమానాలూ 
నిర్మించినవాడా! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


దూరదృష్టి దూరశ్రవణ శక్తులు 
సాధించినవాడా! 
మానవుడా! మానవుడా! 


రసైక జీవీ! 

కవీ! నటుడా! శిల్పాచార్యా! 
గానకళాకోవిదుడా! వేదాంతీ! 
విజ్ఞానధనీ! భావధునీ! 


దుఃఖమయా! దయాళూ! పరదుఃఖాసహనశీలీ! 
చీమను కూడా చంపడానికి 

చేతులు రానివాడా! 

బుద్ధమూర్తీ! 

జీసస్‌! 

సంఘపశూ! శ్రమైకజీవీ! 


శరీరపరీవృతుడా! 

ఘర్మవర్న పయోదుడా! 
రక్తకణసమష్టి కుటుంబీ! 
కష్టజీవీ! కార్మికుడా! మానవుడా! 


కూలీ! మాలీ! రైతూ, 

గుడిసెలలో బ్రదికేవాడా! 
గంజినీళ్లు తాగి కాలం గడిపేవాడా! 
కడుపెడుసంతానం కలిగినవాడా! 
ఆకలికన్నూ! మానవుడా! 


తిరగబడేవాడా! ప్రశ్నించేవాడా! 
అన్యాయాలకు ఆహుతి కావడానికైనా 
జంకనివాడా! 
ఖైదీ! 
రౌడీ! 
ఖూనీకోర్‌! 
బేబీ! 
మానవుడా! మానవుడా! 
- 938 


వ్‌డే కవితా ప్రస్థానం (కవితలు) 


అంకితం 
(కొంపెల్ల జనార్దనరావు కోసం) 


తలవంచుకు వెళిపోయావా, నేస్తం! 
సెలవంటూ ఈ లోకాన్ని వదలి... 
తలపోసిన వేవీ కొనసాగకపోగా, 
పరివేదన బరువు బరువుకాగా, 

అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ 
చిరునవ్వూ, చేయూతా ఇవ్వక - 
మురికితనం, కరుకుతనం నీ 
సుకుమారపు హృదయానకు గాయం చేస్తే, 
అటు పోతే, ఇటుపోతే అంతా 
అనాదరణతో, అలక్ష్యంతో చూసి, 
ఒక్కణ్ణీచేసి వేధించారని, బాధించారని 
వెక్కి వెక్కి ఏడుస్తూ, వెళిపోయావా, నేస్తం! 
తలవంచుకు వెళిపోయావా, నేస్తం! 


దొంగలంజకొడుకులసలే మెసలే ఈ 
ధూర్తలోకంలో నిలబడజాలక 
తలవంచుకునే వెళిపోయావా, నేస్తం! 
చిరునవ్వలనే పరిషేచన చేస్తూ.... 


అడుగడుగునా పొడచూపే 

అనేకానేక శత్రువులతో, 

పొంచి చీకట్లో కరవజూసే 

వంచకాల ఈ లోకంతో పొసగక 
అంచితానంద శాంత సామ్రాజ్యం 

దేన్ని వెదుక్కుంటూ వెళ్ళావోయ్‌, నేస్తం! 
ఎంత అన్యాయం చేశావోయ్‌, నేస్తం! 
ఎన్ని ఆశలు నీమీద పెట్టుకుని, 

ఎన్ని కలలు నీ చుట్టూ పోగుచేసుకొని... 
అన్నీ తన్ని వేశావా, నేస్తం! 

ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం! 
బరంపురంలో మనం ఇంకా 

నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది! 
కాకినాడ నవ్యసాహిత్య పరిషత్తును 
కలకలలాడించిన నీ నవ్వు 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే! 
విశాఖపట్టణం వీథుల్లో మనం 
“ఉదయిని” సంచికలు పట్టుకు తిరగడం 
జ్ఞాపకం ఉందా? 

చెన్నపట్టణపు సముద్రతీరంలో మనం 
అన్నీ పిచికగూళ్ళేనా కట్టింది? 
సాహిత్యమే సమస్తమూ అనుకొని, 
ఆకలీ, నిద్రా లేక, 

ఎక్కడ ఉన్నామో, ఎక్కడకు పోతామో తెలియని 
ఆవేశంతో, 

చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ 
ఎక్కడకో పోతూన్న మనల్ని 

రెక్కపట్టి నిలబెట్టి లోకం 

ఎన్నెన్ని దుస్సహ దృశ్యాలు చూపించి, 
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి, 
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి, 
శపించిందో, శఠించిందో మనల్ని! 
తుదకు నిన్ను విషవాగురల లోనికి లాగి, 
ఊపిరి తిత్తులను కొలిమితిత్తులుగా చేసి, 
మా కళ్ళల్లో గంధక జ్వాలలు, 
గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి, 

మా దారిలో ప్రశ్నార్ధ చిహ్నల 
బ్రహ్మచెముడు డొంకలు కప్పి, 
తలచుకున్నప్పుడల్లా 

తనువులో, అణువణువులో 

సంవర్త భయంకర 

రుంరూ పవనం రేగిస్తూ 

ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను! 

ఎంత మోసగించిందయ్యా మమ్ము! 


ఎవరు దుఃఖించారులే, నేస్తం! నువ్వు చనిపోతే, 
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప! 
ఆకాశం పడిపోకుండానే ఉంది! 

ఆఫీసులకు సెలవు లేదు! 

సారాదుకాణాల వ్యవహారం 

సజావుగానే సాగింది! 

సానుభూతి సభలలో ఎవరూ 

సాశ్రునేత్రాలు ప్రదర్శించ లేదులే నీకోసం! 


వ్‌వ్‌ కవితా ప్రస్థానం (కవితలు) 


ఎవరి పనులలో వాళ్లు! 

ఎవరి తొందరలో వాళ్లు! 

ఎవరికి కావాలి, నేస్తం! 

ఏమయిపోతేనేం నువ్వు? 

ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే! 
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు 

కాగితం మీద ఒక మాటకు బలి అయితే, 
కనబడని ఊహ నిన్ను కబళిస్తే! 

అందని రెక్క నిన్ను మంత్రిస్తే, నిమంత్రిస్తే! 
ఎవరికి కావాలి నీ నేస్తం? 


ఏమయిపోతేనేం నువ్వు? 

మా బురద రోజూ హాజరు! 

మా బురఖా మేము తగిలించుకున్నాం! 
మా కాళ్లకు డెక్కలు మొలిచాయి 

మా నెత్తికి కొమ్ముల లాగే! 

మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు! 

లేదు, నేస్తం! లేదు.... 

నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు! 
నిరుత్సాహాన్ని జయించడం 

నీవల్లనే నేర్చుకుంటున్నాము! 
ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు, 
భయంలేదులే అయినప్పటికీ! 

నీ సాహసం ఒక ఉదాహరణ! 

నీ జీవితమే ఒరవడి! 

నిన్న వదలిన పోరాటం 

నేడు అందుకొనక తప్పదు. 


కావున ఈ నిరాశామయలోకంలో 
కదనశంఖం పూరిస్తున్నాను! 
ఇక్కడ నిలబడి నిన్ను 
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను! 
అందుకో ఈ చాచిన హస్తం! 
ఆవేశించు నాలో! 
ఇలా చూడునీ కోసం 
ఇదే నా మహాప్రస్థానం! 
-1938 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


దేనికొరకు? 


వేళకాని వేళలలో, లేనిపోని వాంఛలతో 
దారికాని దారులలో, కానరాని కాంక్షలతో 
దేనికొరకు పదే పదే దేవులాడుతావ్‌? 
ఆకటితో, అలసటతో 

ప్రాకులాడుతావ్‌? 

ఛీనివాసరావ్‌! 


ీనివాసరావ్‌! 
దేనికోసమోయ్‌? 
నడిరాతిరి కడలివద్ద 
హోరుగాలి ఉపశ్రుతిగ, 
నీలోనే నీవేదో ఆలపించుతావ్‌?; 
అవ్యక్తపు టూహలతో ఆలపించుతావ్‌? 
జగమంతా నిదుర మునిగి 
సద్దణగిని నడిరాతిరి 
నీలోనే నీవేదో ఆలపించుతావ్‌? 
ఛ్రీనివాసరావ్‌! 
ఛీనివాసరావ్‌! 
= 1939 


సంధ్యా సమస్యలు 
ఆ సాయంత్రం... 

రాక్సీలో నార్మాషేరర్‌, 
బ్రాడ్వేలో కాంచనమాల! 
ఎటకేగుటొ సమస్య తగిలిం 
దొక విద్యార్థికి! 


ఉడిపీ శ్రీకృష్ణ విలాస్‌లో - 
అటు చూస్తే బాదంహల్వా, 
ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ! 
ఎంచుకునే సమస్య కలిగిం 
దొక ఉద్యోగికి! 


ఆ సాయంత్రం... 
ఇటు చూస్తే అప్పులవాళ్లూ, 


వ్‌6 కవితా ప్రస్థానం (కవితలు) 


అటు చూస్తే బిడ్డల ఆకలి! 
ఉరిపోసుకు చనిపోవడమో, 
సముద్రమున పడిపోవడమో- 
సమస్యగా ఘనీభవించిం 
దొక సంసారికి!- 


కేక 


నిద్రకు వెలియె... 

నే నొంటరినై... 

నా గదిలోపల చీకటిలో, 
చీకటిలోపల నా గదిలో, 
నా గదిలో... 
చీకటిలో... 


= 1939 


నేనొక్కడనై... 

నిద్రకు వెలియై... 
కన్నులనిండిన కావిరితో, 
కావిరినిండిన కన్నులతో, 
కన్నులలో... 

కావిరితో... 


నిద్రకు వెలియె... 

నే నొక్కడనై... 

గుండెల కప్పిన కుంపటితో, 
కుపంటి కప్పిన గుండెలతో, 
గుండెలలో... 

కుంపటితో... 


నా కనుగోనల, 

నా యెదగోడల, 

నాలుగు దిక్కుల బాకులతో... 
బాకుల తోటల బాటలతో... 
బాటలలో... 

బాకులతో... 


భగభగ భుగభుగ 
భగభగ మండే 


యశ్రీఠీ ప్రస్థానత్రయం 


నా గది చీకటి నాలుకతో, 
నాలుక చీలిన నాగులతో, 
నా గదిలో... 
నాగులతో... 


ఇరవై కోరల, 

అరవై కొమ్ముల, 

క్రూర ఘోర కర్కోటకులో? 
కోరకి కన్నూ 

కొమ్ముకి కన్నూ, 

కర్కాటక కర్కోటకులో? 


దారుణ మారణ దానవ భాషలు, 
'ఫేరవ భైరవ భీకర ఘోషలు; 
ఘోషల, భాషల, 

ఘంటల, మంటల, 

కంటక కంఠపు గణగణలో? 
చిటికెల మెటికెల చిటపటలో? 


నే వాంటరినై... 
నిద్రకు వెలియె.. 
చీకటిలోపల నా గదిలో, 
నా గదిలోపల చీకటిలో, 
చీకటిలో... 
ఆకటితో... 
- 20-6-2939 


పేదలు 


అంతేలే, పేదల గుండెలు! 
ఆశ్రువులే నిండిన కుండలు! 
శృశానమున శశికాంతులలో 
చలిబారిన వెలిరాబండలు! 


అంతేలే, పేదల మూపులు! 
అణగార్బ్చగ విధి త్రోద్రోపులు! 
పయోధితట కుటీరములవలె 


క్‌7 కవితా ప్రస్థానం (కవితలు) 


భరియించవు బాధల మోపులు! 
అంతేలే, పేదల చేతులు! 

శ్లథ శైశిర పలాశ రీతులు! 
విశుష్క్మములు, పరిపాండురములు! 
విచలించెడి విషాద హేతులు! 
అంతేలే, పేదల కన్నులు! 
వినమములు, వెతల వ్రణమ్ములు! 
తుపానులో తడిసిన జడిసిన 
గోమాతల కన్నుల తమ్ములు 


అంతేలే పేదల బ్రతుకులు! 
తిరిపెమునకు పిడికెడు మెతుకులు! 
తెరు వెరుగని దీర్హరాత్రిలో 
తల పగిలెడి తలపుల గతుకులు! 
(ఎమైల్‌ వెరహేరెన్‌ వ్రానిన లెస్‌ పావ్‌రెన్‌ అనే 
గీతానికి అనువాదం) 
= 939 


జగన్నాథుని రథచక్రాలు 
పతితులార! 

భ్రష్పులార! 
బాధాసర్పదష్టులార! 
బ్రదుకుకాలి 

పనికిమాలి, 

శనిదేవత రథచక్రపు 
టిరుసులలో పడి నలిగిన 
దీనులార! 

హీనులార! 

కూడులేని, గూడులేని 
పక్షులార! భిక్షులార! 
సఖులవలన పరిచ్యుతులు, 
జనులవలన తిరస్కృతులు, 
సంఘానికి బహిష్కృతులు - 
జితాసువులు, 
చ్యుతాశయులు, 
హృతాశ్రయులు, 

హతాశులై, 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఏడవంక దేడవకండి! 

మీ రక్తం కలగి కలగి, 
మీ నాడులు కదలి కదలి, 
మీ ప్రేవులు కనలి కనలి, 
ఏడవకం దేడవకండి! 

కు వ్యథావిష్టులార! 

ఓ కథావశిష్టులార! 
పతితులార! 

భ్రష్పులార! 
బాధాసర్పదప్టులార! 
ఏడవకం డేడవకండి! 


వస్తున్నాయొస్తున్నాయి... 
జగన్నాథ, 

జగన్నాథ, 

జగన్నాథ రథచక్రాల్‌, 
జగన్నాథ రథచక్రాల్‌, 
రథచక్రాల్‌, రథచక్రాల్‌, 
రథచక్రాల్‌, రథచక్రా 
లొస్తున్నా యొస్తున్నాయి! 


పతితులార! 

'భ్రష్టులార! 

మొయిల్డారిని 

బయల్దేరిన 

రథచక్రాల్‌, రథచక్రా 
లొస్తున్నా యొస్తున్నాయి! 
సింహాచలం కదిలింది 
హిమాలయం కరిగింది, 
వింధ్యాచలం పగిలింది 
సింహాచలం, సంధ్యాచలం... 
మహానగా లెగురుతున్నాయి! 
మహారథం కదలుతున్నాది! 
చూర్ణమాన 

ఘూర్ణమాన 

దీర్జమాన గిరిశిఖరాల్‌ 
గిరగిరగిర తిరుగుతున్నాయి! 


క్‌రి కవితా ప్రస్థానం (కవితలు) 


పతితులార! 

'భష్టులార! 
బాధాసర్పదష్టులార! 
రారండో! రండో! రండి! 
ఊరవతల నీరింకిన 
చెరువుపక్క చెట్టునీడ - 
గోనెలతో, కుండలతో, 
ఎటు చూస్తే అటు చీకటి, 
అటు దుఃఖం, పటునిరాశ - 
చెరసాలలు, ఉరికొయ్యలు 
కాలువలో ఆత్మహత్య! 
దగాపడిన తమ్ములార! 


మీ బాధలు నే నెరుగుదును... 


వడలో, కడు 

జడిలో, పెను 

చలిలో తెగనవసి కుములు 
మీ బాధలు, మీ గాథలు 
అవగాహన నా కవుతాయి! 


పతితులార! 

'భ్రష్టులార! 

దగాపడిన తమ్ములార! 
మీకోసం కలం పట్టి, 
ఆకాశపు దారులంట 
అడావుడిగ వెళిపోయే, 
అరుచుకుంటు వెళిపోయే 
జగన్నాథుని రథచక్రాల్‌! 
రథచక్ర ప్రళయ ఘోష 
భూమార్గం పట్టిస్తాను! 
భూకంపం పుట్టిస్తాను! 


నట ధూర్జటి 

నిటాలాక్షి పగిలిందట! 
నిటాలాగ్ని రగిలిందట! 
నిటాలాగ్ని 

నిటాలార్చి! 

నిటాలాక్షి పటాలుమని, 
ప్రపంచాన్ని భయపెట్టింది! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


అరె రూం! రూయ 
రుటక్‌, ఫటక్‌... 
హింసనచణ 

ధ్వంసరచన, 

ధ్వంసనచణ 

హింసరచన! 
విషవాయువు, మరఫిరంగి, 
టార్బీడో, టోర్నాడో, 

అది విలయం, 

అది సమరం, 

అటో యిటో తెగిపోతుంది! 


సంరంభం, 

సంక్షోభం, 

సమ్మర్థన, సంఘర్షణ 
హాలాహలం పొగచూరింది! 
కోలాహలం చెలరేగింది! 


పతితులార! 

భష్టులార! 

ఇది సవనం, 

ఇది సమరం! 

ఈ యెగిరిన ఇనుప డేగ 
ఈ పండిన మంట పంట 
ద్రోహాలను తూలగొట్టి, 
దోషాలను తుడిచిపెట్టి, 
స్వాతంత్ర్యం, 

సమభావం, 

సౌభ్రాత్రం, 

సౌహార్దం 

పునాదులై ఇళ్లులేచి, 
జనావళికి శుభంపూచి - 
శాంతి, శాంతి, కాంతి, శాంతి 
జగమంతా జయిస్తుంది! 
ఈ స్వప్నం నిజమవుతుంది! 
ఈ స్వర్గం బుజువవుతుంది! 
పతితులార! 

'భష్టులార! 
బాధాసర్పదష్టులార! 


క్‌ి కవితా ప్రస్థానం (కవితలు) 


దగాపడిన తమ్ములార! 
ఏడవకం డేడవకండి! 
వచ్చేశాయ్‌, విచ్చేశాయ్‌! 
జగన్నాథ, 

జగన్నాథ, 

జగన్నాథ రథచక్రాల్‌, 
జగన్నాథుని రథచక్రాల్‌ 
రథచక్రాల్‌ 

రథచక్రాల, 

రథచక్రాల్‌, రథచక్రాల్‌, 
రారండో! రండో! రండి! 
ఈ లోకం మీదేనండి! 
మీ రాజ్యం మీరేలండి! 

- 940 


రుబాయత్‌ 


0%౬/16 0౧౧౧, ౮౦96౧౧ 51210 
1/2 015౧6, 660169 ౮౧౪1 
(1914 62/00, ౧|2౧6౮6|0 
ఇటీవల మా 1౧9౧01/200 


51000606 ౧6066, [016 10౫/6 
నీ!06/1 ౬1౧51610, ౮౬౦౦౦ ౬051610 
హరీన్‌ చట్టో, గిరాం మూర్తీ, 
ఇటీవల మా 1౧9౧1౧410౧ 


కథాకాలీ, కూచిపూడీ 

జావా నాట్యం, గ౮55120 82164 
ఆ౬22, గింగారి&, 04౧౦౦ 
హుషారిస్తాయ్‌, నిషా చేస్తాయ్‌ 


00౧ 826౧20, 14004౧ 82920 
14/26 61౧64౧), 11065, 000061 
కొంచెం 0౭౦౧౧9, కాస్త ౧౧౦-౧౦౧ 
ఒక 06౧ కాఫీ, ఒక పఫ్‌ 01047616 


తమాంషుద్‌ 
- ప్రతిభ శైమాసిక గిడుగు రామమూర్తి స్థారక నంపుటి 
త-1940 
శ్రీశ్‌ ప్రస్థానత్రయం 


డీ కంపోజిషన్స్‌ 


క్షే 
తురాయి కంటె ఆ 
కురాయికంటె,కీ 
చు రాయి కంటె - హిమాం 
శు రాయి గొప్పవాడు 
2 
భుజంగ ప్రయాతం, బభుక్షాభి ఘాతం 
చలంగారి పాపం. ప్రజామిత్రకోపం 
జరుక్‌నాథ 2200-80, మిణీ శాస్త్రి 146౧06(%) 
లతాంతార్ధ్థ రాగంబు లంబాడి లంగా... 
తి 
కాకి కేమి తెలుసు గ౧$౫౦౧౦ 2౧౬౫515 
ఆట వెలది ద్విపద కత్తగారు; 
5, 3, 2, ఆముక్తమాల్యద; 
విశ్వదాభిరామ వినురవేమ 
(పాఠాంతరం : దీని భావమేమి తిరుమలేశ) 
త్త 
హాంగ్‌కాంగ్‌లో 
కింగ్‌ కాంగ్‌తో 
ఒరాంగ్‌టాంగ్‌ ఆడిన 
పింగ్‌ పాంగ్‌ లాగు!! 
(సశేషం, బహుశా) 
- ప్రతిభ త్రైమాసిక గిడుగు రామమూర్తి స్మారక 
నంవుటి 4-2940 


విదూషకుని ఆత గహత్య 


కొవ్వొత్తు లారి పోయినై 

క్లోరోఫారంలా చీకటి కమ్మింది 

ప్రపంచం తన మరణశాసనం రాసుకుంది 
విదూషకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 


యంత్రాల మంత్రగానం 
విషధూమాల తుపాను 
స్టీమర్లో చింపంజీ 
నాందిలో భరత వాక్యం, 


60 కవితా ప్రస్థానం (కవితలు) 


మృత్యువులో సృష్టి 
విదూషకుని ఆత్మహత్య, 


విదూషకుని వికటహాసంలో 
కపాలం పకాలన్నది 

ఆకలి అన్నం వండుకుంది 
హంస ఆకాశం అందుకుంది. 


విదూషకుని విషాదం 
సముద్రంలో బడబాగ్ని 
భూకంపంలో ్రూట్‌శలాడ్‌ 
కాని 
కొవ్వొత్తులు మళ్ళీ వెలిగి 
మరణశాసనం మండిపోయింది. 
- ప్రతిభ త్రైమానిక గిడుగు రామమూర్తి స్మారక 
నంవుటి 4-2940 


టాంటాం 


నిన్ను 

ఇంద్రుడవనీ, చంద్రుడవనీ 
ఇంద్రుని సుతుడవనీ 
చంద్రుని హితుడవనీ 


ఇంద్ర సుతుని హితుని మేనమామ వనీ 
చంద్ర హితుని సుతుని బావమరిది వనీ 
కరి కరి భిత్‌ 

గిరి గిరి భిత్‌ - కబుర్లతో 

కవులు పొగడడం మేం వి 

న్నాం, విన్నాం 


కాని నువ్వు 
పురుగువనీ నురుగువనీ ఏమీ 
ఎరుగవనీ 


వొట్టి చేటపెయ్యవనీ 
కొయ్యవనీ గుడ్డి గవ్వ 
చెయ్యవనీ 


శ శ్రీీ ప్రస్థానత్రయం 61 


గోడమీద నీడవనీ 
చేతకాని వాడవనీ 
పెద్ద లక్కబొమ్మవి వాజమ్మవనీ 


మేధావద సాధారణ 
గాథలు మేం నమ్మమనీ 


కష్టం కావచ్చుగాని 
స్పష్టంగానే మేం అం 
టాం! అంటాం. 
- ప్రతిభ త్రైమానీక గిడుగు రామమూర్తి స్మారక 
నంవుటి 4-2940 


కొంటె కోణాలు 


ఛందో బందో బస్తులన్నీ 
ఛట్‌! ఫట్‌ ఫట్‌ మని త్రెంచి 
02౧౧ ॥! ఏమిట్రా ఇ? దంటే 
న|2)/! 115' ౧౦౪1౧/ అందాం 


అర్ధాన్ని అధ్వానపు అడవిలో వదలి 
గద్యాన్ని పద్యానికి పెళ్ళి చేదాం. 
కాదన్న మాదన్న యెవడన్నా ఉంటే 
వేమన్న యేమన్నాడో చూడమందాం. 


హుష్‌ హూష్‌ హూష్‌ హాష్‌ అని కేకలు వేసి 

కావ్‌ కావ్‌ మ్యావ్‌ మ్యావ్‌ అందాం గమ్మత్తుగా. 
న....న....న....న.... నత్తిమాటలు కూడా 
మ....మ....మ....మ.... మన వ్రాతల్లో ఉండొచ్చు 











అచ్చా! స్వేచ్చ్భాజీవీ! 

ఐతే, కైతే నీ వ్రాతని 
గీ/6౧౪౧|కోసం ఒప్పుకున్నా 
పానుగంటివారు ఒప్పుకోరు 
పానుగంటివారు ఒప్పుకోకపోతే 
పామువంటిదానికి విరుగుడుంది 
ఇంద్రకంటివారి నడిగితే 
ఏమిటంటారో తెలుసునా? 


కవితా ప్రస్థానం (కవితలు) 


“పులికి పిలక లేదనడం 
చలికి తెలుగు రాదనడం 
థీనివాసరావు వ్రాస్తున్నది 

మా నిషాద గీతంలో ఉన్నది.” 


కటకటా! లొటిపిటా చస్తే 

కృశా విషాదకావ్యం వ్రాయాలా? 
58%లో గ౫కర్థం తీస్తూ 

చలం కలం పట్టుకోవాలా? 


జీబ్రాకి 060/2 చిహ్నాల 
లాంకోటూ పాంకోళ్ళూ తొడిగి 
సాహిత్య పౌరోహిత్యం ఇస్తే 
వెర్రికాదు 56/91) రా సోదరా 
- ప్రతిభ ైమానీక గిడుగు రామమూర్తి స్థారక 
నంవుటి 4-2940 


అభిసారి కి కడసారి 


ఆకాశం మీద రాకాసికోర 
ఏడకయ్యా పోతావు 
కోరచుట్టూ నెత్తుటి చుక్కలు 
ఏడకయ్యా పోతావు 


కనుమలోనిది - కొ-కొ-కొ-కొలిమి 
వెళ్ళకయ్యా చెడతావు 

నీడ చూడకు నీకే హాని 

సంకేతం నీ శ్మశానం 


వింతై నది విహంగం 
ఏడకయ్యా పోతావు 
చూపులలోనివి సూదులు 
ఎందుకయ్యా పోతావు 
పడుచుదనానికి జడుపు లేదు 
సంకేతం నా సరస్సు, 
వెళ్ళకు వెళ్ళకు చస్తావు 
నాచునిండిన కోనేరు 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


62 


ఏమిటి దంతపు చర్మంమీద 
ఎర్రని పచ్చని దేదో మచ్చ 
లోతులోయలో భూతాలు 
కొలిమినిప్పులో గుర్రాలు 


సూదికి కంట్లో సోపానం 
కాళ్ళకి కళ్లూ సంకెళ్లూ 
సంకేతం నీ సాల్వర్పాన్‌ 
జలపాతంలో జంధయూటి 
- ద్రతిభ 2940 జులై 


ప్రభాతపూజ 
నీ పూజవేళ సన్నిహితమైనదిలే! ది 

శా పాండిమజ్యోతి వ్యాపించినదిలే! 
పదిలముగ నునులేత 

హృదయముల ననపూత 

పరిమళములే బ్రదుకు పళ్లెరము నిండినవి, 
నీ పూజవేళ! 


అప్రతిమాన మీ ఉదయ హర్ష సమీర విహారకేళి! నా 
కీ ప్రకృతి ప్రతోళికల నెల్లెడ తోచు పవిత్ర భావనా 
దీప్ర మధూళులే! అనుమతింపుము నీ చరణాబ్ది సేవకున్‌ 
కప్రపు కమ్మవాసనలు క్రమ్మ నొసంగెద నా నివాళులన్‌ 


లలితమనస్కుడన్‌, తళతళల్‌ పొడసూపగనే విహాయసాం 

చలముల చంచలాలతల సఖ్యము నాసయొనర్హు, అట్టి 

నా 

అలరుటెడంద నీ ఉదయహాస మరీచులు సాగి సోత్సవో 
జ్వల సుఖనీయగానము దెసల్‌ ప్రసరించగ 

ప్రోత్సహించెడున్‌ 


ఎచట చూచిన సవ్యరుచులు తులకించు ఈ 
ప్రకృతి సర్వమ్ము నీ ప్రతిబింబముగ తోచు 
నీ పూజవేళ! 


ఇది సకలమ్ము సుందరము, నింకను మోహనమున్‌, 
ప్రమోదసం 


కవితా ప్రస్థానం (కవితలు) 


పదలకు తానకమ్ముమ, దివస్సముదార సుహాసినీ ముఖా 

జ్ఞ దరవిలాస హాసరుచి, పౌర్ణమిరేల ్రవించు చంద్రికా 

హ్రదర్సురి, అవ్యయ వ్యసనహారి సుగంధిల 
సూనదామమున్‌ 


దీని ధరింతునా గళము దివ్య పరీమళముల్‌ వెలార్చగా? 
మౌనముగా మనోజ్ఞ సుషమా వికసద్రుచు 
లానుచున్‌, విలో 
లానిలమట్లు విశ్వసనలాలసతన్‌ ప్రసరించి పోదునా? 
స్నాన మొనర్హునా రుచిర జాహ్నవి ఈ నవ 
భావవాహినిన్‌? 


నా మనస్సున మశ్ళణ తేజోమయ ప్ర 
పంచ మాంగళ్యములు విప్పి పాడుకొనెడు 
ఈ సుధాస్మేర సౌందర్య మీ ప్రభాత 
సరళ సమయము పూజా ప్రసన్న మయ్యె. 


ఈ విధి నేకరీతి ప్రవహించు ప్రమోదర్సురాన తేలి పో 
గా వలతున్‌ సుఖమ్ముమెయి, కాలకుజమ్మున 
రాలిపడ్డ తే 
జోవిదిత ప్రసూనముగ, సొంపులు గుల్కెడు మేలి 
ముత్తెవున్‌ 
నావగ, నన్ను పెల్లిరియ నల్లెలకుల్‌ మృదు హాసఫేనముల్‌ 


ఎట కనినన్‌ ప్రహర్షము హసించు 
ముఖాబ్దములారయన్‌ సము 
తృటముగ సోకు ఈ సుఖ సుధామయవీచిక, లీ రసాబ్ధికిన్‌ 
తటము లెరుంగగాబడవు! ధన్యుడ నీ యుషసి ప్రభావతీ 
నటనములో త్వదంఘ్రినలినమ్ముల పూజ 
యొనర్చ గల్లితిన్‌ 


నీ పూజవేళ సన్నిహితమైనదిలే! ఇ 


దే పుణ్య లావణ్యమో పొంగినదిలే! 
- భారతి - అక్టోబర్‌ 1940 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


మాటల మూట 


ఒక మంచి శుక్రవారం నాడు (అయ్యో అంత 
మంచిది) నా భాషను మూటకట్టి, మూపున వేసుకొని 
నా విశ్వాసం గల కుక్కను వెంటబెట్టుకొని బయలుదేరగా, 
సూర్యుడు చూస్తున్నాడు. పువ్వులు నవ్వుతున్నాయి. 

నేను చేస్తున్న ప్రయాణపు దారిలో ఆగమని ఒక 
చెయ్యి అరిచింది. ఎవరిదా చెయ్యి అని ప్రశ్నించగా, 
(నేనుకాదు, కుక్క మాయమయింది. నేను ఆగలేదు. 
అక్కడ ఉన్న చెట్టు అంతసేపూ నేను చూడనిది నాకంటి 
నాకర్షించింది. దేవేంద్రుడేమో అని భయపడ్డాను. వెయ్యి 
కళ్ళున్న ఆ చెట్టును చూచి, వాటిలో అన్నిటికన్నా ఒక 
పెద్దకన్ను ఆగమని అరిచింది. నా పాదాల చప్పుడు 
భూమిలోని తన వేళ్ళద్వారా పసికట్టిందేమో - నేను 
ఆగలేదు. 

నా మూవున భారంగా తోచిన భాష దాహం 
వేస్తున్నదని అరిచింది. అసలే ఆకలిగా ఉన్న నేను 
సరసుల దారి తప్పిపోయాను. మంట. ముళ్ళడొంకలు, 
నెక్‌టై, టైపురైటరు, హంస ఎందువల్లనో వరుసగా 
ఒకదాని తర్వాత ఒకటిగా నా మనస్సులో దొర్లుతూ 
క్షణంలో కనబడి మరుక్షణం మాయమై పోయినవి. నాకు 
వాటి అర్ధంగాని అవసరంగాని అవగాహన కాలేదు. 

నా కుక్క ఇంతలో జాలిగా అరిచింది. ఎవరా 
వస్తున్నవారు? ఎదురుగుండా గుండెలు బాదుకుంటూ, 
మూడు చీలికలుగా చీలిన నాలుకను జడిపింపుగా 
కదిలించుతూ, ఎవరా వస్తున్నారని చూశాను. మరు 
మరీచిక. మరీ చికాకుపడి, నన్ను నా అవజ్ఞతకు 
నిందించుకొని, నిలవకుండా నడిచిపోయాను. 

నన్ను ఆగమని ఆజ్ఞాపించవద్దని అవ్వని ప్రార్థిం 
చాను. అవ్వకి బ్రహ్మచెవుడు. ఆవిడ చుట్టూ ఆవిడ వంటి 
వారే మూగి, ఆధ్యాత్మిక భజన చేస్తున్నారు. కొన్ని ప్రశ్నార్థ 
కపు గుర్తులూ, ఒక విభూతి పండూ, రెండు మూడు 
అక్షింతలూ నామీద వేశారు. 

నాలో ధిక్కారం ఘీంకారం చేసింది. ప్రశ్నార్థకపు 
గుర్తులను మాత్రం మూటలో కట్టుకొని, వెళ్ళిపోయాను 
విసురుగా. 

మూటలో విప్లవం, మాటలు కలుస్తూ, విడిపోతూ, 
నాట్యం చేస్తూ, ప్రాకుతూ, మొగ్గులు వేస్తూ, పాడుతూ, 
అరుస్తూ విప్లవం. 


కవితా ప్రస్థానం (కవితలు) 


కొమ్ముల బండీ రాకాసి నాకేసి చూసినప్పుడే వివర్ణత 
తటస్థించింది. గుణితం ద్విగుణితమయింది. ఓ అధ్వా 
న్నప్రు అడవీ, అసారకాసారమా, ఆగమన్నవాడిని నేను 
నన్ను ఆగమన్నప్పుడు నే నెలాగ ఆగలేదో ఆలోచించు 
కొని, అన్నానా లేదులే. 

కొన్ని మాటలు లయగా కలయగా వాటి ధ్వనులవల్ల 
ఒక శక్తి రేగింది. కవిత్వం పట్టుకో అన్నారు. చిన్నపిల్లల 
గొంతుక లోనికి పారిపోయి దాగుంది. వార్తాశీర్షికలూ, 
సినిమా ప్రకటనలూ నన్ను ఆకర్షించడం మానలేదు. 
కార్టూన్‌ చిత్రం కలతపెట్టి, కలలు పుట్టిస్తుంది. హల్లుల 
అదావిడికి అచ్చులు విచ్చుకత్తులు. అచ్చులమాట 
వచ్చినప్పుడు ఆర్ధర్‌ రింబో జ్ఞాపకం వస్తాడు. మనలో 
వర్ణభేదం పోయింది కాదు. సంక్రాంతికి రంగులేదు. 
నిఘంటువుకి నిప్పుపెట్టె. 

తర్వాత కొంతకాలానికి ఒక గడుసుపని చేశాను. 
అది నా రహస్యం. ఒక్క నా కుక్కకు మాత్రమే ఎలా 
తెలినిపోయిందో తెలిసిపోయింది. నేను చాలా 
భయపడ్డాను. ముఖం చేతులలో మూసుకున్నప్పుడు 
చేతులలో ముఖం కనబడింది. నా కన్ను పేరు కామాక్షి 

ఇంతలో విశ్వనాథ సత్యనారాయణ వేషం వేసుకొని, 
నన్నయ భట్టుగారు కనబడ్డారు. నమనస్మరించాను 
నమ్మలేదు. ఆ మూట విప్పమన్నారు. మీ వేషం 
వివృండన్నాను. ఈరీతి వేము వోరావోరీగా 
పోరాడుతుండగా, రుక్క్మిణీనాథశాస్త్రి వేషం వేసుకొని 
రుక్మిణీ నాధశాస్తి వచ్చాడు. ఆ మూటలో ఏముందో 
నాకు తెలుసునన్నాడు. రెండే రెండు అక్షరాలు, శ్రీశ్రీ 
అన్నాడు. నా కాశ్చ్వర్యమయింది. నన్నే నేను 
మోస్తున్నానంటే నమ్మలేకపోయాను. 

- ఆంధ్రవత్రిక 1940 డినెంబరు 22 


“మన భావలో అతి వాన్తవిక రచనకు ఇదే 
మొట్టమొదట ప్రయత్నం. అతి వాస్తవిక రచన అంటే 
మనన్సంచారంలోని అనంలక్ష్య[క్రమాన్ని పైకి తేవడం 
అన్నమాట. రూవం నరిగా ఏర్పదని ఊవాలకు రూవం 
ఇవ్వడం. 'మంట, ముళ్ళదొంకలు, నెక్ష్‌ట, ట్రైవ్లరైటర్‌, 
వాంన ఇవి ఎందువల్లనో వరునగా ఒకదాని తరువాత 
ఒకటిగా నా మనస్సులో దొర్లుతూ క్షణంలో కనబడి, 
మరుక్షణం మాయమైనవి” అన్న వాక్యంతో పైన అన్న 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 654 


వాక్యం నమన్వయిన్తుంది. అసార కాసారమా (౧) 
'కాసారమా'లో సార పోతే కామా () ఇది” మనకు 
కొత్తది కాదు. వను చరిత్రలో, సారసలోచనలున్న చోట 
రసభంగం అంటే సాలోచన లౌతారు అన్నదానిలాంటిది 
ఇది. ఐత్తే నా కన్న కామాక్షి, కామాచూవులు చూనింది 
అన్నచో కొత్తే వువ్వులు చూస్తున్నాడు. చెట్టు అరవదం 
ఇవన్నీ అతీతమైన ఊవాకు నిదర్శనాలు” 


గర్జించు రష్యా 


(7౧6 50౪16141 [౧006 ౧౭9 0౦౧6 
1౧1౦ &0100 - 145 1160) : ౮౮౧6 41) 
గర్జించు రష్యా! 

గాండ్రించు రష్యా! 

పర్దన్యశంఖం పలికించు రష్యా! 
దౌర్జన్య రాజ్యం ధ్వంసించు రష్యా! 
లేలే రష్యా! 

రారా, రష్యా! 

రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా! 


వ్యక్తి స్వతస్సిద్ధ స్వాతంత్యదాతా! 
పతిత నిర్ణతిక ప్రపంచత్రాతా! 
భావికాల స్వర్ణభవన నిర్మాతా! 
లేలేలే రష్యా! 

రారారా రష్యా! 


రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా! 


పుష్కిన్‌, గోగోల్‌, షెకోవ్‌, టాల్‌స్టాయి 
డోస్టోయ్‌వస్కీ గోర్కీ కూప్రిన్‌ 
శిల్పస[మ్రాట్టులై 

జీవితం మథియించి, 
పాపపంకంనుండి పద్మాలు పుట్టించి, 
కార్మిక స్వర్గాన్ని కలగన్న రష్యా! 
రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా! 


మార్క్‌, ఎంగెల్స్‌, బుఖారిన్‌, బకూనిన్‌, 
క్రోపోట్కిన్‌ భావాల కోలాహలంతో 


కవితా ప్రస్థానం (కవితలు) 


లెనిన్‌ తపస్సు, 

స్టాలిన్‌ సేద్యం 

జ్వలించిన, ఫలించిన సముజ్జ్వల తేజం! 
యునైటెడ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రాజ్యం! 
స్వాతంత్ర్య శత్రువుల గుండెల్లో బల్లెం! 
పరపీడనాపరుల ప్రాణాల భైరవి! 
రారారా రష్యా! 

లేలేలే రష్యా! 


రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా! 


ఈ అగ్ని వర్షాలు, 

ఈ రక్తపాతాలు; 

ఎలాగూ వచ్చాయి, ఏమయితే కానీ! 
ఈ సవన రంగంలో ఎగరనీ జీవాలు! 
ఈ సమరం తుది చూడక 

ఇక నిలిచి పోరాదు! 

తిరుగు లేని ప్రతిజ్ఞ తీసుకో రష్యా! 


పెట్టుబడి కూటాలు కట్టుకడుతున్నాయి! 
కట్రలూ, కూహకం చెలరేగుతున్నాయి! 
అసత్య ప్రచారపు రేడియో బాకా, 
రాజకీయాలలో రంకువేషాలు, 
మరఫిరంగులు తెచ్చి మందిచ్చి, రష్యా! 
విమానబాహువులు విసురుతూ, రష్యా! 
అనంత ప్రపంచం అంతటా నీవై 

నీ గొడుగు నీడల్ని సాగించు రష్యా! 
స్వతంత్రత, సమానత సాధించు రష్యా! 
రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా! 


సుప్తకంకాళాలు మేలుకొంటున్నాయి! 
ప్రపంచం పడగెత్తి బుసకొట్టి లేచింది! 
కార్మికులు, కర్షకులు, తాడితులు, పీడితులు, 
కెరటాలుగా పొంగి తిరగబడుతున్నారు! 
ప్రపంచం నీ కోసం పరిపక్వంగా ఉంది! 
కోటిగొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి! 
కోటి చేతులు నిన్ను కౌగిలిస్తున్నాయి! 

'సైం అంటూ రష్యా! 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


జై అంటూ రష్యా! 

లేలేలే రష్యా! 

రారారా రష్యా! 

రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా! 


= 1942 


నిజంగానే? 


నిజంగానే నిఖిలలోకం 
నిండుహర్నం వహిస్తుందా? 
మానవాళికి నిజంగానే 
మంచికాలం రహిస్తుందా? 


నిజంగానే, నిజంగానే 
నిఖిలలోకం హసిస్తుందా? 
దారుణద్వేషాగ్ని పెంచే 
దానవత్వం నశిస్తుందా? 


బానిసల సంకెళ్లు బిగిసే 
పాడుకాలం లయిస్తుందా? 
సాధుసత్వపు సోదరత్వపు 
స్వాదుతత్త్వం జయిస్తుందా? 


జడలు విచ్చిన, సుడులు రెచ్చిన 
కడలి నృత్యం శమిస్తుందా? 
నడుమ తడబడి, సడలి, ముడుగక 
పడవ తీరం క్రమిస్తుందా? 
నిజంగానే, నిజంగానే? 

= 942 


మహాకవి ఆశ్చర్యం 


సూది కొనవలె సూక్ష్మమైన ఒక లోకం. నా ఆలోచన 
అయస్కాంతం. 

అణువులో ఆలాపన, కలంలో కలకలం, అణాలో 
ఆల్మెమీ, ఆరాధనలో ఆముదం. జింటావ్‌ నన్ను తింటా 
నంది. రత్నాలు 9, రసాలు 9, ఆకాశనేత్రంలో అష్టాదశ 
పురాణాలు. ఇంద్రధనుస్సు వాయిస్తూ ఎవరో పాడు 


65 కవితా ప్రస్థానం (కవితలు) 


తున్నారు. ప్రవాళ ద్వీపంలో మరకత మంజీరం 
కాబోలును! 


ఆంబోతులు 

మరచిపోయి చూచినవి, చూచి మరచిపోయినవి. 
అనుకొని ఆలకించినవి. ఆలకించినట్లు అనుకున్నవి. 
ఆకస్మికంగా ఆఘ్రాణించినవి. రుచి చూచి రచించినవి. 
స్పృశించి అనుభవించినవి. రమ్మంటే రావు. వొద్దన్నా 
వొస్తాయి. నాటకశాలలో గురకపెడుతూ, జంతు 
ప్రదర్శనశాలలో పియానో వాయిస్తూ, వస్తువిక్రయ 
శాలలో వేణ్లీళ్ళు తాగుతూ, బ్రిడ్జి పక్క పిల్లిమొగ్గలు వేస్తూ, 
లాడ్జిలో కూరగాయలు కోస్తూ ఎప్పుడో వస్తాయి. ఎలాగో 


కెమెరా కన్ను 

చంద్రకిరణాలనే శాశ్వతంగా తాగలేము. సందులో 
వుంది సాహసం, జడవనివ్వదు సౌందర్యం. సరదాకొసని 
కొరడాకొనని నరదాకొనని కొరడా. నా యిష్టం 
వచ్చినంత రాస్తాను. ఎక్కడ ఆగాలో ఎరుగుదును. 
అధరం నా ఆదర్శం. బింబంలో ప్రతిబింబం 


మోసం 

మోదం 

మోసం 

కూర్చొని చేసిన పాపం గుడికట్టినా పోదు. 
చిన్నప్పటిమాట. ఆడపిల్లల బడిలో అటెందెన్సు రిజిస్టరు 
తస్కరించిన తర్వాత చేతిలో పని చేతిలోనే అయి 
పోయింది. “అన్నన్నా ఎంతపనిచేశానా” అనుకున్నాను. 
కొన్ని సంపాదకీయ రచనలకంటె నయమే అనిపిస్తుం 
దిప్పుడు. 


కైమోచే సిరి 

పిల్లి తాగుతూన్న పాలలాగు బాధతో పడుక్కున్నాను. 
కొన్ని రూళ్ళకర్రలు. వాటికొక దారంకట్టి లాగుతూ 
పందికొక్కులాంటి పొడుం డొక్కు వస్తోంది. సీసాలుతే, 
పసుపు పచ్చని పత్రికలు కట్టుకొని పెళ్ళికూతురయింది 
వాస్తవికత. 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 66 


శారదాబిల్లి 

ఛందస్సు (గాయత్రీ సాక్షిగా చెబుతున్నాను) ఎటు 
తిరిగితే అటే ఒరుగుతుంది. విధానంలో వికారం - 
మాత్రలు మింగడం నాకు చేతకాదు. అల్లిక రంగవల్లిక, 
అంకెలు మన సంకెళ్ళు. అడగవయ్యా ఆర్థికశాస్త్ర 
పండితుణ్ణి. పర్వతం పండి బద్ధలవుతోంది. లావా - 


దేవీ 

(శావణ శుద్ధ దశమీ సోమవారం మెడమీద 
అవతారాలు కప్పుకొని చంద్రుడు తొంగి చూశాడు. 
బడబానలంవలె భయంకర మనోహరమైన పయోధి. 
అదృష్టంవలె అఘం వలె నౌకాభంగంవలె, నగ్ననక్ష్మత్రం 
వలె నలుచదరవు నీలిమందు. అందులోనిది తిమిం 
గలం. దానికొక బెత్భానా, దంతాల సందున కార్థానా 


జౌరత్‌ ఖానా 

జరత్మారుని చమత్కారంలాగు నన్ను నేను తిరగేసి 
తొడుక్కున్నాను 

అడుగునుంచి చూపిస్తే అస్థిపర్వతం 

అగ్ని పంజరం, మీదనుంచి చూస్తే మేగాకేసు, 
మీరట్‌ కార్థా 

అర్ధంకాదు ఆలాపన - అయితే - అబద్ధం కాదు 


ఆశ్చర్యం 


మహారాజశ్రీ 

కళ్ళ పిడికిళ్ళలో కర్పూర నీహారం ధరించి, ఉప 
మానం వంటి ఉల్కా గైవేయంతో కనీనికాధిష్టిత కాళి 
దాసుడై, ప్రబంధ [గ్రంథ గంధగజాన్ని అధిరోహించి 
అకస్మాత్తుగా సాక్షాత్కరించాడు మహాకవి ఆశ్చర్యం 


అతివా (11) 

రానేవచ్చావు ఎలాగూ, కళ్ళతోనయినా ఒకమాట 
ఆడుదూ - లాల్చీ విప్పేస్తానన్నాను. బహిరంగ రహ 
స్యాలు బయట పెట్టడాని కేమున్నాయి? అందరూ 
అనుకుంటున్నవే. తలలలో దాచుకుంటారు. కలలలో 
కరవ్వాస్తాయి. అన్నీ నాకు 64 లాగే కనబడతాయి. 
పరధ్యానంగా ఉన్నప్పుడు అర్థమవుతాయి. 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఆల్కెమీరా 

అన్నిటిలో అందం వుంది. అర్భం వుంది. 
కావలసినన్ని ఉపమానాలకి అక్కరలేనన్ని ఉపమేయాలు. 
ఎక్కడో పోలిక దొరుకుతుంది. ఎక్కడో చేతులు 
కలుస్తాయి. స్నేహం చేపడుతుంది. ఇంద్రనీల మణులను 
కరిగించి ఎవరో సముద్రాన్ని సృష్టించారన్నావే. ఆ మాట 
బుజువు చెయ్యగలవా? కార్మిక ఘర్మ కఠోర క్షారతలో 
కడలికి రూపం కలిగిందని నేనంటేనా కోపం? అదో 
దృక్పథం. అదో చిత్తవృత్తి. ఆ స్థితిలో అన్నీ క్షమిస్తావు. 
అన్నీ రుచిస్తాయి. 


దృక్కోణం 
స్వప్నాలను కోస్తున్నాడు శస్రవైద్యుడు...లలో, 
మేఘాలలో... యలలో, లోయలలో ఉన్నవి ఉంటాయి. 
పోయినవి పోతాయి. నీకెందుకు బాధ? బా...ధ 
బా...అబ్బా...బా...బా, బా, బా, బా, బాం, బాం, బాంబు 
= ఆంధ్రవత్రిక 1942 జనవరి 29 


మంటలు 


వెచ్చగా వాలుకుర్చీలో కూర్చుని 
నెగడి కదిపి మంటలు తెప్పించాను. 
బీభత్సశోభ వహించినవై 
హృదయవాంఛలో జన్మించినవై, 
కణకణ తలుపులు రేగినవి. 
కారునలుపు టడవులు పారినవి. 
మరకతపులంకలు కలలు కాంచినవి. 
సంధ్యానగరములు జ్వలించినవి, 
మండే ప్రాకారముపై ప్రాకారములై! 
శోణగవాక్షుల సత్రములు, 
దినప్రభుదీప్తులు చల్లు శీధువులు, 
స్ఫాటికచ్చవుల వెలిగించబడిన 
గోల్కొండఖనుల గుహాముఖాలు, 
మరి తిరిగిరాని వేసవులు, 

లిష్సాగ్ని గహ్వర గాధఢవాంఛలు, 
నిరతము జ్వలించు ట్రాయిపురి, 
ప్రదీపించు షెల్లీకాష్టాగ్ని 

నిద్రపోని భూతసర్చనేత్రాలు, 


జ ఠీశ్రీ ప్రస్థానత్రయం 67 


త్రుళ్ళింతలాడు మాంత్రిక కటాహాలు, 
సముద్రభిత్తికయగు టైరునగరినుండి 
విసురుగా పోవు హైమనౌకలు, 
గాలిలో గానములు కదుల్చుకొనుచు 
పల్లటిల్లు సొగసిల్లు తలంపులు - 
అంతలోననే, 
అలసకాంతిలో మిరుమిట్లు పొంది 
వేడి వెలుగులకు కనులు మూసితిని, 
అకస్మాత్తుగా అలమిన నిశలో; 
'్రవించుచీకటిలో, ముడుచుకొని 
భూజాలు స్వేదప్రవాహాలుగా, 
నా నెగడి మంటలకు ఆహారముగా 
రాక్షసి బొగ్గులు వగల్చుచుండిన 
మానవుడొక్కడు కానంబడెను 
మూలం : గిబ్సిన్‌ (1876-2962) రాసిన కవిత, 
ఆంధ్రవత్రిక వారవత్రిక 2942 ఫీబ్రవరి 


తిరుగుటపా 


నలుగురూ మాట్లాడే మాటలే నా నోటిలో పాటలై 
పోయిన రోజులు జ్ఞాపకం వచ్చి 
ఇంతలో మూడు పింగ్‌పాంగ్‌ బంతులు విసురుతూ 
కొండపక్క సెలయేరు గొణుక్కుంటూ 
తలనొప్పి అనే అనుభవం మానవ మస్తిష్మానికి చిరపరి 
చితమైంది కాబట్టి 
చిత్రకారుడు కుంచెతో కొత్త లోకాన్ని సృష్టిస్తున్నప్పుడు 
ప్రక్కనే నేను నిలబడి 
నిద్ర విచిత్రమైన విప్లవం అనుకోక తప్పదే అను 
కోట పక్క బెకబెక లాడుతున్న సినిమాపోస్టరు లాగు 
| ౧౫/౭ 16౧6 ౪100 1౧515 0౧ ౧౫|5౪౧౮6/512061౧00 ౧6 
ఈ లోకంలో ఎన్ని సిరాబుడ్లు ఉన్నాయో అన్నే 
వితంతువులున్నాయనుకోలేము 
116 ౪00 01009 ౧౧6 & ౧౧659౬06 1/0౧) 060106 1౧6 
500960 15 & 0921419 ౪/11) 1699 146 54160/ 0109. 
సిగిరెట్టు ఏమందండోయ్‌? "| ౫౫ & ౧౦౦ 6౫010166 
01467 
బెరా! ఎంత దైనందిన జీవితం 

- ఆంధ్రపత్రిక వారవత్రిక 1947 ఏప్రిల్‌ ౩0 


కవితా ప్రస్థానం (కవితలు) 


పేమగీతం 


ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని (ప్రేమిస్తుంది 
(ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది 
(ప్రేమను ప్రేమించిన ప్రేమ 
'ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది 
నర్సు కొత్త డాక్టరును ప్రేమిస్తుంది 
14 నం. కనిష్టీబు మేరీ కెల్లీని ప్రేమిస్తాడు 
హంటర్‌వాలా హంటర్‌వాలీని ప్రేమిస్తాడు 
నాయకులు నాయికలను ప్రేమిస్తారు 
మనవాళ్ళయ్య వాళ్ళవాళ్ళమ్మను ప్రేమిస్తాడు 
సరోజాబాయి సైకిలు మీద వచ్చిన కుర్రాణ్జి ప్రేమిస్తుంది 
వీధి కొసను అమ్మాయి గోడ చాటున అబ్బాయిని 
ప్రేమిస్తుంది 
చీ చీ చీ చీనావాడు చౌ చౌ చా చీనీదాన్ని (ప్రేమిస్తాడు 
ముసుగు మనిషి చచ్చిపోయిన మనిషిని ప్రేమిస్తుంది 
మహారాజుగారు మహారాణిగారిని ప్రేమిస్తారు 
మహిషం మహిషిని ప్రేమిస్తుంది 
నువ్వు ఒకానొకర్తెను ప్రేమిస్తావు 
ఒకానొకర్తె ఇంకొకానొకర్ని ప్రేమిస్తుంది 
భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు 
= ధంకా 294 ఫీబ్రవరి 
మూలం : జేమ్స్‌ జాయిన్‌ 


ద్వేషగీతం 

బెనుమరి బూర్జువా వర్ష్ణాలన్నా 
పోలీసు రాజ్యం 

పూజారి రాజ్యం అన్నా 

నాకు విపరీతమైన ద్వేషం 

అయితే వీటిని నేను 

ద్వేషిస్తున్నంత తీవ్రంగా 
ద్వేషించనివాణ్ణి మరీ తీవ్రంగా 
ద్వేషిస్తాను 

అసలు నేను వ్రాసిన కావ్యాలన్నింటిలో 
ఈ ద్వేషగీతం చాలా బాగుందని 
ఎవదైతే అనదో 

ఆ దొంగతొత్తుకొడుకు మొగంమీద 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఉమ్ముతాను 
(మూలంలో దీని శీర్షిక 0046 66 12 ౧౦6516 
“క్రావ్యవిమర్శ” అని) 
మూలం : పాల్‌ ఎలార్డ్‌ 
= పెంకీవీల్ల, మానవత్రిక 21943 


వాడిదే ఇంకో గీతం 


కత్తులు 
వాడిగా బలంగా 
వాటికి బరువే లేదు 


కత్తులు 

పెనుగులాడే జన సమూహాన్ని 
చీల్చుకుంటూ 

అలసిపోయినవి కొన్నీ 

డాబుగా దర్చంగా పోయేవి కొన్నీ 


కత్తులు 
అనంతాకాశంలో అంతిమ నక్షత్రాలు 
గాలిలో ఖైదు తలుపుల్లాగ 


కత్తులు 
అనంతాకాశంలో అంతిమ నక్షత్రాల 
గాలిలో ఖైదు తలుపుల్లాగ 


కత్తులు 
ఏడవడానికీ ఎన్నటికీ 
ఏడవక పోవడానికీ 


కత్తులు 
ఉషఃకాలపు పూలకాగితాలను 
చీల్చి చెండాడడానికి 


అన్నంలాగు నల్లగా తెల్లగా ఉండే 
జీవితపు గళ్ళ పునాదులను 
చిన్నాభిన్నం చెయ్యడానికి 


68 కవితా ప్రస్థానం (కవితలు) 


కత్తులు 
ఊపిరి మీద విషపాత్రికలాగు 
వరదల బాధను కనిపెట్టే 
ఉజ్జ్వల విషాదపు నగ్న బాహువుల్లాగ 
అర్ధంలేని దానికే అంతం తెలుసుకోవాలని 
మూలం : పాల్‌ ఎలార్జ్‌ 
ముద్రణ : పెంకివిల్ల మానవత్రిక 2943 


మంచి ముత్యాల సరాలు 


ఎర్రశాలువ కప్పుకొని మా 
ఇంటి కొచ్చిందొక రివాల్వర్‌ 
బాధలో బెంజైన్‌ సీసా 
(ప్రేమలో డైమాన్‌రాణి 


మెడకి కాంచనమాల చక్కని 
జడకు చుట్టిన పుష్పవల్లి 
చావుబతుకుల జమిలిదుప్పటి 
కప్పుకొచ్చింది 


'ప్రేమగానం మోసుకుంటూ 
మహాశంఖం మాటలాడదు 
ఐంద్రకార్ముక మంత్ర బర్హం 
మబ్బుచాటున మాయమైనది! 


పాతపీపా పీతపాపా 
పాడుకుంటూ తిరుగుతాయట 
కొత్త గొంతుక చెవిని పడితే 
గుడ్లు నిప్పులు చెరుగుతాయట 


నేను వెళ్ళిన నాటినుంచీ 
నీడలోపలి మేడ దగదట 
కోడిగుడ్డు ప్రమాణకంగా 
కృష్ణశాస్త్రిని చదవలేదట. 


నన్ను తిట్టిన తిట్లతోనే 
మల్లెపూవుల మాలకట్టెను 


శ శ్రీీ ప్రస్థానత్రయం 69 


నాకు వ్రాసిన ప్రేమలేఖలు 
పోస్టు చేయుట మానివేసెను 


వెయ్యి రాచ్చిప్పలని మేసిన 
వెర్రికుక్కకి గాలివాన 

రోలు చెప్పిన కథకి పాపం 
డోలు కంచికి పైనమైనది. 


ఓరి కూపస్థ భల్లూకం 
గోడపై రుద్రాక్షపిల్లీ 
ఆటలోపల అరిటిపండు 
పాట లెందుకురా. 


ఎగురుతున్నాయ్‌ ఇనపకోటలు 
పగులుతున్నాయ్‌ పాతపాటలు 
రగులుతున్నాయ్‌ రాచబాటలు 
రాజుకోవేరా. 


ప్రేమకీ సంఘానికీ ఒక 
జారుముడితో చాలు పోరా 
నిన్ను తిట్టేవాళ్ళకోసం 
కళ్ళు విప్పుకు నిద్రపోరా. 


ఇదే నా కడసారి సలహా 
ఇలా తే నీ మనిపర్సని 
ఆంధ్రపత్రిక కప్పుకొని కా 
రడవి కేగిం దా రివాల్వర్‌ 


నేడు నా కంట్లో సివంగులె 
నిద్రలో నిలిచే ఫిరంగులు 
కాళ్ళ చుట్టూ కపాలాలే 
కావ్యగీతి కలాపాలు 
- భారతి, మాసపత్రిక - మార్చి 1943 
(భారతిలో తొలిసారి అచ్చు వడినప్టుడు దాని శీర్షిక 
చళ్ళని ముత్యాల నరాలు) 


కవితా ప్రస్థానం (కవితలు) 


“కో ఈ హస్‌ రహాహైో 
“కో ఈ రో రహాహై 

ఒక మనిషి బ్రిడ్జిమీద నడుస్తూ జేబులోని చిల్లర 
డబ్బులు బిచ్చగాడి కిచ్చేస్తాడు. రిస్టువాచీని ఎదురుగుండా 
వస్తూన్న నర్సు కిచ్చేస్తాడు. కోటు తీసి నీళ్ళలో పడవేస్తాడు. 
దాని వెనుకనే నీళ్ళలో పడిపోతాడు. 

ఒక మనిషి వ్యాపారం సారం కనుక్కుంటాడు. వాడి 
చేతుల్లో రూపాయల చెట్లు మొలుస్తాయి. అవి బ్యాంకుల్లో 
బంగారపు గుడ్లు పెడతాయి. వాటిలోంచి కన్నీరు సొనగా 
కారుతుంది. 

ఒక మనిషి మైలురాయి దగ్గర మౌనంగా కూర్చుం 
టాడు. అనుక్షణం ఎవరో వస్తూన్నట్టు నిరీక్షిస్తాడు. 
బన్సులు లెక్కపెడుతూ బటానీగింజలు తింటూ 
వుంటాడు. మేఘాన్ని చూస్తూ కాలాన్ని మరిచిపోతాడు 

ఒక మనిషి నిచ్చెనలు మోసుకుంటూ తిరుగుతాడు 
- సంచీలో బాతుగుడ్లూ వాడూను; గోడకి నిచ్చెన 
చేరవేస్తాడు; నిచ్చెన ఎక్కి బాతుగుడ్దు ఆకాశంమీదికి 
విసురుతాడు. అంత ఎత్తు బంగారానికి హరిశ్చంద్రుణ్ణి 
కొనుక్కొన్న ఆసామీ వీడే. 

ఒక మనిషి రంధ్రాల్ని అన్వేషిస్తాడు. వాటి సైజుల్లో 
భేదం ఉంటుంది. 

ఒక మనిషి అరాజకాన్ని అమ్మజూవుతాడు. 
దీర్ణబూహువుల్లో దేన్నో దేవుతున్నట్టే వుంటాడు. యువకుల 
హృదయ రక్తకాసారాల్లో దొరికే గజనిమ్మపళ్ళు తప్ప 
మరేవీ తినడు. అదైనా రోజుకి ఒకసారి మాత్రం. 

ఒక మనిషి కాంభోజరాగం పాడుతూ కాలాన్ని 
వెళ్ళపుచ్చుతుంటాడు. వాడిదగ్గర ఒక విపంచి కూడా 
ఉందన్న సంగతి యిక్కడ జ్ఞాపకం చెయ్యకపోవడం 
అనవసరం. ఆ వేళల్లో ఆలాపించే రాగాల్ని శాసించడానికే 
ఆ వేళ్ళు. వాటి స్పర్శకి నక్షత్రాలు అంటుకుంటాయి. 
చంద్రుడిలో సరస్సులు సలసల కాగుతాయి. నా గుండెల్లో 
చలికాలం చివురు తొడిగి సీతాకోక చిలకతో పెళ్ళి 
మాటలు ప్రారంభిస్తుంది. 

ఒక మనిషి కర్పూరం కళ్ళకీ, సింధూరం చెక్కులకీ 
రాసుకుంటాడు. పూసుకుంటాడు. వాడొక కవి, రహస్య 
భాషలో అందుకున్న సందేశాలని వ్యాఖ్యానం చేస్తూ 
విమానశాఖలో పనిచేస్తాడు. బజారు ధరలు పడిపోతూం 
డడానికి వాదే గొప్పకారణం. 


జ ఠీశ్రీ ప్రస్థానత్రయం 70 


ఒక మనిషి రుద్రాక్ష తావళాలు మెడలో వేసుకొని 
జవం చేన్తూ వుంటాడు. బొజ్జతో ఆలోచిస్తాడు. 
వాడిముందు కొబ్బరికాయలు కొట్టొద్దు మొర్రో అని నేను 
మొత్తుకోవడం వల్ల ప్రయోజనం లేదని తెలిస్తే మాత్రం 
ప్రయోజనమేమిటి? 

ఒక మనిషి ఒక్కత్తెనే (ప్రేమిస్తాడు. ఆమె చచ్చి 
పోతుంది. తరవాత కథ తెరమీద చూడండి. 

ఒక మనిషిని ఉరి తీసేస్తారు. వాడి చావుతో శాంతిని 
కొనుక్కుంటుంది సంఘం; న్యాయశాస్త్రం తృప్తిగా నిట్టూ 
రుస్తుంది. వాడి నెత్తురు చిందినచోట ప్రతి సాయంత్రం 
ఒక కన్నులేని కుక్కపిల్ల జాలిగా మెరుగుతుంది. తన్ను 
అన్యాయంగా ఉరితీశారని చెప్పడాని కిష్టంలేనంత గర్వం 
ఆ మానవుడికి. 

ఒక మనిషి ఉపన్యాసాలిచ్చి గొప్పవాడవుతాడు. ఒక 
మనిషి చిత్తుగా తాగేసి బీదవాడవుతాడు. ఒకడు దొడ్డమ్మ 
దగ్గర కానీ తీసుకొని గాలిపడగ కొనుక్కుంటాడు. 
ఇంకొకడు దాన్ని లాక్కుంటాడు. 

ఒక మనిషి పరారీ అయిపోతాడు. వొకడు పూనాకి 
పోతాడు. ఒకడు పెళ్లాడేస్తాడు. ఒకడు పడుక్కుంటాడు. 
మరొకడు కునికిపాట్లు పడతాడు. ఇంకొకడు బాతాఖానీ 
కొడతాడు. ఒకడి ఏడుపుకి నవ్వొస్తుంది. ఒకడి నవ్వు 
ఏడుపు తెప్పిస్తుంది. ఉదాహరణలతో సహా ఇది నేను 
బుజువు చెయ్యగలను 

అండజ భీము డండడడ డండడ డండడ డండ 
డండ డండండడ డండ డండ డడ డండడ డండ డండ... 

స్వామీ దీని కంతమెప్పుడు? 

శిష్యా! ఇది అనంతం 
- శ్రావణి గద్య, వద్య వ్యాసావళి చతుర్ధ వార్షికోత్సవ 

నంచిక్క సాపొత్వమందలి 6-6-2943 


ఆఖరిమాట మొదటిమాట! 


ఆఖరిమాట మొదటిమాట 
ఆశలకేం అనంతం 
ఆకాశం నా గుడారం 
ఆలునా ఆస్తి 
ఆసియా అంతవాణ్ణి 
ఆశలకేం అనంతం 
అప్పారావు నా నేస్తం 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఆంధ్రత్వం నా శాపం 
విశాఖపట్టణం వూరు 
వెర్రాసుపత్రి పేరు 
ఆఖరిమాట మొదటిమాట 
ఆశలకేం అనంతం 
ఆసియా అంతవాణ్ణి 
ఆశలకేం అనంతం 


అమాంతంగానే 'కాదండయ్యా క్రమంగా క్ర 
క్రమంగానా 

సమస్తం మీ సమక్షంలో సమర్పిస్తా శమిస్తే 

కపాలం నవ్వితేనేం కంపింపింబింబింపిస్తానీ 

ప్రపంచాన్నే పాటల్లో ఆటల్లో నా మాటల్లో, 


ఇదే నా రహస్యం 
యథార్థం నా తురువు 


నాకేమున్నాయిలే ఆసులా రాజులా రాణీలా 
జాకీలా క్షణకాలం జెండా ఎగిరించేస్తాం 

ఆ కొంచెం చాలదంటే సైనైడు కూడా కొంచెమే కా 
దంటే కాదనండయ్యా అన్నయ్యలారా 

పరమాణువు నా ప్రపంచం 

నాతో నా గుణకారం 


క్షణాన్నే సాగదీస్తే కాలం డొంకంతా కదల్డా 

ఇలాగే ఎక్కేద్దాం శిఖరం కొత్తరాస్తాలు తీస్తూ 

మిలిట్రీ లారీ నడిపించే పద్ధతిలో పద్‌హతితోనే 

అణాలూ అరణ్యాలూ అణువులూ అద్రులూ 
దాటుకుంటూ 


ఆవేగంనా వేగం 
ఆసియాలకేం అనల్బం 


వికృత్వం శుంళాయమానంగా కనబడితేనేం 
ఒకానొక బుజుత్వం సాధిస్తాం మనం లోపా 
యికారి వ్యాపారాల్లో పాల్గొంటామా చేస్తే 
అకస్మాత్తుగా ఓపెన్‌గా చేస్తాం లేకపోతే నిద్రపోతాం 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


స్వప్నంలో స్వర్గం 

హతాశయాలకి పొటాసియాలు 

హిప్పోపోటామస్‌ హిట్లర్‌ హిండెన్‌బర్గు హిడింబా 
హిరణ్యాక్ష రాజ్యాలూ ఇవన్నీ ఎందుకోయ్‌ హ్రీ హ్రీ 
శ్రీతో శ్రీ శ్రీశీతో శ్రీశ్రీ శ్రీశ్రీశీతో శ్రీశ్రీశ్రీ 

శిఖరంపై జెండా శిలలకి ప్రాణం చీనీతో చీనాతో స్నేహం 


ఆఖరి మాట మొదటిమాట 
ఆశలకేం అనంతం 
అప్పారావు నా నేస్తం 
ఆంధ్రత్వం నా శాపం 
ఆశయం అంతవాణ్ణి 
ఆశలకేం అనంతం 

ఆఖరి మాట మొదటిమాట 
ఆశలకేం అనంతం 
అప్పారావంత వాణ్ణి 
ఆశలకేం అనంతం 

- ఆనందవాణి వారపత్రిక, 28-6-2944 


శ్రీ శ్రీ మార్కు పద్యాలనే వాడుడు 
రెండు ఖడ్గాలు 
రెండు ఖంజరీటాలు 


రెండు అగ్నిపర్వతాలు 
రెండు ఆజంనేయదండకాలు 


జోజో 
జేజే 


రెండు కంకాళాల కార్తిక దీపాలు 
రెండు రాబందుల రా(జా)జీనామాలు 
రెండు కళ్ళు తెరచిన నాగళ్లు 

రెండు పిడికిళ్ళు బిగించిన కొడవళ్ళు 


హాహా 
హూహూ 


రెండు కళ్ళు 
రెండు కళ్ళజోళ్ళు 
కవితా ప్రస్థానం (కవితలు) 


రెండు కళ్ళజోళ్ళ నోళ్ళు 
రెండు కళ్ళజోళ్ళ నోళ్ళ వాగుళ్లు 


హీ్‌హీ 
రీరి 


రెండు టెలిగ్రామ్య భాషలు 
రెండు సమస్తాంధ్ర ఘోషలు 
రెండు నిండు కొబ్బరికాయలు 
రెండు ఎండు నారింజకాయలు 


బాబా 


వీబీ 


రెండు చదువురాని విస్తరాకులు 
రెండు దారితప్పిపోయిన కిరీటాలు 
రెండు చీకటింట్లో రాకాసి కేకలు 
రెండు నిలబడ్డ నిట్టూర్పు కొరడాలు 


దాదా 


దీదీ 


రెండు వేషాలు విప్పివేసిన తలగడాల కింద 

నిద్ర మేల్కొన్న నఖక్షతాలు 

రెండు నిశ్శబ్దాలు విసిరిన సరిగమ పదని శల మీద 
నీడలు పలికించిన విలోల కల్లోలాలు 

రెండు యుగాంతాల సందున దిగంతాల మాటున 
వసంతా లాడుకునే అనంతాలు 


నేనే 


నానా 


రెండు జగన్నాథ రథరథ రథాధర ధరాధర 
రసాతల (జల) పాతాళాలు 

రెండు స్వయంశమం వరంతకం ప్రకంపమాన 
లోకాలోక విలోకనాలు 

రెండు భ్రమాభ్రమర భ్రమణ భ్రమణ 
భమావరణ బ్రహ్మవైవస్వత మన్వంతరాలు 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


రెండు నవరత్న - ఆంధ్ర 
రస ప్రపంచ మహాప్రస్థానాలు 
రెండు చాలీచాలని కాలీకాలని లంగావంచాలు 
రెండు ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ థియేటర్‌ స్టార్లు 
రెండు ఆరుద్రాభిషేకాలు 
రెండు రిక్షాపై మౌన శంఖాలు 
రెండు విబ్దియార్భాటాలు 
రెండు హనుమత్‌ శాస్త్రాలు 
రెండు నమస్మరించదగిన విశ్వనారాయణాస్తాలు 
రెండు నామరహిత ఫిడేలు రాగారాబాలు 
రెండు పిఠాపిఠా కఠోరకుఠారాలు 
రెండు గోరావీణా వినాయకారాగారాలు 
రెండు తృవ్వట బాబా సిగపై పువ్వులు 
రెండు సిరి సిరి మువ్వల నవ్వులు 
రెండు బీరెండ వాసన ఒకట్లు 
రెండు తురుఫాసు కవిత్వాల శకట్లు 
రెండు తుపానుమానాలు 
రెండు తుపాకి స్నానాలు 
రెండు సిన్‌ సిన్‌ సిస్‌ కిస్‌ కిస్‌ కిస్‌ కోణాలు 
రెండు ఖడ్గాల కంకాణాలు 
రెండు కళ్ళ నోళ్ళు 
రెండు కళ్ళు తెరిచిన పిడికిళ్లు బిగించిన 
మానవ సరోవరంలో వికసించిన 
మందారాక్షరాల 
మరచిపోలేని 
మద్రాక్షస 
ముద్రాక్షసరాలు 
- ధంక్సా మానవత్రిక నవంబర్‌ 2944 


ఎన్నాళ్లు ఇంకా 

గండభేరుండవు లెక్కలతో ద్వేషం వచ్చింది 'పేదవాళ్ళతో 
చెప్పింది. “మిమ్మల్ని దోచుకున్నా” రని. 

మురికి కాలువలను చూపిస్తే నగరం మొగం చిన్న 
బోయింది. ఫ్యాక్టరీ గొట్టంలో ప్రతిధ్వనించిన కేక విని 
కార్మికుడు తుళ్ళిపడ్డాడు. అతని కళ్ళలో ఆహాశ్చర్యం. 
ఎన్నాళ్ళు అంది ఎలక్ట్రిక్‌ ట్రెయిన్‌. ఎన్నాళ్ళు అంది 
ట్రాంబండి, బస్సు, జట్కా, రిక్షా, ఎన్నాళ్ళు అంది షాపు 


కవితా ప్రస్థానం (కవితలు) 


నోరు. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అంది కాలేజీ అంది ఆసుపత్రి 
అంది మ్యూజియం. 
నడివీధిలో వాన 
ఎక్కడయినా దొరుకుతుందా ఒక్క పుష్పం అని వెదికాను. 
ఏ కాఫీక్లబ్బు కూడా నన్ను ఆహ్వానించలేదు. ఈ చీమలకు 
రెక్కలు వస్తే ఏందారి అనుకున్నాను. 
ఎన్నాళ్ళు అంది ద్వేషం. 
కళపెళ కాగుతోంది రక్తం. బిగుసుకుపోతున్నాయి 
సంకెళ్లు. పిడికిలిపట్టి ఆకాశాన్ని బెదిరించాను. వికటంగా 
నవ్వింది మెరుపు. ఉరుము నన్ను ఓదార్చింది. 
ఎన్నాళ్లు అంది వాన 

రచన : 2944 


భ్రమరగీత 


(శాంతిలో అశాంతి అశాంతిలోనే శాంతి అనుభ 
వించగలడు శ్రీశ్రీ) 

గిరగిరగిరాం 

భ్రమరం 

గిరాం భ్రమరం 

భ్రమం 

“భ్రమరణం'” 

భ్రమణ భ్రమరం 

భ్రమర భ్రమణం 

గిరగిర గిరాగిరాగిరాం భ్రమణం 

రణం 

మరణం 

రణమరణం దారుణహసనం 
ధిషణానిధనం 

వృథామథనం 

అది నా చెవిలో కథనం 

లోకధనం 

కదనం 

కదన కథాకథనం 

అది నా యెదలో రణనం 

రుణ రుణ ర్సుంరుణ ర్సుణార్సుణా నిక్వణనం 
అది నా నయనంలో ప్రథమారుణ కిరణం 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


రణ నిస్సహణం 

వధా విధా నాచరణం 

నాలో లోలోపల భ్రమా భ్రమర సంచరణం 

రణద్రణ నిస్సహణ ప్రణవం 

అది నా హృదయంలో రుధిరజ్వలనం గీతాజననం!!! 
రచన : 2944 


చేపల రాత్రి పాట 


ల్‌ ఆల్‌ 


ఆ ఆ ఆ ఆల్‌ 


ఆ ఆ ఆ ఆల్‌ 


ఆ ఆ ఆ ఆ 


ఆ ఆ ఆ ఆల్‌ 


మూలం : క్రిస్టియన్‌ మోరథ్గెన్‌స్టెర్న్‌ 
ముద్రణ : పెంకీవీల్ల, మానవత్రిక జనవరి 2945 


ఛాయా భంగిమలు 


జీవితానికి ప్రాముఖ్యం యివ్వను 

జీవితపు కనీసపు పిపీలికలకు ప్రాముఖ్యం అంటించను 
జీవితానికి నా లక్ష్యం లేదు 

కాని లవణ శాఖికలు ధవళశాఖికలు 

ఛాయా బుద్చుదాలు 

సముద్రపు పలక పుల్లలు 

నా ఊహలలో ఊపిరి తీసుకోవడానికి దిగుతాయి 
నావి కాని కన్నీళ్ళలోంచి వస్తాయి 

నేను వెయ్యని అడుగులలోంచి 

వాటిని గూర్చి ఇసుకప్రోవులు కెరటాల రాకను స్మరిస్తాను 
పంజరం లోపల ఇనుపకమ్ములున్నాయి 


73 కవితా ప్రస్థానం (కవితలు) 


ఈ కమ్ముల ముందు పాడాలని పక్షులు 

ఆకాశపు దూరం నుంచి దిగుతాయి 

భూగర్భ మార్గం పరీమళా లన్నింటినీ ఏకంచేస్తుంది 
అక్కడ ఒకనాడు ఒక స్తీ వాగ్దానం ఇచ్చింది 

ఈ మగువ మహాప్రకాశమానంగా వెలిగి 

నాకు కనబడనే లేదు 

ఈ కళ్ళతో 

కాలిపోతూన్న నా తనువును కనిబెడుతూన్న నా కళ్ళతో 
ఆమెను చూడలేకపోయాను 

అప్పటికే నాకు ఇప్పటి వయస్సుంది 

బ్రహ్మాండమైన ఫ్యాక్టరీని రాత్రి పారాజవానులాగ 
నన్నూ నా ఊహలనూ కనిబెడుతున్నాను 

ఒంటరిగా పారాయిస్తూ 

అవే ట్రాం పట్టాలను ఎల్లప్పుడూ అదే సర్మస్‌ సమ్మోహితం 
చేస్తుంది 

మట్టి బొమ్మల ముఖలక్షణాలేవీ మారిపోలేదు 
చిరునవ్వు ఫలాన్ని కొరికినవాళ్లు 


మరిచిపోయిన నగరంలో మంచి బట్టలషాపు నెరుగుదును 

ఆ బట్టలు వేసుకొని నీకు కనబడాలని అడిగావంటే 

నీ అంతం సమీపించిందనుకుంటావు 

నా అంతం లాగే 

ఆఖిరికీ బెత్భానాలకి అర్ధమవుతుంది బెత్ధానా అనకూడదని 

తోడేళ్లు మంచుటద్దాలని తొడుక్కున్నాయి 

ఏ బుతువుకీ చెందని ఒక పడవ నాకుంది 

మంటకోరల మంచుబండి నన్ను లాగుతోంది 

ఎప్పుడూ పచ్చగానే వుండే ఈ చెట్టును కోస్తూ 
ఈడిగిల బడతాను 

వైణికుడు తన వీణ తీగెలలో చిక్కుకున్నాడు 

పెద్ద బాలశిక్ష కథలో పేదరాశి పెద్దమ్మ 

ఇంతవరకు నీడలాగే వున్న ఓడనెక్కి పోతుంది 

బహుశా ఈ కత్తికొకపిడి ఉందేమో 

కాని ఈ పిడిలో అప్పుడే కలహం 

ఈ పోరాటంలో వీరులకి ఆయుధాలు లేవు 

మృత్యువు పెద్ద నేరం కాదు 

భవిష్యత్తు ఎప్పటికీ రాదు 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఎన్నడూ ఎత్తబడని తెరలు 
ఇకమీద కట్టవలసిన ఇళ్ళ కిటికీలదగ్గరకు తేలుతూ 
వస్తాయి 
కలువపూలతో కట్టిన శయ్యలు 
ప్రాలేయదీపికల కింద జాలువారుతాయి 
ఒకానొక సాయంత్రం వస్తుంది 
నీలినాచుకింద వెలుగు ముద్దలు నీరవిస్తాయి 
ప్రేమనీ గాలినీ ముడివేస్తూ ముడివిప్పే చేతులు 
కళ్ళున్నవారు చూడగలిగినట్లు తమ స్ఫాటికత్వం 
నిలుపుకుంటాయి 
అరచేతుల రేఖల్నీ 
కళ్ళతో కిరీటాల్నీ చూస్తారు 
కాని కిరీటాలూ అరచేతులూ 
అరణ్యంలోని అగమ్యస్థానాల్లో వెలిగించబడవు 
సంవత్సరాల్ని పరీక్షించడానికి సారంగాలు శిరస్సులు 
పంచేచోట్ల 
మంద్రాతి మంద్రధ్వనులు మాత్రమే వినిపిస్తాయి 
ఆ ధ్వనులనుండి అనేకమైన చల్లచల్లని 
పెద్ద పెద్ద చప్పుళ్ళు సాగుతాయి 
ఆ వాద్యం అనంతంగా మోగుతూనే వుంటుంది 
స్పందించే చీరలు 
ఆ స్పందనాలతో శ్రుతి కలిపే వాద్యం 
వాటిని ధరించినవారి ముఖాల్ని చూడాలనుకుంటే 
ఒక గొప్ప పొగ మబ్బు నేలనుండి లేస్తుంది 
ప్రాకారాలకి అడుగున 
జీవితానికీ ఐశ్వర్యానికీ కాణాచులైన ఉగ్రాణాల వెనుక 
రెండు కొండల మధ్య దాక్కునే లోయలలో 
సూర్యుడు చల్లారిపోయే సమయపు సముద్రం మీద 
నాకు సంజ్ఞలు చేసే వారిని నక్షత్రాలు వేరుచేస్తాయి 
అయినా అమిత జనంతో పోతూన్న శకటం బోల్తాపడి 
నా అంతిమ సంకోచం దాకా తీసుకుపోతుంది 
ఆ సందేహం నాకోసం వేచుకొని ఉన్న నగరంలో 
కంచువిగ్రహాలూ శిలావి[గ్రహాలూ 
మైనపు విగ్రహాలతో మార్పుకు పాల్పడ్డాయి 
మర్రిచెట్లు మర్రిచెట్లు 
(౧౮/8 86100 వ్రాసిన [౬6 గ౧6౪/౦|/6 20౫ 0౧౪/6౮౫ 
81206 “తెల్ల వెండ్రుకల రివాల్వర్‌” - నుంచి) 
- ధంకా 2945 మార్చి 


కవితా ప్రస్థానం (కవితలు) 


అవలీలగా 


నిజం బరువైందీ అన్న 

అబద్ధం నిజమైందీ అన్న 

నిజాన్ని దాచినా దాగదన్న 
నిజాన్ని బైటపెడుతూన్న 
'యదార్థాల తోకలు కత్తిరించిన 
పాడుకలల పాలకడలిలో 
మర్రాకుమీద 

పాలపీకనోట్లో పెట్టుకుని 
పడుకుంది కాలం 

వెడల్పుగా అపాయాలు పరచుకొని 
పొడుగ్గా తుఫానులు పేర్చుకుని 
నిలువుగా నిశ్శబ్దాన్ని పేనుతూ 
వినాశనాన్ని ఒళ్ళో పెట్టుకొని 
హాలాహలాన్ని కషాయం కలుపుతూ 
అయస్కాంతాల కాంతారాలలో 
విద్యుత్మిరణాల కెరటాల మద్య 
శూన్యానికి కాలుదన్ను పెట్టి 
అలవోకగా నిలుచుంది ఆకాశం 


సౌరకుటుంబం హోల్దాలు చుట్టుకొని 
గెలాక్సీల సూట్‌కేసు పట్టుకొని 
దుగ్ధపథం కండువా వేసుకొని 
తోకచుక్కల టిఫిన్‌ కారియర్‌ నిండా 
జనన మరణాల చపాతీ దొంతితో 
ఉపనిషత్తుల నేపథ్యగానం వింటూ 
టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తున్నాడు 
విశ్వయాత్రికుడు 
(ఆరుద్రతో కలిసి రాసిన కవిత) 
- ఆనందవాణి వారపత్రిక 22-7-2945 


సిరిసిరిమువ్వ శతకము 
ఒకటి - మొదటి దశ 


అందంగా, మధురస ని 

ష్యందంగా, పరఠితృ్భ హృదయ సంస్పందంగా 
కందా లొకవంద రచిం 

చిందికి మనసయ్యె నాకు సిరిసిరిమువ్వా! 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


“ఏవేనా కొత్తవి రా 

శావా? చూపించు” మంచు చంపేవాళ్ళం 
తా వినడానికి నేనీ 

జీవత్కృతి నాలపింతు సిరిసిరిమువ్వా! 


పెసలో, బొబ్బర్లో వే 

రుసెనగలో విక్రయించి రూపాయలు బొ 
క్కృసమున కెక్కించడమా 

సిసలైన కవిత్వ రచన? సిరిసిరిమువ్వా! 


“పందిని చంపినవాడే 

కందం రాయాల” టన్న కవి సూక్తికి నా 
చందా యిస్తానా? రా 

'సేందు కయో షరతులేల? సిరిసిరిమువ్వా! 


కుర్చీలు విరిగిపోతే 

కూర్చోడం మాననట్లు గొప్ప రచనలన్‌ 
కూర్చే శక్తి నశిస్తే 

చేర్చదగునొకింత చెత్త సిరిసిరిమువ్వా! 


మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ 

న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్‌ 
పళ్ళూడిన ముసిలిది కు 

చ్చిళ్లన్‌ సవరించినట్లు సిరిసిరిమువ్వా! 


ఖగరాట్‌ కృషి ఫలితంగా 

పొగాకు భూలోకమందు పుట్టెను గానీ 
పొగ చుట్టలెన్నియెనను 

సిగరెట్టుకు సాటిరావు సిరిసిరిమువ్వా! 


ఏం లాభం పెరిగిన గ 

డ్దంలా దట్టంపు కారడవిలా మన దే 
శంలో వ్యాపించిన ము 

స్లిం లీగును చూడరాదె సిరిసిరిమువ్వా! 


ఎప్పుడు పడితే అప్పుడు 

కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్‌ 
చొప్పడిన యూరనుండుము 

చొప్పడకున్నట్టి యూరు చొరుకుము మువ్వా! 


75 కవితా ప్రస్థానం (కవితలు) 


అవురా, శ్రీరంగం శ్రీ 
నివాసరావూ, బలే మనిషివే, ఇకనీ 
కవితా వాద్యం చాలిం 
చి వెళ్ళిపొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా! 
- ఆంధ్రజ్యోతి మానవత్రిక సెప్టెంబర్‌ [945 


సిరిసిరిమువ్వ శతకము 


రెండు - సంపాదక సాక్షాత్కారం 
ఒకనాటి రాత్రినేస్వ 

ప్ప కుటీరము లల్లుకొనుచు, నాలో నేనే 
పకపక నవ్వుచు, ఊహల 

షికార్లు పోదొడగినాడ సిరిసిరిమువ్వా! 


మును హరిహర నాథుడు తి 
క్కన గారికి కలల దారి కనపడినట్లే 
మన “చక్రాపాణి” రాణిం 

చెను నాదు స్వప్నసీమ సిరిసిరిమువ్వా! 


అనె నాత డిట్లు నన్గనివి, 

“అనఘా, థ్రీ శ్రీనివాస, హాస విభాసా, 
వినవయ్యా, నానుడివెడు 

చిని పలుకులు చిత్తమలర సిరిసిరిమురళీ! 


“చూశావు కదా లోకం 

వేశావు కదా అభూత వేషాలెన్నో 

వ్రాశావు కదా బోలెడు, 

చేశావు సదా తపస్సు సిరిసిరిమౌనీ! 
“నీకొక సిగరెట్టిస్తా, 

నాకొక శతకమ్ము రాసి నయముగ నిమ్మా, 
తైకాల్య స్థాయిగ నీ 

థీ కావ్యము వరలునోయి సిరిసిరిభాయీ! 


నరవానర కిన్నర ఖే 

చర దానవ యక్ష సిద్ధి సాధ్యా సాధ్యా 

తిరథ మహారథులు భవత్‌ 

స్థిర కీర్తిని పొగుడుతారు సిరిసిరిగారూ! 
“నీలాంటి వాళ్ళతోనే 

ఈ లోకం ముందు ముందు కేగును సుమ్మా 


ఆలస్యమెందుకిక? నీ 
క్ష్వేళారుత మందుకొనుము సిరిసిరినేస్తం! 


“భారద్వాజ గోత్రుడ 

వారబ్దినటేశ తాండవాడంబర మం 
జీరా రవాను రణన 

స్మేరానన మూర్తి నీవు సిరిసిరిరావూ! 


“వాగ్నేతవు నీవె, (వాగ్న్యూనత లేల?) మహా 
గ్రాగ్వు ర్వీధరము నీవె, అమృత హిమానీ 
రుగ్య్య గ్రోధము నీవె, అ 

సృగ్న్భ త్యగురుండ నీవె” సిరిసిరిసుకవీ! 


పాఠాంతరాలు 

వాగ్నేతృడ నీవే, కరా 

ళగ్నీలాధరము నీవె, అమృతహిమానీ 
రుగ్నూత్న కీర్తినీవె, అ 

సృ గృర్తనగరుడ నీవె సిరిసిరిమువ్వా! 


వాజ్య్యూనత నీకేల? మ 
హాగ్య్యవనీధరము నీవె, అమలినమిహికా 
రుబ్బ్యగ్రోధము నీవె, అ 

సృజ్బ్యా సవిలాసి నీవె సిరిసిరిమువ్వా! 


“ఛవిమద్రస వద్గతుల, చ 
దివెడు నుదారులకు హృదయ తృష్టశమింపన్‌, 
నవనవముగ శతకము వ్రా 
సివేయు” మని మాయమాయె సిరిసిరిమువ్వా! 
- ఆంధ్రజ్యోతి మానవత్రిక నవంబర్‌ 19465 


సిరిసిరిమువ? శతకము 
మూడు- ఇష్టదేవతా ప్రార్ధనం 
మనమున కోరి భుజింతున్‌ 

తెనాలి రామున్‌ ప్రగల్భ ధీ నిస్సేమున్‌, 
ధ్వని రాజ్య సార్వభౌము, రు 

చి నిరుపమ కవిత్వధాము సిరిసిరిమువ్వా! 


ఏడీ కవిగాడీ భువి 

గాడిద యేడుపును పాడగలిగిన వాడౌ 
చౌడప్ప కీడు, కరని 

ప్పీడన కర్చుండు కాడు సిరిసిరిమువ్వా! 
అట్టలకు నడుమ మాత్రమె 





శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


76 కవితా ప్రస్థానం (కవితలు) 


'ద్రష్ట్రవ్యడు కాని మనకు తక్కొక యెడ చూ 
పట్ట దెవడట్టి టిట్టిభ 
సెట్టి, నెదన్‌ బెట్టి కొలుతు సిరిసిరిమువ్వా! 


అమలిన మనస్మతన్‌ ధ్యా 

న మొనర్హును గద్య పద్య నానావిధ లా 
స్యములన్‌ హాస్యమొలుకు కూ 

చిమంచి జగ్గకవి పలుకు సిరిసిరిమువ్వా! 


నవ యువకులకు నమూనా 
కవియైన గిరీశ మకుటకట! సం ఘోప 
'వ్రముల సవరణ కాశిం 

చి వెల్లకిలబడుట దలతు సిరిసిరిమువ్వా! 


జంఘాల శాస్త్రి, మానవ 

సంఘాల వ్రణాల పాలి శస్తిన్‌, స్తుత్యు 
ల్లంఘన వాగ్రచనల మే 

స్రిం ఘన భక్తిన్‌ స్మరింతు సిరిసిరిమువ్వా! 


క్షితిలో బారిష్టరు పా 

ర్వతీశమును చెప్పి పిదప పలుకవలె గదా 
కితకితల కితరులను, భా 

సిత సిత సుశ్లోకుడతడు సిరిసిరిమువ్వా! 


అల కృష్ణశాస్త్రి వేమన 

మెలకువ లాదునిక ఫణితి మెరపించుటచే 
సులువయ్యెను నాకుభయముల 

చెలిమి యొకే పద్యమందు సిరిసిరిమువ్వా! 


“చుళుకీకృత కాఫీ టీ 

జలనిధి” యనిపించుకున్న జల సూత్రం శా 
స్రుల పాలాస్తులు కడు విల 

సిలుత తెలుగు కురుపుమీద సిరిసిరిమువ్వా! 


జీవితమొక యాగముగా, 

భావనమొక యోగముగ, స్వభావము భోగా 
భోగముగ తిరుగు తిరుపతి 

జేగురు గడ్డము సుతింతు సిరిసిరిమువ్వా! 


- ఆంధ్రజ్యోతి మానవత్రిక్క డిశెంబర్‌ 2945 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


77 


26 
టీకాతాత్పర్యసహితము 


కర్రుమంటూ ఇంజన్లు 

కాకలీ కాకలీ 

ఎవరో నా హృదయనాళ 
తరళతారకామండితాంబరపథాన 

ముడుచుకొని తమముఖాల వస్తున్నారు మునికాళ్ళ 


కాని వారలవలెనె అఖండమైన 
అనుజ కార్యము నెరపగానరిగిరాము 
తాతలు నీ శ్రమ తలచుచు తెచ్చిరి 
తెనుగువీరుల విమల కీర్తి ప్రభావ 
చివురు తేనెకరుళ్లు వాసించి నవియు 


నాడదేలో నిస్సారమౌ నాయెడంద 
చిరునవ్వు వలయునా 

నాప్రథమ దృష్టి నీ సువర్దాంగ జలజ 
తలిరాకు జొంపముల సం 

గాదు కాన నెట్లోందితో కరుణ దనర 


కొట్టగ జోలబాడి బ్రదుకుల్‌ 
మరపించెడి కోకిలమ్మకుం 
పుట్టిన దెల్లగిట్టుమరిపుట్టును గిట్టిన దెల్ల కావునన్‌ 
(26 అనే రచన తయారు చెయ్యదానికి కొంత 
కష్టవద్దానన్నమాట నిజమే. ఈ వద్ధతిని నేను పేటెంటు 
చేసుకునే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నా రచనా రహాస్యం 
బయట పెట్టదానికి నంకోచించను. ఇది మవోకావ్యం 
అవునో కాదో గుణ(గవాణ పారీణులైన పాఠకులే 
(గ్రపొంచుకోగలరు కాబట్టి ఆ విషయమై అనవనర 
సావొత్య చర్చ చెయ్యను దీనికి అర్ధం ఏమిటనే 
ప్రళ్ళకుముందు ఇది యెలా తయారుచేశానో, చెప్పవలసి 
వంది 
మిత్రుడు కాళిదానుగారు ఆనందవాణి దీపావళి 
నంచికకు ఒక రచన కావాలని వాఠాత్తుగా కోరి 
వెళ్ళిపోయారు మర్నాటికి ఏదో ఒకటి ఇవ్వక తప్పుని 
నరి వచ్చింది ఏది వ్రాయడానికి పొలుపోలేదు. (ఇది 


కవితా ప్రస్థానం (కవితలు) 


మామూలు అవస్దే[ నా దర్గర రకరకాల కవుల గ్రంథాలు 
ఉందదం అద్బష్టం. వాటన్నిటనీ తీని దగ్గర పెట్టుకొని 
26వ వుటలో మొదటిపాదం ఏది ఉంటే అది న్రాని 
పెట్టాను. ఆ వద్యపాదాలన్నీ నాకు తోచిన వరసలో 
వ్రాయగా తయా రయినదే ఈ రచన. ఇవి వయే వుస్తకాల 
నుండి తీశానో చెబుతూ మీ కాలం. నా కాలం వ్యయం 
చెయ్యను. అంతేకాక ఈ విషయమై రీనెర్చి చెయ్యదలచిన 
వారికి కొంత అవకాశం ఇవ్వడం కూదా న్యాయమే. 

ఇదంతా టీక అనుకోండి. తాత్పర్యం విషయమై 
నేనిచ్చిన వాగ్దానం ఇంకోమారు చెల్లించుకుంటాను. 
అంటే అందు కోనం తవా తవా లాడుతున్నవారు 
ఉన్నవ్పుటి మాట! 

ముగింవుగా చెవ్హవలనీన ముక్షులు రెందున్నాయి. 
ఈ వద్ధతిని వద్యం(?) తయారు చెయ్యడానికి నేను 
మొదటి వాజ్జీ కాను. ఇంచుమించు ఇదే విధంగా 
7/5/2౧ 724/2 కొన్నీ రచనలు ౮౭6౮౭/5/ రచనలు 
తయారుచేశాడు. ఇక 26లో నాకు వ్రత్యేకాభిమానం 
ఏదీ లేదు. అయితే 70/5/0/ తన 11/04/ న గగ లో 
అవ్పుటి నవకవుల (గ్రంథాలనుండి 26వ వుటలోని 
గీతాలను ఉద్ధతం చేసినమాట సాపొత్య డిటెక్టివ్‌లకు 
చర్విత చర్వణమే కాగలదు.) 
ముద్రణ : ఆనందవాణీ 
ఈ వదర్య రచనకు “నంపాదకుదు: (శ్రీరంగ 
(ీనివానరావు 
అని వర్థించుకొన్నాడు (శ్రీ శ్రీ 

ముద్రణ : ఆనందవాణీి, 19405 


జోన్‌ (యుద్ధరంగం) 


కుళ్ళిపోయిన ప్రపంచంతో విసుగెత్తిపోయింది నీకు 
కుతుబ్‌మినార్‌ ఈ ఉదయం గోల చేస్తూ అరవబోకు 
నీ వంతెనల గొంతుకలతో నీ గొరైల మందలతో 
వేదాల పురాణాలనాటి వెర్రి కలల వందలతో 
ప్రాచీన రథాల బార్లు 

ఇచ్చటి మోటారుకార్లు 

ఇక్కడ మతం ఒక్కటే నవీనం 

తతిమ్మా సమస్తం దగా 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 78 


మతం ఒక్కటే బుతం, శాశ్వతం, విశాలమైన 
విమానాశ్రయంలా అమాయకం 
భారతదేశంలో బుద్ధుడొక్కడే బతికున్నాడింకా 
ఈనాటి అతి నవీన కవి ఒక్క శ్రీ శంకరా 
చార్యుడే. కంచి కామాక్షి గోపుర ద్వారాలు 
తెరుచుకున్నాయి పీల్చి వెయ్యాలని నీ పాపాలు 
నువ్వుమాత్రం సిగ్గుతో ఒప్పుకోవు. 
నువ్వుమాత్రం చదువుతావు గోడలమీద సమాసాలు 
జీవితభీమా కరపత్రాలు, షేరుమార్కెట్‌ తమాషాలు 
ఇదిగో నీ న్యూస్‌ పేపరు - ఇవాళ ఉదయపు సరికొత్త 
కవిత్వం 
అణా డబ్బులకి కొనుక్కో హత్యలూ అసత్యాలూ పశుత్వం 
సారస్వతానుబంధంలో ప్రముఖుల జీవిత విశేషాలు, 
కొత్త కొత్త ఆకర్షణలు - కోటి కోటి విచిత్ర శీర్షికల 
పతాకాలు 
ఇవాళ ఉదయం చూశానొక యెంచక్కని వీధి 
ఏమిటి చెప్మా దానిపేరు 
సూర్యుడిలో తడిసి శుచిగా శుభ్రంగా ఉంది శంఖధ్వని 
దాని నోరు 
డైరెక్టర్లు కార్మికులు అందమైన టైపిస్టు అమ్మాయిలు 
ఆ వీధిలో నడుస్తారు సోమవారం ఉదయం మొదలు 
శనివారం రాత్రిదాకా రోజుకు నాలుగు పర్యాయాలు 


ముమ్మూరు ప్రతి ఉదయం మూలుగుతుంది సైరన్‌ 
మంట 
మధ్యాహ్నం సరికి వినబడుతుంది మతి చెడిపోయిన 
గంట 
షాపుల మొగాలమీద సాహిత్యం గోడలమీద సంగీతం 
చిలకలాగ చెప్పిందే చెప్పి ఈ పారిశ్రామిక వీధిని చూడ్డం 
ఎంతో నాకు సంతోషం 
మళ్ళీ నీ చిన్నప్పటి వీధి. నువ్వో చిన్న బొమ్మప్పుడు 
నీలిలాగూ తెల్లచొక్కా తొడిగింది మీ అమ్మప్పుడు 
దినదినం దేవుడి గుడికి ఈ వీధంటే వెళ్ళావు 
నీతో ఒక నేస్తం మీ భక్తికి హద్దుల్లేవు 
దేవుణ్ణి మించిన రహస్యం లేనేలేదా రోజుల్లో 
రాత్రిపడ్డాక చీకట్లో కునుకుదీపం వాణుకుల్లో 
అమ్మపక్కని నిద్రించి ఆవేళేవో ప్రార్ధనలు 


కవితా ప్రస్థానం (కవితలు) 


మర్నాడు స్కూల్లో మాస్టరు ఆయన ప్రాతఃకీర్తనలు 
మహాశివుని స్తోత్రం 
అతని మందే మూదోనేత్రం 
అతని కాలసర్పపు ఫణామణుల కాంతుల దివ్య 
సౌందర్యం 
విస్ఫారిత మహాపద్మం వేయి కిరణాల వైడూర్యం 
అతని ఆర్బలేని దీపం వాల్చరాని చూపులూ 
ఎన్ని గాలులు వీచినా ఎదిరించి నిలిచే సింహాల 
జూలుకాగడా 
అతడే క్రీస్తు కూడా అమ్మకి పుట్టిన కొడుకు 
అతనే ఒకచెట్టు దాని చిటారు చివర ప్రార్ధనల చిగురు 
అవి కాలం ఖర్మం కలిసిన జంట జంటల జటాజూటాలు 
అది ఆరుకోణాల నక్షత్రం మూడు మొనలవాలు 
శుక్రవారం చచ్చిపోయి ఆదివారం బతికే యేసు 
వైమానికులందర్ని మించి మీది మీది కెగిరే క్రీస్తు 
ప్రపంచపు విమాన రికార్డు పరమేశ్వరిడిదే 
నా కంటిపాప క్రీస్తు ఇరవయ్యోపాప ఇంకా ఎన్ని 
శతాబ్దాలకైనా 
శంకాతంకాలు లేకుండా ఒంటరిగా ఎగిరేమైనా 
ఈ శతాబ్దం మారింది పిట్టగా ఎగురుతోంది 
ఈశ్వరుడి సింహాసనం దిక్కుగా 
గోతుల్లో దయ్యాలు మెడలెత్తుక చూస్తాయి నిక్కుగా 
దేవుడే దేవుడికి ఇమిటేషన్‌ అన్నారు లోగడ 
ఎగురుతాడా అయితే - ఈగ అయినా నంబర్‌ వన్‌ 
ఈగట 
గంధర్వులూ కిన్నరులూ కింపురుషులూ ఈ యెగిరే 
ట్రెపీజిస్టు చుట్టూ 
ఎగురుతారు ఈ మొట్టమొదటి విమానం తట్టు 
రెక్కలు ముడవకుండానే దిగుతుంది ప్లేను 
లెక్కలేని పిట్టలతో నిండిపోతుంది సీను 
ఆకాశం అనంతం అందులో పక్షలు అసంఖ్యం 
కాకాలు ఘూకాలు ఫాల్మ్కన్లు పుంఖాను పంఖం 
ఆఫ్రికానుంచి ఐబిస్‌లు మారబేట్లు ప్లేమింగోలు 
కవులు పాడే గండభేరుండం అరేబియన్‌ నైట్లరాక్చక్షి 
ఆది మానవుడి కపాలం గోళ్ళ యిరుకుల్లో ధరించి 
అమెరికానుంచి వస్తుంది చిట్టి చిట్టి హమ్మింగ్‌ బర్జు 
చీనానించి పీహీలు సిల్కు రెక్కల గరుడులు 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


వాటి వింగ్‌ శ్చాన్‌ ఒక్కటే - ఎగరడం రెండేసి చొప్పున 
దివ్యమైన సింబాలిజం - అయినా బోధపడదు చప్పున 
ఇదిగో ఇది పావురం అనశ్వరం అమేయం 

ఫైరు బర్జూ దాని అంగరక్షకుడు లక్షకళ్ళ మయూరం 
చితిమంటల్లోంచి లేస్తుంది రెక్కలాడిస్తూ ఫీనిక్సు 
గ్రీక్పురాణాల సైరెన్లు 

వాటి సమ్మోహనకరమైన మ్యూజిక్కు 

డేగా గూబా ఫీనిక్స్‌ పీహీ కాండర్‌ 

అన్నిటికీ స్నేహితుదే ఈ ఎగిరే వండర్‌ 


ఇవాళ పారిస్‌లో నడుస్తున్నావ్‌ ఒంటరిగా జనాలమధ్య 
ఆలమందల్లా అరుస్తూ బస్సులు సాగుతున్నాయీరధ్య 
పాత ప్రేమల బాధలు నీ గొంతుపట్టి పీడిస్తున్నాయి 
'ప్రేమించనే ఇక లేనేలేవనే భయాలు నిన్నీడుస్తున్నాయి 
ఏదైనా మహర్షి ఆశ్రమానికి పోదామని ఉంది నీకు 
కాని ఇప్పుడు నువ్వు జపించే గాయత్రి నీ గుండెల్లో 
బాకు 
చిరాకుపడతావు నువ్వు నీ నవ్వు కాగితం పువ్వు 
నరక జ్వాలలాంటి నవ్వు వెలిగిస్తుంది నీ లోపలి దీపం 
వెలుతురులేని చిత్రకళా ప్రదర్శనశాలలో ఒకరూపం 
అదే నీ అంతర్జీవం దగ్గిరగా వెళతావు దానికోసం 
ఇవాళ నడుస్తున్నా నీ నగరంలో ఆడకళ్ళు నిన్ను చూడవు 
అందాలు నిన్నాకర్షించవు ఇవాళ నువ్వొక నీడవు 
ప్రచండమైన నీ హృదయరక్తం ముంచెత్తింది నన్ను 
పవిత్రమైన ప్రార్ధన గీతాలు విరుస్తున్నాయి నా వెన్ను 
ఏమిటనుకున్నావు నా ప్రేమ అదో సిగ్గు కలిగించే జబ్బు 
నీకు నిద్రరాదు నా చుట్టూ భ్రమగొలిపే జ్ఞాపకాల మబ్బు 
ఇంతట్లో కనబడ్డావు కావేరీ నదీతీరంలో 
చివురించిన చెట్లకింద స్నేహితులతో దూరంలో 
షికారుగా వెళ్ళారు మీరు నదిమీద బోట్లో 
దేవుని మొదట అవతారం చేప కనబడింది నీట్లో 
ప్రాగ్‌ నగరంలో హోటేలు, దానిచుట్టూ ఒక తోట 
టేబిల్‌మీద గులాబిపువ్వు దాన్ని చూడ్డం నీకో ఆట 
వచనంలో నీ జీవితాన్ని వడగట్టడానికి బదులు 
పరధ్యానంగా చూస్తావు నీక్కనబడుతుంది పువ్వులోని 
పురుగు 
భయపడిపోయి చూస్తావు దేవాలయంలో విగ్రహాన్ని 
నీ కళ్ళు జాలిగా తోడుకుంటాయి పరమేశ్వరుడి ఆగ్రహాన్ని 


79 కవితా ప్రస్థానం (కవితలు) 


లాజరస్‌వి అయావు నీవు నీ ఒళ్ళంతా కుళ్ళు 

కుడినుంచి ఎడమకి తిరుగుతున్నాయి గడియారం ముళ్ళు 

మళ్ళీ నీ జీవితంలోకి మెల్లగా జారుకుంటావు 

పల్లెల్లో పదాలు వింటావు వెల్లుల్లీ తిలపిష్టం తింటావు. 

ఇదిగో ఇది ఇంకో వూరు 

ఇంకో హోటల్‌ 

ఇంకో దేశం 

ఎన్ని నగరాలు చూశావు ఎంత ప్రయాణం చేశావు 

మళ్ళీ నీ స్వగ్రామం నిలుచున్నావు జడ్జీ ముందర 

నేరం చేసిన ముద్దాయివి శిక్ష వినాలని నీ తొందర 

చాలా ప్రయాణాలు చేశావు సంతోషంగా దుఃఖంగా 

సంవత్సరాలు పెరిగాయి నీమీద అబద్ధం కనబడింది 
అందంగా 

ఇరవయ్యో ఏట (ప్రేమనీ ముప్పయ్యో ఏట (ప్రేమనీ 

చవిచూశావు నువ్వు తెలిసింది వాటి రుచి చేదని 

పిచ్చివాడిలా బతికాన్నేను వ్యర్థమైనాయి నా దినాలు 

చూడలేవు నీ చేతులు ఆగబోవు నా కన్నీళ్లు 

చూశావా నా కాందిశీకుల్ని అందరూ మనలాంటివాళ్ళే 

దేవుణ్ణి నమ్ముకున్నారు వీళ్ళు వాళ్ళవీ మనలాంటి కళ్లే 

కష్టపడి పెంచుకొస్తున్నారు బిడ్డల్ని రైలుస్టేషన్లలో చెట్లకింద 

ఎప్పటికైనా మంచిరోజు లొస్తాయనుకొంటున్నారు 

ఏముంది దీన్లో వింత 

ఇంకో చోటికి పోయి బతకాలని 

ఎలాగైనా ధనం ఆర్జించాలని 

తర్వాత ఇంటికి వచ్చేసి సుఖించాలని ఆశ 

బండమీద పచ్చడి నూరుతోందా అమ్మాయి 

నీ గుండెల్ని నువు నూరుతున్నంత సులువుగా 

ఆ పచ్చడీ నీ గుండెలూ మన స్వపష్నాలూ అన్నీ మిథ్య 

కాందిశీకుల్లో కొందరిక్కడే ఉంటారు మన మధ్య 

చదరంగంలో బలంలాగా అరుదుగా కదుల్తారు 

ఏదో వ్యాపారం చేస్తారు ఎలాగో బతుకుతారు 


సారాకొట్లో దూరేవు అలగాజనంతో చేరేవు 
రాత్రి పెద్దహోటేల్లోకెళ్లి రాక్షసుడివిగా మారేవు 


చెడ్డవాళ్ళు కారీస్త్రీలు తేలికకాదు వీళ్ళు మోసే బరువు 
అందరూ తమ ప్రియులకి కష్టాలే కలిగించారు 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


అదిగో ఆ అమ్మాయి ఒక బీద ఉద్యోగి కూతురు 
ఆమె కడుపుమీద కుట్లని ఎవరు చేస్తారు ఖాతరు 


అదుగో ఆ నల్లపిల్ల ఆమె నవ్వు అసహ్యం 
తలవంచాను నమంగా ఆమె దుఃఖం అనూహ్యం 
ఒంటరిగా మిగిలిపోయావు వెంటనే ఉదయం వచ్చింది 
పగలు చేసే చప్పుడు నగరం నిండా హెచ్చింది 


నిశీధం పట్టుకుపోయింది నీకు నచ్చిన ముఖాలను 
హాలాహలంలా మండే ఆల్కహాల్‌ సేవిస్తావు 
అందులో కాలిపోతున్న నీ దినాలను చూస్తావు 
ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కడు కనబడతాడు 
అందరిలోనూ దేవుణ్ణే చూస్తావు 


చాలు చాలు పోదామ్మరి సాయంత్ర మయిపోయింది 
- మూలం : అపోలినైర్‌ 
= రచన : 29405 


నౌకాయానాల తర్వాత 


దూరదేశాల నౌకాయానాల తర్వాత ఈ రేవునే చూస్తా 
నెప్పుడూ ఇంకోసారి ఈ పసారాని ఈ వెచ్చని నీడని 
సముద్రపునురగ చల్లగాలుల చనుబాలిస్తుంది. మళ్ళీ 
చూస్తాను మన గదిని నీతోకలిసి మన కోరికల వంట 
వార్చే గదిని ఎప్పుడూ చూస్తాను నీ నగ్నత్వపు నీరసం 
తెల్లవారు జామున కరిగి పోయే చుక్కలో కలిసి పోతుంది. 
జెను నేనెరుగుదును కళ్ళు మూసుకొని చూస్తే చాలు 
కనిపిస్తాయి. నిన్ను సమీపించనిచ్చే వన్నెవన్నెల విలా 
సాలన్నీ జ్ఞాపకం వస్తాయి. మళ్ళా కళ్లు విప్పితే 
మరోమూల కుళ్ళిపోతున్న గొడుగు మంచి రోజులమీద 
నమ్మకాన్ని సూర్యుడుమీద జీవితం మీద నమ్మకాన్ని 
భగ్నం చేస్తుంది వెలుతురులో నిన్నింక (ప్రేమించలేను 
నిన్ను వెదుక్కోడానికి బయల్దేరిన రోజు బాధపెడుతోంది 
నా గుడ్డితనం నా మూగతనం ఈ బోధపడని ప్రపంచం 
ముందు నువ్వు ప్రోత్సహించే అంగీకారం ముందు. 

నీ చిలిపి చేష్టలచేతనే నీతో పోరాడిస్తున్నానంటే నా 
నిజాయితీలో నువ్వు కూడా ఎందుకు వాటా తీసుకోవు 

ఎంత నన్నేడిపించావు కావు? ఇక నీ దగ్గర కెప్పుడైనా 


కవితా ప్రస్థానం (కవితలు) 


వస్తే ఎందుకనుకున్నావు? రాత్రికంటే ఎక్కువ వైశాల్యం 
లేని అర్ధంలేని నా జీవితపు మహా రహస్యాన్ని తడిమి 
చూసుకొని ధైర్యం తెచ్చుకోవడానికి నేను వచ్చీరాగానే 
పడవలన్నీ ప్రయాణం కడతాయి. వాటినిచూసి తుపాను 
వెనుకంజ వేస్తుంది జడివాన విడిపిస్తుంది. పేరులేని 
పువ్వుల్ని వాటి పునర్వికాసం దూదిగోడలమీద ఎదురు 
దాడి చేస్తుంది. బెను నేను ఎరుగుదును నీకో నిశ్చయం 
లేదు కాని మన మధ్య అబద్ధం బతకలేదు మనం చేసే 
పొరపాట్లు మనకన్నా మర్యాదగా బతగ్గలవు 
ఎన్నాళ్ళయింది ఈ తలుపు తెరచుకోవడం నిరాకరించి 
ఎన్నాళ్ళయింది ఆశ నిరాశ కాహారమై ఎన్నాళ్ళయింది 
నీ చిరునవ్వు కన్నీళ్ళుగా మారి. 
ప్రేక్షకులకు లోనికి ప్రవేశం లేదన్నాం ఏముందిక్కడ 
చూడడానికి జ్ఞాపకం వుంచుకో ఒకతెవే ఉన్నప్పుడీ 
సంగీతంలేని రంగస్థలాన్ని ఇంతే ఈ జీవిత నాటకం 
ప్రపంచ చదరంగం ఇక్కడ మనిద్దరం మాత్రం ఏమిటో, 
దీని అర్ధం మనిద్దరం అదేమాట వేరు వేరు నౌకాయానాల 
వేళలలో ఆగిన వేరు వేరు రేవులలో మనం ఇద్దరం 
కలిసే ఉన్నాం. నిజం కలిసే ఉన్నాం నాకు తెలిసింది 
కలిసే ఉన్నాం మనిద్దరం కలిసే ఉన్నాం మనం నీకు 
తెలియదు నాకూ తెలియదు మనిద్దరం విడివిడిగా ఉన్న 
వేళలని కలపడం ఎలాగో నీకూ నాకూ తెలియదు 
నీలోనుంచి నన్ను నాలోనుంచి నిన్నూ తీసివెయ్యడం 
ఎలాగో 
నువ్వూ నీడవి నేనూ నీడని కాని ఈ నీడలోనే మనం 
ఇద్దరం అని మరిచిపోతాం ! 
మూలం : పాల్‌ ఎలార్డ్‌ 
రచన : 29465 


పబ్లిక్‌ రోజా 


చలికాలం శాఖోపశాఖలతో 
శవంవలె కఠినాతి కఠినం 
సందొకటి జనసమ్మర్దం నుంచి 
సన్నగా తప్పించుకు పోయింది 
సందునిండా ఏకాంతం 

అందులో ఒక బల్లమీద మనిషి 
దారి చేస్తుంది సందు 

దారుణ వేదనా కఠోర యంత్రాలకు 


జ ఠీశ్రీ ప్రస్థానత్రయం 81 


వెల్లుల్లి (జాబిల్లి) పాయలకు 
కంకరరాళ్ళ కాలువలకు 
ఘనీభవించిన శిలా విగ్రహాలకు 
సందుచేస్తుంది దారి 

మంచితనాన్ని మరిచి పోవడానికి 
సందుచేస్తుంది దారి 

సాహసం సీసాలోని 

సత్య సంస్కృతుల పీలికలకు 

నల్ల వెలుగు పురాతన జ్వాల 
అల్లకల్లోలంలో ఒళ్లు తెలియక 

జుట్టు చిక్కుకొని వ్యూహంలో 

దారి తప్పిపోయిన మనిషి 

తలుపే పోల్చుకోలేడు 

తాళం తియ్యనేలేడు 

జ్ఞానం కావాలంటాడు 

(ప్రేమం కావాలంటాడు 

వర్ణనలకు లొంగని శిథిల వైభవాలు 
కాలణా కన్న జాలి గొలుపుతూ 
పాపం వాటి కన్నాలలోంచి 
పాడుకుంటూ ప్రవహిస్తాడు సూర్యుడు 
పాలు చిలుకుతూ ఆకాశం 

పాట పాడుతూ ఉంటే ఆకాశం 
పాడుపడిన గోడలమీద 

పాతకథలు పుప్పిస్తాయి 

నీడలకు జోల పాడుతూ 

నిర్మలమైన ఆలిచిప్పలు 

వాటికింద తిరగబడే మంట 
రక్తనాళాల మంట 

అందుకో హస్తాల నాలోకించు నేత్రాల 
ఆక్రమించుకో ప్రకృతి శోభను బలాత్కారంగా 


రాజుగారి దివాణం వెనక 
మూతబడ్డ దుకాణం వెనుక 
కాళీడబ్బాల పక్క 

గంధపు కూజాల మాటున 
మొగాడిముందు 

పరాగ నిర్మోకం విడిచి 
పరుండిన రహదారిమీద 


కవితా ప్రస్థానం (కవితలు) 


జ్వరాల గుర్రాలులాగగా 
అదే సుదినాల దండయాత్ర 
నీలి బాకులతోట 
తెరుచుకున్న కనుబొమల కింద 
గుబురు టాకుల గుంపులలో 
సుఖం పండించిన బరువుపంట 
పత్తిపువ్వు బురఖాలను చింపుతుంది 
సారం తెలిసిన రంగు ప్రక్షాళిస్తుంది ముఖాలను, 
భూతకాలపు పునీత దివసాలు 
వాటి జాళువా సింహాలు వాటివి శుభ్రజలాల సాళువాలు 
గర్వించిన వాటివి ఉరుములు ఘడియలను బూరటిల్ల 
జేస్తే 
ఉషఃకాల 
శృంఖలాల 
ఉష్ణర్తక ప్రవాహాలతో 
అన్నీ ఆకాశానికే అద్దుగా 
ఒకే ఒక హృదయపు 
ఒకే ఒక ముకుర ముద్గరం మీద 
వాటి వైడూర్య కిరీటం వసివాడిపోతే 
కాని నేడు ఖర్చుపడ్డ వీథులకు 
కడుంగడు దూరంగా 
కాళరాత్రిని శాసించే ఈ పాట 
కళ్లు పొడిచి చెవులు చిల్లులు పెట్టే ఈపాట 
కటిక చీకటి భూతాలకు కౌగిళ్ళిచ్చే ఈపాట 
ఈ ప్రేమ ఈ నిస్స్వార్థ ప్రేమ 
బాగా తడిసిన కన్నీళ్ళతో 
బాధతో గిలగిల్లాడే ప్రేమ 
ఈ వికలిత వితృటిత విలులిత 
మీ వికలితమీ 
వికటపు వేళాకోళపు స్వప్నం 
ఉప్పొంగిన ఈ సంగీతపు వరద 
వేడుకొనే ఈ వెలదుల సేన 
ఏలన ఈ లలన 
'హేమాన్నే ప్రేమించింది 
'ప్రేమపు పరిపక్వతనే 
జీవితమంతా కామించింది. 
మూలం : పాల్‌ ఎలార్డ్‌ 
ముద్రణ : ధంకా? 2194ల 


జ ఠీశ్రీ ప్రస్థానత్రయం 82 


“పల్లిక్‌ రోజూ అంటే వీధుల్లో తిరిగి మానం అమ్ముకుంటేనే 
గాని దినం వెళ్ళని దీనురాలు. ప్రజల గులాభి వాడవనిత 
- చాలునా ఇంకా న్పష్టంగా చెప్పాలా?” - (్రీశీ 


వికారి 


ఒకనాడు 

ఒకనాడు త్వరలో బహుశా 

ఒకనాడు సముద్రంలో సుదూరాన నా నావను 
నిలబెట్టిన లంగరు లాగి పారేస్తాను. 

ఏమీ కాకపోవటానికి ఏమీ కాకపోవడం తప్ప 
ఇంకేమీ కాకపోవడానికి కావలసిన సాహసంతో 

నన్ను బంధిస్తున్న అన్నింటినీ విసిరి పారేస్తాను. 

గొడ్డళ్ళతో కొట్టేస్తాను. తలకిందులు చేస్తాను. ధ్వంసం 
చేస్తాను. కిందికి దొర్లించేస్తాను. 

ఒక్క దెబ్బకి నాలోని వెధవ సిగ్గు, వెధవ స్కీములు, 
నా సమంజసత్వపు మందగమనం నాలోంచి చంపి 
వేస్తాను. 

ఎవరో ఒకరు కావడమనే కురుపును పిండివేశాక, 
పుష్టినిచ్చే మహాకాశ జలాలను మళ్ళీ తాగుతాను. 

అవివేకాలవల్ల, పరాజయాలవల్ల (పరాజయం అంటే 
ఏమిటి?) బ్రహ్మాండాలు బద్దలవడంవల్ల, పూర్తిగా 
చెడిపోవడం వల్ల, ప్రక్షాళనంవల్ల, నా జీవితంలోనుంచి 
ఎంతో బాగా అంటుకుపోయిన, చక్కగా తీర్చి దిద్దిన, 
సమీకరించబడిన, నా పరిసరాలకి మిత్రులకీ, ఓహో 
చాలా యోగ్యులయిన మిత్రులకీ, సరిపోయిన స్వరూ 
పాన్ని బహిష్కరించివేస్తాను. 

మహోపద్రవం వలె వినమమై, తీవ్ర కలహా 
నంతరంగంలాగ నేలమట్టమయి పోయి ! 

అట్టడుగుకి, నా నిజమైన హోదాకి, ఏ కారణంవల్ల 
వదిలివేశానో ఇప్పటికీ తెలియని నా ఎందుకూ కొరగాని 
స్థలానికి దిగిపోయి, 

నిర్లక్ష్యానికి, యశస్సుకీ పనికిరాకుండా నాశనమై 
పోయి, దూరదేశాలలో దారితప్పి (లేదా దారికూడా 
తప్పక), పేరులేక, అస్తిత్వం లేక, 

వికారినై, అసందర్భాల బురదలో దొర్లుతూ, అందరి 
వెక్కిరింపులూ అందుకుంటూ, నాపై నేనారోపించుకున్న 
గొప్పతనానికి విరుద్ధంగా, 


కవితా ప్రస్థానం (కవితలు) 


బికారినై దమ్మిడి లేకుండా, దమ్మిడి చెయ్యకుండా. 
అందరికీ అందుబాటులో ఉన్న అనంతమైన అడుగు 
మనస్సులోకి గెంతేస్తాను ! 
నమ్మలేని ఒక నవీన తుషారానికి అర్హత 
పొందుతాను. 
బండి సున్నా కావండం వల్ల ప్రయత్నపూర్వకంగా 
పనికిమాలిపోవడం వల్ల 
నవ్వులపాలు కావడంవల్ల 
మూలం : హెగ్రీమీషో 
-1945 


ప్రణయం - స్మరణం 
రొట్టెవలె నిశ్చలములగు వస్తువులు కలవు 
ముద్దొచ్చే పరగణాలలో 

(మరీ ముద్దొచ్చేవి మాత్రం కావు) 
హఠాత్తుగా అతి మర్యాదగా లంకించుకొనబడి 
వలస రాజ్యాల పలుకుబడి కలిగి 

ఒక బురఖా 

వడ్డీవలె రాబట్టుకొనబడి 

ఏమయితే నేం 

తలకిందులయి 

ఏమయినా ఈ రాజ్యంతో 

ఎందుకు మనకి పేచీలనుకొని 

అయితే ఈ వలస రాజ్యంలో 
ఆజమాయిషీ చేసే ఆఫీసు బెత్తాలు 
ఇంకేవో అస్పష్టపు అసందర్భపు 
అఫీషియల్‌ వస్తువులు 

అన్నంలాగ పనిచేస్తూ 

బాగా వండిన అన్నంలాగ 

ఏడుపును పోలిన అన్నం 

పిట్ట గూటిని పోలిన ఏడుపు 

మూడు రంగుల్లో ముద్రించిన పిట్టగూడు 
నా కవిత్వాన్ని సరిపోలినదై 

నేను భయంకరంగా ధరించే కవిత్వం 
షరతులన్నా సరే 

లేకపోయినా సరే 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


వలసరాజ్యాల బురఖా ధరించిన వస్తువులు 
ఏకీభవించి 
శక్తివంతంగా నైనా సరే 
కాకపోయినా సరే 
ఒక్క అంచుమాత్రం కలిగి 
లేక 
దవడ యెముకలు కలిగి 
లేక 
నాటకపు దుస్తులు కలిగి 
లేక 
తీగమీద నడవడం కలిగి 
లేక 
సగం వస్తువులు కలిగి 
లేక 
బోర్లించిన వస్తువులు కలిగి 
లేక 
తాళపుచెవి కలిగి 
లేక 
అనేక సదుపాయాలు కలిగి 
లేక 
మా అక్కయ్య ఫోటోగ్రాపు పక్కని 
సూదీ దారం కలిగి 
అడుగు బద్దా 
అన్నం మెతుకులూ కలిగి 
(అనంవూర్ధం,) 
మూలం : సాల్వడార్‌ దాలి 
- ఆంధ్రవత్రిక వారవత్రిక 
-2945 
సిరిసిరిమువ్వ శతకము 


నాలుగు- శ్రీరంగ నీతులు 


పాతబడి కుళ్ళిపోయిన 
నీతులనే పట్టుకుని మనీషుల మంటూ 
నూతన జీవిత లహరికి 
సేతువు నిర్మింతురేల? సిరిసిరిమువ్వా! 


వ్యాపార ప్రకటనలే 
వ్యాపించుట చేత నేటి పత్రికలందున్‌ 


కవితా ప్రస్థానం (కవితలు) 


రాపిడిపడి సత్యం కా 
శీ పయనం కట్టెనయ్యొ సిరిసిరిమువ్వా! 


సంగ్రామ సింహమై ఒక 
కాంగ్రెస్‌ నాయకుడు కదలగా అతని వెం 
టం గ్రామసింహమై నడ 
చెం గ్రుడ్డిగా వేరొకండు, సిరిసిరిమువ్వా! 


వైవాహిక జీవితములు 

దావాలకు దారితీసి తగలబడిపోతే 
కేవలము పెళ్ళిమాని ఖు 

షీవాలా లగుటమేలు, సిరిసిరిమువ్వా! 


మీసాలకు రంగేదో 

వేసేస్తే యౌవనం లభించదు నిజమే! 

సీసా లేబిల్‌ మార్చే 

స్తే సారా బ్రాంది యగునె? సిరిసిరిమువ్వా! 


రమ్మని ఆహ్వానిస్తే 

పొమ్మనడం పాడికాదు పూ విల్తుని రా 
జ్యమ్మునకున్‌, మధుశాలకు - 

చెమ్మ సుమీ రెండు చోట్ల, సిరిసిరిమువ్వా! 


మాస్మోకు వెళ్ళగలిగే 

ఆస్కారం లేకపోయినప్పటికైనన్‌ 
విస్కీ సేవిస్తూనే 

థీస్మీనై బతకగలను, సిరిసిరిమువ్వా! 


అంతా సురా ఘటేశులె, 

అంతింతో ఆచమాన మడిగేవారే, 
పంతానికి మాత్రం శివ 

చింతా దీక్షితుల మండ్రు, సిరిసిరిమువ్వా! 


ఉగ్గేల త్రాగుబోతుకు? 

ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో? 
విగ్గేల కృష్ణశాస్రికి? 

సిగ్గేలా భావకవికి? సిరిసిరిమువ్వా! 


నిత్యవినీతులలో గల 
వ్యత్యాసము తెలిసినట్టి వాడెవ్వడు? నా 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


కత్యవసరమొకటే, బె 
చిత్యం వర్తనమునందు, సిరిసిరిమువ్వా! 
- ఆంధ్రజ్యోతి మాసవత్రిక జనవరి 1946 


గాంధీజీ 


మరచిపోయిన సామ్రాజ్యాలకు 
చిరిగిపోయిన జెండా చిహ్నం 
మాయమైన మహా సముద్రాలను 
'మరుభూమిలోని అడుగుజాడ స్మరిస్తుంది 


శిధిలమైన నగరాన్ని సూచిస్తుంది 

శిలా శాసనం మౌనంగా 

ఇంద్రధనుస్సు పీల్చే ఇవాళటి మన నేత్రం 
సాంద్ర తమస్సు చీల్చే రేపటి మిణుగురు పురుగు 


కర్పూర ధూమ దూపం లాంటి 
కాలం కాలుతూనే వుంటుంది 
ఎక్కడో ఎవ్వడో పాడిన పాట 
ఎప్పుడో ఎందుకో నవ్వేపాప 


బాంబుల వర్నాలు వెలిసి పోయాక 
బాకుల నాట్యాలు అలసిపోయాక 
గడ్జిపువ్వులు హేళనగా నవ్వుతాయి 
గాలి జాలిగా నిశ్వసిస్తుంది. 


ఖడ్దాన్ని రద్దుచేస్తుంది ఖడ్గం 
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం 
పొలంలో హలంతో రైతు 
నిలుస్తా డివాళా రేపూ 


ప్రపంచాన్ని పీడించిన పాడుకలని 
ప్రభాత నీరజాతంలో వెదకకు 
ఉత్సాహం వెనుకంజ వేసింది 


ఉత్సాహం ఉత్సవం నేడు. 


అవనీమాత పూర్ణ గర్భంలా 
ఆసియాఖండం ఉప్పొంగింది 


84 కవితా ప్రస్థానం (కవితలు) 


నవ ప్రపంచయోనిద్వారం 
భారతం మేలు కుంటోంది 


నేస్తం మన దుఃఖాలకి వాయిదా వేద్దాం 
అసౌకర్యాలు మూటకట్టి అవతల పారేద్దాం 
ఇంకోమాటు వాగ్వాదం ఇంకోనాడు కొట్లాట 
ఇవాళ మాత్రం ఆహ్లాదం ఇవాల తురుఫాసు 
- ఆంధ్రజ్యోతి 2946 ఫిబ్రవరి మానవత్రిః 


సిరిసిరిమువ్వ శతకము 
ఐదు-వైరాగ్య పద్దతి 
భేషరతు బ్రతుకు కోసం 

శోషిల్లెడు మామకాత్మ చుట్టూ ఏవో 


ఘోషలతో నియమా లా 
శ్లేషిస్తే ఏది దారి? సిరిసిరిమువ్వా! 


నాకూ ఈ లోకానికి 

తూకం సరికుదరలేదు తొలినుంచీ, అ 
బ్బే! కప్పల తక్కెడ వలె 

చీకట్లో చిందులాట సిరిసిరిమువ్వా! 


ముందుకు పోతానంటే 

ఎందుకు నీ విరగబాటు ఇటనే నిలుచో 
మందురు, వెనక్కి పోవల 

సిందని శాసింత్రు కూడ సిరిసిరిమువ్వా! 


గడియారం వెనకకు త్రి 

'ప్పెడువారే నేడు మనకు పెత్తనదారుల్‌ 
నడికడలిని పడవను ముం 

చెడు నావికులిట్టివారె సిరిసిరిమువ్వా! 


స్వాతంత్ర్యం సౌమ్యం సౌ 
భాతృత్వములనుచు చిలుక పలుకులతోడన్‌ 
నూతన నిగళ నిబంధన 

చేతస్కులు వెలసినారు సిరిసిరిమువ్వా! 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


ఇంతెందుకు? వింతలలో 

వింతైన విశేషమొకటి వినిపిస్తున్నా 
సొంతంగా సాంతంగా 

చింతిస్తే పెద్ద తప్పు, సిరిసిరిమువ్వా! 


తలకాయలు తమతమ జే 

బుల లోపల దాచుకొనుచు పోలింగుకు పో 
వలసిన రోజులు వస్తే 

సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా! 


గొరైల మందగ, వేలం 

వెర్రిగ ఉద్రిక్రభావ వివశులయి జనుల్‌ 
కిరైక్కి పోయినప్పుడు 

చిర్రత్తుకు వచ్చునాకు సిరిసిరిమువ్వా! 


ఈ రోజులలో ఎవడికి 

నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియా 
కారాలు, తెగబుకాయి 

స్తే రాజ్యాలేలవచ్చు సిరిసిరిమువ్వా! 


యుద్ధం పోతేనేం? వా 
గ్యుద్ధాలూ, కాగితాల యుద్ద్ధాలూ లో 
కోద్ధరణ పేర మళ్ళీ 
సిద్ధమురా కుందవరపు సిరిసిరిమువ్వా! 
- ఆంధ్రజ్యోతి మానవత్రిక్క ఫిబ్రవరి 2946 


సిరిసిరిమువ్వ శతకము 
ఆరు- మూర పదతి 
ఖఫ థె 
నేనూ ఒక మూర్చణ్ణే 
ఐనా నాకన్న మూఢులగపడుతుంట 


ఆనంద పారవశ్యము 
చే నవ్వక తప్పలేదు సిరిసిరిమువ్వా! 


పెద్ద చెరువు దోమలలో 
పెద్దదయిన దిబ్బశర్మ పేరింటిది తా 


కవితా ప్రస్థానం (కవితలు) 


మొద్దబ్బాయి చరిత్ర ర 
చిద్దామని సిద్ధపడదె సిరిసిరిమువ్వా! 
న్దాబుని ఫ్‌ట్టి 


హాస్య రచనలో నొక్కర 

హాస్యం కలదనగచ్చునది యేదన్నన్‌ 
వేశ్యామాతల సన్నిధి 

శిష్యరికం ఆరునెలలు సిరిసిరిమువ్వా! 


పెదబాలశిక్ష చదివీ 

చదవడమే తడువుగాక సాహిత్య విశా 
రదులయినట్లుగ భావిం 

చెదరు గదా కొంతమంది సిరిసిరిమువ్వా! 


మేం గొప్పవాళ్ళమంటూ 

సంగీతం తీయునట్టి చవటల నెల్లన్‌ 
బంగీకట్టి పయోరా 

శిం గూలగ ద్రోయవలదె సిరిసిరిమువ్వా! 


ఎన్నికలకు నిలుచుంటే 
తన్నెదిరించిన సమస్త తదితరుల పయిన్‌ 
మన్నెత్తిపోయు వీరుని 
చెన్నెవ్వడు పొగడగలడు సిరిసిరిమువ్వా! 


ఏ యెండకు సరిపోయే 

ఆయా గొడుగుల ధరించు నాతని బ్రదుకే 
హేయ మటువంటి మానిసి 

చేయడు తుదిచిల్లిగవ్వ సిరిసిరిమువ్వా! 
తాదెచ్చిన కుందేటికి 

పాదమ్ములు మూడెయనుచు పైగా తన దు 
ర్వాదానికి స్ట్థాంపుగల ర 

సీదిస్తానను నొకండు సిరిసిరిమువ్వా! 


పనిలేని యట్టి మంగలి 
యనుకొని మార్దాల శీర్షమును గొరిగెడు తీ 
రును రాస్తానేదో, రా 
సిన దానికి కోపమేల? సిరిసిరిమువ్వా! 
- ఆంధ్రజ్యోతి మానవత్రిక ఏవ్రిల్‌ 1946 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


తి 


సిరిసిరిమువ్వ శతకము 


ఏడు-1౬౯5 6౯97౬9 50[౧౧౬4౬1575 


హిప్పోపొటామ సొక్క బి 
షప్పును గని యడిగెనిట్టు “స్వామీ! మీరె 
ల్లప్పుడు చెప్పిందాన్నే 

చెప్పడమెంచేత?” ననుచు సిరిసిరిమువ్వా! 


భోషాణ ప్పెట్టెల్లో 

ఘోషా స్త్రీలను బిగించి గొళ్ళెం వేస్తూ 
*భేషు బలే బీగా” లని 

శ్లేషించెను సాయిబొకడు సిరిసిరిమువ్వా! 


ఆకస్మికముగ బాల 

వ్యాకరణములో విభక్తి ప్రత్యయముల దా 
నాకటిచే కాబోలును 

చేకొని భక్షించెనొకడు సిరిసిరిమువ్వా! 


“దెయ్యాలను చూపిస్తా 
నయ్యా!” రమ్మనుచు నొక్క ఆసామీ నా 


కయ్యో, తన కూతుళ్ళను 
చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా! 


విసుమానముగ ఖరక్షీ 

రసాగర గరంగరం తరంగాంతర దీ 

ర్హ సుషప్తిలోంచి మేల్కాం 

చి సలాం కావించెనొకడు సిరిసిరిమువ్వా! 


బంగాళాఖాతంలో 

సంగీతం పారవైచి సాయంకాలం 
కాంగానే ఆకాశపు 

చెంగావిని త్రాగెనొకడు సిరిసిరిమువ్వా! 


ఒక ప్రాణం పోయిన 

పిల్లికూన తోకకొన కౌగలించుకొని, పిపీ 
లికలకు దానిని చూపిం 

చి కోపముగ నవ్వెనొకడు సిరిసిరిమువ్వా! 


కవితా ప్రస్థానం (కవితలు) 


కప్పలను తెచ్చి ఒకరా 

చిప్పం బడవైచి కండ చీమలతో కా 
రప్పిండి జల్లితింటే 

చిప్పిల్లునె కవనధార? సిరిసిరిమువ్వా! 


బీడీలు కాల్చుకుంటూ, 

గాడిదలను తోలుకొంటు, కసరత్‌ చేస్తూ 
పాడుకొను నెవడు వాడే 

జీడికి రాజగును నేడు సిరిసిరిమువ్వా! 


ఇటువంటి పద్యములు నే 
ఘటికా శతముల్‌ రచించగల నైతేనేం? 
కుటిలమతులైన కొందరు 
చిటిలింతురు కనులబొమల సిరిసిరిమువ్వా! 
- ఆంధ్రజ్యోతి మానవత్రిక మే 2946 


శ్రీ శ్రీ విలాసవీధులు 


ఆ విలాసపథాలకైన నా మదిలోన 

ఏ రుచి స్వప్నాల తారుణ్యరేఖలో 

ఏ కౌముదీ కళాలోకనోత్సేకమో 

విహరించు లేదలపు లహరీ వృషద్రుచులు : 


ఆ విలాసపథాలు భావనాతీత గీ 
తాలాపనోత్సేక హర్ష నాట్యము లెగయ - 
జ్యోతిస్సహస్ర విద్యోత ఖద్యోతముల్‌ 
నిత్య దీపావళుల్‌ నిర్మలాదర్శముల్‌ 
సత్యలోక సమీర సంచాలనములూగు : 


ఆ విలాసపథాల దైవతోత్సవకేళి 
కానంద గాన లోహల విపంచీ ధ్వనుల్‌ 
ముసురుకొనగా దెసల, రసతరంగము లొలయు 
స్వచ్చ మాయూర షడ్డశ్రుతుల్‌ మొరయించు; 
ఆ విలాసపథాల కనవరత మీయాత్మ 
తలపులో చలిత విహ్వలితమై పలవించు 
కాలావధులు దాటి కకుబంతములు దాటి 
ఆ విలాసపథాల నావరించదలంచు. 
రచన : 1932లో ఏమిటి చెప్పా? 
ముద్రణ : నవోదయ 1946 మే26 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


87 


స్తీస్త్రీ 
కథానాయిక ఆహా ఆడుది అఘనిశ్రేణి గరళద్రోణి 
తన వేదనలో మన జనయిత్రి 
కథానాయిక శేషమ్మ 2 5[460)/ మాతృత్వ వంచిత 
చలం మైదానం వివాహాల వికారాలు విరాగాలు 
కథానాయిక మిస్‌ బేబీ 0౧610001 ప్రీన్‌మీద గ్లిసరిన్‌ 
బాష్బాలు తెరవెనుక ఖరీదైన ప్రేమ 
కథానాయిక నిశాంచలాల వినీల పక్షాలమీద 
తూగుటుయ్యా 
లలు గులాబీపూల దరహాసాల విలాసాల కులాసాలు 
కథానాయిక వాసనకి సంపెంగవనం అది రా నీ గుండె 
బెదురు 
నే రంగమెల్లిపోతానే నారాయణమ్మ. 
కథానాయిక కాంభోజీ మేళవిపంచి ఈసున బుట్టి డెంద 
మున హెచ్చిన క్రోధదవాగ్ని పాటలగంధి వేదన నెపం 
వరము 
న బుట్టితిన్‌ భరతవంశము 
కథానాయిక వార్తాపత్రికల గర్భస్రావం వంట యింటి 
కుందేలు బురఖాలో ఘోషా అన్యాయానికి అనుమతించిన 
అజ్ఞాని. 
కథానాయిక సంగీతపు సౌందర్యం సౌందర్యపు 
సంక్షోభం సౌందర్యపు సంక్షేమం మరిచిపోయిన చుక్కల 
మీదికి ఎగిరిపోయే రెక్కల చేప. 
కథానాయికకు కోపం వస్తే నా మొగుడు అని తిడుతుంది 
స్తీ స్రీ నీకేది అంతం 
శీ థీ నేను అనంతం 
- ఆనందవాణి, వారపత్రిక 7-7-2946 


సిరిసిరిమువ్వ శతకము 


ఎనిమిది - కుకవినింద 


నాకేమో లోకంలో 

కాకవులే కానరారు, కవిదూషణ న 
న్నాకర్షించదు, రచనో 

త్సేకాన్నే మెచ్చుకొందు సిరిసిరిమువ్వా! 
అయినా ఈ కాలంలో 


కవితా ప్రస్థానం (కవితలు) 


కయితల్‌ చవకైన యట్లు కనిపించున్‌, ని 
శ్చయముగా కొందరు చేసే 
చెయిదములను తిట్టవలదె? సిరిసిరిమువ్వా! 


అవురా, మన తెలుగింట్లో 
కవిరాజులు, కవి వరాహ గార్జభశునకా 
'ద్యవతార మూర్తులెందరొ 
శివమెత్తినటుల్‌ నటింత్రు సిరిసిరిమువ్వా! 


ఓ, అంతా కవులే, 

ఆ ఇ ఈ లైనరాని యంబ్రహ్మలె, మే 
మా బుషులం అని, చీ 

చీ, ఎంతటి నవ్వుబాటు సిరిసిరిమువ్వా! 


ఇమిటేషన్‌ తప్ప స్వతం 
'త్రముగా నూహించగల మెదడు లేక సమ 
ర్థముగా కృతులను విరచించి, 


మమ్ములను పొగడుమంద్రు సిరిసిరిమువ్వా! 


బండెడు చెత్తను ఛంద 
శృండముగా పోగుచేసి స్వారస్యము చూ 
డండని రంకెలు వేస్తే 

చెండాడెద నట్టివారి సిరిసిరిమువ్వా! 


పూర్వుల వలె వ్రాస్తేనే 

సర్వత్రా మంచిదనుచు స్వాతంత్ర్యశిఖిన్‌ 
ఖర్వమొనరింపగ గుండెయొ. 

చెర్వేనో చెప్పలేను సిరిసిరిమువ్వా! 
మునుపటి వలె కాదంటా, 

మన లోకం రూపమసలె మారిందంటా, 
వెనుకటి గొప్పలు తలపో 

సిన లాభం బండిసున్న సిరిసిరిమువ్వా! 


శుష్కద్భాందస కవిజన 

ముష్కరులకు సొంటిపిక్క మూర్ధమ్మున కా 
, తదుపరి శో 

చిష్కేశున కప్పగింత సిరిసిరిమువ్వా! 


రాజీనామాలేల? అ 

భోజనములవేల? వెర్రిమొర్రి వెర్రి పనులతో 
భ్రాజత్మవిధా వీధి మ 

షీజుష్టము చేయనేల? సిరిసిరిమువ్వా! 


కుకవియన నా మతంలో 
ఒకడే, తన గొప్ప యెదిరి న్యూనత చూసే 
వికలమతి, వానిపై నా 
చికటారిని నూరదలతు సిరిసిరిమువ్వా! 
- ఆంధ్రజ్యోతి మానవత్రిక ఆగన్టు 2946 


సంధ్యాసంగీతము 


'తరుణమిదే! సమీరముల దారుల నొయ్యన 
నూగులాడుచున్‌ 

విరులొకటొక్కటే వలపు వ్రేల్చును హారతి దీపరేఖలై! 

హరిదనిలమ్ములన్‌ తొణకు నద్భుత రాగములున్‌ 


సువాసనల్‌ 
తరలెడు శ్రాంతన్ఫత్యము! నితాంత 
నటత్పదమూర్భలియ్యెడన్‌! 


విరులొకటొక్కటే వలపు వ్రేల్చును హారతి దీపరేఖగా, 
అరచు విశోషితాత్మ లటులై దురపిల్లును 
వాయులీనముల్‌, 
'తరలెడు శ్రాంతనృత్యము, నితాంత నట 
న్‌ 
సురుచిర శోభయున్‌ మృతియు సోలెడు వేది 
విహాయసంబనన్‌! 
అరచు విశోషితాత్మలటులై దురపిల్లును వాయులీనముల్‌ 
మరణ విశాల కాళనిశ మాట కసహ్యము పొందు 
నాత్మలై! 
సురుచిర శోభయున్‌ మృతియుసోలెడు వేది 
విహాయసంబనన్‌, 
స్ఫురదరుణాస్ర ధారలను సూర్యుడు మున్లుచు వీడు 
నూపిరిన్‌ 
మరణ విశాల కాళనిశ మాట సహించని 


మామకాత్మ ఆ 





జమ ఠ్రీలీ ప్రస్థానత్రయం 


కవితా ప్రస్థానం (కవితలు) 


దరమున విస్ఫురద్ధకకథల్‌సకలమ్మునుసంస్మరించెడున్‌! 
స్ఫురదరుణాస్ర ధారలను సూర్యుడు మున్గుచు వీడు 
వావి, బం 

గురు కలశమ్ము నీ ప్రతిమ కాంతిలునా 
హృదయాంతరమ్మనన్‌! 

అద నిదే మలయానిలాధ్వముల కదలాడి 

హారతులవలె వలపు లలరుగములు వెలార్చు 

ప్రాకు పవనములలో రాగములు, వాసనలు, 

స్విన్న లాస్యాలు మూర్భన్నృత్యచరణాలు 

హారతులవలె వలపు లలరుగములు వెలార్చు, 

అరచు క్షుబ్ధాత్మలటు లడరును విపంచికలు, 

స్విన్నలాస్యాలు! మూర్భన్నృత్యచరణాలు 

మృత్యు సౌందర్యాలు మెరయువేది నభస్సు! 


అరచు క్షుబ్బాత్మలటు లడరును విపంచికలు 
మరణకాళ నిశీథమథిత దీనాత్మలై! 
మృతుసౌందర్యాలు మెరయువేది నభస్సు, 
ఎరుపునెత్తుట మున్లి ఇనుడూపిరిని వీడు! 


మరణకాళ నిశీథ మధథిత మీ నా ఆత్మ 
కడచిపోయిన నాటి కథల నెలమి స్మరించు 
ఎరుపునెత్తుట మునిగి ఇనుడు మరణించు, బం 
గరు కలశి నీ ప్రతిమ కాంతిల్లు నాయెడద 
(థెంచి మహాకవి 0౧/69 8206061219 వ్రాసిన 
112/0౧16 06 501కు రెండు రకాల తర్జుమాలు) 

- ఆంధ్రళిల్సి 1946 సెప్టెంబర్‌ 


౧1౬ 5110౪//5 0౧ ౪౬౯57౬౯౧౬4 గ 


చక్రవర్తి అశోకుదెక్కడ? 
జగద్గురు శంకరుందెక్కడ? 
ఏవి తల్లీ! నిరుడు కురిసిన 
హిమ సమూహములు? 


కాళిదాస మహాకవీంద్రుని 
గానవాహినిలో కరంగిన 
ఉజ్జయిని నేడెక్కడమ్మా 

జ్జ 
ఉంది? చూపించు! 


జ ఠీశ్రీ ప్రస్థానత్రయం 8 


షాజహాన్‌ అంతఃపురంలో 
షట్పదీ శింజాన మెక్కడ? 
రూన్సీ లక్ష్మీదేవి యెక్కిన 
'సైంధవం నేడేది తల్లీ? 


రుద్రమాంబా భద్రకాళీ 
లోచనోజ్జ్వల రోచులేవీ? 
ఖడ్గతిక్కన కదనకాహళ 
కహకహధ్వను లెక్కడమ్మా? 


ఎక్కడమ్మా కృష్ణరాయుని 
బాహుజాగ్ర దృాడబాగ్నులు? 
బాలచంద్రుని, బ్రహ్మనాయుని 
ప్రాణవాయువు లేవి తల్లీ! 


జగద్గురువులు, చక్రవర్తులు 
సత్మవీశులు, సైన్యనాధులు, 
మానవతులగు మహారాజ్ఞులు 
కానరారేమీ? 
పసిడిరెక్కలు విసిరి కాలం 
పారిపోయిన జాడలేవీ? 
ఏవి తల్లీ! నిరుడు కురిసిన 
హిమ సమూహములు? 
శ౪4/౬౬0// అనునరణము 
- ఆంధళిల్సి, మానవత్రిక జవవరి 1947 


సిరిసిరిమువ్వ శతకము 
తొమ్మిది-ఉపాలంభనం 


దేశం కోసం త్యాగం 

చేశామని చెప్పి పదవి చేపడగానే 
చూశారా! మన కాంగ్రెస్‌ 

చేసిన పని సిగ్గుచేటు, సిరిసిరిమువ్వా! 


నిజమైన శత్రువులతో 
భుజం కలిపి ప్రజల బాధ పొడిగించే, స్వీ 


కవితా ప్రస్థానం (కవితలు) 


యజనుల హింసించే ఫా 
సిజపున్‌ ధోరణి వహించె సిరిసిరిమువ్వా! 


దేన్నైతే పూర్వం కా 

దన్నామో, రాక్షసత్వమని యెంచామో, 
దాన్నే ఆరాధిస్తే 

చిన్నతనం వేరెకలదె? సిరిసిరిమువ్వా! 


మన కాంగ్రెసని యసెంబ్లీ 
కనుపగ నది యున్న స్వేచ్చ నవరోధించెన్‌; 
మనసు నపుంసకమని పం 
చిన దయితన్‌ దవిలినట్లు, సిరిసిరిమువ్వా! 


దేవుడి పేరిట ఏవే 

వో వెధవపనుల్‌ పొనర్చుటున్నదె కద, హిం 
సావాదం గాంధీజీ 

'సేవకులే చేయలేదే! సిరిసిరిమువ్వా! 


చీకటి బజారులో (వే 

ళాకోళం కాదు) లక్షల కొలందిగ మ 
స్కా కొట్టిన వాళ్ళంతా 

థీ కాంగ్రెస్‌వాదులౌర! సిరిసిరిమువ్వా! 


గౌను బనాయిస్తే దొర 

సానిగ గడసాని మారజాలునే? ఖాదీ 
తానులు సైతాను ధరి 

స్తే నాయకుడెట్టు లవును? సిరిసిరిమువ్వా! 
కోట్లకొలది ప్రజలను చీ 

కట్లోపల వదిలి నేటి కాంగ్రెస్‌ రాజ్యం 
కాట్లాటల పోట్లాటల 

చీట్లాటగ మారిపోయె, సిరిసిరిమువ్వా! 


అసలు సమస్యలు గ్రాసం, 

వసనం, వాసం! అలాంటి వాటిని చూసే 
పస లేక గించుకొని చ 

చ్చి సున్నమవుతోంది ప్రభుత! సిరిసిరిమువ్వా! 


ఎన్నాళ్ళీ దారిద్ర్యం? 
ఎన్నాళ్ళీ అస్వతంత్ర హీనస్థితి? ఇం 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


కెన్నాళ్ళీ వైఫల్యం? 
చెన్ననగర రాజ్యమందు, సిరిసిరిమువ్వా! 
(మదరాను (ప్రభుత్వం (ప్రజారక్షణ ఆర్ధినెన్సు 
జారీచేసిందని విన్నాక) 
- ఆనందవాణి వారపత్రిక 16-3-2947 


సిరిసిరిమువ్వ శతకము 
పది - చాటువులు 


వ్యవహారాంధ్ర జీవ 

త్రవాహమది వదిలిపెట్టి పాతదయిన స్టా 
ణువయిన గ్రాంధిక భాషను 

చెవినెవ్వడు పెట్టు నేడు సిరిసిరిమువ్వా! 


జగణంతో జగడం కో 

రగా దగదు కాని దాని ఠస్సాగొయ్యా! 
నగలాగ వెలుగును గదా 

చిగిర్చితే నాలుగింట సిరిసిరిమువ్వా! 

కదం తిక్కనగారిది 

కుందవరపు వారి ముద్దుకుర్రని దంతే, 
అందరి తరమా కందపు 

చిందుల కిటుకుల్‌ గ్రహింప సిరిసిరిమువ్వా! 


భాషకొక స్థాయినిచ్చే 

ప్రాసలు యుతు లలంకృతులు వ్యాకృతులయ్యో 
పై సొగసు పూతకైతే 

చేసేదేమున్నదింక! సిరిసిరిమువ్వా! 


తేనెకు సీసా, బంగరు 

పళ్ళెమునకు గోడచేర్పు కావాలి సరే 
'మధుకనక ప్రాముఖ్యం 

సీసా గోడలకు లేదు సిరిసిరిమువ్వా! 


“అభ్యుదయ రచయితలకు దు 
రభ్యాసం ఒకటి కలదు, అది యేదన్నన్‌ 
సభ్యత విడి స్టాలిన్‌ జో 
షీ భ్యాంసమ యనెడి కూత” సిరిసిరిమువ్వా! 
- ఆనందవాణి వారవత్రిక ౩0-౩-1947 


కవితా ప్రస్థానం (కవితలు) 


సింహకన్యకలు 


భాస్వరపు తీగెల జూలు 

వసూలు చేసుకొని 

(బెను, అక్కడే అక్కడే 

ఆ సందు చివరనే) 

కుళ్లుకాలవ తన 

ప్రారంభాలను వెదుక్కొనే 

ప్రయాణంలో 

ప్రవహిస్తోందని 

అ 9 96 

బూజు జూలు (కాబోలు) 

విరాళాలు రాబట్టి 

(బెను అప్పుడే అప్పుడే 

ఆ క్షణం చివరనే) 

ఇరుకుసందు తన 

పేదతనపు వైశాల్యాన్ని 

చదరపు మైళ్ళలోకి 

మార్చుకోవాలని 

అ 9 6 

వెలుతురు కిరణాల జూలు 

జాబితా వేస్తూ 

(జెను, అందుకే అందుకే 

సుఖం చివరకే) 

కుళ్లుసందులోని 

ఇరుకు కాలువ పక్క లాంతరు స్తంభం 

చీకటి ఏనుగుపిల్లల్ని 

చీల్చుకు తింటోందని 

(ఆరుద్రతో కలిసి వ్రాసిన కవిత) 
- ఆనందవాణి వారవత్రిక 13-4-2947 


సిరిసిరిమువ్వ శతకము 
పదకొండు- చాటువులు 


కోయకుమీ సొరకాయలు 
వ్రాయకుమీ నవలలని అవాకుచెవాకుల్‌ 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


క. 


డాయకుమీ అరవ ఫిలిం 
చేయకుమీ చేబదుళ్ళు సిరిసిరిమువ్వా! 


ఊళ్ళో తిరిగే కుక్కలు 

మళ్ళీ కనబడని యెడల మనకేం పోయెన్‌ 
జిల్లా కలెక్టరున క 

ర్జీ ల్లిఖియించిన పనేమి సిరిసిరిమువ్వా! 


జెండా ధరించి కేకల 

ఖండంగా వేసివేసి ఖైదుకుపోతే 
పండువలె జాజిపూవుల 

చెండువలెన్‌ పడునె స్వేచ్చ సిరిసిరిమువ్వా! 


బారెట్లా అయితే సాం 

బారెట్లా చెయ్యగలడు? భార్య యెదుట తా 
నోరెట్లా మెదలించును? 

చీరెట్లా బేరమాడు? సిరిసిరిమువ్వా! 

ఈ కావ్యం దట్టమగు పొ 

గాకు పొగల నట్టనడుమ కాంచెను జన్మన్‌ 
లోకంలో సహృదయులె 

చేకొందురు గాక దీని సిరిసిరిమువ్వా! 


ఈ శతకం యెవరైనా 
చూసి, చదివి, వ్రాసి, పాడి, సొగసిన, సిగరెట్‌ 
వాసనలకు కొదవుండదు 
'జ్రీశు కరుణ బలిమివలన సిరిసిరిమువ్వా! 
- ఆనందవాణి వారవత్రిక 16-4-2947 


తులం వృశ్చికం 


గొలుసు గొలుసుల బొమ్మ 
కుట్టయంత్రంలోన 

కవుల నల్లమందు 

కలల సందుల్లోన 
ఆంధ్రజాతికి 

నేడుగాది పండుగ కాదు 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఆంధ్రరాష్ట్రం 
నిద్రయందు వసూల్‌కాదు 


కుట్రదారుల కళ్లు 
కుట్టయంత్రంలోన 
రాజకీయ నీతి 
బీరకాయలలోన 
చెన్నరాజధాని 
చిన్నదా చితకదా 
పదితులాల బాటు 
పసిడిగా బతకదా 


మతవిభేదపు కల్లు 
కొట్టు యంత్రంలోన 
సివిలు యుద్ధ మనెడు 
క్రిమినల్‌ కోర్టులో 
భరతగోవుపాలు 
పట్టెదైనను చాలు 
పొదుగు కోయ 
పాలు పిదుకుటెట్లు 
(ఆరుద్రతో కలిసి వ్రాసిన కవిత) 
- ఆనందవాణి వారపత్రిక 20-4-2947 


నీడలు 


చూడు, చూడు, నీడలు! 
నీడలు, పొగమేడలు! 


యుగ యుగాల దోపిడిలో 
నరనరాల రాపిడిలో 
వగదూరిన, 

పొగచూరిన 

శాసనాల జాడలు! 
జాలిజార్చు గోడలు! 


చూడు, చూడు, నీడలు! 
నీడలు, పొగమేడలు! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 





చూడు, చూడు, నీడలు! 
పేదవాళ్ళ వాడలు! 


నరనరాల వేదనలో 
తరతరాల రోదనలో 
బక్కచిక్కి 

బిక్కచచ్చి 

పడిన బతుకుగోడలు! 
పాడుపడ్డ వాడలు! 
చూడు, చూడు, నీడలు! 
'పేదవాళ్ల వాడలు! 

అ 9 96 

చూడు, చూడు, నీడలు! 
పూలు లేని కాడలు! 
తరతరాల చెరసాలల 
రకరకాల తెరచాటుల 
పొదిగిటిలో 
ఒదిగిలిపడు 

నిర్భాగ్యపు నీడలు! 
ఎడారిలో ఓడలు! 


చూడు, చూడు, నీడలు! 
పూలులేని కాడలు! 
అ 9 6 
చూడు, చూడు, వ్రీడలు! 
పీడలతో క్రీడలు! 
చూడు, చూడు, నీడలు! 
సూర్యునితో క్రీడలు! 
సూర్యునిలో సూదులతో 
క్రీడలాడు నీడలు! 
= 19-6-1947 


ఉవాచ 


ట్రాం మీద ప్రయాణం 
చవకే గాని 
ఎక్కడికైనా వెళ్ళాలంటే 
నిన్న బయళ్టేరాలి 


ఆనందవాణి వారపత్రిక 6-7-2947 


92 కవితా ప్రస్థానం (కవితలు) 


స్వాతంత్ర్యం 

నా స్కూలు కాపీ బుక్కు మీద 
నా బల్లమీద చెట్లమీద 
ఇసుక మీద మంచు మీద 
నీ పేరే రాస్తాను! 


చదివిన ప్రతి పేజీ మీద 

తెల్లని ప్రతి కాగితం మీద 

రాయి రక్తం అట్ట మీద బుగ్గిమీద 
నీ పేరే రాస్తాను! 


తళుకు బెళుకు భ్రమల మీద 
సిపాయీల తుపాకుల మీద 
మహారాజుల కిరీటం మీద 
నీ పేరే రాస్తాను! 


అడవి మీద ఎడారి మీద 
పిట్టగూళ్ళమీద చీపురు కట్టల మీద 
శిశుత్వపు ప్రతిధ్వనుల మీద 

నీ పేరే రాస్తాను! 

చిత్రమైన రాత్రులమీద 

పగళ్ళ తెల్లని వేడి అన్నం మీద 

పెళ్ళి మాటలాడుతున్న బుతువుల మీద 
నీ పేరే రాస్తాను! 


నా వినీలాకాశపు చింకిపాతల మీద 
చెరువులోని సూర్యుని మీద 
చంద్రుని సజీవ సరోవరం మీద 

నీ పేరే రాస్తాను! 


ప్రపంచపుటంచున పంటపొలాల మీద 
పక్షుల రెక్కల మీద 

నీడల గాలి తిరుగుడు మరల మీద 

నీ పేరే రాస్తాను! 


ఉదయిస్తున్న ప్రతి పవనాంకురం మీద 
సముద్రం మీద నా కలం మీద 


శ్రీశ్రీ ప్రస్థానత్రయం 


వెర్రెత్తిన పర్వతం మీద 
నీ పేరే రాస్తాను! 


'మబ్బుగుంపుల నాచు మీద 
తుపానుల చెమట మీద 
రుచిలేని చిక్కని వాన మీద 
నీ పేరే రాస్తాను! 


రంగు రంగుల రూపాల మీద 
ఇంద్రధనుస్సు గంటల మీద 
స్పర్శించదగ్గ సత్యం మీద 

నీ పేరే రాస్తాను! 


మేలుకొంటున్న సందుల మీద 
విస్తరిల్లుతున్న వీథుల మీద 
శృంగాటకాల వరదల మీద 
నీ పేరే రాస్తాను! 


వెలిగించిన దీపం మీద 

మరణించే దీపం మీద 

మళ్ళీ కలుసుకున్న మా యిళ్ళ మీద 
నీ పేరే రాస్తాను! 


రెండుగా తరిగిన పండు మీద 
అద్దంమీద నా గది మీద 
శూన్యమైన నాశయ్యా శంఖంమీద 
నీ పేరే రాస్తాను! 


నా కుక్కపిల్ల గూటిమీద 
రిక్కించిన దాని చెవుల మీద 
దాని అడ్డదిడ్డపు పాదం మీద 
నీ పేరే రాస్తాను! 


కిర్రు చప్పుడు తలుపు మీద 

నాకు తెలిసిన నేను ప్రేమించిన వస్తువు మీద 
పవిత్రాగ్నుల కెరటం మీద 

నీ పేరే రాస్తాను! 


ఫ్రె కవితా ప్రస్థానం (కవితలు) 


శ్రావ్యమైన శరీరం మీద 

స్నేహితుల ముఖాల మీద 
చాచిన ప్రతి హస్తం మీద 
నీ పేరే రాస్తాను! 


వింతైన కిటికీ అద్దం మీద 
పెదవులపై నిలిచే ఏకాగ్రత మీద 
నిశ్శబ్దానికి చాలా అవతల 

నీ పేరే రాస్తాను! 


నా కూలిపోయిన గుడిసె మీద 
పడిపోయిన నా దీపగృహాల మీద 
నా విసుగుదల గోడల మీద 

నీ పేరే రాస్తాను! 

కోరికలేని అద్భశ్యత మీద 
నగ్నమైన ఒంటరితనం మీద 
మరణపు సరిహద్దుల మీద 

నీ పేరే రాస్తాను! 


ఇప్పుడే కోలుకొంటున్న ఆరోగ్యం మీద 
నిష్ర్రమించిన ప్రమాదం మీద 
జ్ఞాపకం లేని ఆశ మీద 

నీ పేరే రాస్తాను! 


ఒక శబ్దం శక్తివల్ల 

నా బతుక్కి పునర్జన్మ! 
ఎందుకు జన్మించానా? 
నిన్ను తెలుసుకోవాలని! 


నీ మననం నా జననం 


స్వాతంత్ర్యం! 
మూలం : పాల్‌ ఎలూరల్డ్‌ 
ఆంధ్రళిల్సి, 1947 నెప్టెంబర్‌ 
మహా సంకల్పం 
ఇది నా స్వాతంత్ర్యదిన 
మహాసంకల్పం 
విధిగా వికసించే 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


చరిత్ర కొక కృతజ్ఞత, 
ప్రజలకు నివాళి 
ప్రభవించిన నూతన భారత 
పతాక కభివాదం 
భవిష్యదుజ్వల 
భర్మయుగానికి ఆహ్వానం, 
సరిహద్దు లెరుంగని 
సకలజగజ్జనులారా 


ఇదిగో నా స్వాతంత్ర్య స్వప్నం! 


ఏ స్వాతంత్ర్య నిమిత్తం ఎవరెవరెవరో ఎందరో దేశ సేవా 
భాస్వంతుల్‌ బాలవృద్ద్భుల్‌ పతితు లధికు లప్రాజ్ఞు 
లుత్పజ్ఞులంతా 
అస్వాశల్‌ వీడి లారీహతులయి ఉరికొయ్యల్‌ 
కవుంగింట చేర్చా 
అస్వాశల్‌ వీడి లారీహతులయి ఉరికొయ్యల్‌ 
కవుంగింట చేర్చా 
రా స్వాతంత్ర్యం లభించిందని విని హృదయం హ్లాద 
సంపుష్టమైతే 


నవోదితస్వాదీనతా నంది తోత్ఫుల్లమైన 

నగరం జెండాల పంటలతో నవ్వుతూ పాడుతూ ఉండే 
ఉత్సాహ ప్రవాహంలో నేనూ ఒక బిందువునై 
స్వాతంత్ర్య వాయువులు పీలుస్తూ సాగిపోయా 


ఆ సమయంలో అందరి మనస్సు 
లావరించె నొక వ్యక్తి 
అందరిలోనూ ఆ సమయంలో 
ఆవహించె నొక శక్తి 


అంతట్లోకే అకస్మాత్తుగా 
జనసందోహం కరిగి 

ఒకే వ్యక్తిగా రూపు ధరిస్తే 
ఇదేం చిత్రమని చూశాను 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఒక పెద్ద కాంస్య విగ్రహా 

నికి ప్రాణం వచ్చినట్లుగా 

ఒక మేఘం గగనపథం దిగి 
మానవుడై నిలిచినట్లుగా, 

ఒకే ఒక్క మానవమూర్తి 

నా కళ్ళముందు కనిపించాడు 
ఎంచేతో అతని ముఖం మీద 
ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వలేదు! 


ఆ మానవాననంలో 

ఏదో కించి ద్విషాదం, కించిన్నిరాశ 
కొంచెం విరాగం, కించిదసంతృప్తి 

ఆ మానవవదనం అందరికీ పరిచితమే 
అతడే నువ్వూ, నేనూ, అంతమందీ వెరసి 


స్వతంత్ర్య భరతవర్న వాస్తవ్యుడా మానవుడు 
అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని 

నిండని కడుపుతో మండుతూన్న కళ్ళతో 

ఇలా ఎంతకాలం ఇంకా నిలబడతా డా ప్రాణి? 


అతణ్జి జాగ్రత్తగా చూడండి 
స్వతంత్ర భారత పౌరుడు, 
అతని బాధ్యత వహిస్తాఈమని 
అందరూ హామీ ఇవ్వండి 


అతని యోగక్షేమాలకు 
అంతా పూచీ పడండి 
అతికించండి మళ్ళీ 
అతని ముఖానికి నవ్వు! 


స్వాతంత్ర్యం ఒక చాలా సున్నితమైన పువ్వు, 
చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం 
స్వాతంత్ర్యం తెచ్చే వెన్నెన్నో బాధ్యతలు 
సామర్థ్యంతో నిర్వహిస్తామని 

సంకల్పం చెప్పుకుందాం! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


భగవంతుని ప్రార్ధించిందికి 
బహుశా ఇది సమయం కాదు. 
పాతవి గుంజాళించిందికి 
బహుశా ఇది సమయం కాదు 
ఇది మనకొక దీక్షా సమయం 
ఇది మనకి పరీక్షా సమయం 
ఆవేశం ప్రకటిచిందికి 

అసలే ఇది తరుణం కాదు - 


రా! నేస్తం, పోదాం! చూదాం 
మువ్వన్నెల జెండా పండుగ 

రా! నేస్తం, లేదాం! చూదాం! 
మన భారతజనసౌభాగ్యం 


అటు చూడు సముద్రం, నేస్తం, 
హర్షానికి పర్యాయపదం, 
ఇటుచూడు విహాయస నేత్రం 
దుఃఖానికి అధ్యాహారం 


ఈ రెండిటి మధ్య నిలిస్తే 
నీలోపల లోలో పలికే 
ఆలాపన లాలోకిస్తే 
వినబడదా ఒక సంగీతం, 
విడివడదా ఒక సందేశం! 
ఇదీ నా స్వాతంత్ర్యదిన 
మహా సంకల్పం 

ఇది నా ప్రజలకు నివాళి 
స్వతంత్ర భారత పతాకాని 
కిది నా అభివాదం 
భవిష్యద్వుజ్ఞల 
భర్మయుగానికి ఆహ్వానం 
సరిహద్దులు లేని 

సకల జగజ్జనులారా! 


మనుష్యుడే నా సంగీతం 


మానవుడే నా సందేశం! 
అభ్యుదయ 1947 సెప్టెంబర్‌ 


ఠి కవితా ప్రస్థానం (కవితలు) 


సిరిసిరిమువ్వ శతకము 
పన్నెండు- రుక్కుటేశ్వర శతకం 


(సీరియస్‌గానే) 

(అంకితం : జలాలుద్దీన్‌ రుమీకి; రుక్కాయి! అందరికీ 
అందరూ సన్మానాలు చేస్తున్నారు; నీకు మేమెందు 
కూడదూ? అందుకో నూటపదార్లు) 

ద్విగుణీకృత కర్తరికా 

సిగరెట్‌ పొగరీకృతుండు, జిహ్వాగ్ర నటత్‌ 

భుగభుగ భుగాయితోజ్వల 

రిగపా సగరీ గరీసరిగ సారుండున్‌ 


రుక్కునకు, ఆగ్రహము గల 

ముక్కునకు, విచిత్రభావముఖరిత వాణీ 
భాక్కునకున్‌, తెగవాగెడి 

డొక్కునకున్‌, సాటిలేని డబుడుక్కునకున్‌! 
రుక్కయ్యా! నీకితరులు 

లెక్కయ్యా! వాణికీపు లిప్‌స్టిక్కయ్యా! 
నక్కయ్యా! బసవయ్యకు 

దెక్కయ్యా! జగతి నీకు డీడిక్కయ్యా! 


అవధరింపుము బుగ్దేవా! 

వచియించె “వరద” లోగడ 

రచింతునని రుక్కుటేశ్వర శతకమును మే 
మచలిత ధైర్యమ్మున నా 

మ చౌర్యమొనరించినాము మన్నించు జరూ! 


పిల్లులు పిల్లలు బెట్టును, 

నల్లను ద్రావెడి కతాన నల్లియనబడెన్‌, 
అల్లురు దశమోగ్రహములు 

వెల్లుల్లికి తీపిలేదు విశ్వమున, జరూ! 


శాస్త్రిని చేబదులడగకు, 

నిస్రింశము దూయవద్దు నీపై నీవే, 
నిస్త్రాణ పడకు రతిలో, 

వస్త్రమ్ములు విప్పి నడువవలదయ్య, జరూ! 


క్రాస్వర్డు పజిలు సాల్వకు,చ 

భాస్వరమును ముట్టుకొనకు భగ్గున మండున్‌, 
బాస్వెలు జాన్సును శిష్యుడు 

విశ్వామిత్రుడు మహర్షి వేదమున జరూ! 


ట్రాములు మెల్లగ నడుచును 
చీమలతో పోల్చునెడల చెచ్చెర నడలన్‌ 
భూమీసుత రాముని సతి, 

రాముడెవడు? భూమిసుతకు రమణుండె, జరూ! 


వాగ్వాదము ఖేదమగున్‌, 

భాగ్వతమవరాదు భాగవతమ న వలయున్‌, 
దిగ్వాసుడు శంకరుడే, 

బుగ్వేదము బొమ్మరిల్లు బుషితతికి జరూ! 


సింహాలకు 200 లుండును, 

సంహారమె సృష్టియగును సామాన్యముగా, 
అంహస్పె యౌను పుణ్యము, 

50౧06 ౧0౪ మనకవనమిట్లె ప్రవియించు జరూ! 


విప్రుల వాక్యం ముందట 

అ్రాచ్యుల ధిక్కరింపు లాగవనుచు వే 
దప్రామాణ్యముగా రా 

యప్రోలు వచించుమాట సార్థకము, జరూ! 


జట్కాలకీ, సైకిళ్ళకీ, 

రిక్షాలకీ, మోటార్లకీ, రైలుబళ్ళకీ 
ఇత్యాది శకటాలకి 

చక్రాలుంటాయ్‌ ప్రమాణపూర్తిగా, జరూ! 


షరా : ఆఖరి పజ్యంలో గణాలూ, యతిప్రాసలూ, 
లేవనుకోవద్దు. శకటాల గురించి పజ్యం కనక 
నడకా, వడీ ఎలాగూ తప్పవు. ప్రాస బండీ రా. 

- ధంకా మాసవత్రిక అక్టోబరు 2947 
గోల్డ్‌ వ్యామోహం చెడ్డది 
మైల్డ్‌ వ్యాయామం శరీరమాద్యం ఖలుడా, 
వైల్డ్‌ వ్యాపారం కూడదు 





శః శ్రీీ ప్రస్థానత్రయం 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఓల్డ్‌ప్యూలను హోల్టు చేయకుండముర, జరూ! 
ఈ ఒకు వద్యం మాత్రం విడిగా తెలుగు స్వతంత్ర్య 
వారపత్రిక 22-9-2953 నంచికలో అచ్చయింది 


నిరాడంబర సుందరకాలం 


శరత్కాలం నిరాడంబరం సుందరం 

పగలంతా సూర్యుని వెలుగే ఆశతో సంచరించింది 
ఏదో ఆచ్చ్భాదనం ఇది వరకుండేది 

లేదిప్పుడది సమస్తం శూన్యం నగ్నం 


నిజంగా ప్రతీదీ ఉండవలసిన చోటే ఉంది 
ఏటొచ్చీ వీథులే గుహలుగా మారుతున్నాయి 
ప్రకృతిమాత బహుశా నా ఒక్కడి నుంచే 
సానుభూతి కోరుతున్నట్టు కానిపిస్తోంది 


పొగమంచు నులివెచ్చగా ఉంది మనమీదికి వచ్చిన 

మసక వెలుతురులో మరణించునట్టుంది 

రాలని ఆకులు మిమ్మల్ని అంటుకు వేలాడుతున్నాయి 
రాలిన ఆకులు పనుప్పచ్చగా ఎండుగా పడినచోటనే 


ఉన్నాయి 


పోష్లార్‌ చెట్లు మాత్రం ప్రశాంతంగా నిలుచున్నాయి 
శరత్మాలానికి వాటి ప్రమేయమే లేనట్టు 
పొరుగు చెట్లింకా పచ్చగానే ఉన్నట్టు 
దేన్నీ అవి పట్టించుకోనట్టు 
మూలం .: కోన్‌స్తాంతిన్‌ వాన్‌ షెంకిన్‌ 
- సోవియట్‌ భూమి 2948 మార్చి 


విప్పండి మీ వికారపు వేషం 


పాలు తప్ప మరేవీ తాగకుండా 
అప్పుడప్పుడు ఉపవాసాలుంటూ 
నిజం కనబడితే జడుసుకొని 
నీడల్లా బతుకుతారేం? 


ఏమిటి సాధించాలని 
ఇంత తాపత్రయం మీకు? 


శ ర్రీీ ప్రస్థానత్రయం 97 


ఎప్పుడూ ఏదో పని ఉన్నట్లు 
ఎందుకు తిరుగుతారు మీరు? 


ఎవరేం చెప్పినా నమ్ముతారు 
చుక్కలలో పేకముక్కలలో 
అరచేతుల గీతలలో 
భవిష్యత్తును పఠించబోతారు 


ఉప్పెనగా ఉపద్రవం 
ఒక్కపెట్టున ముంచెత్తినపుడు 

దారి తెలియక పరుగెత్తుతారు 

దారి కడ్డుగా దాగుంటారు 

నమ్మకాలను కౌగిలించుకుంటారు 
అమ్మకాలను నమ్ముకొని 

ఎవరెలా చెప్పితే అలా అలా 

గిర గిర గిరగిరా 

తిరిగి తిరిగి తుదకు సొమ్మసిల్లి 
పడిపోతారు! 

కళ్ళకి గంతలూ మెదళ్ళకీ దళ్ళూ 
కట్టుకొని 

కనబడలేదంటారు బోధపడలేందంటారు 


విప్పండి మీ వికారపు వేషం 
విశ్వసించండి వివేకాన్ని 
సౌందర్యమా కావాలి మీకు 
స్వాతంత్ర్యమా మీరు కోరేది? 
స్వాతంత్ర్యం సాధించాలంటే 

ఏదీ తెలివి? 

సౌందర్యాన్ని సందర్శించే కన్నేదీ? 


మీ నాగరికతకు కొలతలు నా కెరుక 
మీ రోగాలకు మందివ్వగలను 
కాని మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి 
స్వస్వరూపజ్ఞానం కావాలి 
- విశాలాంధ్ర వక్షవత్రిక 2948 మార్చి 


కవితా ప్రస్థానం (కవితలు) 


స్టేట్‌మెంట్‌ 


శే 

మానవులు ద్వారాలు దాటుతారు. సముద్రాలు 
తరిస్తారు. సంఘాలుగా ఏర్పడి పనికీ పాటకీ కలిసొస్తారు. 
పిల్లలకి సాయపడతారు. సహపంక్తిని భుజిస్తారు. తరుచు 
కలుసుకుంటారు స్త్రీలతో పురుషులు. ఒక్కొక్కరి కొక 
బహుమతి వారి వారి లింగ వర్గశక్తి భేదాల ననుసరించి, 
ఒకడికి బలమైన మణికట్టు అందం. ఒకడు బంధనాలు 
బాగా వెయ్యగలడు. ఒకడిది చక్కని చర్మం. ఒకడి వాసన 
ఆకర్షిస్తుంది. ఒకడి కళ్లు బాగుంటాయి. ధైర్యంగా 
పలకరిస్తాయి. నీటి హృదయం ఒకడికి తెలుసు. చేతులు 
ఉవయోగించకుండా ఈదుతాడు. ఒకణ్ణి కుక్కలు 
మన్నిస్తాయి. ఒకడు ఎగురుతున్న విట్టని ఇట్టే 
పడగొట్టగలడు. ఒకడు దూరిపోగలడు. ఒకడు వీణ 
వాయిస్తూ జలప్రవాహాన్ని స్ఫురింపిస్తాడు. నాటకాలు 
వేయించడంలో ఒకడు దిట్ట. అవి చూస్తే కడుపు నొప్పి, 
ఒకడు పెదవులు మడిచి నవ్విస్తాడు. మదించిన గుర్రం 
ఎలా సకిలిస్తుందో చూపించగలడు. ఒకడు ద్రవ్యం 
ఆశించి కిటికీలు గెంతుతాడు. ఒకడు హింసకి కావలసిన 
ఆయుధాలను ప్రభుత్వోద్యోగుల పురమాయింపు మీద 
చేస్తాడు. ఒకడు మేడగదిలో కూర్చుండి వంతెనలకి 
ప్లానులు వేస్తాడు. ప్రయోజనం గల సౌందర్యం 
సృష్టిస్తాడు. ఒకడు మాటల్లో బోల్తా కొట్టిస్తాడు. డబ్బు 
ఖర్చు పెట్టవలసిన అవసరాన్ని కార్యనిర్వాహక సభలచేత 
ఒప్పిస్తాడు. ఒకడు రాత్రిపూట రహస్యాలు వింటాడు. 
ఆడపిల్లలచేత గోళ్ళు కొరుక్కోవడం మానిపించగలడు. 
ఒకడు అనవసరంగా పెరిగిన శరీర భాగాలను ఆహేషను 
లేకుండా తొలగిస్తాడు. ఒకడు పక్షుల ప్రవాసయాత్రలకి 
జాతకం కడతాడు. ఒకడు రకరకాల గుడ్లను 
పోల్చుకోగలడు. ఒకడు మెరుపుల వేగాన్ని లెక్క 
కట్టగలడు. అతడు సాధారణంగా యువకుడు. ఒకడు 
ఏమీ ఎరగనట్లే ఉంటాడుగాని టైమ్‌టేబిల్స్‌ ప్రసక్తి 
వచ్చినప్పుడు అతని తెలివితేటలు మనకి ఆశ్చర్యం 
కలిగిస్తాయి. ఒకడు ఇంటింటా నిలిచి పాలు 
కొలిచిపోస్తాడు. ఒకడు ప్రక్షిప్త పాఠాలకు పాఠాంతరాలు 
నమకూర్చుతాడు. ఒకడు వైజ్ఞానిక నత్యాలను 
వడబోస్తాడు. ఒకడు సిల్కుచీర కట్టుకున్న అత్తగారి 


శః ర్రీీ ప్రస్థానత్రయం 98 


ఆజ్జననుసరించి అన్నిగదులూ అలంకరిస్తాడు. ఒకడు 
సర్మస్‌ ఏనుగుల కోసం నగారాలు చేయిస్తాడు. ఒకడు 
పురాణ కాలక్షేపాల ఏర్పాటు చెయ్యడంలో గొప్ప నేర్పు 
చూపిస్తాడు. ఒకడు ఆకుపచ్చని గిన్నెలో మంచు 
బిందువులను సేకరిస్తాడు. ఒకడు ఏమీ చెయ్యడుగాని 
చాలా మంచివాడు 

ఆజ్ఞ : వాళ్ళ నాన్నని తిట్టుకుంటూ పోయాడు. ఆ 
శాపం వాడి ఆస్తి. 


లై 

తలుపుల దగ్గర వినకు 

క్రీడారంగం, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, ష్లానెల్‌ దుస్తులు, 
పకపక నవ్వులు, సంభాషణన, పెద్ద చప్పుడయితే చిన్న 
ఉలికిపాటు అంతంలేని మైదానం మీద జయాపజ 
యాలు, దీపాలు పెట్టేవేళకి యిల్లు చేరుకోవడం. అవతలి 
గదిలో మాటలకి అంత పట్టింపు కూడదు. 

ఒకడు కొండ లెక్కుతూ జారిపోతాడు. స్నేహితులత 
నికి అంత్యక్రియలు చేస్తారు. ఒకనికి సముద్ర తీరంలో 
కీళ్లు సడలిపోతాయి. టీ దుకాణం ముందు జన 
సమూహంలో కరిగిపోతాడు. ఒకడు స్నానం చేస్తూ 
చచ్చిపోతాడు. వెధవపని చేసినందుకొకడు అరెస్టవుతాడు. 
ఒకణ్ని పేగుల్లో పురుగులు బాధిస్తాయి. ఎంత పాలి 
పోయాడో అంటారతణ్ని చూసినవాళ్లు. ఒకడు తాను 
ఇద్దరనుకుంటాడు, వాణ్ని గొలుసులు వేసి కట్టేస్తారు. 
ఒకడికి తారీఖులు జ్ఞాపకం వుండవు. ఒకడికి పరలోక 
భయాలు. ఒకడి తెలివితక్కువకి ఫలితం భూములమ్ముడు 
పోవడం. ఒకడు కూడిక లెక్క తప్పు చేసి ఉద్యోగం 
పోగొట్టుకుంటాడు. ఒకడు విదేశాలలో ఒంటిగా 
తాగుతాడు. మొగంమీద మచ్చలతో ఒకడు వికారంగా 
కనబడతాడు. ఒకడి కాలర్లు అసహ్యం కలిగిస్తాయి. ఒకడి 
భార్య స్కూలు కుర్రాళ్ళతో భర్తని మోసగిస్తుంది. ఒకడు 
అక్కచేత చీవాట్లు తింటాడు. ఒకడి చిన్నకొడుకు 
అప్రయోజకు డవుతాడు. 

ఎప్పుడూ ఇతరుల సంగతి ఆలోచించు - 

ఒకడు మునిగిపోతూ ఉంటే కప్పలు రక్షిస్తాయి. 
పవిత్రోదకాలు తాగి ఒకడు జబ్బు కుదుర్చుకుంటాడు. 
ఒకణ్ని సినీతార ద్రాక్షగుత్తులతో గౌరవిస్తుంది. 
మాసపత్రికలు ఒకణ్ని మహాకవి అంటాయి. ఒకడికి 


కవితా ప్రస్థానం (కవితలు) 


క్లబ్బులో ఉన్న పేరు వేరు. ఒకడు నడివయస్సులో తాను 
చిత్రకారుణ్ణి గుర్తిస్తాడు. ఒకడు వీరుడు, సువర్ణపతకాలు 
ధరిస్తాడు. మిలిటరీ వాద్యాలు అతని కాహ్వానం ఇస్తాయి. 
బుతువులో మార్పులవల్ల ఒకడు యుద్ధంలో జయిస్తాడు. 
ఒకడు ప్రపంచంలోని తపాలా బిళ్ళలన్నీ పోగుచేస్తాడు. 
ఒకడు తానిచ్చిన సలహాలవల్ల జీతం హెచ్చింపు 
పొందుతాడు. ఒక మీటను కనిపెట్టిన కిటుకుతో ఒకడు 
లక్షాధికారి అవుతాడు. శాస్త్రపరిశోధన నిధినుండి 
వొకడికి విరాళం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలమీద 
ఉపన్యసించదానికొకడికి ఆహ్వానం వస్తుంది. ఒక కొత్త 
రకం పూలచెట్టును వొకడు కనిపెడతాడు. దాని కతనిపేరే 
పెడతారు. ఒకడికి చైర్మన్‌ ఎన్నికలో ఓటు ఇవ్వండని 
మరుగుడొడ్డిలో (వాయబడి ఉంటుంది. ఒకడు 
మరణించిన తరువాత తన డైరీల ద్వారా కీర్తి సంపా 
దిస్తాడు. 

గోడకి చేరవేసిన ఎర్ర సైకిలు చూశాను. తర్వాత 
పూర్తిగా దృశ్యం తుడుచుకుపోయింది. 


తి 

ఒక పాతవాడు ఇద్దరు కొత్తవాళ్ళు కావడం 
ప్రారంభిస్తున్నాడు. ఇద్దరు కొత్తవాళ్ళు ఇద్దరు పాతవాళ్లు 
కావడం ప్రారంభిస్తున్నారు. ఇద్దరు పాతవాళ్ళు ఒక 
కొత్తవాడు కావడం ప్రారంభిస్తున్నారు. ఒక కొత్తవాడు 
ఒక పాతవాడు కావడం ప్రారంభిస్తున్నాడు. ఇదివరకు 
జరిగిన ఆ పని ఇంకోమారు మరొకడు చేస్తున్నాడు. 
ఇంత వరకు జరిగిందేమీ లేదు కాని ఎవడో మళ్ళీ 
ఏమిటో చేస్తూనే ఉన్నాడు. 

అనేకం జీవితం, సరుగుడుతోటలో సూర్యకిరణం. 
అతి నిశ్చలం, చేప కడుపులో బాణం నిచ్చెనమీంచి 
దాటుతూ! కడుపు స్వీకరిస్తుంది. వీపు నిరాకరిస్తుంది. 
కన్ను సంకల్ప బలాన్ని పరీక్షిస్తుంది. నత్త చాలా సోమరి. 
ప్రపంచాలు మునిగి పోతున్నా ఫర్వాలేదంటుంది. 
కొంకిపురుగుకి సిగ్గు జాస్తి. ఒకప్పుడది స్వాతంత్ర్యం 
అనుభవించింది. చేపకి స్వార్ధం. పాముకి ఈర్ష్య. 
లోపల్నుంచీ విషం. పక్షికి భయం. ఆకాశంలో విహరిస్తుం 
దని దాన్ని సంహరిస్తారు. గరుడపక్షి గర్విష్టి, ఎద్దుది 
మూర్ధం. శక్తివల్ల ఇబ్బంది. ఎవరిలాగా ఉండదు బింకం. 
ఇంకో కారణం వల్ల సంతానం వెదజల్లుతుంది. దానికి 
మనకి పడదు. 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


మగవాడు అన్యాయంగా ఆర్టిస్తాడు. ఆడది వాణ్ని 
దేవదూతగా ఆహ్వానిస్తుంది. వాళ్ళ నమ్మకానికి ఫలితం 
బిడ్డ. బోధపడని హాస్యానికి స్నేహితుడు నవ్వుతాడు. 
కుర్రదీ కుర్రాడూ కలిసి మెలిసి ఆడుకోకూడదు. 
అధికారం కోసం వేచుకొని ఉండాలి. ముసలివాళ్లు 
ఉద్యానవనంలో కాళ్లు చాచుకుని మృత్యువుకోసం 
ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. నాయకుడొక పెద్ద భయం. 
ఉపద్రవాలను రాకుండా చేస్తాడు. మర్రిచెట్టుకింద చెక్కిన 
బొమ్మని ప్రజలు పూజిస్తారు. బలవంతులు మద్యశాలలో 
విహరిస్తారు. బలహీనులు సంస్కృతభాషలో డైరీలు 
రాస్తారు. సైనికుడు నొప్పించడానికి మంచిరోజు 
అంటాడు. మచ్చికయిన కుక్క గురించి మాట్లాడినట్లు 
మరణం గురించి వైద్యుడు ప్రసంగిస్తాడు. తిండిబోతు 
నోటితో (ప్రేమిస్తాడు. బందిపోటుకి ప్రేమకి అర్ధం “ఈ 
ఉత్తరం చదవగానే చింపేస్తావు కాదూ?” గొప్పవారికి 
పేదవారికి డబ్బే ప్రధానం. రోగులు పప్రేమగురించి “అదో 
దశ. ఎంతట్లో మారిపోవాలి” అంటారు. మనశ్శాస్త్రవేత్త 
“ఓ సులభం” అంటాడు... “చాలులే సరసం” అంటుంది 
సెన్సారు. రవికలు కలగంటాడు. వెర్రిజంతువు! హంత 
కుడికి పూలమాలలు వేస్తాడు ప్రజల తరపున మరణి 
స్తాడాయన. 

కుడిపక్క సూర్యుడు, ఎడం పక్క చంద్రుడు భూమికి 
శ్రీరామరక్ష చీకటి మీద వెలుగుపడితే చీకటి ముడుచుకు 
పోతుంది. అప్పుడు సృష్టి 


మూలం : ఆదెన్‌ కియోలోవ్‌ 
- నవోదయ, వారవత్రిక 25-4-2948 


జేజే 


మేలుకలుగు గావుత 
తెలుగు నాడుకి 
గెలుపు కలుగు గావుత 
తెలుగు వాడికి ॥మే॥ 
గురజాడ, కందుకూరి 

కొమర్రాజు, గిడుగు 


కవితా ప్రస్థానం (కవితలు) 


తెలుగువారి వెలుగుదారి 


తెలివెన్నెల గొడుగు ॥మే॥ 
గోదావరి, కృష్ణవేణి 

పెన్న నదుల నిండి 

'పైరు పండ, కడుపు నిండ 

అందరికీ తిండి ॥మే॥ 


(ఆరుద్రతో కలిసి వ్రాసిన కవిత) 
- బాల మానవత్రిక జులై [1948 


సిరిసిరిమువ్వ శతకము 
పదమూడు - రుక్కుటేశ్వర శతకం 


అదిరా అసలు రహస్యం 

చదవేస్తే ఉన్న తెలివి జారిన రీతిన్‌ 

పదవీ స్వీకారంతో 

మది చెదిరెను భారతీయ మంత్రులకు జరూ! 


కాంగ్రేసు వారి రాజ్యం 

ఆంగ్రేజి పాలనమ్ము ఆంధ్రుల కొకటే 
ఏం గ్రహచారం మనరా 

ఫ్రం గ్రేష్మపు పిల్లయేటి సామ్యమ్మె జరూ! 


వెళ్ళిరి దొరలనుకుంటే 
కోళ్ళు తినే వాళ్ళ బదులు గొర్రెల్ని తినే 
వాళ్ళొచ్చినట్లు కాంగ్రెస్‌ 
కుళ్ళాయిల వాళ్ళ వల్ల ఘోరాలు, జరూ! 


రుద్రాక్ష పిల్లి బాపతు 

మద్రాసున కాంగిరెస్సు మంత్రివర్యులు శ్రీ 
మద్రాసు రాజ్యమంటూ 

భద్రంగా ప్రజలనెల్ల భక్షింత్రు జరూ! 


మార్షలు ప్రణాళికకు మన 
సర్షణ్ముఖ చెట్టియారు స్వాగతమిస్తే 
హర్షిద్దామని కొందరు 

వర్షానికి చాతకాలవలె కలరు జరూ! 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


100 


దోచేసే వాళ్ళను ఏ 
దో చేస్తుందని శివాశతో చూస్తుంటే 
దోచేస్తోంది కదా కం 
చె చేనుమేసినట్టు లీ ప్రభుత జరూ! 
- విశాలాంధ్ర ప్రజల మానవత్రిక ఆగస్టు 2948 


ఓ మహాత్మా 


ఓ మహాత్మా ఓ మహర్షీ 
ఏది చీకటి, ఏది వెలుతురు? 
ఏది జీవిత, మేది మృత్యువు? 
ఏది పుణ్యం, ఏది పాపం? 
ఏది నరకం, ఏది నాకం? 
ఓ మహాత్మా! 


ఏది సత్యం ఏ దసత్యం? 
ఏద నిత్యం? ఏది నిత్యం? 
ఏది ఏకం, ఏ దనేకం? 
ఏది కారణ, మేది కార్యం? 
ఓ మహాత్మా! 


ఏది తెలుపు, ఏది నలుపు? 
ఏది గానం, ఏది మౌనం? 
ఏది నాది, ఏది నీది? 

ఏది నీతి, ఏది నేతి? 

ఓ మహాత్మా! 


ఏ దహింస, ఏది హింస? 
ఏది కష్టం, ఏది సౌఖ్యం? 

ఏది నష్టం, ఏది లాభం? 

ఏది మంచి, ఏది చెడుగు? 
ఓ మహాత్మా! 


నిన్న స్వప్నం, నేటి సత్యం - 
నేటి ఖేదం, రేపు రాగం - 
ఒకే కాంతి, ఒకే శాంతి - 
ఓ మహర్షీ హే మహాత్మా! 
- తెలుగు న్వతంత్ర 1948 ఆగస్టు ౨0 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఒకరో పలువురో 


ఒకరో పలువురో 

తుపానుపై నిద్రించే నీలిమ 

పక్షులపై మంచు 

కాతర కాననసీమల బీతి ధ్వనించే గణగణ 


ఒకరో పలువురో 

మంటి ఆలి చిప్పలమధ్య మలకాకుల్ని జల్లారు 
మాసిపోయిన రెక్కలమీద భూకంపం చంచువుమీద 
గాలివాన గులాబీల ఎర్రని ఆశ్చర్యాలు సేకరించారు 
ఒకరో పలువురో 

సూర్యుని వడ్డాణం 

(బ్రహ్మాండపు కూష్మాండం మార్తాండుడు 

గుబురు తోటల సీసామెడమీద 


ఒకరో పలువురో 

వానకన్న వెలుగు దినాలకన్న 

బాల్యాన్నే స్పందిస్తూ 

చల్లని నిద్దుర కనుమలకన్న చక్కగా స్పష్టంగా 
చిడిముడిపాటుకు దూరంగా 


ఒకరో పలువురో 

అల్లరీ బాజా అద్దాలలో 

తెల్లారగట్ట వాళ్ళ అరుపు చీరలాగ చిరుగుతుంది 
ఒకరో పలువురో 


విసిరిన రాళ్ళతో వెదజల్లిన వెండ్రుకలతో చేయబడి 
చేయబడి కంటకాలతో, బట్టలతో, మద్యంతో, 
నురుగుతో, 

నవ్వుతో, ఏడ్పులతో, వదిలిపెట్టడంతో, అసందర్భపు 
టాందోళనలతో 

నిస్సందేహంగా నిజమైన నేత్రాలతో నేయబడి 

ఒకరో పలువురో 

తమ సమస్త దోషాలతో, సమస్త సుగుణాలతో, 

సుగుణాలతో, లలనాతతి 

ఒకరో పలువురో 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


101 


మొగానికి దంతపు బురఖా 

అప్పుడే వండిన అన్నంలాగ ఆశపెడుతూ 

నన్ను రెచ్చగొట్టే ఆడవాళ్ళంతా 

అలంకృతులై అల్ల నేవాంఛించిన దానితో 
అలంకృతలై ప్రశాంతితో సరికొత్త దనంతో 
అలంకృతలై ఉప్పుతో నీటితో సూర్యునితో 
సౌరళ్యంతో, సాహసంతో, ఒక వెయ్యి చిలిపిదనాలతో 
ఒక వెయ్యి గొలుసులతో 


ఒకరో పలువురో 

నా కల లన్నిటిలో 

ఒక కొత్త అడవిపువ్వు 

కట్టె మోపులవంటి కింజల్కాల అనాగరిక పుష్పం 
గాయపడ్డ చీకటిలో 


ఒకరో పలువురో 
మరణించతగిన యౌవనం 
క్రూరం ఘోరం అశాంతిమయమైన యౌవనం 


చిరాకులతో వరదలెత్తే యౌవనం 
నాతో పంచుకుంది 
నా ఒక్కడితోనే 
ఇతరుల లెక్కలేకుండా. 
మూలం : పాల్‌ ఎల్యూర్‌ 
- ధంక్కా 2948 దినెంబరు 


తెలుగు తల్లి 
లా 


అదెవో తెలుగు తల్లి 
అందాల నిండు జాబిల్లి 
ఆనందాల కల్పవల్లి 
అదె నీ తెలుగు తల్లి 


పదవోయ్‌ తెలుగువాడా 
అదె నీ తెలుగు మేడ 
సంకెళ్ళు లేని నేల 
సంతోష చంద్రశాల 
కనవోయ్‌ తెనుంగు రేడా 


కవితా ప్రస్థానం (కవితలు) 


అదె నీ అనుంగు నేల 
అదిగో సుదూర వేల 
చనవోయ్‌ తెలుగు వీరా 


స్వర్ణాల కాంతి స్వప్నాలు 
స్వప్నాల శాంతి స్వర్గాలు 
నిన్నే పిలుస్తున్నాయి 
నిన్నే వరిస్తున్నాయి 


ఆందోళనాల డోల 

సందేహాల హిందోళ 
ఎందాక ఊగిసలాట 
ఇదె నీ గులాబి తోట 


పదవోయ్‌ తెలుగు బాట 
ఇదిగో తెలుగు కోట 
పదవోయ్‌ నిర్భయంగా 
పదవోయ్‌ దిగ్ద్సయంగా 
పదవోయ్‌ నిశ్చయంగా 
- తెలుగు న్వతంత్ర 1948 డిసెంబరు 17 


ఆడెన్‌ గీతం 


నీడ కింద కుర్చీలో నేను 

తోట చేసే చప్పుళ్ళు విన్నా 

అప్పుడు నాకు తెలిసింది బెను 

చెట్టుకీ పిట్టకీ భాషసున్నా 

ఇంటి పేరులేని భాషరాని పిట్ట 

పక్షిగీతాన్ని పాడుతున్నాది 

పువ్వులు మౌనంగా తుమ్మెదో తెమ్మెరో 

పురోహితుడు కావాలని వేడుకున్నాయి 

అబద్ద్ధాలెప్పుడూ అవి ఆడలేవు 

మరణిస్తామనే జ్ఞానం వాటికిలేదు 

యతిప్రాసలతో కాలాన్ని బంధించగల 

బాధ్యత ఏ ఒక్కటీ పట్టించుకోదు 

నవ్వినా ఏడ్పినామనమూ చేస్తాం చప్పుళ్ళు 

మాటలనేవి కావాలి మాటనిలబెట్టుకొనే వాళ్ళకి 
ముద్రణ : ఖద్హస్టుష్టి విరసం (ప్రచురణ 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


102 


జానోదయం 
[ 


ప్లేట్లో చెప్పేడు 
వాడికి (విన్నాడు 
కాడు నమ్మేడు 
కాడు) జీసస్‌ 


చెప్పేడు వాడికి : 
(నమ్మేడు కాడు 


వాడు విన్నాడు 
కాడు) లావ్‌ 


ట్సే తప్పకుండా 
చెప్పేడు, జనరల్‌ 
(చిత్తం శ్రీమతీ) 
షెర్మన్‌ చెప్పేడు. 


అదియునుంగాక 
(నమ్ము, నమ్మక 
పో), నువ్వు చెప్పేవు 
వాడికి నేను చెప్పేను 


వాడికి మనం చెప్పేం వాడికి 
(నమ్మేడు కాడు అబ్బో) 
నమ్ముతాడా వాడు!) 
అమెరికా మీద 
జపాన్‌ బాంబు వాడినెత్తిమీద 
నిప్పాన్‌ పిడుగు 
అప్పుడు తెలిసింది 
వాడికి! 
మూలం : ఇఇ. కమ్మింగ్స్‌ 
- అరుణరేఖ మానవత్రిక 21949 


విషాదనగరం 


మరుగుజ్ఞులు లేని 
మధురమై హృదయ విదారకాలు గాని 
ఎడారి దారుల్ని చూపించే 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఎర్రని గంధర్వ కాంతలతో నిద్రిస్తాం మనం 
నిద్రిస్తాం మనం 

ఒక రెక్క మనల్ని బద్దలు కొట్టింది 
ఎక్కడికో పోతాం మనం 
ఎగసిపోయిన ఎరకలకన్న 
వయస్సు మించిన చక్రాలు మనవి 
దారి కనబడదు మనకి 
శనైర్గమనపు శృశానాలలో 
సాగించాలి మన అన్వేషణ 
అదొక్కటే మనకు మిగిలిన 
ఇంద్రియలోలత్వం 

మన గాయాలకి కట్టిన కట్లమీద 
కప్పుకొనే సీసా 

ఎప్పుడూ ఈర్ష్యని ప్రతిఘటించదు 
తీసుకో హృదయాల్ని మస్తిష్మాల్ని 
ఆగ్రహ కండరాల్ని 

తీసుకో పాలిపోయిన బాలికల 
ముడులుపడిన బాలకుల 

అదృశ్య పుష్పాల్ని 

అందుకో స్మృతిహస్తం 

మూసుకో జ్ఞాపకాల కళ్ళు 
బందిపోట్లు కల్పించిన వృక్షశాస్త్ర సూత్రాలు 
మనల్ని కొట్టి విభజిస్తాయి 

అన్ని ముక్కలూ మంచివే 


వీటిని మళ్ళీ ఏకంచేసే దెవరు 
భయమా బాధా అసహ్యమా 
ఇక నిద్రపోదాం సోదరులారా 
ఇదివరకు వ్యాఖ్యానించలేని అధ్యాయం 
ఇప్పుడర్థమే కాకపోతోంది 
మహారాక్షసులు కదుల్తున్నారు 
భయంకరంగా ఊపిరితీస్తూ 
ఉషస్సులాగా అరుస్తూ 
అరవడం మానలేని ఉషస్సు 
ఆనాటినుంచీ సోదరులారా 
ఆనాటినుంచీ. 


రి వ! 
చిన్నపిల్లల సర్కస్‌లో 
చిన్న పిల్లల సర్మస్‌లో 
ఫిడేళ్ళు ధరించిన నర్తకులు 
కష్టాలన్నీ మైమరచిన 
కాలం అనేది ఉండేదా? 


గ్రంథాలమీద పడి వాళ్ళేద్చే 
కాలం ఒకటి ఉండేది, 
కాలం అయితే వాళ్ళమీదికి 
కాష్టాన్నే ఉసికొల్పింది. 


ఆకాశపు అర్ధవలయం కింద 
ప్రమాదమైన బ్రతుకు వీళ్ళది 
అజ్జేయం మాత్రమే లోకంలో 
అత్యంత సురక్షితమైనది 


ఆకాశపు సంజ్ఞలకింద 
హస్తాలు లేనివాళ్ళవే 
అతిశుభ్రమైన చేతులు! 


గుండెల్లోని శవానికి 
గాయాలబాధ లేనట్లు 
గుడ్డివాడు మాత్రమే 
జాస్తిగా చూస్తాడు. 
మూలం : డిలన్‌ థామన్‌ 
- తెలుగు న్వతంత్ర 2949 ఫిబ్రవరి 265 


ఆవాహన 


'హేమంతకాలంలో మేం ఏం భావించామో, సగం రాత్రి 
వేళ ఏం భాషించామో, ఎడారిదారిలో మేం ఏం చేశామో 
ఎందుకిదంతా ఇప్పుడు? రక్షించు మమ్మల్ని చేజేతులా 
మా శిరస్సుల మీదికి నీ ఆగ్రహజ్వాలల్ని ఆకర్షించకుండా 
చీమల విషాదమరణం మాకు లేకుండును గాక! 
మాయలమరారఠీ! మమ్మల్ని కాపాడు 

భయానకమైన మా గృహాల ప్రచండమైన గబ్బిలపు 


మూలం : పాల్‌ ఎల్యూర్డ్‌ నీడలనుండి సరిహద్దుల తొలగింపు నుండి, ప్రణయ 


- ధంకా? 1949 జనవరి _ సందేశాలనుండి. సైతాను పలికే సాంత్వనవచనాలనుండి 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


103 కవితా ప్రస్థానం (కవితలు) 


సబిన స్పెక్టరుగారూ! మమ్మల్ని రక్షించండి! 
అభిప్రాయాలనుంచి ఆత్మీయబంధనాలనుంచి, జాలి 
నుంచి, సిగ్గునుంచి, ఇతరులకు బోధించాలనే అభిలాష 
నుంచి 

అపరాధపరిశోధకా! మమ్మల్ని కాపాడు 

కిందామీదా ఉండకపోవడం నుంచి, ఎంత తోస్తే అంత 
చేసి అనుభవించడం నుంచి, వాయిదా వేసిన పాపం 
పాయిదాలేని గాయం నుంచి, మధ్యాహ్నపు బరువు 
నుంచి, అర్ధరాత్రి భయం నుంచి 

అల్లాటప్పయ్య బాబూ! మమ్మల్ని కాపాడు 

శస్త్ర వైద్యుని మంత్రహస్తం నుంచి ఎర్రదీపాల వింత 
ఆకర్షణనుంచి గుండం తొక్కేవాళ్ళ మృత్యువాంఛనుంచి 
కస్తూరి రంగా! మమ్మల్ని కాపాడు 

తోసుకొచ్చే దుఃఖాల నుంచి, పొత్తికడుపులోనొప్పి నుంచి, 
అపాయం సూచించే నక్షత్రం నుంచి, అగ్గి గండం నుంచి 
హరిదాసూ! మమ్మల్ని కాపాడు. 

వెనక భాగాలలో అకస్మాత్తుగా అర్ధం కావడం నుంచి, 
రమ్యదృశ్యాలు క్రమక్రమంగా కలిగించే జ్ఞానం నుంచి. 
పుస్తకాల్లో చదువుకున్న ముక్కలనుంచి, ప్లాట్‌ ఫారాలమీద 
వినిపించే సంభాషణల నుంచి. 

విభూతిపండూ! మమ్మల్ని విడిపించు. 

స్పష్టంగా చూడగలిగిన క్షణంలో, కరతాళధ్వనుల 
గడియలలో, పరాజయం పొందినచోట, స్నేహితులు 
దగాచేసిన సమయంలో 

షెర్లాక్‌ హోమ్స్‌! మమ్మల్ని కాపాడు. 

ముఖ్యపట్టణాలలో నృత్యం చేసేవాళ్ళకోసం, రంపం 
ధరించిన వాళ్ళకోసం, శైలి సమస్యలు చర్చించే వాళ్ళ 
కోసం, సమస్తమూ అనుభవించిన వాళ్ళకోసం. 
భజగోవిందం! మమ్మల్ని విను. 

నిద్రపట్టనివాళ్ళకోసం, శరణాలయాలలోని వాళ్ళకోసం, 
చిలుకా గోరింకల్లాగ బతుకుతున్నవాళ్ళకోసం, ఒంటరిగా 
నిద్రించేవాళ్ళకోసం. 

పిల్లిపిల్లల తల్లీ! మమ్మల్ని విను. 

భక్తుల కొరకు, పాషండుల కొరకు, ఈడురాని 
వాళ్ళకోసం, ఒకరిని కోరే ఇద్దరికోసం, ఎదిరించే 
ఏడుగురి కోసం 

సులోచనాల జోడూ! మమ్మల్ని విను. 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


104 


ఉరుము చప్పుడు విని జడుసుకునే కన్యకోసం, భర్తని 
లొంగదీసుకున్న భార్యకోసం, ఆఫఫ్రికాను ప్రేమించే 
అవివాహితకోసం 

భయంకర భల్లూకమా! మమ్మల్ని విను 

విభజనవల్ల పెరిగే వాళ్ళకోసం, అమాయకత్వాన్ని 
ప్రకటించే వాళ్ళకోనం, మరణాన్ని నిరాకరించే 
వాళ్ళకోసం. 

నీలిరంగు సివంగీ! మమ్మల్ని విను. 

అరువు పుచ్చుకునేవాళ్ళకోసం, అప్పిచ్చేవాళ్ళకోసం, 
ఎదురుపడితే మొగం చాటుచేసేవాళ్ళకొరకు, ధర్మరాజని 
పేరుపొందిన వాళ్ళకోసం, 

రెండు తలల హంసా! మమ్మల్ని విను. 

ఆతపస్నానం చేసేవాళ్ళకోసం, మర్యాదగా దుస్తులు 
ధరించేవాళ్ళకోసం, తమ గొప్పతనం గురించి సందేహం 
లేనివాళ్ళకోసం, భజన చెయ్యడం నేర్చుకున్న వాళ్ళ 
కోసం, 

శ్వేతాశ్వమా! మమ్మల్ని విను. 

బాధపడాలని నిశ్చయించుకున్నవాళ్ళకోసం, ప్రకృతిని 
శాసించగలమని విశ్వసిస్తున్న వాళ్ళకోసం 

అందమైన అమ్మాయీ! మమ్మల్ని విను. 

పొదరింట్లో బతకదలచుకున్నవాళ్ళకోసం, కొండెక్కే 
వాళ్ళకోసం, ఇక్ష్వాకుల కాలం ఇప్పుడు కావాలనే 
వాళ్ళకోసం 

బాకా వూదేవాడా! మమ్మల్ని విను - 

ఎగరగల వాళ్ళకోసం, ఇబ్బంది పడుతున్నవాళ్ళకోసం, 
నిరుత్సాహాన్ని ఆరాధించుతున్న వాళ్ళకోసం, అందమైన 
అమ్మాయీ! మమ్మల్ని విను. పొదరింట్లో బతక 
దలచుకొన్న వాళ్ళకోసం, కొందెక్కేవాళ్ళకోసం, ఇక్ష్వాకుల 
కాలం ఇప్పుడు కావాలనేవాళ్ళ కోసం, 

రంగూన్‌ రౌడీ! మమ్మల్ని విను. 

మౌనవ్రతం అవలంబించినవాళ్ళ కొరకు, అవలంభించని 
వాళ్ళకోసం, కొడుకులు చనిపోయిన తర్వాత గుళ్ళకివెళ్ళే 
వాళ్ళకోసం. 

ఏడూళ్ళ చక్రవర్తీ! మమ్మల్ని విను - 
పరాన్నభుక్కులకోసం, శవాన్నభోక్తల కోసం, జంట 
గులాబి పూలకోసం, మచ్చికయిన జంతువులకోసం 
ఆకుపచ్చ మనిషీ! మమ్మల్ని విను 


కవితా ప్రస్థానం (కవితలు) 


నీ దయ, మరి నీ ప్రజలని ఎలా పడుక్కోబెడతావో 
ప్రభూ! నిన్ను ప్రార్థిస్తున్నాం. 
వినవూ! 
మూలం : ఆడెన్‌ 
- తెలుగు స్వతంత్ర వారపత్రిక 4-3-2949 
రి 
పిచ్చిదానిమ్మ చెట్టు 
తెల్లగా వెల్లవేసిన ఈ వసారాలలో 
అనుకూల దక్షిణ వాయువుల ప్రసరించే అందమైన 
గదుల వెలుప 
ఇట్టే వెలుతురులోకి ఉరికేది 
ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా, చెప్పవూ? 
ఉయ్యాలలూగే గాలుల గుసగుసలలో 
సారవంతమైన తన సంతోషాన్ని వెదజల్లేది 
ఎవరు చెప్పవూ, ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా? 
ఉదయవేళ అపుడే తొడిగిన మొగ్గలతో 
ఊగుతూ ఉవ్వెత్తుగా తన రంగుల పింఛం విప్పి 
విజయగర్వ రోమాంచంతో కులికేది 
చెప్పవూ ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా? 
పాలికాపు బాలికలు పొలాలలో నగ్నంగా 
నిద్ర బద్ధకపు లోతులు దులిపేస్తూ 
లవంగాలు తమ పసరికచేతులతో పోగు చేసేటప్పుడు 
చెప్పవూ ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా? 
సూర్యకాంతిని వాళ్ళ తట్టలకెత్తేది? 
వాళ్ళు పిలుచుకునే పేర్లని పాటలతో ముంచెత్తేది? 
చెప్పవూ ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా 
ప్రపంచపు నీడలతో పోరాదేది? 


ఈసులాడి దినం తన్ను ఏడు నిగనిగని రెక్కలతో 
అలంకరించుకొని అనంత సూర్యబింబం చుట్టూ ఆకాశ 
సహ్రాలను చుడుతున్నప్పుడు చెప్పవూ ఈ పిచ్చి 
దానిమ్మ చెట్టేనా 

వెయ్యి కొరడాలు పుచ్చుకొని 

దౌడు తీసే గుర్రాలను జూలులాగి నిలబెడుతుంది 
ఒకసారి విషాదంతో, ఒకమారు విభ్రమిస్తూ 

ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా, చెప్పవూ 

ఏదో నవీన ప్రభాతాన్ని ఎలుగెత్తి చాటుతుంది? 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


105 


ఒహో చెప్పవూ, ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా 
సుదూరంలో పరవళ్ళు తొక్కుతూ 

వెయ్యి పడవల్ని కడుపుతో ఉన్న కడలిలాగ 
ఇతరుల అడుగుజాడ లెరుగని తీరాలకు 
విరగబడే కెరటాలు పంపుతూ 


చెప్పవూ, ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా 
ఆకుల పోకెట్‌ రుమాలు ఊపుతుంది? 
సరికొత్త నిప్పులు చెరుగుతుంది? 
చెప్పవూ, ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా 
తేటతెల్లని గాలికి తెరచాప లెత్తుతుంది? 


నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా 
'ద్రాక్షలతల వినీల శికరాల మధ్య 
విందులతో వీరావేశంతో 


ఎవరు చెప్పవూ ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా 

ప్రపంచపు నడుంమీద వెలుతురుతో విరుచుకుపడి 
రాక్షసి తుపానుల ప్రసారాన్ని ప్రతిఘటించి 

చెప్పవూ, ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా 

పంటలతో పాటలతో సరిగంచులు దిద్దిన 
ప్రత్యూషపు పసుపుపచ్చని సింహపు జూలు పట్టుకొని 
దివసకాంత కట్టుకున్న పట్టుచీరని 

హఠాత్తుగా జారలాగి వేస్తుంది? 


చైత్రమాసపు రవికలు ధరించి శ్రావణమాసపు 
విపంచి, ధ్వనించి, 
చెప్పవూ, ఆడుకునే పాడుకునే ఈవిడ 
మనకి మతులు పోగొట్టే ఈవిడ 
బీభత్సాన్ని పట్టుకుని ఊపేసి 
కాటుక చీకటి నీడలు రాల్చించి 
సూర్యుడి గోలెంలో మత్తెక్కిన పక్షుల్ని వొంపే ఈవిడ 
సమస్త వస్తువుల హృదయాలలో 
మన ప్రగాఢ స్వప్నాల గుండెలలో 
విశాలంగా తన రెక్కలు విప్పుకునే ఈవిడ 
ఎవరు ఈ పిచ్చి దానిమ్మచెట్టేనా? 
ఒడి న్యూస్‌ ఎలిటిస్‌ గేయానికి అనువాదం 
- తెలుగు న్వతంత్ర 1949 ఏవ్రిల్‌ 25 


కవితా ప్రస్థానం (కవితలు) 


నామీది ఫిర్యాదు 
అయితే ఏమంటున్నారూ! అన్ని సంస్థలని నాశనం 
చేస్తున్నానా? 
అబ్బే అలాక్కాదు, అవి ఉంటేనేల? ఊడితే నాకేం? 
(వాటితో నాకేం సంబంధం? వాటిని పడగొడితే 
నాకేం ఒరిగింది?) 
ఇదీ నా ఉద్దేశం, ఇక్కడ ఈ అమెరికాలో 
అమెరికాలో అంతటా, అన్ని నగరాలలో, 
పొలాలలో, అడవులలో, పైకిపోయో పడవలలో 
ఒకే ఒక సంస్థ ఉండాలంటాను 
గోపురాలు లేని, నిబంధనలు లేని ధర్మకర్తలు లేని, 
ఒకే సంస్థ దావాలులేని 
సహచరుల పరస్పర (ప్రేమని చాటించే సంస్థ! 
మూలం : వాల్డ్‌ విట్‌మాన్‌ 
- అరుణరేఖ, 21949 మే-జూన్‌ 


కామ్రేడ్‌ 


నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్‌ 
ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ 
అంటున్నాను మళ్ళీ 
జెను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని 
కూడా అశాంతిలో ముంచుతానని, 
బెను నే నెరుగుదును ఆయుధాలు నా మాటలని, 
ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని, 
నిజానికి నేను కత్తిదూసిన సిపాయిని. కదనరంగంలోని 
సేనానికి మించిన కసాయిని, 
ఎంచేతనంటే అన్నింటినీ ఎదిరిస్తాను. శాంతిని క్షేమాన్ని 
చట్టాలను, కట్టుదిట్టాలను వాటిని 
ధిక్కరించడమే నా పని, 
అందరూ నాకెంత దూరమైతే అంత బిగర్రబిగుస్తాను, 
అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల 
నాకుందేది కాదేమో! 
దేన్నీ లక్ష్యపెట్టను, ఎన్నడూ లక్ష్యపెట్టలేదు. అనుభవాన్ని 
ఆచారాన్ని అధిక సంఖ్యాకుల్ని అవమానాలని, 
నరకమనేది నన్ను భయపెట్టదు. స్వర్గం నన్నాకర్షించదు 
డియర్‌ కామేడ్‌! విను! నాతోరా మునుముందుకి, ఈ 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


106 


ప్రోత్సాహం ఎందుకో, ఎక్కడికో నాకూ తెలియదు. 
అయినా రమ్మనడం మానలేదు, 
జయాపజయాలతో నిమిత్తం లేదు. 
ఎడతెగనిది మన యాత్ర 
మూలం : వాల్ట్‌ విట్‌మాన్‌ 
- అరుణరేఖ 2949 మే, జూన్‌ 


సింహగర్లన 
జ 


ఇదిగో చెబుతున్నాను విను, అమెరికా! 

ఈ సామ్యవాదపు సరిహద్దులమీదికి 

ఎందుకు పంపిస్తావు నీ సేనల్ని? 

నీ చికాగో కసాయి ముఠాని? 

మా సంగీతాన్ని, ప్రేమించే జీవితాన్ని 

నీ సేనలు నాశనం చెయ్యలేవు 

కాదని దండయాత్రకే దిగుతావా - కాచుకో మరి! 
లేస్తున్నాం మేము గాలిలోంచి రాళ్ళలోంచి 
కరుస్తూ తిరగబడతాం 

లేస్తున్నాం మేము ఆఖరి కిటికీలోంచి 

తుపాకులు నీమీద పేలుతాయి. 

సముద్రపు కెరటాలలోంచి 

తిరగబడుతూ లేస్తున్నాం మేము ఇనుప 

మేకుల వర్షం కురిపిస్తూ 

నాగేటి చాలుల్లోంచి లేస్తున్నాం పిడికిళ్ళు బిగించి 
నీకు నీళ్ళూ ఉప్పూ పుట్టవు 

నీకు నరక జ్వాలలు సిద్ధం 


ఓయీ అమెరికన్‌ సిపాయీ 

ఫ్రాన్స్‌సే దూర్‌ హఠో : 

అక్కడా మేమే ఉన్నాం అక్కడ నీ కాళ్ళూ చురుకుతాయి 
అక్కడ పల్లె పడుచులు ఇటీవల జర్మన్లు చిందిన రక్తంతో 
ఇంకా తడియారని పొలాలు నీకు చూపిస్తారు. 


సిపాయిభాయీ కబద్దార్‌ 

స్పెయిన్‌ పర్వతశ్రేణులలో కాలిడకు 
ఒక్కొక్క కొండ అగ్నిపర్వతం 
ఒక్కొక్మకండ బాంబు 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఒక వెయ్యేళ్ళు పోరాడడానికి అక్కడ మా వాళ్ళు సిద్ధం 
అక్కడ అరణ్య వృక్షాలమధ్య చిక్కుకుంటే 

అబ్బాయీ, మరి నువ్వు ఇంటికి వెళ్ళవు 

అబ్బాయ్‌! గ్రీస్‌లో ప్రవేశించకు 

అక్కడ నెత్తురు వరదలు నిన్ను ముంచెత్తుతాయి 
(ప్రస్తుతం నీ తోడి సైనికులు చిందిస్తున్న నెత్తురు) 


ఇటాలియన్‌ భూఖండంమీద 

ఎందుకు కాలు పెడుతావ్‌? 

రోమ్‌లో నువ్వు కూలియిచ్చి పెంచిన 

పటాలాలను దాటి అడుగు వెయ్యకు 

అక్కడ పల్లెటూళ్ళ జోలికి వెళ్ళకు 

అవి యీ భూమికే అలంకారం! 

బల్గేరియా వంతెనల్ని సమీపించకు 

నిన్ను వాళ్ళు రానివ్వరు 

రుమేనియా నదులు నువ్వొస్తే 

సలసల కాగే నెత్తుటి పిచికారీలు నీమీద కొడుతాయి 


జమీందారుల గోరీలు కట్టిన రైతు 
తుపాకీ భుజాన వేసుకొని పారా ఇస్తున్నాడు 
వాడివేపు చూడకేం నువ్వు వాడి చూపు 
పిడుగులాగ మాడుస్తుంది నిన్ను 
చైనాలో స్టీమరు దించకు : 
చాంగ్‌కై షేక్‌ డాలర్‌ దాసు ఉండడక్కడ 
రైతుల కొడవళ్ళతోరణం నీకు స్వాగత మిస్తుంది 
అగ్నిపర్వతంలాగ గన్‌-పౌడరు పేలుతుంది 
మూలం : పాబ్లో నెరూద 
- అరుణరేఖ, 2949 మే జూన్‌ 


విషాదాంధ్ర 


బాకాలు లాభం లేదు బాజాలు లాభంలేదు 

ఎంత యీదినా ఏం ఫాయదా ఎక్కడా తీరం కనబడదు 
తల మాత్రం మీదికుంచి నిలువీత ఈదుతున్నాం 
గమనం పిసరూలేదు గమ్యం అసలే లేదు 


పట్టాభిరావం స్వామ్మీద ప్రమాణం చేసి చెబుతున్నా 
అంతా గజీతగాళ్ళే మళ్ళీ అరగజం పురోగమనం లేదు 


శః ర్రీీ ప్రస్థానత్రయం 


107 


ఆదర్శప్రాయంగా అభినయిస్తున్నాం అయినా ఎవరూ 
మనల్ని చూడ్రు 
అరుస్తున్నాం గొంతు చించుకుని అయినా ఎవరూ విను 


మనలో కొంతమంది కవులు మధురంగా నిశ్వసిస్తారు 
యతిప్రాసలు సరిపోతాయి పదాలు మజాగా పడతాయి 
పౌరుషానికి లోటులేదు ప్రశస్తికి కూడా డిటో 
పద్యాలకి పళ్ళురాలవు చింతకాయలు 

చెట్టుమీదే ఉన్నాయి 


ఈ గొంగళీ వయస్సు ఇరవై అయిదేళ్ళు 

ఇంకా ఎక్కువ అనుకో ఎవడు రాశాడు లెక్కలు 
తీర్మానాలూ ఉపవాసాలూ చేశాం ఖద్దరూ కేకలూ వేశాం 
మోసుకొచ్చాం స్వరాజ్యమ్మూట మూట విప్పితే ఏమీ లేదు 


అరవింద ఘోస్టు ఆశీర్వదించాడు కదా 
ముమ్మిడివరం బాలయోగి ఏమంటాడో 
ఆంజనేయదండకం వల్లిస్తేనో 

అన్నట్టు సాయిబాబాకి మొక్కుకోకూడదూ 


'మహారణ్యంలో మధ్యాహ్నంలాగ ఒక స్తబ్ధత నిశ్చలత 
రాత్రిపూట వేట ముగించుకొని క్రూరమృగాలు 


నిద్రిస్తున్నాయి 
చిల్లర జంతువులు భయంతో ఎక్కడివక్కడ 
ఇరుక్కుపోయాయి 
ఎప్పుడేనా ఒక పక్షి ఎగిరితే ఎక్కడో ఒక అకు 
రాలి చప్పుడు 
శిశువుకి దక్కని స్తన్యంలాగ ప్రవహిస్తున్నాయి 
గోదావరి నీళ్ళు 


బద్దలైన గుండెల్లాగ బీటలు వేశాయి పొలాలు 
మన పరిశ్రమలు ప్రణాళికల్లోనే మన ప్రతిభ 

చాకిరీకి తాకట్టు 
మనకో ఇల్లంటూ లేదు రచ్చకెక్కి రాద్దాంతాలు 


కొంగల్లారా జపం చెయ్యండి పిల్లీ పఠించు మంత్రాలు 


ఎలకల్లారా సభ జరపండి ఎవరు గంట కట్టాలని 
ఇంకోమారు ఎగరవే నక్కా ఈసారి అందవచ్చు 


కవితా ప్రస్థానం (కవితలు) 


కోతీ తీసుకురా త్రాసు పంపకం తెగడం లేదు. 
- తెలుగు న్వతంత్ర 1949 జూలై 29 


కప్పవైద్యుడు 
అనగనగా ఒక కప్ప! 
అది తానొక గొప్ప 


వైద్యుడని భావించింది 
వైద్యం చేస్తానని చాటించింది 


అడవికి వెళ్ళిందాకప్ప! 
అమాంతంగా ఒక గొప్ప 


వైద్యుడైనట్టు తన మెప్పు 
చాటింది (బెకబెకలడప్పు) 


అరణ్య మృగాలీ చోద్యం 
చూశాయి. “"సెభాస్‌! వైద్యం 
చేసే తమాషా కప్ప! 

ఎక్కడా చూడలేదప్ప!” 


అనుకున్నాయి జంతువులు 
పాపం! 

“నిజంగా ఈ కప్ప రూపం 
ధరించిన వైద్యు”డని మృగాలు 
నమ్మాయి కప్ప గప్పాలు! 


అయితే ఒక నక్క మాత్రం 
“కప్పేమిటి? వైద్యమేమిటి? 
చిత్రం! 

ఇందులో ఏదో మోసం 

ఉండాలి ముప్పాతిక మువ్వీసం!” 


అనుకొని వెళ్ళింది కప్ప 
దగ్గరికి నక్క ఒక పెంట కుప్ప 
కన్నా అసహ్యంగా ఉన్న 

ఈ కప్ప వైద్యుడా? సున్న! 


తెలిసింది నక్కకీ భేషజం 
“చూడూ కప్పా! బెషధం 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


108 


ఇస్తావా జబ్బులన్నిటికీ?” 
అని నక్క అడిగి నప్పటికి 


“ఓ! దానికేం? నేను చాలా 
ఘనవైద్యుణ్జి! సృగాలా 
(గ్రణి! నీకొచ్చిన రోగం 
ఏదైనా కుదురుస్తా వేగం!” 


అని కప్ప అన్నాదో లేదో 

వెంటనే నక్క “నీకేదో 

జబ్బుంది! లేకుంటే! ఒళ్ళంతా 

ఆ మచ్చలేమిటి? కాళ్ళంతా 
ఏమిటా వంకర టింకరలు? 
ముందు నీకున్న కొంకరలు 
మాన్సుకో ఆ పిదప నాయొక్క 
జబ్బు సంగతి చూదా” మంది నక్క 


సిగ్గొచ్చింది కప్పకి! 

తక్షణం తప్పుకుంది పక్కకి 
చేతకాని బడాయి లెందుకని! 
వెళ్ళిందింటికి తల దించుకొని! 


తనకున్న రోగంతానే 
నయం చేసుకోలేనే 
లేనట్టి వైద్యుడేలాగు 
ఇతరులకు మందియ్యజాలు? 
- బాల మానవత్రిక్క, సెప్టెంబర్‌ 1949 


సీనూ - భానూ 


సీనూ భానూ చక్కని 


స్నేహితులని చెప్పాలి. 
కలిసి బడికి పోతారు, 
కలిసి యిళ్ళకొస్తారు. 


సీనూ భానూ ఎంతో 
స్నేహంగా ఉంటారు. 


కవితా ప్రస్థానం (కవితలు) 


కలిసి చదువుకుంటారు, 
కలిసి ఆడుకుంటారు. 


కొత్త కొత్త పుస్తకాలు 
కొనడం వాళ్ళకి సరదా! 
కొత్త కొత్త ఆటల్లో 
కూడా వాళ్ళకి సరదా. 


ఆటలతో ఒక రోజున 
మాటమీద మాట వచ్చి, 
సీనుడొచ్చి భానుగాణ్జి 
చెంపమీద వేశాడు. 


భాను మాత్రమేం తక్కువ? 
సీనుమీద విరుచుకుపడి 
వీసె గుద్దు లొక నాలుగు 
వీపున వడ్డించాడు. 


వీళ్ళిట్టా పోట్లాడే 

వేళ వాళ్ళ నాన్నలు ఆ 
చోటికొచ్చి చూశా రీ 
చోద్యమైన గుద్దులాట - 


సీను నాన్న తప్పంతా 
భాను దనీ, భాను నాన్న 
సీనుదనీ తీవ్రంగా 
వాదనలో పడ్డారు 


వాదనతో ఆగలేదు! 
వాళ్ళిద్దరి మధ్యా అది 
పెరిగి పెరిగి తుట్టతుదకు 
పెద్ద గుద్దులాటయింది. 


తండ్రుల యుద్ధం చూస్తే 
తమకెంతో వింత కలిగి, 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


సీనూ భానూ ఎప్పటి 
స్నేహితులై మిగిలినారు. 
మళ్ళీ వాళ్లిద్దరు తమ 
మామూలాటల్లో పడి, 
కొట్లాడే తమ తండ్రుల 
మాటే మరిచారు. 


ఆ పిల్లలు వెనుకటి వలె 
ఆటలాడుతున్నారు, 
తండ్రుల యుద్ధం మాత్రం 
తగ్గే సూచన లేదు! 
- చందమామ మానవత్రిక్క డిశెంబరు [949 


అధివాస్తవికుల ప్రవేశం 


కాసరమా వికారములు కార్చకు పూసరమా మసారపున్‌ 
రాసులలో కపాలములు రాల్బకు తావళమా విషాదపున్‌ 
వేసములో కుశాసనము పేర్చకు రాసభమా సమాధిలో 
మీసము పెంచి మా తొడలమీద నటించకు 
పుణ్యమయ్యెడున్‌ 


నిచ్చెన పచ్చినెత్తురులు నింపి నిలింపుల 

దుంప త్రెంచి కా 
ర్చిచ్చులు త్రచ్చుకొన్నది శచీపతి పీచుమిఠాయి వేటలో 
పచ్చిక మచ్చికైనది క్షపాకర భీకర సూకరాకృతుల్‌ 
పిచ్చిదనాలు పోయిరి కబీరును త్రాగిన రోషనారలై 


ప్రాతది సూదికన్ను పొరపాటున తా తెరచాటు చేసి ఘఫో 
షా తిలికించబోయి వెదజల్లును గుమ్మడి 
పూదుమారముల్‌ 
లేతది రావికొమ్మ పడలేదు భయానక దందశూక ని 
ర్భాత పతాక దానికొరకై యిరుకైనవి సందు లెందుకో 


గంధముగా మెడన్‌ పులుమగా తలపోయుదు 
వంధకారపున్‌ 
బంధకి యూర్చు జాలి చనుబాలను గాలము వేసి 
లాగుచున్‌ 


109 కవితా ప్రస్థానం (కవితలు) 


సింధువు పీల్చెనా పరిహిసించుడు సైగల? 
సుప్తశోణ పా 
ణింధమఖడ్గధార హవణించకుమీ తిలకాష్టవహ్నిలోన్‌ 


మింగి తిమింగిలాంగల తమి'స్ర గుహాంతర 
మీనమేష పా 
రంగతులైన బొంగరములార యొరింగిన తెల్పుడా పరి 
ప్వంగము పాడుటెందుకు? విపంచికి కంచికి 
దూరమెంత? వ 
డ్రంగుల రంగులా గులకరాళ్ళను మా 
గుడిలోని లింగముల్‌? 


ఉద్యమ నాయకా చదువుకో! వినిపించని కంచుకాగడా 
వాద్యములన్‌ నిశానిశిత వల్లరి అల్లరి యల్లికన్‌ సము 
త్పాద్య సుధా వృథావ్యధలు భాషకు లొంగని భావశాఖలో 
చోద్యము లూహలో మలుపు చూడ్కులు నీ 
తలమున్మకాన్మలై 


కైకొని కాకికన్ను కలకాలపు చూపులు రెక్క రిక్కపై 
పైకొని మేకు తాకిడికి ప్రాణము హాయి బజారు జారుడై 
దాకయికై కదాని పగడాల గుడారములో విడాకులై 
రోకలి రోదనాకులత రోదసి నిండిన రోగభోగమై 


మౌనము శంఖమై చెరగు మాయగ నేత్ర 
పతంగ బింబని 
ధ్వానము కొంగనెత్తురులు త్రాగెడు నల్ల తురాయిపూవుగా 
వేనలిపై అవే అయిదువేల కుళీర కుఠార దారుణ 
ప్రాణ శిలీంధ్రముల్‌ తిరుగుబాటు తుపాకి 
తుపాను కానువుల్‌ 


వచ్చెడువాడు ఫల్గుణుడు వార్ధితరంగ మృదంగ ఘోషలో 
విచ్చెడు మచ్చుమందు పలవించెడు 
కించిదుషస్తు షారముల్‌ 
పచ్చిక మచ్చుకైనది ప్రపంచపు నెత్తురు మంట పాటలన్‌ 
మెచ్చనివాడ నీ మెడలమీద నీవే ఉదయాద్రి రౌద్రముల్‌ 
- కాగదా 2950 -42 


జ శ్రీఠీ ప్రస్థానత్రయం 


110 


సామాన్యుని కామన 


1. సామాన్యుని వాస్తవికత 


ఈ రోజున సామాన్యుడు 
ఏమీ లేనట్టివాడు 
కూడూ గూడూ గుద్దా 
ఏమి లేనట్టివాడు 
చదువూ సామూ శాస్త్రం 
ఏంవీ యెరుగని వాడు 


ఈ రోజున సామాన్యుడు 
సగం దేవతాంశ, సగం 
రాక్షసాంశ సగటున ఈ 
సామాన్యుడు మానవుడు 
అంటే నీవూ నేనూ 

ఆమె ఈమె వీడు వాడు 
అంతా సామాన్యులమే 
సగం బుతం సగ మన్ఫతం 
సగం ఆడ సగం ఈడ 
సగం పశువు సగం విసువు 
ఈ వెల్తురు ఈ చీకటి 


ఈ యిరులూ ఈ వెలుగూ 
వేరు వేరు గదులు కావు 
ఒకటి రెండూ కూడా 
ఇపుడు నిప్పు ఇపుడె పువ్వు 
ఇప్పుడు దూసిన ఖడ్గం 
ఇంతట్లో కౌగిలింత 

ఒక నేత్రం కల్పారం 

మరో కన్ను కర్పూరం 


మూడో కంటి వాడంటూ 
లేడంటే నమ్ముతావ్‌ 
చూడవోయ్‌ నీలోకి నీవు 
ఒకటి రెండు వెరిసి మూడు 


కవితా ప్రస్థానం (కవితలు) 


నరకం స్వర్గం అన్నవి 
ఒక స్థితికే రెండు పేర్లు 
ఫోకస్‌ భేదం అంతే 
లోకస్‌ రెండిటి కొకటే 


థీ అనగా లక్ష్మి సరే 
థ్రీ అంటే విషం కూడా 
థీథీ సిరి చేదు లేక 
సిరీ సిరీ, చేదు చేదు 


మీ యిష్టం శ్రీకారం 
గుణకారం చేసుకోండి 
మీకే అర్ధం తోస్తే 

ఆ గం) నే వాడుకోండి 


ఒకటే శ్రీ అదే రెండు 
అదే చేదు సిరీ అదే 
అమరత్వం అసురత్వం 
భ్రీశ్రీ ఒక మానవుడు 


లై నేపథ్యంలో 

నీ మూసిన పిడికిటిలో 
ఏమున్నది కవీ కవీ 
ఆ దాచిన పళ్ళెంలో 
ఏం తెచ్చావ్‌ సుకవీ 
ఆ మూలని సంచీలో 
ఏమున్నది కవీ కవీ 
నీ మూసిన గుండెల్లో 
ఏం దాచావ్‌ సుకవీ 
నీ పాడని పాటలలో 
రాపాడే డేదికవీ 

ఆ కొసలో నీడలలో 
ఏ సత్యం సుకవీ 


ఏ సత్యం ఏ స్వప్నం 
ఏ స్వర్గం సుకవీ 

మా కోసం నీ కోసిన 
వే కాన్క్మల పూలు కవీ 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


8. సామాన్యుని కామన 
'సైన్సువల్ల ఈ రోజున 
సామాన్యుని బ్రతుకుగూడ 
సౌందర్యమయం కాగల 
సదుపాయం లభించింది 


జన్మం చర్మం వెనకటి 
సంప్రదాయమూ ఇప్పటి 
సంఘస్థితులూ నెరపే 
అసమానత పనికిరాదు 


ఐశ్వర్యం అందరిదీ 
అందుచేత అందులోన 
సామాన్యుడు తన వాటా 
తనకిమ్మని కోరుతాడు 
బతకడమే సమస్యగా 
పరిణమింప జేసినట్టి 
అన్యాయాలన్నిటినీ 


హతమార్చాలంటాడు 


ఇదేం పెద్ద గగనమా? మ 
రిదేం గొప్ప కోరికా? ఇ 
కేం? ఇదొక్క విష్లవమా? 
ప్రశ్నిస్తే పాపమా? 


'యుగసంధిది, సామాన్యుని 
శకం దీన్ని కాదనరా 

దిది రేపొచ్చే వ్యవస్థ 
కివాళనించీ, పునాది 
ఇప్పటినుంచీ నాంది. 


అంతే ఇంతే స్వప్నం 
అన్నీ ఒక్కడికి బదులు 
అంత మందికీ అన్నీ! 
అదే స్వర్గ్ణమంటాను. 


ఆ స్వర్గం వేరే కడు 
దూరంలో లేదు లేదు 


1111 కవితా ప్రస్థానం (కవితలు) 


ఈడే నేదే వున్నది 
నీలో నాలో వున్నది. 


మీ యిష్టం ఈ ధాత్రిని 
చేయవచ్చు స్వర్గంగా 
చీల్చవచ్చు నరకంగా 
ఏం చేస్తారో సరిమరి యిక మీ యిష్టం. 
- తెలుగు న్వతంత్ర, వారవత్రిక ౩2-3-2960 


నీగ్రో ప్రతిఘటనోద్యమం 
వానలోనే గాని - మంచులోనేగాని 
బాబ్‌ రస్సెలు పిలిస్తే - పరుగుత్తుకెళ్ళాలి 
కాప్టెనూ రస్సెలంటే - పట్నానికే దుష్టు 
కూలి అడిగావేమొ - కాల్చి చంపేస్తాడు 
ఒక జంతువును చంపి 

ఒకదాన్ని కొంటాడు 


తన బానిసీణ్ణి - ఒక నీగ్రోను చంపి 

వాడి తమ్ముణ్ణి మరి - పట్టి బానిస చేయు 
ఈ పొద్దుటే చెపితి - నిన్నకూడా చెపితి 
సెలవు సెలవయ్యోయి - మళ్ళి రానోయంటి 
మాలం : వాల్ట్‌ విట్ళున్‌ 

ముద్రణ : అరుణరేఖ మానవత్రిక తేది? 


పుట్టని పాప ప్రార్ధన 
నేనింకా పుట్టలేదు నా ప్రార్ధన వినండి 
గాలి ధూళి మహామారి 

బాలారిష్టాలు లేని 

గద్ద గుడ్లగూబ రాని 

గబ్బిలాలు జడిపించని బతుకివ్వండి 


నేనింకా పుట్టలేదు, ఓదార్చండి 
గోడలలో గోడలతో కుమ్మికుమ్మి 
నల్లమందు నిషాలలో ముంచి ముంచి 
అబద్ధాల కుతంత్రాలు కురిసి కురిసి 
జైళ్ళలో చిత్రవధ 

రైళ్ళలో దోపిడి 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


112 


మీ యుద్ధాలకు నన్నొక బలిపశువును 
చేస్తారని భయం, దాన్ని పోకార్చండి 


నేనింకా పుట్టలేదు, నాకోసం 

వానలు కురిపించండి 

పంటలు పండించండి 

ఆడుకొనే చెట్లూ 

పాడుకొనే ఆకాశం పక్షులతో స్నేహం 
నా దారికి వెలుగిచ్చే తెల్లని దీపం 
నా మనస్సు వెనకాతల వెలిగించండి 


నేనింకా పుట్టలేదు, క్షమించండి 

నాద్వారా ప్రజలు చేసే పాపాలూ 
నాపేరిట జరగబోయే మోసాలూ 

నేనాడని మాటలు ఊహించని తలపులు 
నేనెరుగుని ద్రోహుల కుట్రలు 

నా చేతులతో చేయించే హత్యలు 

నా నాలుకతో పలికించే దొంగసాక్ష్యం 
ఇతరుల బతుకుల ఫలితంగా నా మరణం 
నా బతుక్కి ఫలితంగా ఇతరుల మరణం 
నా భావిబాధ్యతల నన్నీ మన్నించండి 


నేనింకా పుట్టలేదు! మీరేమప్పండి 

ఏ పాత్ర ధరించాలో 

ఏ మాటలు పలకాలో 

ముసలివాళ్లు నాకు నీతి బోధిస్తే 
ప్రభుత్వాలు నా నడవడి శాసిస్తే 
పర్వతాలు తమకోపం ప్రకటిస్తే 
నన్ను చూచి హేళనగా (ప్రేమికులు 
రా రమ్మని పిలిచే పెనుకెరటాలు 

నా శవాన్ని నాశనాని కెరచేసే ఎడారి 


నా బిచ్చం పుచ్చుకోని భిక్షకుడు 
నేనేం చెయ్యాలంటారో మీరే చెప్పండి 


నేనింకా పుట్టలేదు, నా ప్రార్ధన మదినుంచండి 
పశుప్రాయుడైనవాడు 

భగవంతుణ్ననేవాడు 

నా కుభయుల సంపర్కం వదిలించండి 

నేనింకా పుట్టలేదు! నాకివ్వండి 

నాలోగల మానవత్వ మెవరైతే అపహరించబోతారో 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఎవరైతే 
నన్నాక యంత్రంగా మార్చాలని యత్నిస్తారో 
బజారులో నన్నొక సరుకుగా 
మొగాని కొక ఖరీదు తగిలించి 
నా అస్తిత్వం ఎవరైతే చీల్చాలని చూస్తారో 
అటూ ఇటూ 
ఇటూ అటూ బంతిలాగ తంతారో 
ఎవరైతే 
నన్నొక నిర్జీవపు శిలను చేసి 
ప్రతిఘటించగల శక్తిని నాకివ్వండి 
ఈ షరతులమీద నన్ను రానివ్వండి 
లేదా నన్నీ క్షణమే చావనివ్వండి 
(లూయీ మేక్‌నీస్‌ గీతానికి ముక్టున్య 
ముక్కానువాదం) 
ముద్రణ : ఆనందవాణేి, 


ప్రాఫెసరుగారి రిపోర్టు 

(భూమి నుండి మానవజాతి తుడిచి పెట్టుకుపోయిన 
తర్వాత) 

అనగా అనగా ఒక [గ్రహం 

దాని పేరు భూమి 

ఆ గ్రహంమీద ఒక వింత జంతువు 

దాని పేరు మానవుడు 


మానవుడికి రెండు కాళ్ళుండేవి 

రెండు నమ్మకాలుందేవి 

ఒకటి అదృష్టం 

అన్నీ తనకు అనుకూలంగా సాగినప్పుడు 
అలా సాగనప్పుడు 

రెండోది నమ్మేవాడు 

దానిపేరు మతం 


మనిషి వెన్నెముక గల జంతువు 
ద్విపాది 

సర్వభక్షకుడు 

అకేశి 

అన్నట్టు అతనికొక ఆత్మ ఉండేదట 
దానికి మరణం లేదట 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


క 


మానవుడు మస్తుగా తినేవాడు 

చెట్లనీ, చేపల్నీ, జంతువుల్నీ, పిట్టల్నీ నత్తలనీ 
అప్పుడప్పుడు సాటిమానవులను కూడా భక్షించేవాడు 
కాని ఇది చాలా అరుదు 


ప్రతి మానవుడికీ ఒక కార్డం 

ఒక గుండె ఒక మెదడు ఒక జెండా ఉండేవి 
ఇవే వాని ప్రధానాంగాలు 

వీటిమీదే వాని బ్రదుకు ఆధారపడింది 


అయితే కొందరు లేకపోలేదు 
సగం కార్టమే ఉన్నవారు 
అసలు గుండెలే లేనివారు 
మెదడు లేనివాళ్ళు! 

కాని జెండాలేని మానవుడా? 
అసంభవం! 


చేతనాలలో మానవుడే అత్యంత పప్రముఖజీవి 
వాటివల్లనే యుద్ధ పరిశ్రమల్లో 

వాటాలకు విలువ పెరిగేది 

'సైనికుడై సంతోషపూర్వకంగా అతడు 
మరణాన్ని వరించేవాడు 

లేదా వింత వింత నేరాలు 

గొప్ప గొప్ప ఖూనీలు చేసేవాడు 

అందువల్ల లక్షలకొద్దీ పత్రికలు 

అమ్ముడు పోయేవి 

ఇప్పుడా పత్రికలన్నీ అంతరించాయి 


మానవ నైజాన్ని అనేకులు మెచ్చుకున్నారు 
కాని అది రెండుగా చీలింది 

ఒకటి మగ 

ఆలోచించడం అంటే దాని కసహ్యం 
రెండవది ఆడ 

ఆలోచించనిచ్చారు కాదు ఆడజాతిని 

కాని రెండు జాతుల్లోను ఒక సమాన ధర్మం 
ఉంది 


కవితా ప్రస్థానం (కవితలు) 


అదే భయం 

రోగం అంటే భయం 

అప్పులంటే భయం 

వార్ధక్యం అంటే భయం 
ఒంటరితనం అంటే భయం 

ఓటమి అంటే భయం 

ముఖ్యంగా పొరుగువాడంటే భయం 
అందుకే మానవుడు తాను 
“బుద్ధిమంతు”డనుకొనేవాడు 


మానవుడు రాజకీయజీవి 

ముఠాలుగా తిరిగేవాడు 

ఒక గుంపు ఇంకో గుంపును ద్వేషించేది 
అబ్బో ఎన్నెన్ని విద్వేషాలు! 

అన్నిటిలో ప్రధానమైనది 

దేశాభిమానం 


మానవుడికి రెండు చెవులుండేవి కాని 
ఏదీ వినిపించుకొనేవాడు కాడు 
ఎప్పుడైనా వింటే 

వాగ్జ్దానాలూ 

వాడి విలువను గూర్చిన అంచనాలూ 
అభినందనలూ 

విశేషించి, కృతజ్ఞతా ప్రకటనలూ 
ఇవే వినేవాడు 


మరి కొందరుండేవారు 

విజ్ఞానులు, జిజ్ఞాసువులు, విప్లవ 
కారులు, పైగంబరులు 

కాని వీరు అల్ప సంఖ్యాకులు 

వీళ్ళని పెందరాళే పంపించి వేసేవాళ్ళు 
సిలువవేసి 

షూట్‌ చేసి 

విషం ఇచ్చి! 


మానవులతోబాటు దక్షిణాఫ్రికా 
తెల్లజాతి అని ఉండేది 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఇది ఒకంతటగాని అంతంకాలేదు 
ఆఖరికి ఇదీ అంతరించింది 
వీరిని గురించి తెలుసుకోవడానికి ఏమీ మిగలలేదు 


వచ్చేవారం మనం కుక్కల్ని గురించి 
ముచ్చటించుకుందాం 
మూలం : క్రిప్పోఫర్‌ లోగ్‌ గేయానువాదం 


ఎలమళరూ - కాటూరూ 


ఎలమగ్రూ! ఎలమగ్రూ! ఓ తెలుగు గ్రామం! 
ఇదేమిటి నీ పేరు గుండెల్లో బాణం 

మా కళ్ళల్లో కారం! పేగుల్లో గాలం! 
ఇదేమిటి ఎలమగూ నీ పేరా ద్రోహం? 
ప్రమాదం, అపాయం, పేరులేని ఘోరం? 
ఎలమగ్రూ! ఎలమగ్రూ! ఈనాటికి దేశం 
ఈ భారతదేశం, ఏ దురావేశం 

ఏ దురాచారం, మరే క్రూరపాశం 

ఏ శాపం పీడిస్తే తాల్చిం దీరూపం! 


ఎలమగ్రూ! ఇన్నాళ్ళకి ఏమైనావ్‌ పాపం! 
విన్నామమ్మా! ఓ నా చిన్నారి గ్రామం! 

నీకు జరిగిన నిష్కారుణ దారుణావమానం, 

మూడు వందల జనాన్ని, ఏ నేరం ఎరుగని ప్రజల్ని 
పసివాళ్ళని, కుర్రాళ్ళని, ముసలాళ్ళని పట్టి 
అయ్యయ్యో, ఆరుబయట ఊరుమద్య నిలిపి 
ఒంటిబట్ట లూడదీసి ఊరేగింపు సొంపు 

ఎవరి మోదంకోసం? ఎవరి వినోదం కోసం? 
ఏమిటా కక్ష? ఎందుకింత శిక్ష? 


ఎవరా? మరెవరు మన మంరా.థ్రీ ప్రభుత్వం 
ప్రభుత్వం తాలూకు పోలీసుల మహత్త్వం 

ఎలమగ్రు ప్రజలమీద ఎంత పరాక్రమం! 

మూడు వందల పిచ్చుకల మీద ఒకే ఒక్క వజ్రాయుధం 
పైశాచిక తాండవం! నైశాచర నాటకం? 

శాంతి భద్రతలను రక్షించడానికి! 

అదీ గమనించదగ్గ విషయం 


కే14 కవితా ప్రస్థానం (కవితలు) 


దేశద్రోహాన్ని శిక్షించడానికి 
అదీ గుర్తించదగ్గ విశేషం 


కాని ఒక్క సంగతుంది జ్ఞాపకం తెస్తున్నా 
చాలాసార్లు రాసిందే మళ్ళా మళ్ళా రాస్తున్నా 
అదిమిపట్టి బెదరగొట్టి అందర్నీ పాలించలేరు! 
నోరునొక్కి కాలతొక్కి జనాన్ని శాసించలేరు! 
పెద్ద పెద్ద వాళ్ళంతా, గద్దెమీది వాళ్ళంతా 
(థద్ధబూని వినడానికి చేస్తున్నా హెచ్చరిక! 
హింసవల్ల పీడవల్ల హీనహేయ మాయవల్ల 
ఖైదువల్ల, కత్తివల్ల, హత్యాసత్యాల వల్ల 
గ్రామాలకి గ్రామాలని గాయం చేయడం వల్ల 
గ్రామీణుల మానాలను ఘాతం చేయడం వల్ల 
నిరంకుశుల పరిపాలన నేల రాలడం తథ్యం 
నరాంతకుల దురాగతం పరాస్తమవడం సత్యం! 
తిరుగులేని ఈ సత్యం చరిత్రచెప్పే పాఠం! 
మరీ మరీ మీరంతా మననం చెయ్యండంటా! 


అణగారిన ప్రజలగుండె లాగవులే ముమ్మాటికి 
దిగజారిన తిరుగుబాటు తిరిగిలేచు నొకనాటికి 
చెలరేగిన ప్రజలయెదల జ్వలదుగ్రమహాగ్రహార్చి 
చండశాసనుల గాల్బును శలభములుగా నొనర్చి! 
జ్ఞాపకముందా నేస్తం? చరిత్ర చెప్పే సత్యం? 

మూలం : వారీంద్రనాథ్‌ చట్టోపాధ్యాయ 


ఆర్భాటం ఆపేద్దాం 
సంరంభం చాలిద్దాం! 


పదిమందీ కలిసి కూడ 
బలుక్కునే పరిషత్తున 
ఎవడో ఒకడే నిలబడి 
ఎల్లరికీ అడ్డంపడి 
అల్లరికే దారి తీసి 
అందరికీ హానిచేసి 
నియంతృత్వ ధోరణిలో 
నిజం మీద ముసుగు కప్పి 
తన దారిని తాబోతే 
మన రాష్ట్రం వస్తుందా? 
ఆచరణకు కాకుంటే 
అసలొక తీర్మానమేల? 
కాపుర మిష్టం లేందే 
కల్యాణం ఎందుకొరకు? 


సోడా పొంగిన పోలిక 
శుష్మావేశా లెందుకు? 
తాడూ బొంగరము లేని 
దండుగ పథకాలెందుకు? 
తాతలు నేతులు తాగిన 
పాత కథలు త్రవ్వనేల? 
చారెడేసి కళ్షైనా 


1951 దినెంబిర్‌ 2 వం వల్ల ఏం లాభం? 
ఇదీదారి తెలుగునేల వికసించే 
తెనుగు నదుల నీళ్ళలాగ త వక 

తెలుగు కోర్కె ఫలియించే 
మనలోగల ఉత్సాహం 

తెరగేదో చూడొద్దా? 
నిర్మాణాత్మక శక్తుల చీటికి మాటికి వచ్చే 
నిర్వహణం లేనందున టి కమ! ం 
ఉప్పునీటి కడలిలోకి న వో 
ఊరక ప్రవహించి పోయె నా లా 
అందరాని చందమామ తాల 
యందలి కుందేటి కొమ్ము అన్నలార తమ్ములార! 
సాధించే యత్నంగా అఖిలాంధ్ర జనమ్ములార! 
సాగించే ఉద్యమాల ఆవేశా లొదిలిపెట్టి 
జీ ఠీతీ ప్రస్థానత్రయం 115 కవితా ప్రస్థానం (కవితలు) 


ఆలోచించండి మీరు! 
పాతవి నెమరేసుకొనే 
తాతలు మన నాయకులా? 
నూతన మార్గం చూపే 
నేతలు లేనే లేరా? 
చేతికందనున్న ఫలం 
గోతిపాలు కావాలా! 
మదరాసుకు ముడివేసుకు 
మన రాష్టం పోవాలా? 
మొదటి పనులు మొదట చేసి 
తదుపరి సంగతి చూదాం! 


మనదేదో మనకొస్తే 
మడిమాన్యా లొచ్చినట్టు! 
విరోధాలు రాకుండా 
వివాదాలు లేకుండా 
సత్వరమే మన రాష్ట్రం 
సాధించడమే శ్రేష్టం! 
మొట్టమొదటి మెట్టుమీద 
గట్టిగ కాలూని, పిదప 
చిట్టచివరదాకా మన 
పట్టుదలను సాగిద్దాం! 
మూడుకోట్ల జనం మనం 
ముమ్మాటికీ గెలవగలం! 
సాటిలేని తెలుగు బలం 
మేటిదనుచు చాటగలం! 
చీల్చబడిన పరగణాలు 
చేర్చి ఒకటి చేయువరకు 
విశాలాంధ్ర వచ్చువరకు 
విరామమే లేదు మనకు! 
(ఆరుద్రతో కలిసి వ్రాసిన కవిత) 
- తెలుగు న్వతంధత్ర, 2952 డిసెంబర్‌ 22 


వివాదాంధ్ర 


నడివీధుల్లో యువకుల రక్తం 
ప్రవహిస్తే జన్మించిన రాష్ట్రంలో 
పిదప కాలాన మొగుడికి విడాకులిచ్చిన 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


కేం 


పెద్ద ముత్తయిదువ పేరంటంలో 
మాఘస్నానాలు చేసి చేసి 
దొమ్మరి గుడారంలో దూరి దూరి 
మూడు ముక్కల జూదంలో 
చూసి బైండు కాసేవాళ్ళు 
పేదవాళ్ళ తరపున మాట్లాడ్డమే 
పెద్ద అపరాధమై పోయింది 
కాని ఈ రాక్షసమాయ 
కలకాలం సాగవంటా 
= 953 


శాంతి దూత 

పురాతన క్రెమ్లిన్‌ భవనంలోని మూడు గదులలో 

కాపురమున్నా డొక మానవుడు 

అతని పేరు జోసెఫ్‌ స్టాలిన్‌ 

ఎంత రాత్రయినా అతని గదిలో దీపం వెలుగుతూనే 
ఉంటుంది 

ప్రపంచం అతన్ని నిద్రపోనివ్వదు 

అతని ప్రజలు విశ్రాంతి తీసుకోనివ్వరు 

స్వాతంత్ర్యం సాధించిన వీరులు 

చాలామంది ఉన్నారు చరిత్రలో 

అంతకుమించి స్టాలిన్‌ ఆ స్వాతంత్ర్య స్వభావాన్ని 

నిర్వచించి, నిర్మించి, నిర్వహించి, పరిరక్షించాడు 

అందుచేతనే సువిశాల సోవియట్‌ రష్య్యాకి 

స్టాలిన్‌ అనే మాట పర్యాయపదమైంది! 

రష్యాకి విశ్రాంతి లేదు కాబట్టి 

అతడు విశ్రాంతి తీసుకోలేడు 

ఇంతకు పూర్వం ఇలాగే జారు చక్రవర్తుల కాలంలో 

మంచులో, మందుగుండు వాసనలో ముఖాముఖిగా 

నిలిచి 

పాతకాలపు బందిపోటు దొంగల పనిపట్టించా డతడు 

నేటిలాగే నిన్నకూడా ఈ బానిసతనపు బానిసలు 

దౌర్జన్యం సాయంతో పేదవాళ్ళని పీడించేటప్పుడు 

'సంస్కృతి'ని రక్షించాలంటూ పాశ్చాత్య దేశాలు 

గూఢచారులను పంపించినప్పుడు 

వాళ్ళు కప్పుకున్న మేకతోళ్ళు ఒలిపించి 


కవితా ప్రస్థానం (కవితలు) 


వాళ్ళ తోడేళ్ళ స్వరూపాన్ని బట్టబయలు చేశాడు 

అప్పుడు కూడా స్టాలిన్‌ తన సువిశాలదేశం పొడుగునా 

అహోరాత్రులు పనిచేశాడు 

ఆ తర్వాత ఛేంబర్లేన్‌ ఇచ్చిన హుషారుతో 

నాజీ జర్మన్‌ సముద్ర తరంగం 

ఉవ్వెత్తునా రష్యామీదికి లేచినపుడు 

అన్ని సరిహద్దులలో దాన్ని అటకాయించి 

ఆటుపోటు కనుగుణ్యంగా హోరాహోరి పోరాడి 

బెర్లిన్‌ నగర వీథుల దాకా తరిమికొట్టి పంపించాడు 

అక్కడ ఆ జర్మన్‌ రాజధానిలో 

రుంరూప్రభంజనంలా చెలరేగిన రష్యన్‌ సేనలు 

విశ్రుత విస్త్రత సామ్యవాద శాంతిని స్థాపించాయి 

మూలం : పాభ్లో నెరూడ, 

ముద్రణ : విశాలాంధ్ర, [953 


ప్రాసక్రీడలు 
ఒకటి 

ఏక్‌ దో తీన్‌ చార్‌ 
పాంచ కడీ దేవు 
వాడే వీడు వీడే వాడు 
థ్రీనివాసరావు 


రాసక్రీడ శృంగారానికి 


రమ్యమైన ప్రాణం 
ప్రాసక్రీడ హాస్యానికి 


పసందైన బాణం 


బర్మాలో అడవుల్లో 


తెలుగు రాజ్యమేర్చడితే 
తొలి వజీరు రెడ్డి 
తాగిందికి కుళ్ళునీళ్ళు 
తినడానికి గడ్డి 
పొడిచేస్తామని చెప్పిన 
మన కాంగ్రెసు వారు 
తడి రాష్ట్రాలన్నిటినీ 
“పొడి” చేస్తున్నారు 


ప్రజాశోష పార్టీలో 
పాతబడ్డ కేసరి 
కలహానికి నారదముని 
కరువుకొక్క దాసరి 
చిన్నా చిట్టీ అష్టా చెమ్మా 
చిప్పా చిప్పా గోళ్ళు 
ఆవో చీవో లంకా రాజా 


అయితే గియితే వెళ్ళు 
- తెలుగు న్వతంత్ర వార వత్రిక 28-8-2953 


ప్రాసక్రీడలు 

రెండు 

ఆంధ్రరాష్ట్ర జన్మదినం 
అక్టోబరు ఫస్టు 

అది త్వరలో వరలు విశా 
లాంధ్రానికి ట్రస్టు 


మూడుకోట్ల తెలుగునోళ్ళు 


పాడిందే పాట 
బలిసిందొక కుంజరం మూడుకోట్ల తెలుగునోళ్ళు 
బామ్మ నడిగి చేయిస్తా పృతందా హస 
దానికొక పంజరం 
కర్నూలే రాజధాని 
భాషాప్రయుక్తం రాష్టరచన కావడమది స్తుత్యం 
దేశాని కరిష్టం మర్నాడే కాంగిరేసు 
కనికర న సర నద్ర పోవడమది సత్యం 
కది చాలా కష్టం 
జ శీశీ ప్రస్థానత్రయం కో కవితా ప్రస్థానం (కవితలు) 


ప్రజాస్వామికం పేరిట 
పదవులకై పోటీ 
పరిపాలన చేసేదిక 
పోలీసుల లాటీ 


కుషీ లోకబాంధవుడగు 
గోగినేని రంగా 

కోటు మార్చి ప్లేటు మార్చి 
కులుకు విలాసంగా 


ఛీమత్తేన్నేటి విశ్వ 


ఏపూట మరణం 
ఈలోపున ఎన్నెన్ని పడరాని తిప్పలు 


కంట్లో కారం 

ఒంట్లో భారం గుండెల్లో దాహం 
ఉచ్చ్వాసం నిశ్వాసం 

ఒకే అనుప్రాసం 

సందేహం పన్నుతుంది సరోరుహ వ్యూహం 


ఆగమనం నిష్రమణం 
అంతా ఒక చంక్రమణం ఆలోచించు బాగా 


ఏదైతే సవాలు 
నాథ శేముషీ ఖని న్‌ శన 
విడుపులేని గ్రహణంలో ఒమీగా ఆల్ఫా, ఆల్ఫా ఒమీగా 
సుడిగొన్న నభోమణి శాస్త్రం నీ అస్త్రం 
హరికథా పితామహుడగు మౌనం శ్శశానం అదికాదు జ్ఞానం 
ఆదిభట్ల దాసు పరీక్షించు సహేతుకంగా 
సంగీతం సాహిత్యం ప్రసంగించు సాధికారంగా 
సరితూచిన త్రాసు సమష్టి సూత్రం మాత్రం సరైన విధానం 
ఏమిటీ చప్పుడో 
భాషా శాసన చణుడై ఎందుకీ నొప్పులో అంతం ఎక్కడో 
పరగినట్టి గిడుగు ఆనందం ఎప్పుడో 
తెలుగువారి వెలుగుదారి ఆ చిక్కు విప్పడు 
తెలివెన్నెల మడుగు ఎక్కడా ఎప్పుడూ ఎవ్వడూ చెప్పడు 
- తెలుగు న్వతంత్ర వారవత్రిక 4-9-2953 ఏ 
ఏదైనా గీతం 
ఎ వీ బబ ఓ లొ చేదైనా మైమరపిం 
ఎ చేదైనా మది కదిలిం 
వ నుడ వా 
ఎవరైనా చెప్పుడు ఈ చిక్కు విప్పుడు జేదెనా న 
ఆరంభం ఎక్కడ శేపై 
పైనా 
అంతం ఎప్పుడు 
ఎందుకీ నొప్పులు ఏమిటీ చప్పుడు ఏమైనా గానం 
జడి జడిగా వర్షంనా 
లక్షలు లక్షలు మెడమీదా 
యక్షప్రశ్నలు అన్నీ తప్పులు తొడమీదా 
వచోట జననం తడితడిగా రక్తం నా 
జ్‌ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 118 కవితా ప్రస్థానం (కవితలు) 


గదిలోనూ 
హృదిలోనూ 
దడదడగా కంపం నా 
నడినెత్తిన రంపం 


నాకోసం ఆకాశం 
చేకూర్చే ఆవేశం 
రేగించే ఉద్రేకం 
ఊగించే ఉద్వేగం 


దావానల హాలాహల 
కీలోజ్బల కోటీరం 
నీలోత్పల కాసారం 
నీ లోపల కేయూరం 


కనిపించక జడిపించే 
కికురించే సకిలించే 
కిటికీలో రూపం వా 
కిటి ముంగిటి ధూపం 


గాలంవలె శూలంవలె 
వేలాడే కాలం 

వేటాడే వ్యాఘ్రం అది 
వెంటాడును శీఘ్రం 


కాలానికి భయపడితే 
కలిగేదే శోకం 
కదిలేనా లోకం 
దొరికేదా నాకం 


కనుపాపలు తెరచాపలు 
ప్రళభయంలో పయనం 
నిరయంలో శయనం 
విలయంలో విజయం 


ఐ 
ఐక్యం అదీ మనకి ముఖ్యం 
అందులోనే ఉంది సౌఖ్యం 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


లేనిపోని చీలికలు 
రెండు రెండు నాలికలు 
ఛీ యిదా బతుక్కి 
ఫాయిదా 


ఐక్యం అదీ వ్యవస్థ 
అప్పుడుండదు మనకీ అవస్థ 
కాదు బెను అవును 

కాదు కాదు అవదు 

అనేకం అయితే ఏకం 

అదే వివేకం 


ఐక్యం అన్నింటికి మూలం 
అటే కదుల్తోంది కాలం 
పురోగతి ప్రపంచనీతి 
మనదొకే మానవజాతి 
వ్యక్తికి బహువచనం 

శక్తి 


ఐక్యం అదే మనకి గమ్యం 
అప్పుడే సిద్ధిస్తుంది సౌమ్యం 
వ్యర్థం స్పర్థంటా 

యుద్ధం వద్దంటా 

కామ్యం ఐక్యం అయిన బతుకే 
రమ్యం 


ఐక్యం ఎప్పుడో కాదిప్పుడే 
ఎక్కడో కాదు అదిక్కడే 
మాట చేతగామారి 
మనిషి మనిషితో చేరి 
స్వప్నం సత్యం ఐతేనే 
స్వర్గం 


ఒ 

ఒకానొక అనగా అనగాల వేళ 
(అది కృతయుగం 

కాదు మృతయుగం) 

అదే మన కథలకీ కవిత్వాలకి డోల 


కేం కవితా ప్రస్థానం (కవితలు) 


మనుష్యుని బాల్యంలోని అమాయకత్వం 
(ప్రార్ధించే మొక్కులూ 

మాట్లాడే నక్కలూ) 

కళలో జీవితంలో నిదర్శించే అరణ్య తత్వం 
సామూహికం స్వాతంత్ర్యం అన్వేషించు అగత్యం 
(ఒంటరితనం 

తుంటరితనం) 

సామాజికంగా పెరుగుతోంది స్వేచ్చ ఇది సత్యం 
అజ్ఞానం చీకటి భయానికీ క్రార్యానికీ కాణాచి 
(శిశుత్వం అదే 

పశుత్వం అదే) 

చంపడానికి సరదా అమ్మయ్యో బూచి 
మార్చాలంటా ఇదంతా ప్రసరించాలి కాంతి 
(శాస్త్రం కళని చంపబోదు 

జనాన్ని భయంతో నింపలేదు) 

మానవాళికి పరిణామం కానుక పావురంలాంటి శాంతి 


ఓ 

ఓహో విహంగమా 

ఎగురు 

ఎగురు 

నీ రెక్కల విసురులో మన్వంతరాలు 
తరలు 

తరలు 

ఓహో తరంగమా 

కదలు 

కదలు 

నీ ముంచెత్తు వరదలో నిమ్నోన్నతాలు 
కరగు 

కరగు 

ఓహో మృదంగమా 

పలుకు 

పలుకు 

నీవిచ్చు హెచ్చరికలో దురాశా భాండాలు 
పగులు 

పగులు 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


120 


ఓహో జనాంగమా 
నడువు 
నడువు 


నీ పరాంకోటి హస్తాలతో నూతన గవాక్షాలు 
తెరువు 
తెరువు 


జా 
జెను వాహనం మారింది, దూరానికి 
పూర్వపుటర్ధం పోయింది 
పూర్వ దూరం పోయింది వెనుకటి వాహనం మారింది 


సూర్యుడే నేడూ 
ఆ చంద్రుడీ నాడూ 


అవే నక్షత్రాలూ - ఐనా కాలం మారింది 

బెనాకాలం మారింది మరి, మానవుడా మేలుకో నేస్తం 

ఎద్దుబండితో కొలవకు దూరాన్ని ఎగరవోయ్‌ 
చదలయెద చీలుస్తూ 

రేపు బయళల్టేరా లనుకున్నావు 

నేడు ఇచ్చటికి వచ్చేశావు 


విచ్చేసింది నీ తరుణం పుచ్చుకో ఇది నీ భావి 

ఇది నీ భావి గ్రహించు, నీ భావి నీకు నా ప్రెజెంటు 
భూతకాలపు సరీసృపాలని పాతరాతి యుగంలో పారేయ్‌ 
పాతెయ్‌ నీ సందేహాలని 

తోలెయ్‌ నీ మందాక్షాలని 


నిటారుగా నిలబడు నేస్తం హుటాహుటిగా 
ముందుకిసాగు 

హుషారుగా ముందుకి సాగు. ఊరిఖే వెనక్కి చూస్తావేం 

దుప్పివీ కుక్కవీ కావు తిర్యగృక్కువి నువ్వుకావు 

దూరం కరిగిపోతోంది 

కాలం మరిగిపోతోంది 

మానవుడిగా మేలుకో నేస్తం ఏలుకో ఈ విశ్వం సమస్తం 
- తెలుగు న్వతంత్ర 22-9-2953 


కవితా ప్రస్థానం (కవితలు) 


ప్రాసక్రీడలు 
మూడు - వివరణ 


సాహిత్యాన్ని అన్ని ఉపయోగాలకీ అతీతమైన భోగ 
ద్రవ్యంగా పరిగణించేవారూ, ప్రానక్రీడల్లో నేను 
వేళాకోళం చేసిన నాయకులనే ఇప్పటికీ అంటి పెట్టుకుని 
ఆరాధించేవారూ, నా రచనవల్ల ఆశాభంగాన్నే కాక 
అవమానాన్ని కూడా పొంది యాతనపడేవారూ ఆంధ్ర 
దేశంలో ఇంకా అక్కడక్కడ వుంటున్నారని శీ 
రామావతారంగారి లేఖ రుజువు చేస్తున్నట్టు ఒప్పు 
కుంటాను. కాని, సాహిత్యం ప్రజాపరమైన ప్రయోజనం 
సాధించాలని కాంక్షించేవారూ, ఈనాటి మన దౌర్భాగ్య 
స్థితికి కారకులైన 'ప్రజా'నాయకులను సత్వరంగా ఈడ్చి 
పారెయ్యగలమని విశ్వసిస్తున్నవారూ, నా రచనలు నేటి 
నికృష్ట పరిస్థితిని బట్టబయలు చేసి సుఖజీవన సాధనమైన 
ఉజ్జ్వల భవిష్యత్తు వైపు చూపుడు వేలుగా సాగాలని 
అత్యంతాధికంగా కోరేవారూ తెలుగువారిలో ఉన్నారని 
నేను ఆశించలేకపోతే ఆంధ్రదేశం మీద నాకు నమ్మకమే 
అంతరించిపోయిందన్నమాట. 

- తెలుగు న్వతంత్ర వారపత్రిక 22-9-2963 


ప్రాసక్రీడలు 
నాలుగు 
ప్రజాజీవితపు దారుల 
పయనించేవారలు 
రకరకాల విమర్శలకు 
తలయొగ్గక తీరదు 


వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు 
వారి వారి సొంతం 
పబ్లికులో నిలబడితే 
ఏమైనా అంటాం 


ఉన్నమాటంటేనే 
ఉలికిపాటు పడాలా? 
యథార్థాన్ని వాదించే 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


21 


బంధువునే విడాలా? 
పత్రికలో కార్టూనులు 
పడడం చూళ్ళేదూ? 

పద్యంలో ఆ మాదిరి 
పద్ధతి వీల్లేదూ? 


ముక్కు పచ్చలారని న 
వ్యాంధ్ర రాష్ట్ర శిశువు 
మూలుగుతూ, మూలనున్న 
ముసిలాడికి వధువు 


ఆంధ్ర మహాభార శకుని 
అయ్యదేవర కాళుడు 
ఆంధ్ర మహాభారత శని 
అర్ధం లేని వాగుడు 


పిల్లికి గంటను కట్టే 
ఆఖువు తానెవడు? 

కళ్ళకు గంతను కట్టే 
జీడికి రాజెవడు? 


ఎద్దుమార్చు పెద్దలెల్ల 
గుద్దుకొనేటప్పుడు 
గవినేరే పరిపాలన 
కావించక తప్పదు 
- తెలుగు న్వతంత్ర వారపత్రిక 25-9-2953 


సుదూరాన 


కదలవోయ్‌ ఆంధ్రకుమారా! 
నిద్ర వదలవోయ్‌ నవయుగం 
నిర్మింపగ సాగవోయ్‌ 
కదలవోయ్‌ ఆంధ్రకుమారా! 


అదిగదిగో రేయిపోయి 
వేగుచుక్క వెలిగెనోయ్‌ 
సుదూరాన విశాలాంధ్ర 


విజయవాణి పిలిచెనోయ్‌ ॥క॥ 


కవితా ప్రస్థానం (కవితలు) 


ధనగర్వంతగదనీ 
కుటిలత్వం చెరుపనీ 
జనులంతా ఒకటనీ 
జగమంతా చాటవోయ్‌ ॥క॥ 
వరదలెన్ని వచ్చినా 
కరువులెంత హెచ్చినా 
నిలిచి నిగ్రహించవోయ్‌ 
నీ ధైర్యం విడవకోయ్‌ ॥క॥ 
కారుమొగిలు బారుకొసల 
కాంతిరేఖ చూడవోయ్‌ 
కలహాలను విస్మరించి 
శాంతిగీతి పాడవోయ్‌ ॥క॥ 


- విశాలాంధ్ర దినవత్రిక ఆంధ్రరా(్రావతరణ నంచిక 
11-10-1953 


ఒకటీ - పదీ 


ఈ ఫస్టోబరు రోజు ఎవరా వస్త 
చెప్పండి కాస్త ఎవరా వస్తున్న రాజు 


ఆరంభ మంగళముహూర్తం ఆసన్నమయింది 
ఆహ్వానం కోసం మా గానం ఆయత్తమయింది 


అయితే ఆ వస్తున్నది ఆం అవునో కాదో 
ఆస్వదించబోయే అనుభవం ఆఖరికి తీపో చేదో 


థీరాములు చుట్టి చిత్తగించవలెను దాకా 
ప్రవహించిన విజయ ప్రభవించే తనయ 


ఆం కాకపోతే ఏం అందులో ఒకే ఒక్క 
ఆ ముక్కలో ఒక చెక్క అయినా ఇదే మా ఓం 


అదో పదో నెల బాల 
హాస విశాల 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


1122 


పుట్టింటి కొస్తోంది 
పూర్ణ గర్భిణి 


డై 

తారంగం తారంగం లాలీ లాలీ 
ఆనందం ఆనందం హాయీ హాయీ 
శంఖాలూ ఢంకాలూ మోగించండీ 
స్నేహార్ధం సౌహార్ధం సాధించండీ 


రైలుబండి లేటయిందా 
వంతెనచుట్టూ వరదలా 
ఇంజన్‌ సరిగ్గాలేదూ 
ఎందుకదంతా పోదూ 
పూలదండతో 
నిండింది స్టేషన్‌ 


కోటి గొంతుకలతో 
పాడింది నేషన్‌ 
పదిలంగా పొగబండి 
చేరింది డెస్టినేషన్‌ 


రారండీ రారండి యావన్మందీ 
ఆడండీ పాడండీ హ్హ్లాదం చెందీ 


తి 

ఆంధ్రరాష్ట్రం ఆగమనం 

అసత్యం కాజాలని చారిత్రక వాగ్దానం 
మన చారిత్రాత్మక నిరంతరాందోళన 
చరితార్థ మయిందీనాడు 


ఈ రాష్ట్రం ఇదిగో ఇప్పుడే చెబుతున్నా 
ఏదోకొందరి సదుపాయాని కేర్పడలేదు 
ఎవరో కొందరుద్యోగులకని వేర్చడలేదు 


ముక్కోటి ఆంధ్రుల అంకుఠిత దీక్ష 
అజేయ సంకల్పం 
ఆంధ్రావతరణికి కారణం 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఈ రోజు ఊరేగింపులు జరుగుతాయ్‌ నిజమే 
ఉత్సవాలు జరుగుతాయ్‌ నిజమే 

ఉత్సాహం ఉప్పొంగుతుంది నిజమే 

యధావిధిగా అన్ని లాంఛనాలూ సాగుతాయ్‌ నిజమే 


కాని ఆ లాంఛనాలన్నింటి తర్వాత 

వచ్చిన అతిథులు వెళ్ళిపోయిన తర్వాత 

పాటలూ ప్రసంగాలూ జయ జయధ్వానాలూ చల్లబడ్డ 
తర్వాత 

సంబరాల తర్వాత 

సంపాదకీయాల తర్వాత 

సామాన్య మానవుడి భుజస్కంధాలమీద 

సమస్తభారం పడుతుంది 

అతనిదీ ఈ రాష్ట్రం 

అతనికోసం ఈ రాష్ట్రం 

పెత్తనం చెయ్యాలని ముందుకొచ్చే 

పెద్దలిది గ్రహించాలని హెచ్చరిక 


శుభంగా శోభావహంగా 

ఆకారం తాల్చుతున్న ఆంధ్రరాష్ట్రం 
ఆంధ్రజాతి కంతటికీ విజయం 
ఆంధ్ర సంస్కృతికి అఖండ విజయం 
ముఖ్యంగా అతి ముఖ్యంగా 
ఆంధ్రభాషకిది అపూర్వ విజయం 


ఇది వినండి మరి 

విప్లవం మున్ముందు మనుష్యుని మనస్సులో 
ప్రారంభమవుతుంది 

మనఃప్రపంచానికి బాహ్య స్వరూపం భాష 

భాషావిప్లవమే భావ విప్లవం 

అందుకే ఈ ఆనంద సమయంలో 

భాషలోనూ భావంలోనూ విప్లవం తెచ్చిన 

మహామానవులైన 

మన గిడుగు గురజాడ వీరేశలింగం 

మహనీయులను 

నా మనఃఫలకంముందు సాక్షాత్మరింపజేసుకొని 

నమస్కరిస్తున్నాను 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


కప 


వారిచ్చిన ఆశీర్వాదాలు 
తీర్చిదిద్దిన ఒరవడులు 
చిరకాలం మన ఆంధ్రావనికి 
శ్రీరామరక్ష 

దేవతలౌ మానవులే దీవించాలి 
దేశంలో దేవత్వం దీపించాలి 


ఈ ఫస్ట్రోబరు శుభవేల 

నిన్నటి మన స్వరూపం స్మరించి 

నేటి మన స్వభావం గ్రహించి 

రేపటి మన సమాజం కోసం కలిసిమెలిసి క్రమించుదాం 


నిన్న మన ఓడరేవుల నుంచి దేశదేశాలకి 

మన నాగరికత నౌకాయానాలు చేసింది 

నేడు మన రహదార్లు ఎద్దుబళ్ళకి ఏడుపు తెప్పిస్తున్నాయ్‌ 
ఇనుపదార్లు ఇరుకై పోయినాయి 

రేపు మన విశాలాంధ్ర విమానాశ్రయాలనుంచి 
మహాకాశాల్లో మన విమానాలు ప్రయాణం చేస్తాయ్‌. 


నిన్నటి మన రాజనగరాల్లో 
రత్నరాసుల విపణివీధులు 
విదేశీయులకి విభ్రాంతి కలిగించినాయ్‌ 
నేడు పట్టణాల పాలకసంఘాలు 
దరిద్రాలను తరిమివెయ్యలేక 
అంధకారాన్ని అరికట్టలేక 

అటమటించి అల్లాడుతున్నాయ్‌ 


రేపటి మన జల విద్యుత్‌ ప్రణాళికలు 

సిమెంట్‌ కాంక్రీట్‌ వినిర్మాణాలు 

ట్రాక్టర్లు బుల్‌డోజర్లు 

పారిశ్రామిక వ్యవసాయక సహసమానాఖివృద్ధితో 

ప్రతి కుటుంబానికీ ఒక నివాస గృహం చూపిస్తాయ్‌ 

ప్రతివ్యక్తి చేతికీ ఒక పని కల్పిస్తాయ్‌ 

ప్రతి మనస్సులో ఒక పరిశుభ్రమైన గీతం పలికిస్తాయ్‌ 

నిన్న మనదేశం మహామంత్రులైన అక్కన మాదన్నలని 
లోకానికిచ్చింది 

నేడు మంత్రి పదవుల మంతనాలతో వాతావరణంలో 


కవితా ప్రస్థానం (కవితలు) 


దుమ్ముదుమారం చెలరేగింది 

రేపు జాతినంతటినీ ఏకమార్గంలో నడిపించి 
అఖిల భారతావనికే ఆదర్శం చూపించగల 
మహానాయకుడు మనకు లభిస్తాడు 


నిన్న తమకంటె హెచ్చువారి కాళ్లు పట్టుకొని కొలిచి 
తమకన్న తక్కువవారిని కాళ్ళకిందపట్టి అణచి 
చిరునవ్వుతో స్తిమితంగా సర్దుకుపోయే మనస్తత్వం 
నేడు ఆ మనస్తత్వపు అవశేషాల నెదిరించి 
పోరాడుతున్నవారి తిరుగుబాటు 

రేగించిన ప్రచండ సంఘర్షణల 

ప్రభంజన గర్జన 


రేపు మానవుడు మానవునిలోని మాన 
వత్వం గుర్తించి మహనీయమైన 
సరికొత్త మర్యాదలు సృష్టించే 
మహత్తరకాలం 


నిన్న కవిత్వానికి రాజాధిరాజుల ఆదరణ 
నేడు ప్రభువులలో పరిపాలకులలో 

ఇంకిపోతూన్న రసహృదయం 
ఆనందానికి అవకాశాలూ తీరుబాటూ లేని 
అంసఖ్యాక ప్రజానీకం 
రేపు మేలుకొన్న ప్రజలు శిరస్సున ధరించి 
ఆదరించే అతి నవీన కవితామాధుర్యం 
సంతోషం సంరంభం నేడే నేడే 
సౌమార్గ్యం సౌభాగ్యం రేపే రేపే 

- తెలుగు న్వతంత్ర వారపత్రిక 2-20-2953 


ప్రాసక్రీడలు 
ఐదు 

ఏర్పడింది మంత్రివర్గ 
మేడుతలల పాం 
నిలువనీడ లేని చోట 
నేలవిడిచి సాం 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


1124 


పాలకడలి త్రచ్చినపుడు 
మొదటిది హాలాహలం 
రాష్ట్రమొకటి వచ్చినపుడు 
రాక్షస కోలాహలం 


గండుపిల్లి ఎండు వరడు 
గంగిరెద్దు గాడిద 
పందికొక్కు కొండముచ్చు 
ఒంటె వెరసి బూడిద 


పోలీపోలీ ఈనీ 
భోగమెన్ని రోజులే 

ఇరవై మూడు నవంబరు 
ఎంతో దవ్వు లేదులే 
స్వామీ సీతారామ్‌జీ 
సర్వోదయ పంథీ 
యథాశక్తి సత్యాగ్రహి 
పదోవంతు గాంధీ 


పాతపడ్డ పద్ధతులకు 
కొత్తపేరు పెట్టడం 
ఆటవిక యుగాలవైపు 
అందర్నీ నెట్టడం 


బస్తాలకు బళ్ళకెత్తు 
పద్యాలా కవిత్వం? 
ప్రాచీనత పవిత్రమా? 
పనికిరాదొ నవత్వం? 


ప్రపంచాన్ని చూడలేని 
కవిత నిజం చూపదు 
ఇసకలోన తల దూర్చిన 
ఉష్టపక్షి బాపతు 
- తెలుగు న్వతంత్ర వారపత్రిక 26-20-2953 


కవితా ప్రస్థానం (కవితలు) 


ప్రాసక్రీడలు 
ఆరు 


అరెయార్‌ ఇధరావ్‌ దేఖో 
ఆంధ్రుల దినపత్రిక 
పెట్టుబడికి కట్టుకథకి 
పుట్టిన విషపుత్రిక 


పతాకాల తలరాతల 
పసందైన బాకా 
“ప్రజాస్వామ్యం” పార్టీలకు 


పదే పదే కాకా 


పండుగలకు పబ్బాలకు 
ప్రత్యేక ప్రచురణలు 
వ్యాపారం సాఫీగా 
సాగిందికి ప్రకటనలు 
యథాస్థితికి కంచుకోట 
ఆస్తికి పోలీసు 
అతివాదుల తడాఖాకి 
ఆఖరి నోటీసు 


స్వాతంత్ర్య ఖాది ఖాదీతో 
తయారైన బావుటా 
పరమపదించిన పెద్దల 
భావాలకి కాగడా 


సమకాలిక సంఘటనల 
కర్చించే స్వాగతం 
పకోడీల పొట్లాలకు 
పనికొచ్చే కాగితం 


గోమాతకు రెండు తలల 
కొడుకులు వెలిశారట 
గోసాయికి నెత్తి మీద 
కొమ్ములు మొలిచాయట 


అరేభాయ్‌ ఆంఖే ఖోల్మ్కె 
దేఖోయే జమానా 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఆది లేదు అంతు లేదు 
లేదు లేదు నమూనా 
- తెలుగు స్వతంత్ర వారపత్రిక 28-20-2953 


ప్రాసక్రీడలు 
ఏడు 


అధివాస్తవికానందం 
అఆఇఈఉటఊ 
కచటతపలు గసడదవలు 
బుబూకాళ్ట 


రూన్‌ఫోల్‌ సార్ట్‌ సౌండించిన 
ఎగ్జిస్టెన్నియాలిజం 

జనన మరణ నరకనాక 

సబ్‌ సూపర్‌ రియాలిజం 
అడుగుజాడ గురజాడది 

అది భావికి బాట 

మనలో వెధవాయత్వం 
మరిపించే పాట 


రాయప్రోలు మైలురాయి 
అబ్బూరి చలివేందిర 
సౌభద్రుని ప్రణయయాత్ర 
చదవాలని తొందర 


యెంకిపాట వన్సుమోరు 
కవికోకిల గబ్బిలం 
విశ్వసత్యనాథాయణ 
అగ్గిమీద గుగ్గిలం 


గుడివెంకటపాటి చలం 
కలంకోర కోరాదెన్‌ 
చింతాక్షత అాఖృలించి 
శ్లేషపాన్సు జీరాదెన్‌ 
శాష్ట్రకృస్త్రి వ్రోష్పరించు 
చారువేదనారోగమ్‌ 
జలరుక్కిణి సూత్రనాధ 
శాస్రిపాడు శ్రీరాగమ్‌ 


క్షే25 కవితా ప్రస్థానం (కవితలు) 


అమ్మయ్యో మెరుపుబాకు 
తుఫాన్‌డేగ సిరారాత్రి 
శివశంకల శాస్త్రి కన్ను 
చెదపట్టిన భూతధాత్రి 


ఫఠాపిఠా ప్రయోగించు 
పటుకలోర కుఠారాలు 
నారాయణ బాకు మొనల 
కాకర పూమతాబాలు 


ఆరోరుద్రుడి స్వప్నం 
త్వమేహిహ మహంబ్రహ్మ 
యన్‌ జీ వో సూర్యుడి కథ 
పలుకుతుంది కలం జిహ్వ 
- తెలుగు న్వతంత్ర వారవత్రిక 30-20-2953 


దిగుమతి చేసిన వచన గీతాలు 
(అంతరంగంలోని ఆకాశం నుండి) 


నేపథ్య సంగీతం 

గోరుచుట్టు ప్రాణాంతకం 

అంతకన్నా ప్రాణాంతకం బాధతీరా అరవలేకపోవడం, 

హోటేల్లో ఉన్నాను అటూ ఇటూ గదుల్లో మనుష్యులు 
నిద్రపోతున్నారు 

రాత్రి పెరుగుతోంది 

అరవడం ఎలా? 


అందుకని ఓ తమాషా చేశాను. నా మెదడు వొలిచి 
పీపాల్లాటి బాజాలూ, పాపాల్లాంటి బాకాలూ పైకి 
తీశాను. నా జ్వరంవల్ల రెండింతలైన శక్తితో వాటిలోంచి 
ఇల్లెగరగొట్టే సంగీతం పెల్లగించాను 


చప్పుడులో నా అరుపులు వినబడవుగా! 
ఇప్పుడు గొప్పగా అరుస్తున్నాను 

ఇప్పుడు నొప్పి కొంచెం తగ్గింది 

సృష్ట 

రొట్టెముక్కతో చిన్న జంతువును చేశాను 
ఎలకనుకుంటాను 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


126 


బెను, ఎలకే! చిట్టెలక! 

రెండుకాళ్ళు పూర్తిచేశాను 

మూడోకాలికి పాదం తయారుచేసే లోపుగా చిట్టెలుక 
చీకట్లోకి పారిపోయింది 


ఇంద్రజాలం 
“కాఫీ తే 
సర్వర్‌ వెళ్ళాడు 
చాలామంది తింటున్నారు. నా సరదా పోరాటం. 
“ఏమండోయ్‌, బాగున్నారా?” అని నేను పలకరించను. 
కింద దవడ పగలగొట్టడం నా కుశల ప్రశ్న 
అడుగో మీసాల ఆసామీ! 
“ఏమండోయ్‌ బాగున్నారా?” 
ఆసామీ దవడ అతికించుకుంటున్నాడు. 
మీద పడ్డాను. ఓ కుమ్ము ఓ గుమ్మీ ఓ గలీతా! 
మొగ్గలేస్తూ మీది కెగిరాడు 
నిచ్చెనపట్టి కిందికి దించాను 
బండమీద ఉతికేను. పిండిపిండిగా పిసికేను. బల్లమీద 
పరిచేను 

ఇంకా బతికేవున్నాడు 
వీల్లేదు. వీడి అంతుచూడాలి. ఒక్క చూపుతో వీడి మొత్తం 
కూడికచేశాను. నన్ను నాలుగుతో హెచ్చవేసుకున్నాను. 
కొట్టేశాను. అరే! మళ్ళీ నిలబడ్డాను. రెచ్చిపోయాను. 
వీడి తల వెయ్యిచెక్కలు చెయ్యవలసిందే. 
విసిరాను చెయ్యి! 
సర్వర్‌ తెచ్చిన కాఫీగ్లాసు ముక్కముక్కలయింది 


నామీద ఫిర్యాదు 

నేను చెప్పిన ప్రకారం చెయ్యనట. 

ఏం చెయ్యను? 

దారుల కూడలిదగ్గర రాటబల్ల మీ ఊరు ఎటుందో 
చెబుతుంది. కాని తానే ఆ ఊరు వెళ్ళదు. 


జబ్బు మనిషికి సలహా 

జబ్బుమనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. 
మిత్రులతో మాట్లాడినా ఎక్కువ వాగి వాగి అలసిపోతాడు. 
కాబట్టీ నర్సు తెచ్చిన మందు తాగడానికి కూడా 
నీరసపడిపోతాడు. 


కవితా ప్రస్థానం (కవితలు) 


అందుచేత జబ్బుమనిషి తన మిత్రులను తానే 
సృష్టించుకోవడం మంచిది. వాళ్ళు పక్కనుంటే డాక్టరు 
వచ్చినా ధైర్యం పోదు. 

దుప్పటి మడతల్లో చాలామంది స్నేహితులను దాచడానికి 
వీలుంది. వాళ్ళ సైజు ఎక్కువయితే తగ్గించుకోవచ్చు. 
ఆకారం మాత్రమే ప్రధానం. 

ఒకసారి నాకు జబ్బు చేసినప్పుడు తొలిరోజు పారిజాతపు 
పువ్వులు పెంచాను. దుప్పట్లన్నీ పారిజాతాలతో నిండి 
పోయాయి 

“పారిజాతపు పువ్వుల్లారా! పాటలు పాడండి” అన్నాను. 
అసలే అవి గజ గజ వొణికిపోతున్నాయి. ఆసుపత్రిలోకి 
వచ్చినందుకు! నా మొగం, ఇక అవేం పాడతాయి. 
“పారిజాతపువ్వుల్లారా! పారిపొండి” అన్నాను. 

ఈసారి వాటిస్థానే ఏనుగుల్ని రమ్మన్నాను (చిన్నసైజు) 
అవి తీరుబాటుగా అటూ ఇటూ పచారుచేస్తూంటే 
నాకెంతో హాయిగా వుంది. వాటి చిన్నకళ్ళు నన్నర్థం 
చేసుకొని పలుకరిస్తే ఎంత బాగుంది. ఎంత బాగుంది! 


కాని ఇంతట్లోనే అలుపొచ్చింది. చెప్పొద్దూ నేను ఉత్త 
సోమరిపోతుని. కళ్ళు మూసుకొని అటు తిరిగిపోయాను. 
“దుప్పట్లో కొచ్చి తొండాలను గురించి ఉపన్యాసం 
ఇవ్వండి. ఊగొడుతూ పడుకుంటాను” అన్నాను. 
ఏనుగు లెక్కడేనా మాట్లాడతాయా? అని ఉపన్యసించ 
లేదు. 
కాని ఏ ఉపన్యాసం చెయ్యకపోయినా ఏనుగులు నిన్ను 
కాపాడుతూ వుంటే ఎంత ధైర్యంగా వుంటుంది 
నిశ్చింతగా నిద్రపోయాను 
మూలం : హెన్రీమీషో 
- తెలుగు న్వతంత్ర వారవత్రిక 6-22-2953 


స్పామవేదం 


పాడకోయ్‌ కవీ! కాంగ్రెస్‌ ఒక 
భజన సమాజం మాత్రమే అనీ? 
ప్రతినిధులంతా నిద్రపోయినా 
భవనం క్రిక్కిరిసిన సత్రమే సుమీ! 


కాంగ్రెస్‌ నిత్యం, కాంగ్రెస్‌ సత్యం 
స్వపరిపాలనం కాంగ్రెస్‌ గమ్యం! 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


క్షే27 


ఆత్మ అనే దీపం వెలిగేందుకు 
ఆదర్శమనే తైలం ముఖ్యం! 


కాంగ్రెస్‌ యుద్ధం - రూల్సు ప్రకారం 
కాగితాలతో, నామకార్థకం! 

అడపా దడపా అంతఃకలహం! 
అయితే బిల్‌కుల్‌ అహింసాత్మకం! 


మిత వాదులు నేర్చే గుణపాఠం 
ఏయే యెండల కాయా గొడుగులు! 
కాదని బరిదిగి తిరగబడేవో 
ద్వీపాంతరమే! లేదిక తిరుగుడు! 


కావున జోరుగ కంఠశోషగా 

ఉపన్యసిస్తూ నుంచుందాం! 

అస్తమానమూ లాభం చూడక 

రాజభక్తితో పొంచుందాం! 

(2908 మద్రాన్‌ కాంగ్రెస్‌ మీద గురజాద అప్పారావు 
ఇంగ్లీషులో రానీన పేరజీకి అనువాదం) 
(తెలుగు న్వతం్య్ర 1953 నవంబరు 13) 


బొమ్మలాంతరు 


దిద్దుతూన్న గుంట ఓనమాలు చెరిపేసి 
చేతిలో ఉన్న బలపం విరిచేసి 
కొత్త పలక కొనుక్కొచ్చాడు కుర్రాడు 


పాగా చుట్టుకొంటూన్న రోకలి పారేసి 
తెలివి తక్కువతనాన్ని గొయ్యితీసి పాతేసి 
పొరుగు వాడెలా ఉన్నాడని భోగట్టా చేశాడు వెర్రాడు 


ఆడుతూన్న నాటకం ఆపేసి 
పెట్టుకున్న గడ్డం కుళ్ళాయీ లాగేసి 
ఆడియన్సులో కలిసిపోయాడు విదూషకుడు 


నిన్నటి వాగ్ధానాన్ని నేటి ఉపన్యాసంలో కాల్చేసి 
నేటి ఫోర్టరీని రేపటి సంతకంగా మార్చేసి 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఇక్కడే వుండు వొస్తానని ఎక్కడికో పోయాడు 
వినాయకుడు 
తనచుట్టూ తాను తిరుగుతూ 
సూర్యుడి చుట్టూ పరిభ్రమించే భూమిలాగ 
ఆశయం చుట్టూ తిరుగుతోంది ఆవేశం 
- తెలుగు న్వతంత్ర 1953 డిసెంబర్‌ 4 


ప్రాసక్రీడలు 
ఎనిమిది 


పొట్టిబావ కాంగిరెస్సు 
మేజరయ్యేదెప్పుడు? 
పెంటకుప్ప పెరిగి మేరు 
పర్వతమైనప్పుడు 
పోయిన కాంగ్రెస్‌ ప్రతిష్ట 
పుంజుకునే దెప్పుడు? 
సరదాపడి మాచకమ్మ 
సమర్హాడి నప్పుడు 


పువ్వర్యవనం మరి మన 
ముఖ్యమంత్రి కెప్పుడు? 
సంజీవుడు చక్కని ఎల 

జవ్వని యైనప్పుడు 


ఆంధ్రమంత్రివర్గం పని 
కారంభం ఎప్పుడు? 
కర్నూలుకు హైద్రాబాద్‌ 
కదలివచ్చినపుడు 


ఈ మంత్రుల హయాంలోన 
రామరాజ్యమెప్పుడు? 
పడమటి దిక్కున సూర్యుడు 
పొడుచుకొచ్చినప్పుడు 


“ప్రజాస్వామ్య” పార్టీల్లో 
ప్రజలకు తావెప్పుడు 
నేతి బీరకాయలోన 
నేయి పుట్టినప్పుడు 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


128 


జాతీయ భాష కాగల సిరి 
సంస్కృతాని కెప్పుడు? 
మరణించిన కళేబరం 
మాట్లాడేటప్పుడు 


తెలుగు సినీ పరిశ్రమకు 
కళాకాంతులెప్పుడు? 
ీమతి కాంచనమాలకు 
పిచ్చి కుదిరినప్పుడు 


పుష్పకమే తెలుగు కాబి 
నెట్టు గాలి బోటు 
లక్షన్నర లచ్చన్నల 
కందు కలదు చోటు 


పాపం తెన్నేటి విశ్వ 
నాథం పని మోసం 
తప్పదుభయ (భ్రష్టత్వం 
తదుపరి సన్యాసం 
-విశాలాంధ్ర దినవత్రిక ౩-2-2954 


ప్రాసక్రీడలు 
తొమ్మిది 

కొంతమంది కుర్రవాళ్ళు 
పుట్టుకతో వృద్ధులు 
పేర్లకీ పకీర్లకీ పు 
కార్లకీ నిబద్భులు 


నడిమి తరగతికి చెందిన 
అవగుణాల కుప్పలు 
ఉత్తమొద్దు రాచ్చిప్పలు 
నూతిలోని కప్పలు 


తాతగారి నాన్నగారి 
భావాలకి దాసులు 


కవితా ప్రస్థానం (కవితలు) 


నేటి నిజం చూడలేని 
కీటక సన్యాసులు 


నిన్నటి లీడరు ధోకా 
నేడు చూడజాలరు 
కన్నులున్న జాత్యంధులు 
కాకినైన పోలరు 


వీళ్ళకి కళలన్నా రస 

మన్నా చుక్కెదురు 

గోలచేసి అరవడమొక 

టే వాళ్ళెరుగురుదు 
కొంతమంది యువకులు రా 
బోవు యుగం దూతలు 
పావన నవజీవన బృం 
దావన నిర్మాతలు 


బానిస పంథాలను తల 
వంచి అనుకరించరు 
పోనీ అని అన్యాయపు 
పోకడలు సహించరు 


వారికి నా ఆహ్వానం 
వారికి నా శాల్యూట్‌ 
కడలి తరగ లాపెదవా 
భడవా ఓకాన్యూట్‌ 
- తెలుగు న్వతంత్ర 15-2-1954 

కి. 
వర్గరహిత ధనస్వామ్యం 
హాహ్హహ్హా హ్హా హ్హః! 
ఎప్పుడూ నేనింత విరగబడి నవ్వలేదు 
వావ్వో  వ్వాహ్వాహ్వా 
పెద్దపులి ఆవుని చంపడం మానేసి 
పాలు తాగడం ప్రారంభించింది 
ఇదే అహింసా విజయం 


ఇదొక్క అమెరికాలోనే సాధ్యం, 
అని నమ్ముతుందట 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


29 


అమాయక భారతదేశం! 
అక్కయ్యా! తెలుగు స్వతంత్రా! 
ఎక్కడ సంపాదించావమ్మా 

ఈ అమూల్య సత్యాన్ని? 

భేష్‌ భేష్‌ భేష్‌ భేష్‌! భేష్‌! 
గుమ్మం పట్టలేని 

గోలకొండ అమెరికా నాయకులు! 
బాగా వినండయ్యా, ఈ 

బాకా సువార్త! 

సామ్యవాదం తప్పు 

మార్చు శుద్ధ తప్పు 

లెనిన్‌ తప్పు స్టాలిన్‌ తప్పు! 
ఇన్నాళ్ళూ వీళ్ల బోధనలు నమ్మి 
ఎంత మోసపోయాను! 


అమెరికాలో వర్గాల్లేవు 
ఇండియాలో వర్జ్ణాలుండవు 
అంతమందీ ధనవంతులే! 
ఎంత సుందర స్వప్నం! 
ఈ ఊహఖరీదు ఎన్ని డాలర్లు? 
న. 
కాని ఇంతట్లోనే ఇదేం స్వప్న భంగం? 
అమెరికా ఆర్థికమాంద్యం 
ప్రారంభమయిందంటాడేమీ బట్లర్‌? 
వాదెవడో కమ్యూనిస్టు 
దుర్మార్గుడు కాబోలు? 
కాదయ్యా సాక్షాత్తూ బ్రిటిష్‌ 
కన్సర్వేటివ్‌ ఖజానా మంత్రి 

- విశాలాంధ్ర దినవత్రిక 7-2-2954 


మేమే 


రాసిందేదో రాశాం 

తీసుకొనుము తోచినంత తీపో చేదో 
సీసాపయినేగా మన 

ధ్యాస హమేషా, గళాసు దాల్చిన ఏసూ! 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఏ సోడా ఏ నీళ్ళూ 

వీసం కూడా కలపక విస్కీ సౌనా 
యాసంగా జెపోసన 

చేసేస్తావోయ్‌ సెబాసు శ్రీమాన్‌ ఏసూ! 


వేసాల మారి లోకపు 

మోసాలను తాగితాగి మూర్చిల్లిన ఈ 
కాసింత కావ్యపాత్రకు 

జీససు నీవై కళాసు చేద్దూ ఏసూ! 
ఏట్బారి సుబ్రహ్మణ్యానికి 

కొత్త పుస్తకం తెరుద్దాం 

కోతీ చేష్టలు మరుద్దాం 

కొంగ జపం చెయ్యడం 

పొరుగు బరువు మొయ్యడం 

ఎలాగైన ఇప్పటికయినా అమలుపరుద్దాం 


సిరిసిరిమువ్వలం 

చెరిగిన దవ్వులం 
మృత్యువు పెరట్లో 
మందార పువ్వులం 
భగవంతుని వితంతువులం 
కరుణకు మా బ్రతుకు 
కవనం మా మెతుకు 


సిరిసిరి గంటలం 

చీకటి పంటలం 

మృత్యువు గొంతున 

మొరసే మంటలం 
భగవంతుని మారని చెక్కులం 
భళ్ళున తెల్లారే బుషివాక్కులం 
కష్టాలు మా పదజాలం 
కవనం మా త్రిశూలం 


సిరిసిరి గజ్జెలం 
తెరమరుగుజ్జులం 
మృత్యువు కోరల్లో 
సర్పపు రజ్జులం 


శ శ్రీఠ్రీ ప్రస్థానత్రయం 


భగవంతుని చిరునామాలం 
పగలు రేల పరిణామాలం 
ఆశ్చర్యాని కవధులం 
ఆవేశాల పరిధులం 


నీళ్ళు నమలడం మానేద్దాం 

ముళ్ళ కంచెలు తినేద్దాం 

చిత్ర గుప్తుడి చిళ్టాలు 

చిన్నతనపు ఠాఠాలు 

వీలు చూసుకొని సగం రేటుక్కొనేద్దాం 


సిరిసిరి రావులం 

చెల్లని పావులం 

మృత్యువు పరికిణీ 

ఉతికే రేవులం 

భగవంతుని ఊపిరితిత్తులం 
ఊరవేసిన ఉపనిషత్తులం 
అగుపించిన రేపటి కత్తులం 
ఆదేశాల వలలం 

ఆక్రోశాల కలలం 


గుడు గుడు గుంచాలం 
రెక్కల మంచాలం 
మృత్యువులు ఇనప్పెట్టెలో 
జర్మన్‌ సిల్వర్‌ కంచాలం 
భగవంతుని పొరపాట్లం 
పొగలు కక్కే సిగరెట్లం 
మెన్నన్‌ చెయ్యరాని డైమన్నన్‌ 
పెన్షన్‌ తీసుకున్న కన్వెన్షన్‌ 


యుగయుగాల వేగాలం 
(శ్రుతిమించిన రాగాలం 
మృత్యువు భోషాణానికి 
తుప్పట్టిన బీగాలం 
భగవంతుని ప్రశ్నలం 
పట్టపగటి జ్యోతులం 
వినబడని తిట్టులం 
వెయ్యని ఒట్టులం 


130 కవితా ప్రస్థానం (కవితలు) 


చచ్చి చచ్చి బదుకుదాం 
సచ్చిన బాటల్ని వెతుకుదాం 
చాటుగా ఊపిరి పీల్చడం 

లేటుగా వెలుతురు కాల్చడం 
మానేసి చీకటి చిగుళ్ళు గతుకుదాం 


చెట్ట పట్టాలం 

ఫ్యాక్టరీ గొట్టాలం 
మృత్యువు బంగళాలో 
తొంగిచూసే చుట్టాలం 
భగవంతుని నీడలం 
అల్లసాని వాడలం 
చింతాకు పతకాలం 
సిగ్గుమాలిన శతకాలం 


కుట్టే ఉల్లిపాయలం 
కొండలమధ్య లోయలం 
మృత్యువు నోట్లో 
కరక్కాయలం 
భగవంతుని కోతులం 
పలకరాని బూతులం 
కాకి దొండపండులం 
కాలానికి కండలం 


పాపల కేరింతలం 
తాతల కోరింతలం 
మృత్యువు పురుటింట్లో 
మెదలే బాలెంతలం 
భగవంతుని పోలికేకలం 
ప్రత్యూషపు తెలిరేకలం 
లెక్కపెట్టిన వాసాలం 
గుక్కతిరగని మోసాలం 


అరటి తొడలు గిల్లేద్దాం 

పగటి కలలు జల్లేద్దాం 

ముక్కుకి సూటిగా పోవడం 

ముద్దుకి చాటుగా రావడం 

ఆపేసి అబద్ధం కాని ఆనందం నొల్లేద్దాం 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


ఇస్పేటు జాకీలం 
ఎగేసిన బాకీలం 
మృత్యువు సినీమాలో 
మూడు భాషల టాకీలం 
భగవంతుని టోపీలం 
కవిత్రయపు కాపీలం 
గోరంతల కొండంతలం 
ఒకటికి రెండింతలం 


కాలికి మట్టెలం 

కాలని కట్టెలం 

మృత్యువు మెళ్ళో 

నగలకు పెట్టెలం 
భగవంతుని తపాళాబిళ్ళలం 
శతావధానాల చెళ్ళపిళ్ళలం 
రువ్విన ప్రణయగీతాలం 
దొరకని గుమస్తా జీతాలం 


సంచితార్థపు సంచులం 
చూడ్డానికి చుంచులం 
మృత్యువు అడవిలో 

పాదే చెంచులం 
భగవంతుని ముద్దాయిలం 
ముద్దొచ్చే మొద్దబ్బాయిలం 
కుళ్ళిపోయిన వంకాయలం 
వేపవెర్రి వెంకాయలం 


చలిచీమలతో మాట్లాడం 
పసిపాపలతో చీట్లాడం 

బీడీనిప్పుతో సిగరెట్‌ ముట్టించక 
అనుమానాలకి ఆముదం పట్టించక 
బెనంటూ కాదనే వాళ్ళతో కాట్లాడం 


చిరిగిన చెడ్డీలం 
చెరలో కడ్డీలం 
మృత్యువు రవికలో 
పగిలిన పాలబుడ్డీలం 
భగవంతుని కన్నీళ్ళం 


కే కవితా ప్రస్థానం (కవితలు) 


ముచ్చటగా మూణ్ఞాళ్ళం 
వాగలేని బాజాలం 
వెనక్కి మరి పోజాలం 


అలుపులేని పరుగులం 
ఆరుద్ర పురుగులం 
మృత్యువు పీపాలో 
పొంగెత్తే నురుగులం 
భగవంతుని గైర్‌ ముల్కీలం 
ట్రెపీజియం మీద బస్కీలం 
ఊడిపోయిన గొళ్ళాలం 
లేచిపోయిన పెళ్ళాలం 
వేదాల బురదలం 
వైతరణి వరదలం 
మృత్యువు ఒళ్ళంతా 
కొరుక్కుతినే దురదలం 
భగవంతుని దైలమ్మాలం 
రాంభజన సెమ్మాలం 
ఎరుపు దిగని సంధ్యలం 
ఎదిగీ యెదగని లంజలం 


చావని పులుపులం 
వేయని తలుపులం 
మృత్యువు మూడో పెళ్ళికి 
చీకటి పిలుపులం 
భగవంతుని ప్యాస్‌పోర్టులం 
చెట్టుకింద ప్లీడర్ల కోర్టులం 
నీరజాక్షుల బుగ్గలం 

నీట్లో పిల్లిమొగ్గలం 


అక్షయపాత్రలో ఉమ్మేద్దాం 
మక్షికాన్ని మింగి తుమ్మేద్దాం 
ప్రమాణం మీద ప్రమాణం బోర్లించి 
ప్రయాణం మీద ప్రయాణం దొర్లించి 
తెలిసిపోయిన రహస్యాన్ని 
తెల్లబజార్లో అమ్మేద్దాం 

తెరిపిలేని జడివానలం 

వెరపులేని పసికూనలం 


శ్రీశ్రీ ప్రస్థానత్రయం 


మృత్యువు తాగేసిన 


నెత్తుటి చానలం 

భగవంతుని కాళ్ళు కరిచిన చెప్పులం 
భోజనం మానేసిన దుప్పులం 
రాబందుల యేడుపులం 

రాకాసి నిట్టూర్పులం 


మలుపులేని సందులం 
మరపురాని విందులం 
మృత్యువు దుకాణంలో 
పుచ్చిన కందులం 
భగవంతుని రాజీనామాలం 
దరిద్రుడి వీలునామాలం 
అక్కా ఓ అక్కాలం 
ఎక్కాలం ఎక్కాలం 


రాకెట్లకి జాకెట్లు కుట్టిద్దాం 

చీకట్ల పాకెట్లు కొట్టేద్దాం 

అరచేతి స్వర్గాలు విడిచి 

అరికాలి నరకాలు తుడిచి 

దుప్పటిలో ఎప్పటిలా నిప్పులు పుట్టిద్దాం 


ీరంగ నీతులం 

బమ్మెర పోతులం 
మృత్యువు మ్యూజియంలో 
బొమికల చేతులం 
భగవంతుని కీర్తిశేషులం 
పాండిత్యానికి ఛద్మవేషులం 
కనుపాపల కలవరింతలం 
చిరుచేపల పలవరింతలం 


మానవజాతి జెండాలం 
కొరుకుపడిన ఆయఃపిండాలం 
మృత్యువు కోనేట్లో 

నృత్యం చేసే సుడిగుండాలం 
భగవంతుని మైక్రోస్కోపులం 
ఎక్కుపెట్టిన టెలిస్కోపులం 
శతకోటి స్టెతస్మోపులం 
అనంతకోటి బయస్మోపులం 


కే32 కవితా ప్రస్థానం (కవితలు) 


పోస్టు చెయ్యని జాబులం 
అట్టలు లేని కితాబులం 
మృత్యువు దివాణంలో 
దివాలా తీసిన షరాబులం 
భగవంతుని లాంగ్‌కోట్లం 
జగానికి తేలుకాట్లం 
అన్నమో రామచంద్రులం 
అల్లో లక్ష్మణులం 
చెరబట్టిన భయాన్ని నరుకుదాం 
చెదబట్టిన గేయాన్ని కొరుకుదాం 
వెర్రిమొహాలను గుర్తుపట్టటం 
మర్రిచెట్లకు నామాలు పెట్టడం 
ప్రారంభించి గులాబీ పూల 
ముళ్ళు పెరుకుదాం 
(శీత, ఆరుద్ర, అబ్బూరి వరద రాజేశ్వరావు గార్లు 
కలిసీ రానీన కవితు 
- త్రిలింగ వభ్లిషింగ్‌ కంపెనీ జులై 1954 


నగరంలో వృషభం 


నగరం నడివీధిలో 

వృషభం తీరుబాటుగా 

గత జన్మ సంస్కృతులు కాబోలు 
కనులరమోడ్చి నెమరేస్తూ 
కదలకుండా మెదలకుండా 

నగరం హృదయంలో వృషభం 
దారికి హక్కుదారు తానే అయినట్టు 
పరిత్యజించి కాలానికి బాధ్యత 
పరిహసించి నాగరికత పరుగు 
నిలబడింది నేనే రాజునని 


ఎవరు పొమ్మనగల రీ ఎద్దుని 

ఎలా చూస్తాందో చూడు 

ఏయ్‌ ఏయ్‌ మోటారు కారూ 
ఏంవిటేంవిటి నీ తొందర 

భాయ్‌ భాయ్‌ సైక్షిస్ట్‌ 

భద్రం సుమీ ఎద్దు నిన్ను తప్పుకోదు 


జ శ్రీీ ప్రస్థానత్రయం 


కం 


యంత్ర విరోధి అహింసావాది శాకాహారి 
మద్యనిషేధ ప్రజ్ఞా శాలి 

నగరం నడివీధిలో 

నాగరికత గమనాన్ని నిరోధిస్తూ 

ఇలా యెంత సేపయినా సరే 

ఈ యెద్దు నిలబడగలదు 


ఎద్దుకి లేకపోతే బుద్ధి 
మనిషి కేనా ఉండొద్దా? 
- అబ్బూరి ఛాయాదేవి నంకలించిన 'కవిత' మొదటి 
నంకలనం 1954 సెప్టెంబర్‌ 


కాగితం మీద సంతకం చేసిన 
చెయ్యి 


కాగితం మీద సంతకం చేసిన చెయ్యి 
నగరాన్ని తెగ నరికింది 

అధికారం వహించిన అయిదువేళ్ళు 
ఊపిరిమీద పన్ను విధించాయి 
ద్విగుణీకరించి మరణాల గోళాన్ని 
సగానికొక దేశాన్ని కోశాయి, 

ఈ రాజు లైదుగురూ కలిసి 
రారాజును బాది చంపేశారు 


మహాశక్తి సంపన్నమైన హస్తం 

భుజాల సానువులవైపు దారి తీస్తుంది 

వేళ్లు కీళ్ళు సుద్దతో కొంకర్లు పోతాయి, 
బాతుకలం సరిసమాప్తి చెబుతుంది హత్యకి - 
ప్రసంగానికి సరిసమాప్తి చెబుతుంది హత్య 


రాజు లైదుగురూ చచ్చిపోయిన వాళ్ళని లెక్కిస్తారు 

గాయానికి మందు వెయ్యరు, కణతల్ని అనునయించరు 

స్వర్గాన్ని శాసించే హస్తంలాగ 

జాలిని పరిపాలిస్తుంది చెయ్యి, 

హస్తాల కశ్రువులు లేవు ప్రవహించడానికి 

- అబ్బూరి ఛాయాదేవి నంకలించిన 'కవిత మొదటి 
నంకలనం 1954 సెప్టెంబర్‌ 


కవితా ప్రస్థానం (కవితలు) 


శరచ్చంద్రిక 


నవీన విశ్వవిద్యాలయాల్లో 
పురాణ కవిత్వంలాగా 
శ్రవణ యంత్రశాలల్లో 
శాస్ర్తీయ సంగీతం లాగా 


ఇలా వచ్చావేం వెన్నెలా? 

ఎలా వర్ణించను నిన్ను? 
మహాకవులు లోగడ చెప్పిందే 
మళ్ళీ మళ్ళీ చెప్పాలా? 

ఏదో కాస్త భాషాజ్ఞానం 

ఇంతో అంతో ఛందస్సంపదా 
ఐదో పదో అలంకారాలు 

అరో, అందులో సగమో ఆవేశం 


ఇలాంటివే ఏవో పోగుచేసి 
ఇదివరకు నిన్నెప్పుడు చూడనట్లు 


ఇవ్వాళే కొత్తగా కని పెట్టినట్టు 
ఏమని వర్ణించను నిన్ను? 


ఏది రాసినా ఏం లాభం? 
ఇదివర కెవడో అనే వుంటాడు 
బహుశా ఆ అన్నదేదో నాకన్నా 
బాగానే అని వుండొచ్చు 


అలాంటప్పుడు మళ్ళీ 

కలం కాగితంమీద పెట్టి 
కళంకం లేని తెల్లదనాన్ని 
ఖరాబు చెయ్యడమెందుకు? 


అనాదినుంచీ నువ్వు 
అంతమంది కవులకి 
ఉపాదేయ వస్తువుగా నిలిచి 
ఉపకారం చేశావు 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


అలాగే నేనూ ఒకప్పుడు 
రొమాంటిక్‌ ప్రమాదంలో పడి 
అమాయకంగా నీ బ్యూటీ 
అభివర్ణించాను వృత్తాల్లో 


ఇవాళ మళ్ళీ అలాగ 

ఎలాగ రాయగలను నేస్తం? 
ఇరవయ్యో ఏడు నాకు మళ్ళీ 
ఎలా వస్తుంది చెప్పూ? 


అంచేత నీ గురించి 
అనవసరావేశాలు పెంచి 
అన్యాప దేశంగానో లేదా 
అర్భాంతరన్యాసంగానో 


సొంత కోపాలేవో పెట్టుకొని 
పంతాలు పట్టింపులూ పట్టుకొని 
ఎవరినీ ఈ వ్యవహారంలో 
ఇరికించ దలచుకోను నేను! 


ఇంతకీ ఆవేశాల కేముంది? 

ఎవడి బతుకు ఆడు బతుకుతున్నాడు 
ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా 
ఎంతగా పైపై భేదాలున్నా 

ఎంతగా స్వాతిశయం పెరిగినా 
ఎంత బలం ధనం జనం పెరిగినా 
అంతరంగం అట్టడుగున మాత్రం 
అంతమందిమీ మానవులమే! 


అందుచేత ఓ చందమామా! 

అందమైన ఓ పూర్ణసోమా! 

సముద్రం మీదా అరణ్యం మీదా 
సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా! 


(అదుగో మళ్ళీ కవిత్వం - 
అనుకున్నాను మొదటే నేను 
వెన్నెల పేరెత్తితే చాలు 
వెర్రెత్తిపోతుంది మనస్సు) 


1134 కవితా ప్రస్థానం (కవితలు) 


అన్నట్టు ఏమిటి చెప్మా 
అందామని అనుకున్నాను 
ఏమీలేదు; ఏమీలేదనే 
ఇంతసేపూ చెబుతున్నాను. 


చెప్పాచ్చిందేమిటంటే 
చెప్పడానికేమీ లేదని! 
అంతమందికీ అన్నీ తెలుసు 
అదే మన అజ్ఞానం. 


ఎవడో చెబితే వినే రోజులు 
ఏనాడో వెళ్ళిపోయాయి 

ఇంకా ఏదో చెప్పాలని 

ఎందుకీ ఉబలాటం? 

అసలు నిజం ఏమిటంటే 
ఎవడికీ ఏమీ తెలియదు 

ఇలా ఎందుకొచ్చామో 
ఇక్కడెంత సేపుంటామో 
ఇక్కడినుంచి వెళ్ళేదెక్కడికో 
ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో 
ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి 


చెబితే మాత్రం నమ్మకండి 
కాళ్ళకింద భూమి 
కరిగిపోతున్నప్పుడు 
పూర్వం వేసిన పునాదులు 
కదిలిపోతున్నప్పుడు 


మనిషికీ మనిషికీ మధ్య 
మాయపొరలు కప్పినప్పుడు 
మనసుకీ మనసుకీ మధ్య 
మంచుతెరలు కమ్మినప్పుడు 


ఏ నక్షత్రానికి తగిలించాలి 
ఈ మన విషాద శకటాన్ని? 
ఎవరు మళ్ళీ అతుకుతారు 
ఈ విరిగిన జీవిత శకలాల్ని? 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


అంతా ఆగమ్యగోచరం 
అంతా అరణ్యరోదనం 
ద్వేషం ఇచ్చే పర్సెంటేజి 
(ప్రేమం ఎలా ఇవ్వగలదు? 


కష్టపడి ఆర్జించిన స్వాతంత్ర్యం 
గద్దలు తన్నుకుపోతాయి. 
కంచిమేక పాపం ఎప్పుడూ 
కసాయివాణ్ణే నమ్ముకుంటుంది. 


ఇంతకీ ఈ భూమికి 
ఏమాత్రం ఈడొచ్చిందని 
సగటు మానవుడి వయస్సు 
పదకొండో, పన్నెండో! 


ఈ కుర్రాళ్ళని చూసి 
ఎందుకలా నవ్వుకుంటావు 
మబ్బుతునక జేబు రుమాలు 
మాటు చేసుకొని, జాబిల్లీ! 


మానవుడు పెరుగుతున్నాడు 
పరిసరాల నర్ధం చేసుకుంటున్నాడు 
ప్రకృతి శక్తులను జయిస్తూ 

ఘన విజయాలు సాధిస్తున్నాడు. 


ఏదో నిరాశగా నేను 
ఇంతసేపూ వాగాను కదూ? 
ఇంకో వేపునించి చూస్తే 

ఎంత వెలుగు కనబడుతుందో? 


ఏమో బహుశా త్వరలో 
మీ ఇంటికే రావచ్చు మేము 
స్వాగతం ఇస్తావు కదూ 
ఆతిథ్యాని కర్టులమే మేము 


చంద్రమండలానికి ప్రయాణం 
సాధించరాని స్వప్నం కాదు 
గాలికన్న బరువైన వస్తువుని 
నేలమీద పడకుండా నిలబెట్టలేదూ? 


కే35్‌ కవితా ప్రస్థానం (కవితలు) 


పరమాణువు గర్భంలోని 
పరమరహస్యాలూ 
మహాకాశ వాతావరణంలోని 
మర్మాలూ తెలుసుకున్నాక 


సరాసరి నీ దగ్గరికే 
ఖరారుగా వస్తాంలే 

అప్పుడు మా రాయబారుల్ని 
ఆదరిస్తావు కదూ నువ్వు? 
చిరకాలం అజేయంగా వున్న 
ఎవరెస్టు ఇటీవలే లొంగింది 
చికిత్స లేదనుకున్న వ్యాధులు 
చిత్తగిస్తున్నాయి పరారీ 


పదార్థ విజ్ఞాన శాస్త్రం 
అమోఘంగా వికసిస్తోంది 
ప్రాణం స్వభావం ఏమిటో 
పరిశోధనలు సాగుతున్నాయి 


మహానదుల గమనాలను 
మళ్ళించ గలుగుతున్నాం 
ఉత్తర ధ్రువంలో వ్యవసాయం 
ఒకప్పుడు జరిగి తీరుతుంది 


సంహారం సంగ్రామం అంటే 
జనంలో అసహ్యం పుట్టింది 
ప్రశాంతంగా జీవించాలని 
ప్రజలంతా ఆశిస్తున్నారు 


ఇదీ మా భూలోకం కథ 

ఇదీ మానవుడి ౧/౦౩/౪955 గ౭౧౦గ 
ఇందులో అతిశయోక్తులేవీ లేవని 
ఎవరైనా ఒప్పుకుంటా రనుకుంటా. 


అంతా బాగానే ఉందని 
అంతా సుఖంగానే ఉన్నారని 
అన్నానంటే మాత్రం అది 
అబద్ధమే అవుతుంది. 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


జనాభా లెక్కలు నాకు 
సరీగా తెలియవు గాని 
దరిద్రాల శాతం ఇంకా 
చిరాకు కలిగిస్తూనే ఉంది. 


ప్రపంచం మొత్తం మీద 

భయం పెత్తనం చేస్తోంది 
ఇరుగువాడు పొరుగువాణ్ణి చూసి 
ఎందుకో బెదిరిపోతున్నాడు. 


ఇక్కడ మా భారత వర్షంలో 
ఎక్కువగా కబుల్లేగాని 

సమాజం స్వరూపం మార్చే 
సాహసం కనిపించకుండా వుంది. 


మొన్ననే ఆంధ్రరాష్ట్రం 
పుట్టినరోజు పండుగ చేసుకుంది 
పన్నెండు నెలల అభ్యుదయం 
పర్యాలోకనం చేసుకొంది. 
ఏడాదిలో ఏమవుతుంది 

ఇంకా కొన్నాళ్ళాగమంది 
చెల్లాచెదురైన తెలుగువారంతా 
తెల్లబోయి చూశారు! 


ఇవన్నీ చెప్పుకుంటూ 

ఎందుకు నిన్ను విసిగించడం శశీ! 
ఇప్పటికే ఆలస్యమయింది 
ఇంతటితో విరమించనా! 


చంద్రునికో నూలుపోగన్న 
సామెత వుండనే వుంది 
తీసుకో ఈ దారం లాంటి 
తేలికైన గీతాన్ని. 


ఇంతకు ముందే చెప్పానుగా 
ఏమీ పెగల్లేదని - 

ఇలాంటి వెన్నో నువ్వు 
ఇదివరకు వినేవుంటావు 


136 కవితా ప్రస్థానం (కవితలు) 


శరత్కాల గగనంలో 
చందమామ కనిపిస్తే 
సరదాగా కొంతసేపు 
సంభాషణ సాగించా. 


సంతాపం కొంతసేపు 
సంతోషం కొంతసేపు 
సాగించిన సంభాషణలో 
సారాంశం మరేముంది? 


ప్రసంగవశాత్తూ ఏ 
ప్రగల్భాలు పలికానో 
అసందర్భమైనా ఏ 
అడ్డదారి తొక్కానో 


వెనుక తిరిగి చూచుకొనే 
అలవాటే లేదు నాకు 
అర నిమిషం దాటేసరి 
కదే నాకు గత శతాబ్ది. 


కావున ఓ జాబిల్లీ! 
రాబోయే యుగంలో 
కాలక్షేపం చేద్దాం 
కలుస్తావుగా మళ్ళీ? 


అప్పుడు బహుశా నాలో 
అరాజకం పోతుందనుకుంటా 
ఇప్పుడు బాధిస్తూన్న 


హృదయ వేదన లుండవనుకుంటా. 


శాఖా చంక్రమణం మాని 
చెప్పేదేదో సూటిగా 

బల్ల గుద్దిన మాదిరిగా 

కుండ బద్దలు కొట్టిన బాపతుగా 


ఈ నీళ్ళు నమలడం లేకుండా 
ఈ కాళ్ళు తడబడడం లేకుండా 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


స్పష్టంగానే కాకుండా శ్రావ్యంగా 
స్వచ్భంగానే కాకుండా సమగ్రంగా 


రాబోయే యుగంలో 

గుండెలు విప్పి మాటాడుకుందాం - 
మినహాయింపులు లేని క్షమాపణలు లేని 
సౌందర్యవంతమైన ఆ స్వర్ణయుగంలో 
ఎంచేతనంటే భవిష్యత్తుమీదే 

ఎప్పుడూ నా నిఘా వుంటుంది 
ఇవాళకంటే రేపే 

ఎంతో బాగుంటుందనుకుంటాను నేను. 


వెళ్ళు జాబిల్లీ వెళ్ళు 

కవులను కదిలించడం అంటే 
కాలం డొంకంతా అమాంతంగా 
కదిలించడమే అవుతుంది. 
స్వయంగా నీతో మాట్లాడి 
చాలా కాలమయింది 

అందుకే అవ్యక్తంగా అయినా 


ఆప్యాయంగా మాట్లాడుతున్నాం. 


ఎలాగైనా నువ్వు మాకు 
ఏకరక్త బంధువుడివి 

నీతో కాకపోతే ఎవరితో 
మా ఘోషలు చెప్పుకోవాలి? 


వెళ్ళు జాబిల్లీ వెళ్ళు 

వినిర్మలమైన నీవెన్నెల కురిపిస్తూ 
మనోహరమైన సంగీతం వినిపిస్తూ 
ప్రయాణించు శశీ ప్రయాణించు 


ఇదిగో మాట! ఈ ప్రపంచంలో 
ఇంకా ఎందరో అభాగ్యులున్నారు 
పలకరించు వాళ్ళని చల్లగా 
ధైర్యం చెప్పు వాళ్ళకి మెల్లిగా 


ఆసుపత్రి కిటికీల్లోంచి నీ 
కిరణాలను జాలుగా పంపించి 


క్వ కవితా ప్రస్థానం (కవితలు) 


వ్యాధిగ్రస్తుల పాలిపోయిన కపోలాలను 
జాలిగా స్పృశించడం మరచిపోకు. 


జైళ్ళలో వున్నారు కొందరు 

వాళ్ళని ఓదార్చక తప్పదు సుమా 
నేరాలు చేశారు నిజమే 

అందుకని అలక్ష్యంగా చూడకేం! 
మురికి గుడిసెల్లో నివసించే 

పరమ దరిద్రుల నుదుటిమీద 

ఏ కన్నంలోంచో జాగా చేసుకొని 
ఎలాగైనా పరామర్శ చేస్తావు కదూ? 


ఇదుగో జాబిల్లీ నువ్వు 
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు 
గాలి దాన్ని చెరిపెయ్యకుండా 
కాలమే కాపలా కాస్తుందిలే. 
- కృష్ణావత్రిక, 1954 అక్టోబర్‌ 23 


ప్రాసక్రీడలు 
పది 

ఇదంకాష్ట్ర మిదంకాష్ట్ర 
మేలాగో కలిసి 


ఇన్నాళ్ళకి వరద వచ్చి 
విడిపోయెను విరిగి 


పడిపోయిన ప్రకాసురుడి 
పాత ప్రభుత గుడ్డిది 
నిజానికిది కాంగిరెద్దు 
నీలి సంజరెడ్డిది 


వస్తాడిక ముగ్గులోకి 
త్రివర్నరు గవేది 
చేస్తాడిక త్వరలోనే 
ప్రజాస్వామ్య సమాధి 


ఆర్డినెన్సు పరిపాలన 
ఆర్డినరీ రొటీను 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


138 


దివాలా దివాణానాకి 
త్రివర్నరే అమీను 


కాంగ్రసుకింకా ఎందుకు 
కాయకల్ప చికిత్స? 
దానిపేరు చెబితేనే 
మేరలేని జుగుప్స! 
మేలుకొన్న ప్రజలకెవరు 
మేలు చేయదలంతురు? 
వారలకే అధికారం 
వారలే జయింతురు 


నందికొండ గుండుసున్న 
దేరాల్లో స్థిరోభవ 
సత్యంవధ ధర్మంచెర 
బంజర్లు హరోంహర 


లాటీలకు లోటుండదు 
జైళ్ళలో చోటుండదు 
రాబోయే ఎన్నికలో 
రౌడీలకు ఓటుండదు 
- విశాలాంధ్ర దినవత్రిక 14-22-1954 


మరీ ముఖ్యంగా ఒక 
మాఘమాసపు గాలి 


మరీ ముఖ్యంగా ఒక మాఘమాసపు గాలి 

మంచు వేళ్ళతో నా జుత్తును శిక్షించేటప్పుడు 

పీత చేతుల సూర్యుడికి దొరికిపోయి నిప్పులమీద 
నడుస్తూ నేను 

నేలమీద రచించగా ఒక పీతలాంటి నీడని 

సముద్రతీరం వార విహంగాల రొద వింటూ 

చలికాలపు కట్టెల్లో వింటూ మాలకాకి దగ్గులు 

నా తొందర గుండె మాట్లాడుతూ వణుకుతుంది 

మాటల నెత్తురు కక్కుతుంది భాషని పూర్తిగా పిండు 

తుంది. 


మరిన్నీ మాటు మణిగి మాటల ప్రాకారంలో నేను 
పరీక్షిస్తాను క్షితిరేఖమీద చెట్లలా నడుస్తూ 


కవితా ప్రస్థానం (కవితలు) 


మాతల రూపం ధరించిన మందయానల నెందర్నో 
చుక్కల సంజ్ఞలు చేసి చక్కని పిల్లలబారుల్ని చూస్తాను 
కొన్ని నీకోసం చెయ్యనిస్తాయి అచ్చుల సరుగుడు చెట్లని 
పార్కులో 
కొన్ని మర్రిచెట్ల కూతల్ని కొన్నిటి వేళ్ళలోంచి 
ముళ్ళపట్టణాలు బయల్దేరి మోహనగానం చేస్తాయి 
కొన్ని చెయ్యనిస్తాయి నీకోసం మంచినీళ్ళ ఉపన్యాసాలు 


గోలెం మొక్కల వెనకాతల ఊగాడే గడియారం 

కాలం వాక్కు చెబుతుంది నరాల్లోని అర్ధం 
ఎగురుతుంది చక్రబాణం మీద ఊదుతుంది ఉదయాన్ని 
కోడి గొంతుకలో పొడిచిన పొద్దు వేడెంతో కొలుస్తుంది 
కొన్ని చెయ్యనిస్తాయి నీకోసం మైదానాల సంకేతాలు 
హెచ్చరించే పచ్చిక నేను నేర్పిందంతా చెబుతుంది 
పురుగు దొలిచిన శీతువుతో విరుచుకుపడుతుంది కంట్లో 
కొన్ని చెప్పనిస్తాయి నీకోసం మాలకాకి పాపాలు 


మరీ ముఖ్యంగా ఒకానొక మాఘమాసపు గాలి 

(కొన్ని చెయ్యనిస్తాయి నీకోసం శరత్కాలపు యజ్ఞాలు 

సాలెపురుగు నాలుక వేల్సుకొండ గర్జన) 

దుంపల పిడికిళ్ళతో నేలను శిక్షించేటప్పుడు 

కొన్ని నీకోసం చెయ్యనిస్తాయి గుండెల్లేని మాటల్ని 

నిడుకుంటుంది హృదయం రాసాయనిక రక్తంలో 

వల్లెవేస్తూ వర్ణక్రమాలు వచ్చే తుపాన్‌ని పసికడుతుంది 

సముద్రతీరం వార కాటుక మాటల పిట్టల్ని వింటుంది 

మూలం : డిలాన్‌ థామస్‌ 

- డిశెంబరు 2954, జనవరి 296565 


విశాలాంధ్రలో ప్రజారాజ్యం 


శక్తికోసమే నడు! 

ముక్తికోసమే మను! విముక్తి కోసమే మను! 
విశ్వశాంతి క్రాంతికోసమే మనస్సు లేకమై 
నడూ నడూ, భయం గియం విడూ! 


వేగుజుక్క వెలిగె మింటిపై 
వెలుగురేఖ లవిగొ కంటివా! 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


క్షం 


ఉదయ మెంతొలేదు దూరము 
వదలిపోవు నంధకరాము 


జీవితాశలే 
భావి జాడలోయ్‌ 
ప్రపంచ జాతి శాంతి కాంతి బాటసారివై 
1॥॥నడూ నడూ॥ 
విరోధించువారు లేరులే 
నిరోధించువారు రారులే 
ఆస్తి నాస్తి భేదమేలరా? 
వాస్తవం వరించి సాగరా! 
విశాలాంధ్రలో 
ప్రజారాజ్యమే 
ఘటించగా శ్రమించరా పరాక్రమించరా ॥నడూ నడూ॥ 
మూలం : శక్తి కేలియోచలో 
- విశాలాంధ్ర దినవత్రిక 29056 


ప్రాసక్రీడలు 
పదకొండు 

ఓ695౧06910699 0'౧12౧'5 
ఏరి తల్లీ నిరుడు మురిసిన 
ఇనప రచయితలు? 

కృష్ణ శాస్త్రపుటుష్ట పక్షీ 
దారితప్పిన నారిబాబూ 
ప్రైజు ఫైటరు పాపరాజూ 
పలక రెంచేత? 


ప్రజాస్వామ్యపు పెళ్ళికోసం 
పండితా నారాధ్యుడాడిన 
వందకల్లల పందిపిల్లల 
ఆంధ్రపత్రిక ఎక్కడమ్మా? 


ఎక్కడమ్మా ఎలకగొంతుక 
పిలక శాస్త్రుల పనికిమాలిన 


కవితా ప్రస్థానం (కవితలు) 


తలకు మించిన వెలకు తగ్గిన 
రణగొణ ధ్వనులు? 
ఏవి తల్లీ నిరుడు మురిసిన 
హిమ సమూహములు? 
- ధంకా మానవత్రిక 1955 
గీతం 


అన్నీ చెయ్యగలిగాను 

ఏమీ చెయ్యలేకపోయాను 

అందర్నీ ప్రేమించగల శక్తి నాకుండింది 

అయినా అది చాలదు 

ఆకాశం సముద్రం భూమి 

అన్నీ నన్ను మింగివేశాయి 

మళ్ళీ కన్నాడు నన్ను మానవుడు 

తెల్లవరుజామే అన్ని యుగాలకీ మంచిదన్న మాట 

సందేహించకుండా బతికిన వాడొక డీ 

సమాధిలో ఉన్నాడు 

అతను చచ్చిపోయినప్పుడు 

మళ్లీ బుతుకుతానని అనుకున్నాడు 

సూర్యుడు మళ్ళీ ఉదయించినట్లు 

నాకోసం ఇతరుల కోసం బాధగా బతికాను 

ఈ భుజాల భారం దించుకోవాలని ఎంతో వాంఛించా 
నెప్పుడూ 

దీనాతిదీనులైన నా సోదరుల భారం కూడా 

శృశానానికి మోసుకుపోయే ఈ పిశాచపు భారం 

నా ఆశపేరిటి చీకటి కెదురుగా 

నా పేరు నిలబెట్టాను 

ఆగి జ్ఞాపకం చేసుకో అరణ్యాన్ని 

బతికున్న సూర్యుడి కింద 

పచ్చగా వెలిగే పంటపొలాన్ని 

జ్ఞాపకం చేసుకో 

నీడల్లేని పీడల్లేని మైదానాన్ని 

దాని చోటు తీసుకుంది నీ బతుకు 

జీవించడం వల్ల 

వసంతకాలాన్ని అనుభవించడం వల్ల 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


కే40 


మనం ముందుకి సాగిపోతాం 
జీవిత వాంఛకీ సహనానికీ కిరీటం తొడుగుతాం 
మూలం : పాల్‌ ఎల్యులాడ్‌ 
ముద్రణ : విశాలాంధ్ర, దినవ(త్రిక 


గృహోను శ్రఖంగా 

అట్టడుగు అగాధాల నుంచి 

కష్ట జీవులు కమ్యూనిజంలోని కొస్తారు 
గనుల గర్భాలనుంచి, 

కొడవళ్ళలోంచి, 

కార్భానాలనుంచి, 

నేను సమున్నత కవితా శిఖరాల నుంచి 
కమ్యూనిజంలోకి దూకుతాను! 

కమ్యూనిజం నా హృదయం, అది వినా నాకు ప్రేమలేదు! 
ఎలాగైనా ఒకటే... 

స్వయంగా ప్రవాసంలోకి పోయినా 
ఇతరులు నన్ను నిశ్శబ్దంలోకి నిర్భందించినా 
ఉక్కుమాటలు తుప్పుపట్టి 

రాగిబాకా నల్లబడుతుంది; 

స్వదేశం ఆకర్షిస్తుంది నన్ను 

విదేశీయ వర్షాలు నన్ను తడిపి ముద్దచేసి 
మా మాటలను స్తంభింపజేస్తాయి 

సముద్రం మీద ప్రయాణిస్తూ 

స్వదేశాన్ని సమీపిస్తున్న నేను 

సంతోషాన్ని ఉత్పత్తి చేస్తున్న 

సామ్యవాద రష్యా ఫ్యాక్టరీని భావిస్తున్నాను! 
ఆలసాలస లాలస హస్తాలు 

అలవోకగా సాయంకాలం 

తునిమి వాసన చూచి పారేసే 

దారిపక్క పువ్వుని కాదలచుకోను నేను 
ప్రజారాజ్య మహాయంత్రంలో 

ప్రత్యేకంగా నాచోట నిలబడి నేను 
“ఏమండోయ్‌, బాగున్నారా?” అని నేను పలకరించను 
పగలగొట్టడం నా కుశల ప్రశ్న 


ప్రణాళికల ప్రకారంనా 
పరిశ్రమను ధారవోస్తాను 


కవితా ప్రస్థానం (కవితలు) 


'ప్రజామంత్రి “కాలం” నా 

భావాలమీద పరిభ్రమించి 

ఆదేశానుసారంగా 

“ఏదీ నీ కవిత్వం!” అని అడగాలి 

ప్రథమశ్రేణి కళాశీలి అని 

ప్రజలు నన్ను ఆదరించాలి 

శ్రామికుల చట్టం నా 

జీవితానికి వర్తించి 

పని ముగిసిన తర్వాత నేను 

ఫ్యాక్టరీ బైటికి రావాలి: 

పొలిట్‌ బ్యూరో ఎజెండాలో 

ఒకటో నంబరు పద్దు: 

కవిత్వ పరిశ్రమ మీద 

స్టాలిన్‌ సమర్చించగ రిపోర్టు : 

“ఇదిగిదిగో ఇలా ఇలా 

అదిగదుగో అలా అలా 

అడుగున పడివున్న శ్రమజీవులు 

అగ్రశాఖ లందుకున్నారు 

దేశంలో యుద్దానికి పూర్వం కన్న ఇప్పుడు 

కవితా మాధురీ రసాస్వాదనలో 

ప్రజల స్థాయి బ్రహ్మాండంగా పెరిగింది” 

మూలం: మయకోవ్‌న్సీ 

- విశాలాంధ్ర దినవత్రిక 27-4-2956 


అల్లసాని 


అల్లసాని పెద్దనార్యు 
డడిగిన నిరుపహతి 
స్థలేత్యాదు లనవసరం 
సదా కృతిః ప్రభవతి 
- వవ్రిల్‌ 29 2956, తెలుగు న్వంత్ర వారవత్రిక 


ఆంధ్రదేశం 


థీ కూర్మం మొదలు 
సింహాచలం మొదలు 
థీశైలం దాకా 


శః శ్రీీ ప్రస్థానత్రయం 


క్షేష1 


చిత్తూరు దాకా 
తూరుపు కడలి మొదలు 
పడమటి కనుమల దాకా 
ఇదినా దేశం 
విశాలాంధ్ర దేశం 
(కాదని వాదుకు వస్తే 
కటకం మొదలు 
కన్యాకుమారి దాకా 
తెలుగు పలుకు 

జిలిబిలి తేనె లొలుకు 
జననివీడు 

ఇది నా తెలుగునాడు) 


నీ దేహపు దుర్గం నేనై 
నా బాహువు ఖడ్గం నీవై 
పరాంకోటి జన బాహుళ్యం 
చలాయించు రథసారథ్యం 
సమరంగా సముజ్జ్వలిస్తే 
ప్రళయంగా ప్రవిప్లవిస్తే 
నిశాంధ్యముల నిర్మూలిస్తాం 
మహాంధ్రమని తీర్మానిస్తాం 
రచన : 29653 


హేమంతం 


ఎవరా వస్తున్నది చెట్టుమీంచి గాలికాదు 
మైదానం మీద దూకు సెలయేళ్ళవి కావు కావు 
తన మిహికా సామ్రాజ్యం తనిఖీ చేసేటందుకు 
అదిగో హేమంతరాజు కోటవెడలి కదలినాడు 
అడవిదార్లు మూసుకుపోయాయా లేదా? హిమాని 
కడు శ్రద్ధగ తన పని చేస్తున్నదా లేదా? ఈ 
ధరణీతలమంతా ఏ యొగుడుదిగుడు లేకుండా 
మంచు కప్పి ఉందా అని మరీమరీ చూస్తాడు 
టేకుచెట్లు, తురాయీలు, ఓకుచెట్లు రంగవల్లి 
సవరించాయా లేదా? సెలయేళ్ళూ పెద్ద నదులు 
గడ్డకట్టి సమత్వాన్ని సాధించాయా లేదా? 
వస్తున్నా డతడు వృక్షవాటికలం దూగులాడి! 


కవితా ప్రస్థానం (కవితలు) 


మంచుమీద అతని పదధ్వనులు మీరు వినలేదా! 
అతని తెల్లని గడ్డం అదిగో కనబడలేదా? 
- మూలం : నికోలాయ్‌ నెక్రసోవ్‌ 
- సోవియట్‌ భూమి, 1957 


కవితా ప్రయోజనం 


ఆరుద్ర : 

ఏమయ్యా కవీ 

నాదో మనవి 

నువ్వెందుకు రాస్తున్నావ్‌ 

నూక లివ్వక పోయినా భావాల 

మేక లెందుకు కాస్తున్నావ్‌? 

థీశ్రీ: 

చెప్పిందే చెప్పిందే చెప్పిందే మళ్ళీ చెప్పడం 
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కొందరి కిష్టం 
చెప్పింది చెప్పి మెప్పించాలని 

చేస్తున్నాను నేను నా రచనల్లో ప్రయత్నం 
అదే అనుకుంటాను కవిత్వం 
అనుకరణం అనవసరం 

అంతేకాదు అనర్ధకం 

అందుకనే దేవుణ్ణి సహా ఇమిటేట్‌ చెయ్యడం 
మానెయ్యడం 

అదీ నా ప్రయత్నం 

అదే నా కవిత్వం 

ఈ మేకలే నాలోని పెద్దపులికి ఆహారం 
నా కవిత్వం ఆ వ్యాఘ్రం ఆకలి ఆకారం 
ఆరుద్ర : 

అచ్చా స్వేచ్భాజీవీ 

చర్చకి చోటిచ్చావు 

ఎవరూ చెప్పంది చెప్పడం 

ఇలా చెప్పి మెప్పించడం 

అదే నన్నమాట కవిత్వం అంటే 

అయితే కొందరు మెచ్చనంటే? 

ఠీశ్రీః 

మెచ్చకుంటే మించిపాయెను 

ఆరుద్ర : 

ఇది గురజాడకి 

ఇమిటేషన్‌ కాదూ 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


కేష2 


థఠీతీ: 

ఇమిటేషను కాదు కొటేషను 

ఇదివరకు కవులను మింగెయ్యాలనే 

ఆకలి కాదిది 

నిన్నటి నుంచి ఇవాళ రాగ 

నిరుటి కవుల నుంచి నేటి కవులు పుడతారు 
కందం రాసినవాడు కవేగాని 

అంతింతో కందపద్య మల్లగలా డెల్లా 
ఎంతమాత్రమూ కవికాడు. 

ఆరుద్ర : 

ఒప్పుకొన్నాను తప్పకుండా ఈ సంగతి 

చెప్పావు కావు ఈ మెప్పుగురించి 

థీత్రీ: 

రుచీ, బెచిత్యం ఇవీ ముఖ్యం మెప్పుకి 

కవికోరే మెప్పు గండపెండేరం కాదు 

సమాన ధర్ముల హృదయస్పందనం శిరఃకంపనం 
అదీ గీటురాయి అసలైన కవిత్వానికి 

వానలాగ ప్రజల హృదయాలల్లో వర్షించి 

కొత్త భావాల బీజాలు చల్లేది కవిత్వం 

ప్రజలు చప్పట్లు కొట్టే భావాలకీ 

పద్యాల రూపం ఇస్తే చాలదు 

ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తూనే కవి 

మెజారిటీకి అందని ఊహలు వెదకాలి 

ఆ తర్వాత అతని మైనారిటీ ఓటు 

ఆక్రమిస్తుంది ప్రజాహృదయంలో చోటు 

ఏమైనా సరే కవిత్వం 

మేలుకొల్పాలి కాని జోకొట్టగూడదు 
అంతేనంటావా లేక- 

ఆరుద్ర : 

అప్పుడప్పుడది జోల ముప్పు ముంచుకొస్తే కేక. 
అప్పుడప్పుడు అవుతుంది జీవితం దుఃఖభాజనం 
అప్పుడు వెలుగు చూపించడం కవిత్వ ప్రయోజనం 
అప్పుడప్పుడు జనం కళ్ళకి కప్పుతాయి ఏవో పొరలు 
అప్పుడు కవిత్వం తొలగించాలి ఆయా తెరలు 
బాధపడుతుంది ఒకప్పుడు గాయపడిన మనస్సు 
గాధలను చెప్పి ఊరడించడమే కవి యొక్క తపస్సు 
అప్పుడప్పుడు అధికారులకీ పోతుంది కామన్‌ సెన్సు 
అప్పుడు ఎక్కుపెట్టాలి కవి తన కవితా ధనుస్సు 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఇప్పుడిప్పుడు పురోగమిస్తుంది మన యొక్క దేశం 

ఇది కవిత్వానికి అనువైన నిజమైన సన్నివేశం 

ఎప్పుడో మా నిషాదతో పుట్టిందట మొదట కవిత్వం 

ఎప్పుడైనా అలాంటి ఘటనతో పుట్టడమే దాని తత్త్వం 

అక్రమం జరగడం కవితకి నాందనేది ముఖ్యం 

అంతటా అంతర్లీనంగానే ఉండాలి భరత వాక్యం 

కవిత్వం సైన్సు కారాదు కవి రచన కఠినమైన థీసీస్సు 

కావాలి ఎడారిలో అది ఒయాసిస్సు అనుభవాలతేట 
సరస్సు 

అందరికీ ఉపయోగపడాల్సినదే కవిత్వం 

కొందరికి ఊహకందకపోవచ్చు లోని రహస్యం 

అప్పుడు సామాన్య మానవుడికి చేయూత 

ఇవ్వాలా సహృదయుడైన వ్యాఖ్యాత? 

లీతీ: 

కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే 

అది ఎప్పటికైనా తెలిసిపోయే రహస్యమే 

ఈలోగా ఎవరైనా తికమక పడుతున్నప్పుడు 

వ్యాఖ్యాత జోక్యం చేసుకోక తప్పదు 

భావాల సరిహద్దుల వద్ద కాపలా కాయాలి కవి 

ప్రపంచాన్ని ప్రజానీకానికి విశదము చెయ్యాలి కవి 

చక్రాల్లో చక్రాల్లాగ అర్భాల్లో అంతరార్థాలుంటాయి 

కొంతమట్టుకే బోధపడవచ్చు కొందరికి 

ఇంకా అందులో ఏముందో చెబుతాడు వ్యాఖ్యాత 

అర్ధంకాని రహస్యం లేనట్టే అసలే 

బోధపడనిదంటూ ఏదీ ఉండదు 

అన్ని కళల్లాగే కవిత్వం కూడా 

ఏకకాలంలో రెండు లెవెల్స్‌లో పనిచేస్తుంది 

అందుకే అసలైన కవిత్వం 

ఏకకాలంలో పండిత పామర జనరంజకం 

ఎవరో అనగా విన్నాను 

“మనుష్యులంతా సమానులేగాని 

కొందరు మరికొంచెం ఎక్కువ సమానులని 

విదూషకుడి నోటంట వచ్చే నిజం లాంటి దిది 

మనుష్యుల్లో హెచ్చుతక్కువలు సర్జుదాం మొదట 

మనస్సుల్లో ఎగుడు దిగుడులు సర్దుకొంటాయా పిదప 

సరేగాని నేనొకటడుగుతాను చెప్పు 

ఛందస్సుల నియమ బంధంలో లేదా ముప్పు? 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


క 


ఆరుద్ర : 

ఏమిటి చెప్పడం ఎలా చెప్పడం 

అనేవి రెండూ రెండు చక్రాలు 

ఈ రెండూ సమంగా ఒప్పడం బండీని తిప్పడం 
అనేవే కవితా సౌలభ్యత్వాలు 

ఈ రెండింటిలో ఏ ఒకటీ కాదు మిన్న 

ఈ రెండిటిలో ఏది లేకపోయినా బండి సున్న 
చెప్పడానికి ఏదైనా ఉంటే, హృదయం 
విప్పడానికి అవకాశం వస్తే 

ఉబలాటం కాక ఉద్రేకం పుట్టుకొస్తే 
కీర్తికోసం కాక ఆర్తివల్ల అరిస్తే 
చెప్పకుండానే ఏదో ఒక ఛందంలో 
చెవికింపుగా వినసొంపుగా 

కవి పలకడం ఖచ్చితంగా ఖాయం 
ఇంతకు మించిన ఛందోనియమం 

బంతి లేకుండా ఫుట్‌బాలాడ్డం 

థీత్రీ: 

అది నిజమే అంటాను 

మొదట లక్ష్యం తర్వాత లక్షణం 

ఇందాక నువ్వన్న మా నిషాద 
అనుష్టుప్పులో ఆలోచిస్తే రాలేదు 

ఫుట్‌బాల్‌ మాటెత్తావు కాబట్టి అడుగుతున్నా 
పోటీలకి ప్లాట్‌ఫారం కావాలా కవిత్వం 
ఆరుద్ర : 

స్పర్ధసే వర్ధతేగా విద్య 

అర్థమైన, స్పర్ధ, అనర్ధకమైన స్పర్థ 

అంటూ ఉండనే ఉంటాయి 

మంచికీ చెడ్డకీ పోటీ 

కొత్తకీ పాతకీ భేటీ 

అనాదినుంచీ అభిప్రాయాలు 

మల్ల రణం చేసే గోదా 

మంచి కవిత్వమే కాదా? 

ఠీశ్రీః 

ఆరోగ్యకరమైన పోటీని 
అంగీకరించాలంటా నేను 

రిఫరీని మోసం చేసి గెల్వొచ్చుగాని 
ప్రేక్షకులు లక్ష కళ్ళతో ఈక్షిస్తూనే ఉంటారు 
న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే గాని 


కవితా ప్రస్థానం (కవితలు) 


గెలిచిందంతా న్యాయం కాదు 

బాగా ఆడి ఓడిపోయిన టీముకి 

ప్రజల సానుభూతి ఎప్పుడూ ఉంటుంది 
ఆదిలో అవహేళన పాలైన ఆధునిక కవిత 
అభ్యుదయ మార్గంలో పయనించడం చూసి 
ఆదరించడం లేదా నేటి మేలుకొన్న జనత? 
ఆరుద్ర : 

ఎవరి కోసం కవిత్వం? 

ఎందుకోసం నవత్వం? 

ఠీశ్రీ : 

మనిషి కోసం కవిత్వం 

మంచికోరి నవత్వం 

అయినా కవిత్వాని కేముందిలే విలువ 

అది ఎవ్వడూ మొయ్యలేని సిలువ 

మాట్లాడడం ప్రారంభించినపుడే మనిషి 
కాట్లాడడం సాగించాడు కినిసి 

భయాలు అనుమానాలు ప్రసాదించింది చీకటి 
ప్రపంచం అనంతం అని ఆవులించింది రోదసి 
ఆదిలో భగవంతుని వైపు ప్రయాణించాడు - మానవుడు 
మానవుడివైపు ఇప్పుడు తరుము కొస్తున్నాడు - దానవుడు 
మానవుణ్ణి నేడు వెదుక్కుంటున్నాడు ఈశ్వరుడు 
మానవుడు మానవుని మీద పగ పట్టాడు 
మారణాయుధాలు సిద్ధం చేసి తొడ కొట్టాడు 
పర్యవసానం భయపెడితే ఊపిరి బిగపట్టాడు 
ఎక్కడినుంచి దొంగిలించాడు అనలాన్ని 
ఎలాగ బానిసని చేసుకొన్నాడు అనిలాన్ని 
ఎలాగ మచ్చిక చేసుకొన్నాడు జంతుజాలాన్ని 
ఎన్నిరకాలుగా ఊహించాడు కాలాన్ని 
వేళ్ళమీద లెక్కలు గుణించాడు 

కాళ్ళకి రెక్కలు భావించాడు 

ఎప్పటి కప్పుడే అతనిది నవత్వం 

నవత్వం ప్లస్‌ మానవత్వం ఈజీక్వల్‌టు కవిత్వం 
కాని ఒక సందేహం, అడగనా? 

ఆరుద్ర : 

అడుగు 

ఠీశ్రీ : 

యాభై శతాబ్దాల రోగం 

ఇంతట్లోకే ఎలాగ పోవడం 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


క్షేతడ 


పాతకాలపు పైత్యం 

దానికెలాగ వైద్యం 

ఎద్దుపుండి కాకికి రుచి 

ఇవాళ రమ్మంటే యెలా వస్తుంది శుచి? 

కొండలూ సముద్రాలూ కాపాడాయి గడ్డని 

పక్షులు పోషించాయి ఇక్కడ పారేసిన బిడ్డని 

బెను మనం గొప్పవాళ్ళం వన్సపానెటైం 

అలాగ నిప్పు డూరేగడం అదే గొప్ప క్రైం 

నిదానించు ఆరుద్రా ఈ రోగాన్ని 

నిరూపించు ఈనాడు రెచ్చిన వేగాన్ని 

ఆరుద్ర : 

జ్వాలలో వత్తి చుట్టూ ఉంటుంది నీలిమ 

అది చీకటి అనుకొంటాం కాని కాదు సుమ 

మానవుడు సహజంగా చాలా మంచివాడు 

కానీ అవగాహన ఆటూ పోటుల మధ్యపడ్డాడు 

ఆదిలో ఎడ్వంచరు వల్లనే పొట్టపోసుకొనేవాడు 

ఆ అనుభవాన్నే సాటివాళ్ళ దగ్గర గానం చేసేవాడు 

అందుకే గణంలో ఎవడు చేసిన గొప్పయినా అందరికీ 
ఒప్పేది 

ఆగామి కాపురంలో జాగర్త గురించి పాఠం చెప్పేది 

అవే ఆదిమ సమాజాల కవితా ప్రయోజనాలు 

వీటినుంచి మానవుడు పయనించాడు బహుయోజనాలు 

అందుకే తాతలు తాగిన నేతులను తలచుకొని 

కొందరం కొందరం తేన్చి మేను వాల్చుతున్నాం 

వర్తమాన కాలం గురించి కవిత్వం చెప్పందే 

ప్రవర్తనలు మార్చడం అసంభవం అనక తప్పదు 

ఈనాటికీ యింకా గతానికి గబ్బిలాల్లాగా 

వేళ్ళాడుతున్న వాళ్ళు వేనవేలున్నారు 

అదే కథ అదే ప్లాటు అదే వర్ణన 

ఏదో యధాశక్తి ఉపమానాలు 

వాటికైనా పాతవే కొలమానాలు 

వెనక చూపు వాళ్ళు వేయి మందున్నా 

ముందు చూపు కవి ఒక్కడు చాలు 

వాడు ఆవశ్యం కలిగిస్తాడు మేలు 

మేలుకొంటాడు రోగిష్టి మానవుడు 

కోలుకొంటాడు పద్యాల పత్యం తిన్నవాడు 

పాము వంటి దానికి విరుగుడుంది 


కవితా ప్రస్థానం (కవితలు) 


పాత తత్వానికి లేకపోతుందా? 

పండితుడు పాత గోతిలో పడినప్పుడు 
పామరులు ఊరుకోరు 

కట్టుకొంటారు కావలసిన పాట 

పాడుకొంటారు అది ప్రతి నోట 

థీశ్రీ: 

చూశావా ఆరుద్రా ఒక తమాషా 

సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా 
మూఢాచారాలు మారుతూ ఉంటాయి నిజం 
కాని, సంప్రదాయం తాత ముత్తాతల నాటి ధనం 
జాతికి జీవన నాళిక 

జానపద గీతిక 

ఆరుద్ర : 

పల్లెపదం మంచిది విన్నప్పుడు 

ర్సుల్లు మంటుంది దేశీయుని గుండె 

ప్రబంధం గొప్పది చదువుతున్నప్పుడు 
చుర్రుమంటుంది పాఠకుని మెదడు 
సంప్రదాయం తెలియాలి మొదటిదానికి 
సంస్కారం కావాలి రెండోదానికి 

ఏది మహాకావ్యం ఏది పూజనీయం? 

ఠీతీ: 

మహాకావ్యానికి క్రైటీరియా 

సైజూ బరువూ కావయా 

నిన్నటి మహాకావ్యం పద్ధెనిమిది పర్వాలైతే 

నేటి మహాకావ్యం పద్దెనిమిది పేజీలే! 

పల్లెపదం, ప్రబంధం అన్నావు 

ఒకటి గుండెనీ ఇంకొకటి మెదడునీ కదిలిస్తాయన్నావు 
బాగుంది ఒప్పుకొంటున్నాను 

ఇందాకా రెండు లెవెల్స్‌లో పనిచేస్తుందన్నానే కళ 
ఇప్పుడది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను 

అందరికీ ఉంటాయి మెదళ్ళూ గుండెలూ 

అయితే మానవుడంతా ఒకే ఒక ఒళ్లు 
హృదయం స్థాయి ఒక లాంటి దైతే 

మెదడు స్థాయి ఇంకొక లాంటిది 

పల్లెపదాన్ని ఈసడించే సంగీత విద్వాంసులున్నారు 
ప్రబంధాన్ని చదవలేని పామరజనం ఉంది 

కాని ఎక్కడో స్పందిస్తా రిద్దరూ 

సూటిగా గుండెల్ని తాకే పల్లెపదం 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


కేత5్‌ 


గాయకుడి మెదణ్జి కదిలిస్తుంది 

ఘాటుగా మెదజణ్ణి సోకే ప్రబంధం 

పామరుడి గుండెల్ని కరిగిస్తుంది 

ట్రెపీజ్‌ ఆర్టిస్టు లిద్దరు క్రాస్‌ అయిన క్షణం 
మెదడూ హృదయం మిళితమయే గుణం 

అదే మహాకావ్యానికి ఏకైక లక్షణం 

ఆరుద్ర : 

కావ్యం ఏదైనా సరే ఒక రిక్వైరుమెంటు 

కావాలి కవిత హృదయానికి పనిష్మెంటు 

కారాదు ఏనాడూ మెదడుకి పనిష్మెంటు 

థీత్రీ: 

ఎక్సలెంట్‌ ఆరుద్రా నీ స్టేటుమెంటు 

ఆరుద్ర : 

నా నృషిః కురుతే కావ్యం 

అంటారు ఇదెంతవరకూ భావ్యం 

శీత: 

పాపాల కుబుసం విడిచిన పాములాంటివాడు బుషి 
పరిపక్వమైన అనుభవాలే అతని పడగ మీద మణి 
అందరికీ దూరంగా అరణ్యాలలో అతడుండడు 
అతడి లోపలి అరణ్యంలో అందరూ ఉంటారు 
జంతువుల్ని శాసించే సర్మస్‌ మానేజరతను 

అలా కాని నాడు కవే కానేర డతను 

సమకాలిక జీవితమే సత్మ్కవితా వస్తువు 

అనృషీ కుకవీ చచ్చిన వంటే పడి చస్తురు 
పలాయనం పనికిరాదు భగవంతుడి వైపైనా 
నిలబడాలి తను చూసే నిజం కోసమేమైనా 
అతడు ద్రష్ట అతడు స్రష్ట బ్రతుక్కతడు పరాకాష్ట 
అందరికీ కనిపించనివతడు స్పష్టంగా చూస్తాడు 
రంజనం కలిగిస్తాడు సందేశం వినిపిస్తాడు 
ఆరుద్ర : 

రంజనం కలిగిస్తాడన్నావు బుషిలాంటి కవి 
రంజనం ఎలాంటిది? ఎంతవరకూ దాని అలవి 
అల్లసాని పెద్దన అన్నట్టు హరువు మొల్ల మొవడమా 
ఆనందో బ్రహ్మమందు కోవడమా అదేనా రంజన 
మంచి రచన చదివాక బాగా భోంచేసి నట్టుండాలి 
కొంచెం బాధపడాలి చించుకొన్నట్టుండాలి 
మనస్సుకి జ్వరం రావాలి ఒళ్ళు తిరగాలి 

ఈ బాధలోంచి తేరుకొని బాగుపడాలి 


కవితా ప్రస్థానం (కవితలు) 


బుషిలాంటి కవి సందేశం వినిపిస్తాడన్నావు 
మానవుడు ప్రాపంచిక భౌతిక ముముక్షువు 
మంచి కవిత్వం తెరవాలి వాని జ్ఞాన చక్షువు 
నిత్య నైమిత్తికాలనుంచి నిరంతర సత్యాలదాకా 
ప్రత్యంశం గురించి ప్రవచించాలి మహాకావ్యం 
రంజింపజేస్తూ సందేశమిచ్చేదే మహాకావ్యం 
అని నిర్వచనం చెయ్యడం చాలా భావ్యం 
ప్రవాహంలా ఉంటుంది మహాకావ్యం 
ప్రభావంతో పడేసుకొంటుంది మహాకావ్యం 
తనవేపు ఆలోచనల్ని లాక్కొనే సూదంటురాయి 
సాపు చేసి హృదయాలను నిగనిగలాడించే ఆకురాయి 
ఈ గుణాలు లేని కావ్యం కావ్యం కాదు బందరాయి 
ఇది కవిత్వం గురించి పాలసీ స్టేటుమెంటు 
ఇక చెప్పు ఎంతవరకు అవసరం కవితలో ఎక్సరి 
మెంటు? 

ఠీశ్రీ : 

అడుగులో అడుగు వేసుకుంటూ 

వెళ్ళడం అదే డిసిప్లిన్‌ 

అదిలేని జాతికి పురోగమనం నిల్‌ 

అయితే ఆ డిసిప్లిన్‌ పేర అన్వేషణని 

అరి కట్టకూడదు 

అర్హతలు మొదట సంపాదించాలి 

ఆమీద అన్వేషణ సాగించాలి 

ఆర్డర్లు తీసుకోవడం తెలియనివాడు 

ఆర్జర్లు ఇవ్వలేడు 

ఛందస్సుల అశ్వహృదయం తెలియనివాడు 
సవారీకి తయారు కాకూడదు 

కాలుజారడం నేరం కాదు 

కారణం తెలుసుకోలేకపోవడం ఘోరం 
పొరపాట్లని గుర్తిస్తే అవే మనకి 

చాకిరీ చేస్తాయి 

ఒకసారి జరిగితే పొరపాటు 

తరువాత జరిగితే అలవాటు 

సకాలంలో గుర్తించాలి 

ఈ పొరపాటెప్పుడు మారుతుందో అలవాటుగా 
కవిత్వానికి కూడా సైన్సుకి వలె 

కావాలి రీసెర్చీ ఎక్స్‌పెరిమెంటూ 

కాని దాని పరమార్థం 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


కే46 


పలాయనం కాదు ప్రజాక్షేమం 

పరిశోధన చీకట్లో చిందులాట కాదు 

జీవితాన్ని పణం పెట్టిన చీట్లాట కాదు 

ప్రగతి శీలం కాలం, సంఘర్సణ దాని మూలం 

పరిణామం దాని నైజం పరాజయం లేనిది ప్రాణం 

పారంపర్యం గమనించి 

పారస్పర్యం గుర్తించి 

పరిశోధన సాగిస్తే బయలు పడుతుంది రహస్యం 

ఈ దారిలో ప్రయాణానికే ఇంకో పేరు కవిత్వం! 

(ఆరుదతో కలిసి) 

- విశాలాంధ్ర 1957 ఫిబ్రవరి 20 


ప్రాసక్రీడలు 

కపెట్లు - పన్నెండు 

ప్రభుత్వం ముద్రించిన పద్మశ్రీలు 
ముట్లుడిగిన ముత్తవ్వలు, ఛద్మస్త్రీలు 


సినిమా రచన సులువనుకుంటారు కొంతమంది 
కాని లక్షల జనాన్ని మెప్పించాలిసుంది 


(అ) స్వతంత్ర పత్రిక వంట 
కమ్యూనిస్ట్వృతిరేక ప్పెంట 


అటో ఇటో డిటో డిటో ఎడిటోరియల్‌ల నార్ల 
నిన్న వెల్లకిల, ఇవాళ బోర్ల 


కళ్లులేని కబోది ఆంధ్ర 
పుత్రిక విషా ప్రశస్తశిలీంధ్ర 


డల్లెస్‌ రాజకీయాల టెనరు 
అడవిలో అరువు, దాన్నెవరూ వినరు 


కేంద్ర రేడియోలో తెలుగుకవి వేణువు 
చివికి చివికి కురవలేని వానవు 


చాలునా ఈ రాసింది ఢంకా 
కావలిస్తే రాసిస్తా నింకా 
- ధంకా మానవత్రిక మార్చి [1956 


కవితా ప్రస్థానం (కవితలు) 


సిరిసిరిమువ్వలు 
పధ్నాలుగు 


కువిమర్శా మృణ్మయ ని 
ర్హవ మస్తిష్కులు గ్రహింపజాలుదురా మత్‌ 
ఛవిమత్‌ పవివత్‌ కవితా 

క్షివిలోకన తీక్షధార సిరిసిరిమువ్వా! 


నాలాగ కందబంధ 

జ్వాలా జాలాగ్ర సంవసత్‌ సద్దీతా 
లాలాపించే కవితా 

థీలోలుడు నహినహీతి సిరిసిరిమువ్వా! 


సంపాదకుడంటే నా 

కింపారెడు భక్తికలదు, ఎంచేతనగా 
సంపూర్ణ మనుజుడాతడు 

చింపాంజీ కన్న నయము సిరిసిరిమువ్వా! 


వ్యాకరణం తోకుచ్చుకు 
కాకవు లూరేగుతారు కానీ, సుకవుల్‌ 


వ్యాకృతి ఆకృతి మార్చే 
'సే కావ్యాలల్లగలరు సిరిసిరిమువ్వా! 


నిన్నరాత్రి (నీకు తెలుసు) సుడిగాలుల కేకలో 
పొగమంచుల పొరలు క్రమ్మి ఆకాశపు రేకుల్లో 
పచ్చని ఒకే మచ్చలాగా చందమామ చల్లగా 
పరితాపపు ప్రతిమలాగ ప్రాణసఖీ నీవు 
కూర్చున్నావపుడు, ఇపుడో? కిటికీ తెరిచి చూడు 


నీలినీలి నింగికింద రంగు తివాసీవలెనే 

నీ రెండలలో మిలమిలలాడి సొగసులాడి మంచు 
నిద్రిస్తున్నది! నల్లని వస్తువన్నదే లేదు 

చెట్లు మాత్రమే నల్లగ కాస్తకాస్త కనిపించును, 
పొగమంచుల మడతలలో ఆకుపచ్చ సరుగుచెట్లు 
అల్లవిగో! మంచుకింద నది కంటున్నది కలలు! 


ప్రాణసఖీ గుర్రాన్నీ బందినీ పిలిపిస్తే 

మరీ మంచి దనుకుంటా ప్రయాణాని కిదే అదను 

పదపోదాం ప్రణయినీ ఉషుకాల హిమనీ మృదు 

పథాలలో నీవు నేను, గుర్రపు దెక్కల చప్పుడు 

వింటూ, బండీ గంటలు వింటూ పోదాం పదపద 

ఎవరులేని ఎవరురాని పొలాలలో తిరుగుదాం 

ఆకురాలి శూన్యమైన అరణ్యాల కరుగుదాం 

నాకెంతో సుఖమిచ్చే నదివొడ్డుకు కదులుదాం 

మూలం : అలెగ్దాండర్‌ వుష్టిన్‌ 

- తెలుగు న్వతంత్ర వారవత్రిక 25-2-2957 


రామాయణాలనే మ 
ళ్ళీ మళ్ళీ రెచ్చి మ్రచ్చిలించే కన్నా వీళ్ళే నా వాళ్లు 
ఆ మోస్తరు రచనలలో వీళ్ళే నా వాళ్లు 
క్షేమం కద రామకోటి సిరిసిరిమువ్వా! న్య నా కళ్ళు 

- ధంకా మానపత్రిక 21957 

వీళ్ళ బతుకులోంచి నేను 

చలికాలపు ఉదయం విశ్వాన్నే వీక్షిస్తా 
హేమంతం సూర్యకాంతి! ఎంతమంచి దివసం! వీళ్ళ కపాయం రాకు 
ఇంకా నిద్రపోతావేం? ఇది చక్కని ఉదయం! డా వీళ్ళని రక్షిస్తా 
సఖీ! సుభగముఖీ, చాలు సిగ్గులేని మగత వీళ్ళే నా వాళ్లు 
ఆవలింత మాను, నిదురకనులు తెరువుసుంత! వాళ్ళే నా కళ్ళు 
ఉత్తర దిగ్గగ సంపయి చుక్కలాగ వెలుగుమా తరిగిస్తా కష్టం 
ఉత్తర దిక్షృభాత శిఖ నెదుర్కొనుము ప్రియతమా! కరగసా నష్టం 
జ శీలీ ప్రస్థానత్రయం కష కవితా ప్రస్థానం (కవితలు) 


సరిచేస్తా ఇష్టం 
స్థాపిస్తా చూసుకో 


వీళ్ళే నా వాళ్లు 
వాళ్ళే నా కళ్ళు 


సరదాగా నిద్రిస్తా 
చిరునామా ముద్రిస్తా 
తిరిగి తిరిగి కోల్కొంటా 
సరిగా ఇట మేల్కొంటా 
= తెలుగు నంక్రాంతి 1957 డిసెంబరు 


కేరళలో శగట్లు 


నాకు తెలుసు నాకు తెలుసు 
చదరంగం నాకు తెలుసు 
కేరళలో చదరంగం 
జరుగుతున్న తతంగం 

నాకు తెలుసు నాకు తెలుసు 


నాకు తెల్టు నాకు తెల్టు 
ఆడించే వాడెవడో 
ఆడుతున్న వాడెవడో 
ఓడుతున్న రాజెవరో 
నాకు తెల్టు నాకు తెల్టు 


నాకు తెలుసు నాకు తెలుసు 
కేరళలో వెర్రిరాజు 

ఎడం పక్క మంత్రిగారు 
ఇరుపక్కల దుగశకట్లు 


తురుపులు ఆ రెంటిపక్క 
చిట్టచివర ఏనుగులు 

ముందరమాత్రం బారుగ 
పడి నలిగే బంటుగాళ్ళు 


'సెగటుగాడి హంగామా 
చాలు చాలు వేసిరాజు 


వేసిరాజు తోసిరాజు 
పెట్టిరాజు కొట్టిరాజు 

జ జ 
తురగలించు తురంగాలు 
కదలివచ్చు కరీంద్రుడు 
ఎర్రబలం తెల్లబలా 
న్నెదుర్కొంది కేరళలో. 


నాకు తెలుసు నాకు తెలుసు 
చదరంగం నాకు తెలుసు 
అన్యాయం జరగవచ్చు 
అధర్మమే గెలవవచ్చు 
అయినా మాత్రం కాలం 
ఆగదులే సాగునులే 


ఆఖరి పోటీ జరిగే 
ఆ దినాన దేవునాన 
ఎర్రబంటు తోసిరాజు 
వెర్రిరాజు ఆటకట్టు 
= విశాలాంధ్ర 1959 


అరుణ చరణాలు 


ప్రియమైన కవిగారూ, 
మరీ ప్రియమైతే కొనుక్కోలేం 
సరసంగా ఉండాలి ధర 
ప్రియమైన కవిగారూ 

పిడికెడు గీతాలు 

ఎలాంటి వనుకున్నారు 
ముట్టుకుంటే చురకాలా? 
పట్టుకుంటే కరవాలా? 
ఎలాంటివా? అంటే? 

ఎలాగంటే అలాగుండాలి అంతే? 


ముక్కుకు సూటిగపోవక ప్రియమైన కవిగారూ 
పక్కదారిపడి తిరిగే పిడికెడు గీతాలు 
శ శ్రీలీ ప్రస్థానత్రయం 148 కవితా ప్రస్థానం (కవితలు) 


ఒస్తున్నా 

ఏం రాయాలా అని చూస్తున్నా 

ఏం చెయ్యడం 

ఏం రాయడానికి తోచకుందంటే ఒప్పుకోరు 
వార్తాపత్రిక చూస్తేనో 

వార్తలే మారువేషం వేసుకున్న కవిత్వం 
బెను. ఇదిగో ఒక శుభవార్త 

భారతదేశం అంతటా 

స్వాతంత్ర్య దినోత్సవం 

పతాకాభి వందనం 

ప్రముఖుల ఉపన్యాసాలు 

ఏం చెయ్యను 

ఆనాడు నాకు గోవా సత్యాగ్రహంలో 
ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లే కనబడుతున్నారు 
స్వాతంత్ర్యం నాకు సంతోషం కలిగించలేదు 
కురుపులాగ సలుపుతోంది గోవా! 
శస్త్రచికిత్స తప్ప - 

అయ్యా కవిగారూ 

ఆ రాజకీయాలెందుకండి మనకి 

హాయిగా రాగవరసని పాడుకోడానికి 
యతిప్రాసలతో అలంకారాలతో 

నాలుగు ప్రాసలతో అలంకారాలతో 
నాలుగు పాదాలతో నడిచే పద్యాలేవైనా 
రాయకూడదూ? 

ఛందస్సులు సిద్ధంగానే ఉన్నాయి 

అందులో చెప్పడానికేం ఉండాలా అని - 
ఆ బాధ మీకక్కరలేదు 

పద్యంలో ఏది చెప్పినా బాగానే ఉంటుంది 
ఏదీ చెప్పకపోయినా ఏదో చెప్పినట్టే ఉంటుంది 
ఊం ప్రారంభించండి 

సవిరించవోయి నీ సరిక్రొత్త వీణియ 

ప్రథిత సద్దుణగేయ! భారతీయ! 

ఆగండి. 

'ప్రథిత సద్దుణగేయ తెనుగు బిడ్డ అంటేనో 
యతి పోతోంది. అనుప్రాస పోతుంది 
ఉండనీయండి ఆంధ్రులంతా భారతీయులే! 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


భారతీయులంతా ఆంధ్రులు కారు 

ఈ రాస్తున్నది తెలుగు పద్యం 

ఇంకా ఎన్నాళ్ళు మనకి ఈ సంస్కృత దాస్యం? 
సంస్కృత దాస్యమన్నమాట ఉపయోగించడంలోనే 
సంస్కృత దాస్యం ఉంది! 

సంస్కృత సాహితీ పటిమ 

చాలని వాని కవిత్వమేటికిన్‌ అంటే 

చాలని వాని కవిత్వమేటికిన్‌ అనగా 

ఏట్లోకి అన్నాడొకాయన. 


ఈ పాత చింతకాయ పచ్చడి చాలు 
కొత్తదేదైనా చెప్పండి 

యతిప్రాసలు లేకుండా 

యతిప్రాసలు కమీషను కింద మినహాయించుకోండి 
కొత్త సంగతులెక్కడనుంచి వస్తాయి? 
ప్రాసలేకపోయినా పలుకుతుంది యతి 
కొత్త భావాలకి కిటికీలు కొత్తభాషలు 
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ 

హిందీ నేర్చుకుంటే? 

ఈ మధ్యనే పట్టాభిషేకం జరిగింది హిందీకి 
ఇంక్విలాబ్‌ హిందీ మాట కాదు 

పట్టాభి సంగతి నాకు తెలియదు 

ఎక్కడ ప్రారంభించారు 

ఎక్కడికి ఈడ్చుకొచ్చారు 

ఆది మద్యాంత రహితం కవిత్వం 
బ్రహ్మానంద సబ్రహ్మచారి రసం 
మనుష్యులకి బోధపడేటట్లు 
మాట్లాడలేరూ? 

మనుష్యులకి పనికొచ్చేదే మహా కవిత్వం 
ప్రయోజనాలన్నింటికి అతీతమైన 
పరమాత్మ స్వరూపం కవిత్వం 

ఆత్మ అనేదే లేకపోతే 

అపచారం, అపచారం 

ఆత్మ లేకపోతే అసలు నువ్వెక్కడ నేనెక్కడ? 
చావులేనిది ఆత్మ 

నీవు లేకపోయినా నిలిచే ఉంటుంది 


క్షే్యం కవితా ప్రస్థానం (కవితలు) 


నేను లేకపోయినా నా ఆత్మ 
నిలుచుంటేనేం కూర్చుంటేనేం? 


అన్నట్టు తెలియకడుగుతున్నాను చెప్పండీ 
ఆత్మ ఎప్పుడూ నిలబడే ఉంటుందా? 
ఉదాత్త విషయాలను గురించి 

ఉత్త వేళాకోళాలు కూడదు 

మనల్ని చూసిమనం నవ్వుకోలేక పోవడమే 
మన ఏడుపంతకీ కారణం 

ఇంకా ఎన్నాళ్ళీ ఏడుపు? 

ఇవాళ సమస్యల్ని పరిష్కరంచలేక 
ఆధ్యాత్మికంలోకి పరుగెత్తుతారు 
పద్యాలచేత పంటలు పండించగలవా 
పప్పు రుబ్బించగలవా 

మీలో కూడా ఏమూలో 

మిల మిలలాడుతుంది హాస్యరసం 
ఇవాళ నేనేమీ రాయలేను 
చెప్పవలసింతా చెప్పేశారు పెద్దలు 
చిన్నలదే రాజ్యం 

చెప్పవలసిందింకా చాలా ఉంది 

గతం కన్న ఆగతం మంచిది 


ఈ సంవాదానికి సారాంశం ఏమిటి 
గోవా సమస్య మొదలు 

అనేక విషయాలు ఆలోచించాం 
ఆఖరికి తేలిందేమిటి? 


ఎప్పటికి తేలనిది ఆత్మానాత్మ విచారం 
ఎప్పటికైనా తేలుతుంది గోవా వివాదం 
అయినా గోవాకన్నా గొప్పది 
భారతీయాత్మ 
పందికొక్కుకి ఆత్మ ఉందా 
పనికొచ్చే మాటేదైనా చెప్పండి 
ప్రయోజనానికి ప్రయోజనం లేదు 
ప్రయోజనం లేనిదాన్ని 
పరిత్యజిస్తుంది లోకం 

రచన 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


లుముంబాకోసం 
థ్రీ శ్రీ అక్రోశం 


అనుకున్నదంతా అయింది 

నీ కొమ్ములు కోసేశారు 

నిన్ను చంపేశారు 

చంపిన గ్రామానికి 8 వేల డాలర్లు 
బహుమానం చేసేశారు 

భేష్‌! భేష్‌! 


ఇది మా సొంత వ్యవహారం అన్నారు 
సక్కోవంజెట్టీలని ఉదహరించారు 
రోజెన్‌ బెర్గ్‌ దంపతుల్ని ఉదహరించారు 
ఇమీనాగీ అన్నారు 

ఇంకా ఏమొ అన్నారు 


ఆఫ్రికా! ఓనా ఆఫ్రికా 

నీ కొమ్ముల మొనగాడు చచ్చిపోలేదు 
ఒక 'యల్‌' పోతే లక్షోపలక్షల 
“యలొలు మొలుస్తాయి 


యల్‌ ఫర్‌ లెనిన్‌ 
యల్‌ ఫర్‌ లుముంబా 
గుడ్‌ మోర్నింగ్‌ ఆఫ్రికా! 
- విశాలాంధ్ర 1961 


మున్నుడి 
చెవులు విప్పి మనసు విప్పి 
కనులు విచ్చి వినవయ్యా 


కేథలిక్కు కెన్నెడీ 
బోల్నివిక్కు మున్నుడి 


అరువు లిచ్చి కరువు తెచ్చి 


బుణం పెట్టి రణం తెచ్చి 


న 2960 


150 కవితా ప్రస్థానం (కవితలు) 


జనం ధనం ఇంధనమై 
చరణ కరాబంధనమై 


జననా జరా మరణ దురా 
క్రమణల సంగ్రంథనమై 


ఒకనా డొహో అని పిం 
చుక తిరిగిన ధనిక వాద 
మికపై వెగటై జిగటై 


మరణంలో మశౌతోంది 


వినవయ్యా కెన్నెడీ 
విశాలాంధ్ర మున్నుడి 
అ 9 6 

కేథలిక్కు కెన్నెడీ 
జీవితమే నిన్నది 


భావనలే మొన్నవి 
క్యూబా ఏమన్నది 
లావోస్‌ ఏమన్నది 
కాంగో నిలుచున్నది 


ఐసన్‌ హోవర్‌ చేసిన 
మోసం తాలూకు అసలు 
వేసం ఈనాడు 


ఎగిరివచ్చి నిజం సైకి 
లెక్కి వచ్చి జనం తిరుగు 
బాటు చేసి ఆకలేసి 
పిడికెడు కబాళం కావా 
లని యడిగిన తరుణంలో 


లుముంబాను తిన్నావు 
కుటుంబాలు కొన్నావు 


అమెరికాల కాలు విరిగె 
ఆఫ్రికాకు నోరు తిరిగె 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఆసియాకు ఆశరగిలె 
ఆస్ట్రో ఆఫ్రో ఏష్యన్‌ 
కాస్ర్రోలకు కనులు విరిసె 


ఏమంటావ్‌ కెన్నెడీ 

ఈ శ్రీ శ్రీ సన్నిధి 
చంపేస్తానని నీకో 
సందేహం ఉండవచ్చు 
సర్దేస్తానని నీకో 
సమాధాన ముండవచ్చు 


నీ టాంకులు నీ బాంబులు 
విమానాలు విధానాలు 
శ్మశానాలు చూస్తాయి 
ప్రశాంతినే హరిస్తాయి 


నీ సలహాదారులతో 
నీ కలహాచారులతో 


'పెంటగనుల తుంటరులను 
వెంటెట్టుకుని వస్తే 


రాకెట్లను విసురుతాం 
నీ కట్లను విప్పుతాం 


జాకెట్లను సవరించి 
పాకెట్లను సరిదిద్ది 


నీ మతాన్నే నీ హితాన్ని 
నీ గతాన్ని కెలుకుతాం 
చీకట్లను తరుముతాం 


నీ హిట్లరు పాతదనం 
చావాలని కసురుతాం 


విన్నావా కెన్నెడీ 
థ్రీ శ్రీ శ్రీ మున్నుడి 
- విశాలాంధ్ర దినపత్రిక 22-4-2962 


కేక 1 కవితా ప్రస్థానం (కవితలు) 


దీర్హాలు 
ఖు 

ఈనాడూ ఏనాడూ 
నీనేనూ నానీవూ 

తాజాగా రోజాలా 
ఆడాలే పాడాలే 

నాదనా ఓచానా 

- నవత త్రైమానీక నవంబరు 1963 


సంచపదులు-1 


క్విన్‌-వన్‌ 

కొత్త మంగళం సుబ్బు 

పాత చింతకాయ పచ్చడి రుబ్బు 
మనకదంతా తబ్బిబ్బు 

అయినా కవిత్వం కొట్టదు గబ్బు 

అది చదివితే హృదయం ఉబ్బు 
క్విన్‌-టూ 

ఇండియా ప్రధాని కాగోరు 
రవీంద్రనాథ టాగోరు 

అది అంతమందికీ ఐసోరు 
ఉబలాటం మాత్రం బలేజోరు 

కాని ఉభయులూ స్థలం మారితే బాగోరు 
క్విన్‌-త్రీ 

ద్రవ్యంలో లోపిస్తే యావత్తు 

ద్రవం అయిపోతుంది యావత్తు 
అన్నాడొక కవి యేదో మత్తు 

లో, మళ్ళీ యకారం చేర్చి మరామత్తు 
చెయ్యాలంటే అయ్యా తప్పదు ఆపత్తు 
క్విన్‌-ఫోర్‌ 

అరవ్వాడి దోసై 

మీద తోచింది వ్రాశై 

ఏవో విట్లు వేశై 

ఏవో ఫీట్లు చేశై 

తరవ్వాత చూసుకుందాం ప్రాసై 
క్విన్‌-ఫైవ్‌ 

హవాయీ జహాజ్‌ మే హమేషా 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


క్షే52 


ప్రయాణం చెయ్యడం తమాషా 

రుబాయీ పొలంలో హలీషా 

నిషా పొందడంతో ద్విభాషా 

మసాలా నసాళాని కెక్కునన్నాడు జనాబ్‌ శ్రీశ్రీ అలీషా 

క్విన్‌-సిక్స్‌ 

క్లీం 

ధఢధాంధఢూంహ్రాంహ్రూంహ్రీం 

అంటూ మన దేశవాళీ హకీం 

మంత్రాలకి చింతకాయల్ని దభీం 

అని రాల్బాలంటూ కంటూ ఉంటాడు డ్రీం 

క్విన్‌-సెవెన్‌ 

ఆకర్షిస్తుంది నన్ను లిమరిక్కు 

అందులో ఏదో వుంది చమక్కు 

దాని రైము స్కీముకు భిషక్కు 

నై, ఇదో రకం లిరిక్కు 

తయారు చేశాను భాయీ అలక్కు 

క్విన్‌-ఎయిట్‌ 

కింగ్‌ రిచర్డ్‌ ది థర్జు 

ఆట్‌ నెవర్‌ టు హావ్‌ అక్కర్ణు 

అని పలికె క్లెరిహూ అనే బార్జు 

దీన్ని మెచ్చుకోలేని పూర్‌ బర్జు 

నయాపైసాకైనా మార్డు 

క్విన్‌-నైన్‌ 

ఏదీ పంపలేదు జ్యోతి 

కిన్నాళ్లూ, ఏదో ఒక రీతి 

పచరించి అయిదు పాదాల గీతి 

బద్ధకాన్ని గోతిలో పాతి 

ఆఖరికి కృతార్చుణ్సైతి 

క్విన్‌-టెన్‌ 

క్వింటూప్లెట్‌ నంబర్‌ టెన్‌ 

పిలుస్తోంది నవంబర్‌ వన్‌ 

లాగ ఆలోగా సంపాదకులన్‌ 

మెప్పించే విధంగా కన్‌ 

కాక్షన్‌ చెయ్యాలి కొంత ఫన్‌ 
-జ్యోతి మానవత్రిక నవంబరు 1963 


కవితా ప్రస్థానం (కవితలు) 


సంచపదులు-2 


గోపాలంకితం 

విజయవాడ కాదది బెజవాడ 
వినరార చెవులార తెలుగోడ 
తొలినాటి శాసనమ్ముల జూడ 
బెజవాడరూపమే కలదాడ 
నిష్ణూరమౌనురా నిజమాడ 
కోనోపనిషత్తు 

౬౬ గింం౧6/0008016 

తన సరదా కో 

సం కాకుండా లోకో 

పకారం కోసం రాశాడు కావలిస్తే చదూకో 
లేకుంటే నీయింటే కూకో 
పాపనాశనం 

గంగ 

లో మునుగంగ 

పాపాలు పోతాయని ఒక దొంగ 
కాశీకి వెళ్ళి గంగలో బుడుంగ 
ని మునింగి చనిపోయాడు చల్లంగ 
0066౬౧౬౬ 

అరిచే కుక్కలు కరవవు 

కరిచే కుక్కలు మొరగవు 

కరవక మొరిగే కుక్కలు తరమవు 
అరవక కరిచే కుక్కలు మరలవు 
అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు 
ఇక్కడంతా క్షేమం 

కరువులో అధికమాసం 
దరిద్రానికి అనుప్రాసం 

జగాన ముప్పాతిక మువ్వీసం 
జనాళికి తృణాలే గ్రాసం 

అవీ లేకుంటే ఉపవాసం 
శాంపిల్‌ దాంపత్యం 

అతగాడి పేరు గురాచారి 

అతనో పెద్ద దురాచారి 

అతని దెప్పుడూ మరో దారి 


అతనికంటె భార్య కొద్దిగా అనాకారి 
అతనిపాలిటి కావిడ మహామారి 


వంఖ లేలం పే 

వంద రూపాయల నోటు 

ఖరీదు ఒక వోటు 

లేదా రండీమహల్లో చోటు 

లంచగొండికి వెండి బూటు 

పేదవాడికి నట్టేట్లో లైఫ్‌ బోటు 

ఏకవీరడు 

శ్రీమాన్‌ విశ్వనాథ సత్యనారాయణ 

గారి శ్రీమద్రామాయణ 

కావ్యం రోజూ పారాయణచేసే వాళ్ళెవరూ లేరా యన 
ఉన్నానని ఒకడేనా అంటే సంతోషిస్తారాయన 
5౬.౬[-౧౦౧|౧4|| 


విదూషకుడి 160౧౧9/206౧1 

ఎదో ఒక 6150001601 

బ్రదుకుతో ఆ౫06౧6౧ 
పదాలు[౭[6౧1 రసాలు 106౧1 
సదసత్సమస్యకి 50/6౧ శ్రీశ్రీ 1౧1 
స్వజాతీయ గీతం 


తెలుగువాడి తెలివితేటలకి జైజై 
తెలుగువాడు దేనికైనా సై సై 
తెలుగువారి నెదురువాడు నైనై 
తెలుగునాట కవుల పాట హై-ఫై 
ప్రస్తుతానికి వస్తా మరి నేస్తం బై బై 
- జ్యోతి మాసవత్రిక, దిశెంబరు 1963 


పంచపదులు-3 


ప్రపంచతంత్రం 

మా వూళ్ళో కొంతమంది కాకా 
రాయుళ్లున్నారు వాళ్లు బాకా 
బాగా పడతారు కాని అదంతా కా 
వలసింది సాధించుకొనేదాకా 
ఆమీద ఇస్తారు ధోకా 





య శ్రీఠీ ప్రస్థానత్రయం 


153 కవితా ప్రస్థానం (కవితలు) 


గురులఘువులు 

మహా మహా 

కవులు సహా 

రా యొడారి దారుల్లో విహా 
రాలు చేస్తున్నా రహో 

తమ శిష్యుల్లో సహా 
ఉభయశ్రీ 

“రెండు శ్రీలు ధరించి 

రెండు పెగ్సు బిగించి 

వరలు శబ్ద విరించి” 

అనుచు మీటెను దంచి 
ఆరుద్ర కవితా విపంచి 
మెదళ్లకి కళ్లు 
ఆలోచించడం 

అంటే ఊకని దంచడం 

కాదు ఊహని పెంచడం 
వ్యథల్ని చించడం 

సుధల్ని పంచడం 
ప్రాసోపదేశం 

అసమర్హ్భుడి చేతిలో అసొనెన్సు 
అందించదు సరిగ్గా రిసొనెన్సు 
దానికి కావాలెంతో విజిలెన్సు 
అందుకే ఛందోరహస్యం తెలిసిన వెటరన్సు 
ఫ్రైయిట్‌ రైమ్‌కే-ఇస్తారు ప్రిఫరెన్సు 
అల్లసానిజం 

ఆరోజుల్లో కవిత్వం 
నిరుపహతి స్థలం 
కప్పురవిడెం భోజనం 
ఊయెలమంచం రసజ్ఞ పాఠకలోకం 
దొరికితేనే శక్యం 

౧.1.౧. 10/2 ౪.1.0. 
అమెరికా (ప్రెసిడెంటుకి కూడ 
రక్షణ లేదోరి బుల్లోడ 

నీ యిల్లు ఒక చిల్లి ఓడ 

నీ స్వేచ్చ సుడిగాలి మేడ 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


వదిలించుకో ఇంక ద్వేషాల పీడ 
నో పార్కింగ్‌ 

జో 

రుగాపో 

వగానే సరికాదురో 

సిసలైన అసలైన గమ్యంతో 

సూటైన బాటనే గో 

216 ౪10 2 12॥ 

అనగా అనగా ఒక దొరగారు 
ఊళ్ళన్నీ కాళ్ళరిగేట్టు తిరిగారు 
ఎండల్లో ఎండి వానల్లో తడిశారు 
ప్రస్తుతం వారు కాసుకైనా కొరగారు 
అంచేత కొంచెం లెఫ్లుకి జరిగారు 
గద్యపద్య చింతామణి 

పద్యం 

ఎక్కువా లేక గద్యం 

ఎక్కువా అనే సమస్య అభేద్యం 
ఐనా ఘంటా వాద్యం 

గా నేనంటా నీరెండూ నాకే నైవేద్యం 
ఏ యెండకా కొడుకు 

కుక్క గొడుగు పార్టీల అభిప్రాయాలు 
కూడా కావాలి చర్చనీయాలు 
అందుకే ఈనాడు రాజకీయాలు 
అందరికీ ఉపాధేయాలు 

అప్పుడే తేలుతాయి న్యాయాన్యాయాలు 
కవిత్తం 

ఏనాటికైనా డబ్బు 

అదోరకం అబ్బు 

రంపు వెధవ జబ్బు 

ఉండదా దాన్ని కుదిర్చే మెడిసినల్‌ సబ్బు 
చెండదా దాన్ని కవిగారి కలం నిబ్బు 
510౪గాన్లు 

వింటే తెలుగు భారతమే వినాలి 
తింటే పెరుగు గారెలే తినాలి 

అంటే అంతా మెచ్చేదే అనాలి 


154 కవితా ప్రస్థానం (కవితలు) 


కంటే టెక్నీకలలే కనాలి 

కొంటే జ్యోతి పత్రికనే కొనాలి 

కార్ట్యూనులు 

ప్రధాని పండిట్‌ జవహరు 

లాల్‌ నెహ్రూ లోకానికి వెలుతురు 

ఐరాసకి సూపర్‌ సెక్రటరీ జనరలు 

ఏ కూటం లోనూ ఆయన కలవరు 

దేవుణ్ణయినా (గ్రుడ్డిగా కొలవరు 

కామరాజ్‌ అవర్హకు 

కాంగ్రెసు పార్టీకి గవర్నరు 

తమిళ నాటికి తలైవరు 

ప్రధాని పండిట్‌ జవహరు 

లాల్‌ నెహ్రూ తలపుల చిలవలకి పలవలు 
- జ్యోతి మానవత్రికు జనవరి 1964 


సంచపదులు-4 


శ్రవణ ప్రాస 
లాటాను 
ప్రాసం, ఛేకానుప్రాసం భూటాను 
లో ప్రారంభించాయి గలాటాను 
కోరుకున్నాయి నా కవితలో వాటాను 
ఒప్పుకొని వారుభయులూ గొప్పవారే అని చాటాను 
శుద్దబుద్ది 

ఠం యా 
మానవుని మనస్సు 
కి నా సవినయనమస్సు; 
తమాం యూనివర్సు 
దాని సామ్రాజ్యం; లేదు దానికి వయస్సు 
అది గట్లులేని మానసరస్సు 
బాలశిక్ష 
అల్లాటప్పా 
రాతలు రాయడమే చెప్పుకోదగ్గ గొప్పా 
ఒప్పుకోదగ్గ మెప్పా 
అలాంటి రచయితల చెవులు మెలితిప్పా 
నంటే అది నా తప్పా 


జ శ్రీఠీ ప్రస్థానత్రయం 


కే55్‌ 


ఏనుగు వెనకాతల... 


ఆరుద్ర కవిత్వం మీద ఈ వారం 
మళ్ళీ రేగింది గాలిదుమారం 
పాతరాతి యుగాల అవశేషాల సారం 
ఇంకా చలామణీ కావడం ఘోరం 
ఆధునిక సాహిత్య సౌందర్యానికదెంతో దూరం 
ేనుగ 

లక్ష్మీ నరసింహారావు పానుగంటి 
సాక్షివ్యాసాలు చదవడం మాననంటి 
ఎంచేతంటే వాటిలో పేనులాంటి 
భావానికాయన ఏనుగంటి 
రూపాన్నియ్యడం నేను గంటి 
కుస్వతంత్రం 

'పేరుకుమాత్రం స్వతంత్రం 
చేసేదంతా కుతంత్రం 

చేరువకాగా జీవిత సాయంత్రం 
పట్టుకోబోతారు రాజ్యాంగ యంత్రం 
క౬457! 15 ౪/౬౯57 

ప్రాక్కు 

వాటర్‌ కలర్సుతో పెక్కు 

వర్ణ చిత్రాలు రచించగా పశ్చిమదిక్కు 
వాటినే తైలవర్ణ చిత్రాలుగా చెక్కు 
తూండడం చూసి కళాచౌర్యం అన్నాడు క్రిటిక్కు 
బ్రహ్మపదార్ధం 

మాటవరసకి దరిమిలా 

అనే మాట వుంది, దానికి చెలిమిగా 
దాని పరిమళానికి సరిపడా 
మరోమాట లేదని మరీ యిలా 
గింజుకోవడమెందుకు గిలగిలా 
0౧౬౦౦ 

నా యింటిపేరు ప్రపంచం 

ప్రజలే నా కుటుంబం 

వెదజల్లుతా దిగ్దిగంతం 

అభ్యుదయ సుగంధం 


కవితా ప్రస్థానం (కవితలు) 


అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం 
ప్రొహిబిషన్‌ జిందాబాద్‌ 
మద్యనిషేధం 

వద్దనడమే అపరాధం 

అదో పెద్ద అగాధం 

సర్వం శ్రీ జగన్నాధం 
సర్వోదయాశ్వమేధం 


ఫై-ఫై 

ఫైనార్టూ, ఫైనాన్సూ కలిస్తే 

రెండూ ఒకే విశ్వరూపం ధరిస్తే 
కాపిటల్‌గానే వుంటుందిగాని స్మరిస్తే 
మనలాంటివాళ్ళకేదో అవస్టే 

అటువైపు వెళ్లొద్దు మిత్రమా నమస్తే 

గుం 

1౬౯౬౬౬౯6౬7 ౬౬11౬)! అంతా గుంటూరు 
పురంలోనే ఉంటారు 

సుమా అని (అక్కడ) కొందరంటారు 
కాదని వాదుకొస్తే తంతారు 

ఎందుకు బ్రదర్‌ మన కసలీ తంటాలు 
వీరాంజనేయం 

బ్రహ్మచర్యం 

ఆసేతు శీతాచలపర్యం 

తం అనుష్టించదగ్గ కార్యం 

త్వరలో ప్రభుత్వం ఇది ధైర్యం 

గా అమలు చేస్తే వర్దిల్లుతుంది మన వీర్యం 
అమానుషం 

జనాభా సమస్యకి విరుగుడు 

బ్రహ్మచర్యం అనే మాటకి తిరుగుడు 

లేదు, నిజంగా ఇది కొరుకుడు 

పడని సత్యమే కాని అంతా ఆ దారినే నడువుడు 
అప్పుడు భూమ్మీద మనిషే మిగలడు 


కామ్రేడ్‌ నికిటా కృశ్చేవు 

భావాలకి సంకెళ్లు లేవు 

ఆయన మానవజాతినే హరించబోవు 
యుద్దానికి విధించి చావు 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


శాంతినౌకని చేరుస్తాడు రేవు 

నేస్తం కామరాజు నేర్చిన పాఠం 

అస్తమానం అంటి పెట్టుకోకూడదు అధికారపీఠం 
జనుల అభిమానం పవరుకు మూలం 

జల్టుకొని గ్రహించె సంజీవరెడ్డి నీలం 
తమరాజకీయాలలో ఘటనా ఘటన 

సమర్ధతకి కీలకం వారి నిత్యపర్యటన 


మెడమీద తలనొట్టోనాలిక 

ఉందనుకుంటే ప్రతివాడూ డొక్కచీలిక 
చీలికల్చేసి చెండాడి పారెయ్యడానికి బహుతేలిక 
యిన, బాధ్యతలేని సబ్బెట్టు పంచవర్న ప్రణాళిక 


కళల, కథల ్రగతిపాలిట నేరంగా 
ఫీడ్‌మాఫ్‌ నెక్స్‌.ప్రెషన్‌ మీద జారిం(గ్‌)గా 
సార్‌! మీర్‌ రాయదల్చుకున్న సబ్జెటుసెన్సారింగా? 
హయ్యొ మీ పిక్చరు బంగారంగా! 
ఎలా తెలిసిందనా? మీ ప్రాసల్లో ఉన్న ఉంగా ఉంగా 
మరి మన సెన్సారింగా స్టేజిలోనే ఉం(ది)గా 

- జ్యోతి మానవత్రిక, ఫిబ్రవరి [964 


వసంతం (యుగళగీతి) 


ఈ సూతన సంవత్సరము 
నవచేతన సంపత్మరము 
యువజీవన శోభావహము 
కవితామయ బృందావనము 


నీ చిరునవ్వులు పూచిన పువ్వులు 
చిందించెనులే పరిమళము 

నీ హృదయపాత్రలో మధువులు నిండి 
కావించెను నను పరవశము 
రాగములోని సరాగములే 
అనురాగపు తీగెలు సాగెను 


జీవితమందును భావములే 
కలలు కనే నీ కన్నుల సన్నల 
వలపుల వెలుగులు విరిసెను 
సంతసమొసగు వసంత విభాతపు 
తలపులు నిన్నే పిలిచెను 
ముద్రణ వాణి 22-2-1964 


కే56 కవితా ప్రస్థానం (కవితలు) 


చీనా దాడి 


కార్మెకము పోద్రోల కార్ముకము సంధించి 
కదలరా సోదరా కదన రంగస్థలికి 
బందిపోటుల తరుమ దుందుఖిని మోగించి 
వినిపించు సోదరా విజయ ఘంటారవము 
హీన చీనాసేనా హృదయాల పగిలించు 
పర్జన్య పటహూగ్ర గర్జనము పలికించి 
యోదానుయోధులకు పాద మంజీరాలు 
సవరించు సోదరా సమరయాత్రావేళ 
వేలాయుధున్‌ చేతి శూలాయుధము పేర 
తిరుగులేని ప్రతిజ్ఞ తీసుకో సోదరా 
మూడుకన్నులవాని ముమ్మొనలవాలు, కా 
పాడగా జాలురా భారతీయ స్వేచ్చ. 


చదలంటు గుడి గోపురములపై ఆన 

తిరు వేంకటస్వామి గిరులపై ఆన 

గంగ గౌతమి కృష్ణ కావేరి నదులపై 
కన్యాకుమారి పద కంజములపై ఆన 

థ్రీరంగ రంగనాథుని మీద ఆన 

తిలైనివాసి నటరాజుపై ఆన 

తిరు చెందురిని వెల్లు శివరాజుపై ఆన 

జనని గర్భమునందు శయనించినప్పుడే 
వినిపించు వేద ఘఫోషలమీద ఆన 

మన దైవతములపై ఘన భక్తి కలదేని 

మన దేవళములపై అనురక్తి కలదేని 

మనము నిత్యము చదువు మహనీయ కథయైన 
భారతము మీద మన గౌరవము నిజమేని 
తరలిపోదము రండు ధర్మ మార్గము బట్టి 
కదలి పోదము రండు కదనమార్గము పట్టి 
దేవులకు ప్రాణములు నైవెద్యమొనరించి 

ఇపుడె ఇచటె మహూగ్ర శపథమును పచరించి, 


ఓ భరత సోదరా, ఓ వీర సైనికా, 

అల హిమాలయ గిరుల చరియలను చరియించి 
చలి దెబ్బ మంచు ఢాకల కోర్చి, నిస్స్వార్థ 
నిరతితో కదలాడు నీ పాదముల ఆన 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


నీ భుజస్కంధాల నిలిచి, శాత్రవులపై 
గురియొనర్చిన తుపాకులమిద ఇదె అన. 


స్వాతంత్ర్య సమర దీక్షాదక్షులై నాడు 
గాంధీ మహాత్ముని అఖండ నేతృత్వమున 
పరదాస్య శృంఖలల తెగ ద్రెంచినట్టి యా 
అమర యోధుల మీద అనగా ఈనాటి 
సమరవీరులకు మన సర్వస్వ మంకితము. 


ఇదియే ప్రతిజ్ఞ మన మీనాటి నుండి 
కలి దప్పులను మరచి సౌకర్యములు విడిచి 
కరకు చీనామూక తరిమి వేసేడి దాక 
కటిక నేల శయించి కష్టాలనె వరించి 
కడవరకు కఠిన ప్రతిఘటన సాగించెదము. 


భరతమాత సుపుత్రుడైన నెహ్రూ కిదే 

మన మందర మొసంగు మహిత వాగ్దానమ్ము 
హిమనగోత్తుంగ శృంగముల మరల జయించి 
ఇచ్చెదము కానుకగా, ఎట్టి యాజ్ఞలనేని 
స్థిరమనస్మతతోడ శిరసావహించెదము. 


కనుపాప కన్న యధికముగ మన నెహ్రూ ప్ర 
ధానిపై మనకు తత్పరత కలదని తెలుప 
మన సుశిక్షిత దీక్ష మహిత తార్మాణమ్ము. 
ఘోరయుద్ధమున కొక కుంటి సాకుగ మున్ను 
గోగ్రహణ మొనరించు కుత్సితులవలె నేడు 
శత్రుసేనలు వచ్చె శంపాతి వేగమున 
పెరటిలో ఆరవేసిన చీరలను లాగి 

కొనిపోవు దొంగవలె, కూరనారలను, కొ 
బ్బరి కాయలను తనకు దొరికినంతటి మేర 
సంధించుకొనెడు తస్మరునివలె, సరిహద్దు 
రాళ్లు మార్చిడి చేసి, తనకు చెందని నేల 
తనదిగా దుష్ట వాదన చేయు శకునివలె 
బ్రిటిషు ప్రభువులుకూడా చెడగొట్టబోని ప్రా 
చీన సత్సంప్రదాయానుగతమగు హద్దు 


క్షే57 కవితా ప్రస్థానం (కవితలు) 


దాటి యీనాడు శాత్రవులు వచ్చిరి కవిసి 
దావాగ్షివలె, మిడత దండువలె, దివిటీల 
కేలదాల్చి మహోగ్రకాలార్చి రగిలించు 
బందిపోటుల గుంపువలె శత్రువుల మూక 
పడె నకస్మాత్తుగా భరత ధారుణిమిద 


శత్రుసంహార దీక్షాదక్షులైన మన 

సైన్యాల సామర్ధ్య సాహసమ్ముల కోడి 

ఆశ్యర్య భయ సంభ్రమాతి రేకమ్ముతో 

ధూర్త చీనాసేన తోక ముడిచెను నేడె 

కాని యా చెనటి రక్కసి యిపుడు (శ్రుతి మార్చి 
(శ్రవణ పేశలముగా శాంతి గీతిక పాడు 

కదన విరమణ మనచు కపటనాటక మాడు 
సభ్యలోకమును మోసము చేయగా వాడు. 


ఏల వచ్చితి వనిన లేదు లేదు జవాబు 

ఏ యదుపు లేకుండ ఎల్లలన్నిటి దాటు 

చెంప పగులగనె మచ్చికగ తోకాడించు 

మన నేలపై దురాక్రమణ చేసిన వాని 

తరిమి వేయగ సాగి తరలి పోదము రండు 

మన పవిత్ర హిమాద్రి సానువుల కాలూను 

రిపుల నడుములు విరుచు టిపుడు మన ధ్యేయమ్ము 
దురభిమాన దురంత ధూర్తత్వమును కాల్చి 
పరిపంథి నామ రూపముల మటు మాపెదము. 


ఉప్పుతిని జీవించు ఓ పేద జనులార 
దేశ రక్షా దీక్ష తీసుకొని కదులుడీ 
విందారగించు టానంద మనుకొనువారు 
నిలువుడీ నాల్గుగోడల మధ్య వంటింట 
బతికి బట్ట ధరించు ప్రతి జీవి సమరాభి 
ముఖముగా కదలుటే ముఖ్య కర్తవ్యమ్ము 
సింహములవలె కదలి చేరండి సేనలో 
స్థిర ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా 
వీర ప్రతాపముల విలువ పెంపొందించి 
మేరు శిఖరము దాకు పేరు సాధించుడి. 
- తమిళ మూలం : కొత్త మంగళం నుబ్బు 
ప్రచురణ : ఆగస్ట్‌[964 


వాసంతిక ఎవరిదీ ఉగాది 


అతడు : ఇదిగో ఇంకో ఏడాది 
ఎవరిదీ ఉగాది? 
ఆమె : అడగాలా? ఇది నీదీ నాదీ 
మన భావి సుఖాల పునాది॥ 
అతడు : ఈ ఉగాది మనకిచ్చేదేదీ? 
రోజు రోజుకి తెచ్చేదేది? 
ఆమె : రోజూ సూర్యుని తెస్తుంది 
వెలుతురు కానుక లిస్తుంది ॥ 
అతడు : వెలుతురు వెనకే చీకటిలేదా? 
సుఖాల వెంబడి రాదా? 
ఆమె  : దుఃఖంలోనే ఆశాదీపిక 
చీకటిలోనే తారాగీతిక ॥ 
అతడు. : ఎవరికోసమూ ఆగదు కాలం 
ఆమె  : కాలంతోనే మారునులోకం 
అతడు : కాలం మనదే లోకం మనదే 
ఆమె : అవి తెచ్చే రుచులన్నీ మనవే 
'ఆకాళవాణి” సౌజన్యంతో 
ముద్రణ ; వాణీ, వక్షపత్రిక 22-3-2965 
నవవర్న సుందరి 


వర్షధారను నేను వడివడిగ వచ్చాను 
పరువంపు పైరులకు పచ్చదన మలరించి 
ప్రోతస్వినీబాల చేతమ్ము విరియించి 
వడివడిగ జడిజడిగ వచ్చాను నేను. 


క్షితిమీద అందాల జెండాల నెగిరించి 


రసగంధ రూపాలు ప్రకృతిలో నెగడించి 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


158 


కవితా ప్రస్థానం (కవితలు) 


జీవనానంద సంజీవనీ దేవినై 
వేదనా బందాల విదలించి వచ్చాను. 


భాధల, నిరాశల, విభేదాల తెమలించి 
పచ్చికల బయలు పయి ముచ్చటగ విహసించి 
తుహిన బిందువులతో దోబూచి పచరించి 
అరుణ కిరణాధ్వముల హాయిగా పయనించి 
వచ్చాను వచ్చాను వర్షధారను నేను 


విశ్వచైతన్య దీపికలు వెలిగించాను 
ఆత్మలోతులలో అనంత రతి నించాను 
సాధనాశిఖరాల శాంతి కురిపించాను 
అభయమని ఈ యవని నాశీర్వదించాను. 


కామధేనువు వోలె కదలి నే వచ్చాను 
శూన్య శుష్కాత్మలకు స్తన్యసుధ లిచ్చాను 
విరహవిధురాగ్నులకు వేణువై, వీణనై 
మదన కావ్యమరంద మధురిమలు తెచ్చాను. 


పూల డెందాలలో పొంగుపరిమళ మట్లు 
అసమశరు రసనలో మస్ఫణ శ్రుతులు నించి 
స్పర్శాసుఖమ్ములో ప్రణయార్తులు హరించి 
'ఫేన సంకేతాలలో నవ్యసృజనతో 

వడివడిగ వచ్చాను వర్షధ్రారను నేను. 


నవ్యవర్నను నేను శ్రావ్యగుంజనలతో 
విశ్వతోముఖ సుఖవిర్భూతి తెచ్చాను 
సుమమంజరుల దేహముమీద ఆకర్ష 
ణీయ చందనచర్చ చేయంగ వచ్చాను 


బాలామణుల మానసాలలో అవ్యక్త 
కాంక్షా సుధాతరంగాలు నర్తించగా 
శిలల పలకలమీద శేఫాలికా సితా 
చ్భాదనము కల్పించి చల్లగా వచ్చాను. 


నవవర్న సుందరిని దివితేలి భువి నేలి 
గ్రీష్మభీష్క హలాహలోష్మహతి తొలగించి 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


స్వర్ణ ఘంటా వినిక్వణ నానురణనతో 
ధరణి మాగోగ కెందమ్మి సిందూరముల 
మృతికా మస్తకముమీద నభిషేకించి 
బుతువందనస్తోత్ర రుతులతో హైమాచ 
లోత్తుంగ శృంగముల నుద్ధతిని లంఘించి 
వచ్చాను వర్షబాలను నేను. 
ఒరియా మూలం ; కుమారి తులనీదావ్‌ 
ముద్రణ ; విశాలాంధ్ర. దినవత్రిక ఉగాది సంచిక 


౨౩-౩-2966 
ఉగాది దేవర 
ఉగాదిదేవరా - జగాలబ్రోవగా 
జనాలకావగా - ఉగాది దేవీ రా...... 


ప్రతీక్షణం అనేకమంది పుడుతున్నారు 
ప్రతీదినం అనేకమంది వెడుతున్నారు 
గతించినట్టి వారి వంతు పావు కాగితం 
జనించినట్టి వారి హక్కు గొప్ప స్వాగతం...... 
ఉగాది దేవరా.... 


అదేమిటో ప్రవేశమెంతో సరదా నాకు 
అలాగనే పలాయనాలు ఘబరా నాకు 
సమాధి మీద కార్చలేను నక్రాశ్రువులు. 
ఉగాదిమిద జల్లగలను ఊహాంశువులు. 
ఉగాది దేవరా........ 








వసంతసుందరా! ఉగాది దేవరా ! దొరా ! 
ఉషస్సుతో తమస్సు పోరి గెల్వలేదురా 
చస్తున్న వారితో జగత్తు చావబోదురా 


(అంకితం : వీర వియత్నాం విముక్తి సైన్యాలకు) 
రేడియో ప్రసారితం : మద్రాను కేంద్రం 
ముద్రణ : జనశక్తి, ద్వైవారవత్రిక 26-3-2966 


కేక కవితా ప్రస్థానం (కవితలు) 


అ 9, 
ఖడ్గసృష్టి 
రెండురెళ్ళు నాలుగన్నందుకు 
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో 


క్షేమం అవిభాజ్యం అంటే 
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో 


అస్వతంత్రతని జయించడానికి 
అహింసాయుధం ధరించమంటూ 
రక్తపాతం లేకుండానే 

రాజ్యం సంపాదించామంటూ 


అవినీతి భారీపరిశ్రమలో 
అన్యాయాల ధరలు పెంచేసి 


స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని 
చక్రవడ్డీ తిప్పే కామందులకు 


క్షణ క్షణం మారుతూన్న లోకాన్ని 
సరీగా అర్ధంచేసుకున్న వాళ్ళంతా 
పేద ప్రజల పక్షం వహించటమే 
పెద్ద అపరాధమై పోయింది. 


అహింస ఒక ఆశయమే కాని 
ఆయుధం ఎప్పుడూ కాదు 
ఆశయం సాధించాలంటే 
ఆయుధం అవసరమే మరి. 


ఆశయం ఉండడం మంచిదే కాని 
అన్ని ఆశయాలూ మంచివి కావు 
ఆశయాలు సంఘర్షించే వేళ 
ఆయుధం అలీనం కాదు 


అందుకే అంటున్నాను నేను 
అందుకో అయుధం అని 
ఆచరణకి దారితీస్తేనే 
ఆవేశం సార్ధకమవుతుంది. 


అందుకే సృష్టిస్తున్నాను 
అధర్మనిధనంచేసే ఈ ఖడ్దాన్ని 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది 
జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది 


ఈ కత్తి 
బూజుపట్టిన భావాలకి 
పునర్జ్ణయం ఇవ్వడానికి కాదు 
కుళ్ళిపోతున్న సమాజవృక్షాన్ని 
సమూలచ్చేదం చెయ్యడానికి 


దీన్ని 

నల్ల బజారు గుండెల్లో దించు 
దీనితో 

కల్లకపటాలను వధించు 


ఇది 
సమానధర్మాన్ని స్థాపిస్తుంది 
నవీన మార్గాన్ని చూపిస్తుంది 


ఈ కత్తి 

ఊహాసమూహాల వ్యూహాలు పన్ని 
వీరవిహారం చేస్తూ 

రణక్షోణిలో 


జనాక్షౌహిణులు కదలడానికి 
అందుకే రాస్తున్నా నొక గీతి 
చేస్తున్నా నొక హేతి 
రావోయి లోనికి 

సందేహం దేనికి? 


ఇది నిజం 

నవధర్మ్శ్మం మానవధర్మం 
ఆణవశక్తి కన్న 
మానవశక్తి మిన్న 


రావోయి రావోయి లోనికి 
సంకోచం దేనికి 

నను చూడగా ఇదేవేళ 
నా మనః కార్మికశాల 


160 కవితా ప్రస్థానం (కవితలు) 


క్రక్కేది భావాగ్ని సెగలు 
క్రమ్మేది దావాగ్ని పొగలు 


రావోయి రావోయి లోనికి 
రాసేది రవ్యుష్ణ గీతి 
చేసేది పవ్యుగ్ర హేతి 
- జనశక్తి ద్వైవారవత్రిక 30-3-1966 


జవాబు రాని ప్రశ్న 


అదికాదు, నాకు తెలియకడుగుతున్నాను 
ఏమిటీ ఘోరం 
అబద్ధాలు ప్రకటించడానికి 


అలవాటు పడిపోయిన - కాదు 
అంకితం అయిపోయిన 


ఓ దుర్వార్తా పత్రికలార ! చెప్పండి 

ఈ వార్త నిజమేనా ! 

(బహుశా నిజమే అనుకోవాలి. అప్పుడప్పుడో భయంకర 
సత్యం ప్రకటిస్తారు. అప్పుడే మి అబద్దాలకు విలువ) 
సిమెంటనే మారు పేరు ధరించిన 

ఇసకతో నిర్మించబడిన 

వంతెనలాంటి ప్రభుత్వమా 

ఏమిటీ ఘోరం 

అని నిన్నడిగి ఏం లాభం 

నిద్రపో హాయిగా 

వృక్షమా, బుక్షమా, ద్విపక్షమా 

బదులు చెప్పండర్రా మీరైనా 

జవాబు లేదు 

గాలి మూగదయి పోయింది 

పాట బూడిదయి పోయింది 


వయస్సు సగం తీరకముందే 
అంతరించిన ప్రజాకవి 
సభస్సు సగం చేరకముందే 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


161 


అస్తమించిన ప్రభారవి 
మరి కనిపించడా? 


కోకిల వలె కూజించే కలధ్వని 
కేసరి వలె గర్జించే రణధ్వని 
ఇక వినిపించదా? 
భావిదూరతీరాలకు 

చేరువగా విహరిస్తూ 
జీవనాడి స్పందిచే 

రుధిర మధువులందించే 
యువ కవిలోక ప్రతినిధి 
నవభావామృతరసధుని 


కవితాసతి నొసట నిత్య 
రసగంగాధార తిలకం 
సమకాలిక సమస్యలకు 


స్వచ్భస్ఫాటిక ఫలకం 
నడినింగిని మాయమయాడా 


మన మిత్రుడు 
కవితా పుత్రుడు 
కదనక్షాత్రుడు 
సకల జగన్మిత్రుడ! 
- విశాలాంధ్ర జులై 10, 21966 


బోదురు కప్ప 


గాలిలేని రాత్రిపూట ఏదో పాట... 

- దట్టవుటాకుల కత్తిరింవు బొమ్మలకి జిలుగు 
మలామాలు సింగారిస్తున్నాడు చంద్రుడు. 

ఓ పాట, ప్రతిధ్వనిలా అకస్మాత్తుగా, వడిగా, పూద్చబడి, 
అల్లక్కడ, ఆ బోలెడు బురద కింద - ఆగింది. దా! 
అక్కడే ఉంది. అద్భృశ్యంగా.... 

-బోదురు కప్ప! అదుగో నీడలో! నా దగ్గరా జడుపు? 
నీ నమ్మకమైన కసాయిని కానూ నేను! 

చూడండతజణ్ణి క్షౌరమైన కవిని, రెక్కైనా లేదు, బురదకి 
పుట్టిన కోకిల... దారుణం! 


కవితా ప్రస్థానం (కవితలు) 


- పాడుతున్నాడే అరే! - దారుణం!! ఏం? ఎందుకని 
దారుణం? 
బాగా చూశారా అతని ప్రకాశించే నేత్రాల్ని?... 
ఉంహుం : నిషమించాడు, చల్లబడి, తన రాతి కిందికి 
గుడ్‌నైట్‌ మీరు విన్న బోదురు కప్పని నేనే. 
మూలం : ట్రిస్పాన్‌ కోర్టియేర్‌ 
రచనాకాలం: 1966 
- ఆంధ్రజ్యోతి వారవత్రిక 27-9-2986 


మళ్ళీ రష్యాకు వెళ్లుతున్నాను 
మళ్ళీ రష్యాకు వెళ్లుతున్నాను 
మరోమారు భవిష్యత్తులోకి పయనిస్తున్నాను 
మహీతత స్వర్గంవైపు 
మహాయాత్ర సాగిస్తున్నాను 
జ్ఞాపకం ఉందా గడచినసారి 
మాస్కో విశ్వవిద్యాలయాన్ని 
(నేను కళ్ళారా చూచినదాన్ని) వర్ణిస్తే 
గోలకొండ మిరియాలు 
తాటికాయలంతని 
అతిశయోక్తులు వల్లించానని 
అసత్యాన్ని ప్రచారం చేశారు 
పోనీ, ఈసారి 
అక్కడకు వెళ్లి ఆంధ్ర దేశానికి 
తిరిగి వచ్చినప్పుడు 
అప్పుడు 
నే నే మంటానో 
ఇప్పుడే మంటానో 
“చంద్రుడి ఎకరాల్లో 
చుక్కల విత్తనాలు నాటే శుభమహోత్సావాన్ని చూశాను 
ఆ పండుగను నేను 
ఆవిష్మరించాను” 
కానీ నాకు తెలుసును 
ఈ మాటంటే అందరూ 
విరుచుకుపడతారు నామీద 
థీథీగాడు గప్పాలు కొడుతున్నాడంటారు 
కవిత్వాలు కడుతున్నాడంటారు 
- విశాలాంధ్ర దినపత్రిక 20-5-2967 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


162 


ఆచరణీయ వాస్తవమే కవిత్వానికి 
గమ్యం 
నేనన్నాననుకో - అడవిలో సూర్యకాంతి 
మంచంమీద పడుకున్న మహోన్మత్త హృదయం అని! 
నా మాట నమ్ముతావు అన్ని నా కోరికల్నీ ఆమోదిస్తావు 
నేనన్నాననుకో - వానదినాల స్ఫటికాలు 
నీరసంగా ప్రేమని నిరంతరం ధ్వనిస్తున్నాయని 
నా మాట నమ్ముతావు, ప్రేమ నిమేషాల్ని సాగదీస్తావు 
నేనన్నాననుకో - నాశయ్యమీద వెండితీగల కొమ్మల్లో 
ఒక బంగారు బొమ్మ ఉంది కాని ఎంత పిలిచినా 
పలకదని 
నా మాట నమ్ముతావు. నా బాధని పంచుకుంటావు 
నేనన్నాననుకో - ఒక సెలయేటి అఖాతంలో 
తాళంలాంటి నది తిరుగుతూ పచ్చనిపైరు పండిస్తోందని 
నామాట నమ్ముతావు. అర్ధమైనంతకన్నా మిన్నగా 
కాని మలుపులేని నా మార్గాన్ని గానం చేశానంటే, 
నా దేశం అంతా ఒక అంతంలేని వీధిగా భావించానంటే 
నన్ను నమ్మడం మానేస్తావు. అగమ్యంలోకి పోతావు 
ఎంచేతంటే నువ్వు గమ్యం లేకుండా తిరుగుతావు 
నీకు తెలియదు మానవులకి ఐక్యం కావాలి, ఆశ కావాలి, 
పోరాటం కావాలని! 
అవే ముఖ్యం ప్రపంచాన్ని బోధపరచడానికి దాన్ని 
మార్చడానికి! 
నా గుండెలతో ఒకే ఒక్క ముందడుగు వేసి నిన్ను 
నడిపిస్తాను 
నాకు బలం లేదు, నేను బతికేను, ఇంకా బతుకుతున్నాను 
నీ వినోదంకోసం మాటాడినందుకు నివ్వెరపోయాను 
నీకు స్వేచ్చని ప్రసాదించదలచిన నేను 
నిన్ను ప్రజలతో ఏకం చేయవలసిన నేను 
ఉషః కిరణాలతో నిన్ను కలపాలనుకున్నాను 
తమ వెలుగులు తామే 
పేనుకునే మన సోదరుల 
మధ్య నిన్ను నిలపాలనుకున్నాను 
- విశాలాంధ్ర దినవత్రికు ౩0-7-2967 


కవితా ప్రస్థానం (కవితలు) 


యువకవిత 


కవనానికీ వచనానికీ నడుమగల 
సరిహద్దులు చెరిగిపోయిన ఈనాడు 


శబ్దాన్ని నిశ్శబ్దంతో తర్జుమా చెయ్యగల 
శక్తివంతమైన యంత్రాలున్న ఈనాడు 
శవత్వం పాశవత్వం పెరిగి 

నవత్వం తరిగి 

దానవత్వం సర్వత్రా 

దం్టలు కొరుకుతున్న నేడు 


యువత్వం వెనుకంజవేస్తున్న ఈరోజున 
కవిత్వం చెప్పడమంటే 
మజాకాలా? 
- నవత మానవత్రిక నాల్లవ నంచిక, జులై 
సె ఫ్టైంబర్‌ 1907 


ఈ రోజు విసుగ్గా వుంది 


ఈ రోజు విసుగ్గా వుంది. ఎక్కడా సూర్యుడు కనబడడు 
పల్లపు భూములు మంచులో దాగున్నాయి 

ఇంతలో అకస్మాత్తుగా చూస్తావు 

పొదలలోంచి దూరివచ్చిన ఒక కాంతిని 


అప్పుడు నువ్వు కొంచెం తటపటాయిస్తావు 
ఏదో ఒక తెలియని శక్తి పిలిచినట్టు 

ఏ క్షణమైనా ఏవో గొప్ప మార్పులు 

నీ జీవితంలో జరగబోతున్నట్టు 


జీవితం తొలగించాలని చూస్తుంది 
అనవసరంగా నువ్వు పెట్టుకున్న అనుమానాన్ని 
ఏదో కారణం వల్ల పూనుకుంటుంది 

(బ్రదుకు బ్రదుకదగ్గదని బుజువు చెయ్యడానికి 


కొనదాకా నిలిచే శక్తి నీ కుందనడానికి 
మంచి బ్రదుకువైపే నువ్వు పయనిస్తున్నావనడానికి 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


163 


పగలంతా మేఘాలే ముసిరినా 

మబ్బులలోంచి సూర్యుడు తొంగిచూస్తున్నా డనడానికి 
మూలం : కోన్‌స్తాంతిన్‌ వాన్‌షెంకిన్‌ 
- సోవియట్‌ భూమి 2968 మార్చి 


దృశ సం 
స్వాగతం! దూరతీరాల సుడిగాలీ! 
నిలకడలేదు నీకు, మాటాడటానికి మొగమాటం 


నిన్నీ సమస్త విశ్వంలోనూ వెదికాను 
నువ్వు నా గుమ్మం ముందరే దొరికావు 


అప్పుడు నేను వెంటనే నీ వెంటబడ్డాను 

నా తొందరలో “ఎవరది” అని అడగలేదు 
చెట్లూ ఇళ్ళూ మైకంతో గిర్రున తిరిగాయి 
వీథిలో నీడలు వంకరటింకరగా సాగాయి 


సరాసరి ఎదురుగా ఒక చెట్టు నేలలోంచి లేచింది 
ఏదో ఒక అగాథ రహస్యాన్ని దాచుకొని 
ఆడుకునే పసిడివన్నె కాంతితో వెలుగుతూ 

కాని దానివైపు వెళ్ళాలని నా కనిపించలేదు 


వెలుతురును పీల్చుకుంటూ లోనికి చూసేను 
శాస్త్రీయ సూత్రాలన్నీ ధిక్కరించి 

జాలిగొలిపే నిట్టూర్పులను లక్ష్యపెట్టక 
నాకు తెలిసిన తర్మాన్ని లక్ష్యపెట్టక 


చెట్టు మసిబొగ్గుగా మారింది, మరి నేను 
స్వచ్చంగా మారాను తటాకంలో ్రతిబింబంలా 
సంతోషంగా నవ్వే ఆకాశం కింద 

ఏదో వినీల భావం చీకాకుపడింది 


బూడిదరంగు పిచిక ధారాళంగా ప్రవహించే పాటతో 
ఆ ప్రత్యేక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసింది 
జ్ఞాపకం తెచ్చుకొమ్మని ఎవ్వరూ నన్ను ప్రోత్సహించ 
నక్కరలేదు 
కాలం ఈలోగా గుసగుసలాడుతూ నడిచింది 
మూలం : లారిసావాసిత్యేనా 
- సోవియట్‌ భూమి 1968 మార్చి 


కవితా ప్రస్థానం (కవితలు) 


గీతం - 2 


భూమి మీద వ్రేలుతోంది విషాదం 
అదుగో ఆ సుదూర మేఘాల దూదిపింజల్లాగ 
పసుపుపచ్చని ఆకులమీద నడుస్తూ 
గాలినడిగి మనశ్శాంతి ఎరువు తెచ్చుకుంటాను 


సరియైన దారి ఇదీ అని చెప్పలేను 
నాచుమీదా ముళ్ళమీదా నడుస్తున్నాను 
అగాధపు అంచున నిలుచున్నాను 
ఓర్పుగా, ఎంచేతనంటే కాలం అనంతం 


జెను దానికోసమే దీన్ని కనుక్కోవడం కోసమే 
నగరంలో కలలుకంటూ ప్రవేశించాను 
కళ్ళు మిరుమిట్టు కొలిపే మహత్తర కాంతి 
నా కిటికీలోంచి ప్రవహిస్తోంది 


గాయపడ్డ, అవమానించబడ్డ ముఖాలను చూస్తూ 
కాలం దగ్గరపడుతోందని చెప్పగలను 

నా కలల్లో చూశాను విశాల స్థలాలను 
దురానుక్రమంగా అంతర్భానమవుతుండగా 


సరదాగా అరణ్యం పాడుతూంటే ఇప్పుడు 
సూర్యునితో శ్రుతి కలిపి నడుస్తున్నా న్నేను 
చెట్లలో ఒక పిట్ట సంగీతం పాడింది 
ఉడుతలు ఒండొంటిని వెంటాడుతున్నాయి 
మూలం : అలెగ్బాందర్‌ ఫ్లెషన్‌ 
- సోవియట్‌ భూమి 21968 మార్చి 


పువ్వు పేరు చంపకం 


తన సొంత పొలాన నాగలి పట్టేడు 

ఇంటి గుమ్మం ముందు వెదురు తలుపుల ముందు 
రాఘవులు పాతేడు చంపక మొకటి 

పరువమొలికే వయసు ఉరకలేసే మనసు 

పరుగు లిడే వేళ తీయగా హాయిగా 

రాఘవులు పాతేడు చంపకం మొక్కని 

అందాల ఆకుపచ్చదనం చిందేటి 

చక్కని సన్నని చంపకం మొక్కని 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


164 


చెయ్యీ చెయ్యి కలుపుకొని 
మనసూ మనసూ కలుపుకొని 
దేవుని యెదుట 

ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు 
రోజులు వారాలు నెలలూ వళ్ళూ 
కాలం వాళ్ళమీద అమృతం వర్షించింది 
చంద్రుణ్ణి చూడవద్దు 
చంద్రకాంతిని చూడవద్దు 
చంద్రుడికోసం ఏడవవద్దు 

ఏదీ నా ప్రేయసి 

ఏడవుంది నా ప్రేయసి 


నిద్రలేని రాత్రుల్లో 

చంపకం మొక్కనే చూస్తూ రాఘవులు 
ప్రేమిస్తాడు చంపకం వన్నె ప్రేయసిని 
చంపకం కన్నా సున్నితమైన 

చంపకం వన్నె ప్రేయసిని 

మొదటి శిశువు నీ వన్నె చిన్నదే అయితే 
చంపకం అనే పేరు పెడతాను 
చంపకం అనే పేరు పెట్టండి 

మీకు నేను చంపకాన్ని కంటానంటుంది ప్రేయసి 
పండుగలు వచ్చాయి 

పంటలు పండేయి 

పొలాలు బంగారు పంటలు పండేయి 
గాలిలో కస్తూరి వాసనలు నిండేయి 
వాళ్ళ చిన్ని గుడిసెలో 

ఆనందం నిండిన గుండెల్లో 

రాబోయే కొత్త జీవితపు కాంతులన్నీ 
వాళ్ళ బతుకునిండా వెలిగేయి 

వాళ్ళ ఒళ్ళో మళ్ళీ ఒక కొత్త బతుకు 
మళ్ళీ ఒక కొత్త వెలుగు 

రాబోతుంది రాబోతుంది 


దేవుని కరుణారసం 

ఒకసారి ప్రవహిస్తే మరి వెనక్కి పోదు 
చంపకం మొక్క పెరిగింది 

పూవు పూసింది 

చంపకం పువ్వు రేకు రేకులుగా విరిసింది 


కవితా ప్రస్థానం (కవితలు) 


కంపంలేని మెరుపులాగ 
చంపకం పువ్వు వెలిగింది 
కుక్కి మంచంలో 

చక్కని ఎదల్లో 

చంపకం పువ్వు పుట్టింది 
చంపకం పువ్వు నవ్వింది 


ప్రవ్రజితుల ముముక్షువుల 
భావాలను స్మరించాను 


యుగయుగాలు తరలెగాని 
ప్రశ్న ప్రశ్నలాగున్నది 
అలలు కదిపి మరలి చనగ 


మూలం : ఒరియా శిలమాత్రం మిగిలినట్టు 
- వాణీ 1968 
జగదీశ్వరు డతదెవరో 
సదసతృంశయం అగపడితే బాగుండును 
1 ఏమీ యిది స్వామీ అని 
నిలవేస్తా కడిగేస్తా 
ఆలోలము లాలోచన 'లఎన్తా స్ట 
లేవేవో నాలోపల కవి: హ్యదయవు కనుమలలో 
ప్రాలేయచ్భాయలవలె 
గర్జించిన వర్జన్యం 
తారాడగ కోరాడగ 
పెనుచీకటి తిరుగుబాటు 
పేరు పేరు వరసలతో వీభత్సపు మెరుపుదాడి 
స కనులముందు చిత్రించే 
దించు మ. ని గతిలేని జనాల బాధ 
లా క్‌ కడుపు తరుక్కొనిపోయే 
ఎన్నో సందేహాలూ కన్నీళ్ళ విషాదగాథ 
స పో కరవులలో వరదలలో 
విడమెతన్‌ నలల కటిక ధరద్రుల కన్య 
లా కవితలోన కథలలోన 
ఈ సృష్టికి ఏమర్ధ కట్టాలని తలచినపుడు 
0 
మట ఈ విశాల జగతినుంచి 
న య త్త ఏమిటి నే కోరినాను? 
|| ర ఒకజానెడు సానుభూతి 
క దోసెడు తీరుబాటు 
నిరంతరం ఘోషించే క్‌ న్‌ | 
నీరనిధిని పిలిబినాను - తెలుగు స్వాతంత్ర్య వారవత్రిక 28-9-2953 
ఆస్తి నాస్తి రూపమైన జ్జ 
ఆకాశము నడిగినాను క నా 
మహాకవుల [గ్రంథాలను షు లల ల్ల 
మనసుపెట్టి పఠించాను వ్మానంచ మవాణ్మానస 
శీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 165 కవితా ప్రస్థానం (కవితలు) 


విశదమనీ అనుభవైక 
వేద్యమనీ నుడివినారు 


జపం వల్ల తపం వల్ల 
ప్రపంచాన్ని మరిచిపోయి 
భగవంతుని ధ్యానంలో 
పడిపొమ్మిని పలికినారు 


మంచి చెడ్డలను కొలిచే 
మానదండమట దైవం 
ఈశ్వరు డొకడే సత్యం 
ఇతర సమస్తం మిథ్యట 


ఇంద్రియాల ద్వారా మన 
కీ సత్యం తెలియదంట 
విశ్వాసం తప్ప మనకి 
వేరే సాక్ష్యం లేదట 


ర్‌ 

అగుపించనిదేదో ఒక 
ఆత్మ పదార్థం కలదట 
అన్నీ పోవచ్చుగాని 


అది మాత్రం చావదంట 


నిప్పు దాన్ని కాల్బలేదు 
ఛిందించగలేదు కత్తి 
నీరు దాన్ని ముంచలేదు 
గాలి దాన్ని చెరపదంట 


జన్మలనీ కర్మలనీ 
చాలాదూరం వెళ్ళిన 
ఆలోచనలన్నీ ఈ 
ఆత్మచుట్టూ అల్లినవే 


ఏతదాత్మ సర్వేషాం 
సర్వత్రా ఆవరించి 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


సర్వస్వం తానే ఐ 
శాసిస్తుందంట జగతి 


6 

పుణ్యపాప నిర్లేతలు 
నీత్యవినీతిజ్ఞ విజ్ఞు 

లస్తి నాస్తి విచికిత్సకు 
లంతమంది యేమన్నా 


ఇది మాత్రం నే నెరుగుదు 
నెంతమంది యేమన్నా 


తథ్యం ప్రాణికి మృత్యువు 
తప్పదు జీవికి వేదన 


జడిగొల్బే దుఃఖంలో 
తడియకుండ గొడుగులేదు 
ఆనందాలన్నీ తుద 
కంతమొందు నొక సమాధి 


'మనుజునిలో మరణ భీతి 
మదిలో దుఃఖానుభూతి 
ఆలోచనలన్నిటికీ 
ఆంతర్యంలో పునాది 
- తెలుగు స్వతంత్ర్య వారవత్రిక 9-0-2963 


శా 
ఎవరయ్యా ఎవరువారు 
ఈశ్వర పద జిజ్ఞాసువు 
లెవరయ్యా ఎవరంటా 

ఇదివరలో ఎవరువారు? 


ఉద్యోగపు ధర్మంలో 
సద్యోం హశ్చర్యంలో 
విటతాటపు బ్రతుకు గడిపి 
రిటైరైన పోలీసులు 

నిత్య నిధువనక్రీడా 
నృత్యంలో అలసిపోయి 


166 కవితా ప్రస్థానం (కవితలు) 


జవసత్వా లుడిగిపోయి 
సాధువైన వేశ్యామణి 


నైకానోకహ విహారి 
కాకంవలె దుఃఖ రాత్ర 
ఘూకంవలె సంచరించు 
లోక ద్వేషాగ్ని శీలి! 


రి 

ఇంకా చెప్పాలంటే 
ఎందరో మహానుభావులు 
బ్రతుకునించి పారిపోయి 
తమ వెనుకనె దాగువారు 


మరణ మహాసముద్రాన 
జీవిత మొక ద్వీపంలా 
తమపాలిటి శాపంలా 

తలపోసే ఫిలోఫర్లు 


ఆహా మరి యింతేనా 
అందమైన మన మనుగడ 
మూడునాళ్ళ వింతేనా 
జగమతుకుల బొంతేనా 


మెదడన్నది మనుకున్నది 
అది సరిగా పనిచేస్తే 
విశ్వరహః పేటికా వి 
పాటన జరగక తప్పదు 


9 

“ప్రవక్ష్యామి గీతార్జే 

న” యన్నాడు కాళిదాసు 
బహుశా అంతకుమించిన 
క్టోనిజమే ఉండదేమొ 

బెను - అహింసను పోలిన 
పరమో ధర్మమ్ము లేదు 


ర్రీఠీ ప్రస్థానత్రయం 


(పరమో ధర్మం విరువకు 
పరమ - అధర్మం అంటూ) 


ఈవిల్‌, సిన్‌ మొదలైన ప 
దాలను వాడేటప్పుడు 
న్యాయం ధర్మం నీతీ 
త్యాదుల చర్చించేటప్పుడు 


ఎవరికి తోచిన అర్ధం 
వారలు చెప్పక తప్పదు 
పరమార్ధం సామాజిక 
సామూహిక సద్వర్తన 
- నవత (ైమానిక తొలి నంచిక్క అక్టోబర్‌ 1963 


10 

కలడు కలండనెడు వాడు 
కలడో లేడో అంటూ 
లోగడ ఒక ఏనుగు ఆ 
లోచనలో పడిందంట 


హోరా హోరీ మకరితో 
పోరి నడుం జారి తుదకు 
“నాన్యధాస్తి శరణ” మనుచు 
దైన్యంతో నిలిచిందట 


విహ్వల నాగేంద్రుని మొర 
విని - అప్పుడు కదలెనంట 
ఆపన్న జనావన బిరు 
దాంచితుడైనట్టి వేల్పు 


చక్రంబున నక్రంబును 
సంహరించి ఆ పిమ్మట 
స్థల జలచరు లిరువురికి 
సాయుజ్య మొసంగెనంట 


| 
ఇది జరిగిన కథ కాదని 
ఎవరో కల్పించిందని 


167 కవితా ప్రస్థానం (కవితలు) 


ఇంచుక యోచించ గలా 
దెవదైనా గ్రహిస్తాడు 


ఆ విషయ మటుండ నిచ్చి 
అసలు సంగతికి వద్దాం 

ఈ గజేంద్ర మోక్షణ కథ 
ఏంవిటి చెబుతుంది మనకు? 


నీ శక్తికి విలువ లేదు 

నీ యత్నం పనికిరాదు 
దైవబలం ఉందే అది 
అమేయమూ, అజేయమూ! 


అందుచేత చేతులెత్తి 
లొంగిపొమ్ము బేషరతుగ 
అపు డాతని కృపచేత స 
మస్తం సౌఖ్యాంత మగును 


12 
పిరికితనం నూరిపోయు 
పిట్ట కథలతో బానిస 
మానసికత నగ్గించే 

మన పూర్వుల నేమనాలి? 


రాచరికపు రోజుల్లో 
ఎగుడుదిగుడు సమాజాన 
పాలక వర్గాధిక్యం 
నిలబెట్టే పూనికతో 


మనిషి నిలా తగ్గిస్తూ 
మరోదాన్ని ఉగ్గడించి 
పరమాత్ముని పేర మత 
'ప్రవక్తలైనవారు వారు 


వాళ్ళ నెందు కనడంలే 
ఇది మనలో జీర్ణించిన 
ముది తత్వం, ఈ సరికీ 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


వదిలిపోని మురికి మందు 
(ఇది ఎక్కడ ఎప్పుడు అచ్చయిందో తెలియలేదు) 


. 

అన్నింటా వేలుపెట్టి 
అహంబ్రహ్మ కావాలని 
ఆశించేవాడు తుదకు 
యంబ్రహ్మగ మారుతాడు 


జీవిత సత్యాలమీద 
స్థిరభావన లున్నాయని 
మొదట నిన్ను, పిదప తన్ను 
మోసగించువాడు వాడు 


కాషాయం ట్రేడుమార్ము 
గా దేవుని యేజెంటుగ 
పెంచిన గడ్డంతో జన 
వంచన కావించువాడు 


సన్యాసం వైరాగ్యం 
సద్దుణాలుగా వచించి 
ధనస్వామ్యం వర్గాన్నే 
వెనకేసుకు తిరుగుతాడు 


మే 

విసనా చెప్పిందే ఒక 
వేదంగా భావించే 
యస్సన్నల కస్సన్నల 
తుస్సన్నల తెలుగువాడు 


థ్రీథీ చెప్పేదానిని 
శిరసావహియించువేళ 
రావడాని కింకా ఒక 
ఆమడదూరం ఉన్నది 


భగవద్గీతా ఖురాను 
జెందావెస్తా బైబిలు 


168 కవితా ప్రస్థానం (కవితలు) 


మానవ పరిణామపు సో 
పానాలని గ్రహించాలి 


రాళ్లను కొలిచాడు మనిషి 
గుళ్ళని మలిచాడు మనిషి 
రకరకాల దేవుళ్ళను 
మదిలో తలిచాడు మనిషి 
కేర్‌ 

మాటలతో సమాసాలు 
మాటలతో తమాషాలు 
మాటలతో గారడీలు 
మాటలతో పేరడీలు 


పశువుకొక్క భాష వుంది 
నిసువుకొక్క భాష వుంది 
మానవునికి మాత్రం సం 
ఖ్యానంతపు పలుకుబళ్లు 


ఇంగిలీసు, పింగిలీసు 
ఎంగిలీసు లెన్నెన్నో 
హిందీయని గిందీయని 
తమిళమనీ ద్రవిడమనీ 


భాషలెన్ని యైనా మరి 
ప్రశ్నమాత్ర మొకటేలే 
ఆ ఒకటే రెండించగ 
బెను కాదు కాదు బెను 
- నంవేదన త్రైమానీక తొలి నంచిక ఏవ్రిల్‌ 1968 


కామరూపం ధరించిన 
దానవులు 


అది అతనికి తెలుసు 
అడుగడుగునా 
ఎదురుకాబోయే 
అవాంతరాలన్నింటినీ 
అంచనా వేసుకున్నాడు. 
రాతి గుండెల 

రాక్షస మనస్సులమీద 
మనీషా మారణాస్త్రం 
ప్రయోగించాడు 


కుళ్ళిపోతున్న సమాజంలో 
వాడిపోయే గులాబీ 
పువ్వుల్ని చూశాడు 

ఇవి వాడిపోవడానికి 


వీల్లేదన్నాడు 


పెళ్లి పందిళ్లు వేశాడు 
ముసురుకునే 

మూఢ విశ్వాసాలమీద 
ముసుగులు తొలగించాడు 


తానొక్కడే ఒక ధర్మ సమాజమయాడు 
తానే ఒక విశ్వవిద్యాలయం 
ఒక విజ్ఞాన పరిషత్తు 


అని స్వీయచరిత్ర 
ఆనాటి అన్యాయాలమీద 


ఒకానొక మనిషి విడుపెరగని పోరాటం 
చదివి నవ్వుకొనదానికి కాదు 
ఒక మనిషి అతన వహననా 
ఒకే ఒక్క మనిషి టా నాలు 
అవి అబద్ధాలను 
బైటపెట్టే అద్దాలు 
అతని శత్రువులు టైటప్లు తవా 
మనుష్యులు కారు, అతనికి దేవుడిమీద 
మానవుల్లాగ నమ్మకం ఉంది 
జ శీలీ ప్రస్థానత్రయం 169 కవితా ప్రస్థానం (కవితలు) 


(నాకు లేదు) 

అయితే అత డారాధించే 
దైవం 

నువ్వూ నేనూ వాడూ అదీ 


అందరము 

మనం అందరమూ 

వాడుకగా మాట్లాడుకునే భాషనే 
అత డామోదించాడు. 

మన కష్టసుఖాలు చెప్పుకోడానికి 
ఇంతకన్నా మంచి భాష ఎక్కడుంది? 


కాని అతడు తెలుగువాడు కావడమే 
దురదృష్టం 
(అతనిది కాదు. మనది) 
ఎందరో దానవులున్నారు 
పోరాడుదాం రండి 
వాళ్ల నెదిరించి 
- వీరేశలింగం స్మారక నంచిక 2-8-2968 


తాతయ్య కథలు 
అద్దంలో తి 


అద్దంలో తన రూపాన్ని చూసుకుంటున్న కోతి అక్కడకు 
వచ్చిన ఎలుగుబంటిని చూసి 

“భల్లూకరాజా! ఆ మొగాన్నీ, ఆ వెకిలి రూపాన్నీ 
ఆ చిలిపి చేష్టలనీ చూడు! 

అదే నా మొగమైతే సిగ్గుతో చచ్చిఉందును! 
అయినా నా దురదృష్టం 

నాకు ముదనష్టపు ముఖాల మిత్రులు దొరికేరు 
ఎక్కువమంది కారులే, 

లెక్కించగలను నా చేతి వ్రేళ్ళతో!” 

“లెక్కపెట్ట నక్కరలేదు కోతీ 

నిక్కువ మేదో నీకు తెలిస్తే చాలు! 

అద్దంలో నీ అందాన్నే నువ్వు చూస్తున్నావు” 

ఈ మాటలు కోతికి నచ్చలేదు 

ఎలుగుబంటిని కోతి మెచ్చలేదు! 

బెను. ఇది లోక సహజమే 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


1170 


ఎవరికీ తమ లోపాలు కనబడవు 
పొరుగువాడివి మురికి చేతులు 
లంచం పెట్టి కీర్తి కొనుక్కొన్నాడు 

ఆ సంగతి అందరికీ తెలుసు 
ఇతరుల లోపాలను విమర్శించడంలో 
అతడు చాలా గొప్పవాడు. 


ఆకులూ, వేళ్లూ 

ఒక వసంత దివస వేళ 

నీడలు నిండిన లోయలో 

క్రీడించే మలయ పవనాలతో 

ఒక చెట్టుమీద ఆకులు 

దట్టమైన ఆకుపచ్చదనాన్ని పూరించి 
ఇలా గుసగుస లాడేయి : 

“ఈ నవ్వులతో నిండిన లోయకు 

మేమే మణిమయాలంకారాలం! 

ఈ వృక్షం వైభవంగా పెరుగుతున్నదంటే 
అందుకు మా ఆకుపచ్చదనమే కారణం! 
మేము లేకుంటే చెట్టే లేదు 

ఉన్నమాట ఇది 

ఈ ఆత్మశ్లాఘన తప్పెలాగ అవుతుంది? 
పథికునికీ, పసుల కాపరికీ 

రక్షణ ఇస్తున్నది మేమే కాదా? 
ఆలమందల్ని కాచే బాలికల నాట్యాలకు 
ఆవేశం చేకూర్చేది మేమే కాదా? 
ఉదయారుణ కిరణాలలో కోకిల చేత 
మధురంగా పాడించేది మేమే! 

గాలీ! నీ చిందులాటలకు కూడా 
కారణం మేమే కాదా?” 

అంతలో భూగర్భం నుండి 
అకస్మాత్తుగా ఇలా వినబడింది 

“ఈ లోయలో మాకు స్థానం ఉంది 


కృతజ్ఞతకు మేమూ అర్హులమే! 
ఆకుల్లారా! మీరే మాకన్న మిన్న కాదు! 
అంధకారం లోతు లోతుల్లోకి పోయి 


ఆహారం మీకు పంపించేది మేమే! 
అసలు మేమంటూ ఉన్నామని తెలుసా మీకు? 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఆలోచించండి కొంచెం! 

ప్రతి వసంతానికీ కొత్త కొత్త ఆకులెలా వస్తున్నాయి 
వానలు లేక వేళ్లు ఎండిపోతే 

మీరూ, ఈ చెట్టూ ఏమయిపోతారు?” 


ఏనుగూ కుక్కా 

అడవి మృగాల ్రదర్శనంలో పాల్గొనడానికి 
నడిపించుకు వెళ్లుతున్నా రొక ఏనుగుని 
వేడుక చూడడానికి వీధులనిండా 
పోగయినారు పనీ పాటా లేని సోమరులు! 
కాకతాళీయంగా ఒక కుక్క వాళ్లని చూసింది 
ఏనుగును చూస్తూ చిందులేసింది 

పెద్ద యుద్ధం చేసే మొనగాడిలా 

అరుస్తూ హంగామా చేసింది! 

“ఆగరా! చాలు చాలు, సిగ్గుచేటు” 

అంటూ ఒక జాతి కుక్క అద్దుపడింది 
“ఏనుగుతో సాలగలవురా నువ్వు? 

ఎలాగ నీ గొంతుక బొంగురుపోయిందో చూడు 
నీ మొరుగులకి లక్ష్యపెట్టకుండా 

ఏనుగెంత హుందాగా పోతోందో చూడు” 
జాతికుక్కకి ఊరకుక్క ఇలా 

జవాబిచ్చింది 

“ఆం! ఆం! అదీ సంగతి! 

ఏనుగుకి నా లక్ష్యం లేదు 

అందుకే నా కింత ధైర్యం! 

నిజంగా పోరాడవలసి వస్తే 

నే నెప్పుడో తోక ముడిచేసి ఉందును 
ఇప్పుడు ఊళ్ళోని ఊరకుక్కలన్నీ 

నన్ను మెచ్చుకుంటాయి. 

నా ధైర్య సాహసాలను కొనియాడుతాయి 
ఏనుగు వెనకాతల ఈ కుక్క మొరిగిందని 
నన్ను అభినందిస్తాయి!” 

గాయక చతుష్టయం 

ఒక కోతీ, మేకా, గాడిదా, ఎలుగుబంటీ కలిసి 
గానసభ జరుపుదామని తలచి 

రెండు ఫిడేళ్లూ, ఒక వేణువూ, ఒక డప్పూ తెచ్చి 
పచ్చిక బయలులో నిమ్మచెట్ల కిందనిల్చి 
తమ సంగీత సామర్థ్యంతో లోకాన్ని 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


మై మరిపించాలని నిశ్చయించాయి! 
వాళ్ల వాద్యగోష్టిని వర్ణించడానికి మాటలు లేవు 
“ఆగండి సోదరులారా!” అన్నది కోతి 
“మీ సంగీతం రణగొణధ్వనిలా ఉంది 
అందుకు కారణం మీరు సరి అయిన 
స్థలాలలో కూర్చుండక పోవడం! 
ఎలుగుబంటీ! నువ్వు డప్పు పట్టి 
వేణువుకి ముఖాముఖిగా కూర్చో! 
రెండో ఫిడేలూ! మొదటి ఫిడేలు నాకిచ్చి 
నా పక్శనే సర్దుకో! 
ఇప్పుడు మన సంగీతం చూడండి 
అడవులూ, కొండలూ గానామృతం వర్షిస్తాయి!” 
ఆ విధంగా వాళ్లు నలుగురూ కూర్చున్నారు 
కాని సంగీతం మాత్రం పెగల్లేదు 
ఇంతలో గాడిద కేదో జ్ఞానోదయ మయింది 
“మిత్రులారా! అసలు రహస్యం నాకు తెలిసింది 
అందరం ఒకే వరుసలో కూర్చుందాం 
అప్పుడు పరిస్థితి మెరుగవుతుంది” అంది గాడిద 
అక్షరాలా గాడిద ఆజ్ఞను 
అమలు పరిచాయి జంతువులు 
అన్నీ ఒకే వరుసలో కూర్చున్నాయి 
అయినా ఏం లాభం? సభ రక్తి కట్టలేదు 
పైగా జంతువులు నాలుగూ 
పోట్లాడడం ప్రారంభించాయి. 
ఈ గొడవంతా విన్న ఒక కోకిల 
వాళ్ల దగ్గరి కెగిరి వచ్చింది 
“నువ్వే తీర్పు చెప్పు” అన్నారు వాళ్ళు 
“దయచేసి కొంచెం వోర్పు వహించు 
మా నలుగురికీ క్రమశిక్షణ పంచు 
మాకు సంగీత భిక్ష ప్రసాదించు 
ముఖ్యంగా మేం ఎలా కూర్చోవాలో నిర్దేశించు!” 
గాన రహస్యం తెలిసిన కోకిల 
ఇలా జవాబిచ్చింది : 
“గాయకులు కావాలంటే ప్రతిభ కావాలి, 
సరిగా వినగల (శశ్రవణేంద్రియాలు కావాలి 
కానీ వో మిత్రులారా! మీరు ఎలా కూర్చున్నా 
ఈ జన్మలో గాయకులు కానే కాలేరు!” 
మూలం : నికొలోయ్‌ తిఖొనోవ్‌ 
- సోవియట్‌ భూమి, 02 జనవరి 1969 


క్షే71 కవితా ప్రస్థానం (కవితలు) 


లెనిన్‌ పేరిట సెకోయా చెట్టు 


కార్లు ముసిరే కాలిఫోర్నియాలో 
సూర్యుడు అత్తరువు వాసన వేస్తాడు 
అక్కడ ఒక ఉద్యానంలో 
అందమైన సమున్నతమైన 
'సెకోయా చెట్లున్నాయి 

వాటిలో ఒక చెట్టును 

లెనిన్‌కు అంకితం చేశారు 

లెనిన్‌? వోయి దేవుడో! 

ఆకాశమే కూలబడింది..... 
లెనిన్‌కా? వీల్లేదు 

ఎంత అప్రతిష్ట 

పట్టుకొండి వేటాడండి 

ఆ నగరపు పషెరిఫ్‌ 

ఎ(ర్రనాలుక గల కుక్కపిల్లలాగ 
మేయర్‌గారి కార్యాలయంలోకి 
ఊగుతూ తూగుతూ 

(కాదు, నిజం చెప్పాలంటే) 
తుపాన్‌ లాగ ప్రవేశిస్తాడు 

“బాస్‌ ! ఫోరం ఘోరం 

ద్రోహం ద్రోహం 

బౌ ! ఇదో మాస్కో కుట్ర 

కూపీ లాగేను 

చెప్పేది విను !” 

“ఏమిటీ?” మేయర్‌ గుక్కిళ్ళు మింగేడు 
“చాలా దూరం సాగింది..... 
అమ్మోయ్‌, నా చుట్ట! 

చుట్టని మింగేశాను.... 
వణికిపోతూ మేయర్‌ 

నదిలోకి దూకేశాడు మేయర్‌ 
సైరన్లు కూస్తున్నాయి 

తవ్వోడలు గునుస్తున్నాయి 

వీథి వీథులా టాంకులు 

దుకాణాలు దాటి, బ్యాంకులు దాటి 
మెరిసే తాబేళ్ళలాగ సాగిపోతున్నాయి 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


ద్రోహమా? చిత్తం, తుడిచేస్తాం దాన్ని 
ఎక్కడుంది సెకోయా? 
సమూలంగా తుడుచుకుపోయింది 
మెత్తంమీద బాగానే నంచుకున్నారు 
చెట్టులేదు, శిలాఫలకం లేదు 
మిగిలిందొక గొయ్యి మాత్రం 
చెట్టు లేదూ? అదొగో అక్కడుంది 
ఎంపైర్‌ స్టేట్‌ భవనం మీద 
మెరిసిపోయే పెరాషూట్‌ లాంటి కిరీటంతో 
దాని గుండ్రని బలిష్టమైన మ్రాను 
సజీవమైన ప్రకాశమానమైన 
కాంతుల్ని వెదజల్లె సెర్చిలైటు 
'సెకోయా లేదూ 
అదుగో అక్కడుంది 
మాస్కో ఆకాశం మీద 
మందు దట్టించిన ఆకుల్లాగ 
మతాబాలు వెలుగుతున్నాయి. 
మాలో ఓకొక్కడికీ ఒక సెకోయా ఉంది 
మర్యాదా, సత్యమూ అనే విత్తులు జల్లుతున్నాం 
నన్ను విడనాడని నేను అభిమానించే 
నా స్నేహితుడు సెకోయా 
నా స్నేహితుడు, నాకు దారిచూపే వెలుగు 
నేను ఎక్కడున్నా సరే 
జీవితపు ఎడతెగని చికాకుల్లో, ఘోషల్లో 
జీవితపు శిఖరాల్లో, అగాధాల్లో 
దాని సంబరాల్లో 
నవ్వుల్లో, బొమముడి పాట్లల్లో 
ఎక్కడున్నాసరే 
ఒకే ఊహ నాకు ధైర్యం ఇస్తుంది. 
చల్లని చెరువు నీళ్ళలోకి దిగినట్టు 
సెకోయా నీడలోకి వెళ్ళి బాధలన్నీ మరచి 
ప్రశాంతంగా, ఆనందంగా 
జ్జ్ఞానపు కంఠధ్వని విన్న 
పునర్జీవంతో 
మళ్ళీ పైకి రాగలనన్న ధైర్యం 
'సెకోయా లేదూ! 
బెను, అక్కడుంది. 
మాలం : ఆంద్రే వొడ్నెసెన్‌స్సీ 
-సోవియట్‌ భూమి 1969 నవంబరు 


క్షే72 కవితా ప్రస్థానం (కవితలు) 


న్లదీమిర్‌ ఇల్యీచ్‌ లెనిన్‌ 


ఇదే అదను కథను 
రచించెదను నేను 

లెనిన్‌ బ్రతుకు జనంకొరకు 
ధ్వనించెదను నేడు 
మనోవేదన నాలోన 
నశించెనని కాదు 
విశాలమగు విషాద గుహ 
వసించితిని నేడు 

లెనిన్‌ కథాక్రమం సదా 
జపించితిని నేను 
విషాదాశ్రు తుషారాల 
నిషా నాకు లేదు 

లెనిన్‌ నేడు లేడూ ? చూడు 
జనంలో ఉన్నాడు 

లెనిన్‌ వేడి లెనిన్‌ వాడి 
జగంనాడి, ధమని 

లెనిన్‌ శాంతి లెనిన్‌ కాంతి 
లెనిన్‌ మనకు ద్యుమణి 
కామ్రేడ్‌ లెనిన్‌ ఛత్రం , ప్రేమ 
సామ్రాజ్యానికి చిహ్నం , 
కామ్రేడ్‌ లెనిన్‌ క్షాత్రం, శాత్రవ 
దుర్మారాల లవిత్రం 

లెనిన్‌ మన పరాక్రమం 
కామ్రేడ్‌ లెనిన్‌ ఆయుధం 
మన ఆసరా, మన జ్ఞానం 
లెనిన్‌ దృష్టి లెనిన్‌ సృష్టి 
లెనిన్‌ మన విధానం... 
లోనిన్‌ లెనిన్‌ లెనిన్‌ లెనిన్‌ 
లెనిన్‌ మన ప్రమాణం 
లెనిన్‌ మనం మనం లెనిన్‌ 
లెనిన్‌ మనం ప్రయాణం 
నీలో నాలో నీతోనాతో 
లెనిన్‌ మహాప్రవాహం 

అ 9 96 


ప్రజలు నౌకలు 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


పొడినేల అడ్డంకాదు 

ఇప్పుడులో జీవిస్తూ మనం 

ఈ నౌకను పట్టిన తుప్పు విదిలించి 
పడవ చెక్కలకి అంటుకున్న 
సున్నపు గుల్లలు డుల్లించి 

తుప్పు వదిలించి 

తుపానులను జయించి 
సూర్యకాంతికి సమీపంగా 

దించి లంగరు, 

నౌకాయాన ప్రయాణం 

పెరిగిన గడ్డాల నాచు 

సముద్రపు చెత్త 

పరిహరించి పరిశుభ్రంగా స్నానం చేద్దాం 
లెనిన్‌లో స్నానంచేసి 
పునీతుణ్ణవుతున్నాను : 

విప్లవ సముద్రంలో 

ఇంకా ఇంకా దూరానికి 

ఈ పడవ నడుపుతున్నాను. 
అయినా ఏం కవిత్వం ఇది? 
అమాయిక బాలుడు కావ్యం అంటే 
భయపడినట్టు 

భయపడుతున్నాను అ అక్షరాలు లిఖించడానికి 
కిరీటధారి లెనిన్‌ 

అతనికి సముచితమైనదేనా 

ఈ నా కవిత్వం? 

లెనిన్‌కి తగ్గ 

కవిత్వం ధ్వనించాలంటే 
అనంతాకాశాన్ని చుంబించే 

అతని కిరీటాన్ని తాకాలంటే 

ఈ నా శక్తిలేని వాక్కులు 

ఆ మానవుణ్ణి అర్ధం చేసుకోవద్దూ 
ప్రదీప్త విశాల లలాటానికి నా మాటలు 
అడ్డుపడే తెరలు కాకూడదు 
అధికార లాంఛనాలంటే 

అసహ్యం నాకు; 

ప్రభుత్వం పురమాయించిందని 
పద్యం రాయలేను నేను 

లెనిన్‌ నా కనుపాప 


క్షే కవితా ప్రస్థానం (కవితలు) 


క్షుద్ర కావ్యంతో అవమానిస్తానా? 
హృదక్తం ఉప్పొంగిరాస్తున్నాను. 
అంతరాత్మ శాసనాన్ని 
అంగీకరిస్తున్నాను. 

ఇది నా విధి. 

ఈ నా ధర్మం నిర్వహిస్తున్నాను. 
అ 9 69 


మాస్కో సమస్తం ! 

గడ్డ కట్టిన రాత్రి 

గజ గజ వణికింది. 

గజ్జె కట్టిన ధాత్రి 

గణ గణ మోగింది 

కారు హారన్ల మత 
విద్యుద్దీపాల కూత 
విద్యుద్దీపాల రాత్రి 

వెలుతురు జాగరం చేస్తోంది 
ఎక్కడనుంచి వచ్చాడు? 
ఎవరాయన? 

ఏం చేశాడు? 

ఏమిటి జనసమ్మర్దం? 

ఎవరి కింత మర్యాద? 
జ్ఞాపకాల ఖజానాలోంచి 
ఒక్కొక్క మాటనే తీస్తున్నాను 
గొంతుక మాత్రం పెగలదు. 
నోటిదాకా వచ్చిన 

మాటల దిగజారుతున్నాయి. 
స్తంభించిన శబ్ద ప్రపంచం 
మాటల ఫ్యాక్టరీ పని చెయ్యదు. 
అతణ్జి స్పష్టంగా వర్ణించడానికి 
ఆగపడవేం మాటలు? 

వారాని కేడురోజులు మనకి 
రోజు కిరవైనాలుగు గంటలు 
వాడుకో, మానుకో అంతే ! 
అంతే జీవితం ! 

హఠాత్తుగా వస్తుంది మృత్యువు 
అడక్కుండా తీసుకుపోతుంది. 
గడియారాన్ని బద్దలు చేసుకొని 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


కాలం ప్రవహిస్తే 

పంచాంగాల ఆవరణ దాటి 
కాలం పరుగెత్తితే 

“అహో, అదోశకం” అంటాం : 


“కీహో |! అదోయుగం” అంటాం 
రాత్రిపడగానే నిద్రిస్తాం 

పగ లేవో పనులు 

నలుపుని తెలుపు చేస్తాం 
సోమరితనాన్ని సమర్థిస్తాం 

కాని ఒకానొకనాడు మనకోసం 
చరిత్రగమనాన్ని శాసిస్తే 
“వాడుగో ఒక ప్రవక్త” అంటాం 
“చూడరా ఒక ప్రతిభాశాలి” అంటాం. 
మనం పెద్ద పరుగులకి పోము 
పిలవనిదే కదలం 

పెళ్ళాలని ప్రేమిస్తాం 

స్తబ్బుగా జీవిస్తాం 

శరీరం ఆత్మా ఒక్క లయకు 
స్పందించే మహానుభావుడు వస్తే 
“క్షత్రవర్చస్వి” అంటాం , 

“దైవ ప్రసాది” అంటాం, 
“వాడెపో మగవా” డంటాం ! 
“వాడుకో మొనగా” డంటాం 
అదీ మామూలు పద్ధతి, 

తెలివీ కాదు మూర్ధం కాదు 
అర్ధం లేని మాటలు 

మంచులా కరిగిపోమే మాటలు 
ఈ నిర్జీవపు గుడ్లలోంచి 
భావాలను పొదగలేము 
మాములు ఊహలతో 
మహత్వాన్ని కొలవలేము, 
చేతులూ మెదడూ చాలవు 
అతణ్ని తెలుసుకోవడానికి 

ఈ కొలతలతోనా లెనిన్‌ 
ఎవరని నిర్ణయించేది ! 


మూలం : వి. మయకోవ్‌స్సీ 
- సోవియట్‌ భూమి 1969 


క్షే74 కవితా ప్రస్థానం (కవితలు) 


సామ్యవాది మానిఫెస్టో 


ఉగాది కవి సమ్మేళన 
శుభోదయావనరాన 
సౌమ్యనామ వర్షానికి 
స్వాగతమగు సమయాన 


భావి జాడ చూడ నిచ్చు 
దూరదర్శినీ యంత్రం 
పట్టుకు వద్దామంటే 
బజారులో దొరకలేదు. 


కవులను 'ద్రష్టలుగా జమ 
కట్టు రివాజుంది కనుక 
కళ్ళుమూసుకుంటే ఏం 
కనిపించిందో చెబుతా 


గాఢ తిమిర మధ్యంలో 
కాంతుల రాకడ చూశా 
మానవేతి హసంలో 
మలుపుల పోకడ చూశా 


అయినా ముంజేతి కంక 
ణాని కద్ద మెందుకులే 

జరుగబోవు సంఘటనల 
ఛాయలు ప్రసరించునులే 


పగలు వెనుక చీకటులూ 
రేయి గడిచి వెల్తురులూ 
వస్తాయనడానికి జ్యో 
తిష్ములతో పనే లేదు 


చనిపోయే వాళ్ళంతా 
చస్తూనే ఉంటూంటే 

జనియించే వాళ్ళంతా 
వస్తూనే ఉంటారు. 


హఠాత్తుగా గ్రహమేదో 
అవనీస్థలిలో ఢీకొని 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


ప్రళయం వచ్చేస్తుందని 
భయ పెట్టను జడవకండి 


శాస్రజ్ఞానం మధ్యను 
చాదస్తం నిండవచ్చు 
మూడుకాళ్ళ కుందేళ్ళకు 
మూఢ భక్తులుండవచ్చు 


భూలోకపు సరిహద్దులు 
కుంచించుకు పోతూంటే 
అంతర్గహ యాత్రలకై 
అహమహమిక పెరుగుతోంది. 


త్వరలోనే చంద్రునిపై 
నరుడు చరణమూను దినం 
ఈ యేడే వస్తుందని 
ఎవరైనా చెప్పవచ్చు. 


మానవ స్వభావంలో 
మాలిన్య మదేమొ కాని 
తలలైతే తారలలో 
పొరలడమో బురదలోన 


మానవులంతా ఒకటని 
మనిషి గ్రహించే సుదినం 
ఇంతట్లో వచ్చే సూ 

చన లేవి కానరావు 


అందుచేత ఐకమత్య 
మంటూ ఫఘోపిస్తే ఇది 
కేవలమూ కంఠశోష 
మూకాంధక బధిర ఘోష 


ఇతరేతర దేశాల్లో 
సతమతాల సంగతేం? 
భారత నాటక రంగ 
ప్రదర్శనలు చూదామా 
రాష్ట్రాల్లో రాజకీయ 


క్షే75్‌ కవితా ప్రస్థానం (కవితలు) 


మర్కటాల కర్మటాల 
సర్కస్‌ ఫీట్లూ, పందెపు 
కుక్కుటాల పోట్లాటలు 


భాషలవారీ సేనలు 
'ప్రజారక్ష కొరకేనట 
శివాల సేనలు చేసే 
సవాలు సుస్పష్టంకద 


విచిత్రమేమంటే మన 
విశాలాంధ్ర గృహమందే 
వేరు వేరు వంట గదులు 
కోరి పోరు ధోరణులు 


తిరుగుబాటు పేరిట ది 
మ్మరులు చేయు హంగామా 
చీలిక వాదుల సంఘపు 
సెక్రటరీ చిరునామా 


అసలు సమస్యల జోలికి 
ససేమిరా పోనివాళ్ళు 
స్వప్రయోజనాలకు భే 
'షైన రంగు పులుముతారు 


ఆధునిక సమాజానికి 
ఆర్థికమే కీలకమని 
తెలిసికొనీ తెలియనట్లు 
తిరిగేస్తే ఫలమేమిటి? 


చూశావా గాంధీజీ 
దేశం ఈ దేశంనీ 
దేశం ఎటు పోతుందో 
చూశావా చూశావా 


నేతృత్వ దరిద్రమైన 
నీ జాతిని చూశావా 
దేశం ఏమవుతోందో 
చూశావా బాపూజీ 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఇది నీశత జన్మదినోత్సవ 
వత్సర మవుట వల్ల 
కాస్త ప్రస్తుతానికి అ 
ప్రస్తుతమై వినబడ్డా 


వినిపిస్తా నీ వొసగిన 
సామరస్య సందేశం 
సకల భారతీయ జనత 
ఒకటే అని ప్రకటిస్తా 
- ట్రగతి, వారవత్రికు 28-3-2969 


జన్మదినోత్సవం 


అమ్మకి చాలా సుస్తీగా ఉందంటే 
రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చాను 
చ ఛ, దొంగ టెలిగ్రాం 
అమ్మ బాగానే ఉంది 
అయినా ఈ పత్రికల్ని నమ్మకూడదు 
గోరంతల్ని కొండంతలు చేస్తాయి 
ఒక్కొక్కప్పుడు కొండల్నే 
గోలకొండల్నే దాచేస్తాయి 
ఏదో బందుగిందూ అంటున్నారట 
అన్ని దుకాణాలకీ ఆఫీసులకూ 
'సెలవైతే అదే మా బందు విజయం అంటారేమో 
గాలికిపోయే పేలపిండిని కృష్ణార్ణణం అన్నట్లు 
ఏమైనా కొంతమందికి వేడుకలన్నీ చెడగొట్టడమే వేడుక 
దీపావళి పండుగ జరపకూడదని ఒకడు 
హిందూదేశంలో క్రిస్మస్‌ పండుగ లేమిటని ఇంకొకడూ 
అభోజనాలు సాగించవచ్చు 
(అప్పుడప్పుడూ ఇడ్లీలు మాత్రం సేవిస్తూ) 
విడిపోవడం అంటే చెడిపోవడం అని 
వీళ్ళకెలా నచ్చచెప్పడం 
చించడం సులభమే కాని అతికించడమే కష్టం 
నిర్మూలనం కంటే నిర్మాణమే నయం 
అలనాడు దేశాన్ని మూడుముక్కలు చేస్తూంటే 
చూస్తూ ఊరుకున్నాడు గాంధీజీ 
కొయ్యనీ, శస్తవైద్యం చెయ్యనీ అని సలహా 
యిచ్చాడు వియ్యంకుడు 


76 కవితా ప్రస్థానం (కవితలు) 


ఈనాడు అదే మాటంటున్నారు ఆచార్యులు వారి శిష్యులు 
“ఆంధ్రులకే ఆంధ్ర” అనే నినాదం అందంగానే ఉండొచ్చు 
నెత్తురు పీల్చే చక్రవడ్డీ వ్యాపారస్తుల్ని తరమగలిగితే 
ఉ!హు!ఆ సంగతి మాత్రం అడగొద్దంటారు 
ఈ స్వేచ్చా వ్యాపార ప్రవక్తలు 
డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటున్నారు వీళ్లు 
అక్కడే పొరబడుతున్నారు 
డబ్బు సంచుల్లో అమ్మని కొనలేరు 
అభిమానాన్ని కొనలేరు 
ఆత్మల్ని అసలే కొనలేరు 
పాపం అమాయకుడు తెలుగువాడు 
మద్రాసునుంచి పొమ్మంటే కర్నూలుకి వెళ్ళాడు 
కర్నూలు కాదనుకుని హైద్రాబాదు కొచ్చాడు 
ఇక్కణ్ణుంచి పొమ్మనడం ఏ భాషలోనూ సాధ్యంకాదు 
రండి, ఒకసారి మద్రాసుకొచ్చి చూడండి 
అక్కడ అరవ్వాడి బావుటా దేదీప్యమానంగా ఎగురుతోంది 
ఇక్కడ తెలుగువాడు ఎన్ని జెండాలైనా 
పట్టుకుని ఊరేగగలడు 
(బహుశా పావలానుంచి పదేసి రూపాయల్డాకా రేటు 
పలుకుతోందనుకుంటాను) 
ఎక్కడెక్కడున్న అరవ్వాళ్ళూ ఆ మధ్య మద్రాసులో ప్రపంచ 
తమిళ మహాసభ చేసుకున్నారు 
వచ్చే ఎన్నికల్లోగా అన్ని తమిళ గ్రామాలకి విద్యుచ్చక్తి 
సరఫరా చేస్తానంటున్నాడు అక్కడ ముఖ్యమంత్రి 
ఇక్కడ మన ఆంధ్రరాష్ట్రం అంధేరా రాష్ట్రంగా ఉంది 
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 
మద్రాసును తమిళ మహానగరం చేశారు 
అక్కడ పరిపాలకులు 
ఇక్కడ తెలుగు భాషకు ఏమాత్రం హోదా ఉందని 
అడుగుతున్నాను 
మిస్టర్‌! కెన్‌ యూ స్పీక్‌ ఇంగ్లీష్‌? ఓ యస్‌. ఓ యస్‌. 
హిందీలో మాలుమ్‌ హైజీ? జీ హాంజీ హాం 
పార్లేవూ ఫ్రొన్సెయ్‌. మొస్యూర్‌ ఊయీ, ఊయీ 
గుంటూరు తెలుగు మాట్లాడితే గుడ్‌బై గుడ్‌బై 
జెండాల సంగతి వచ్చింది కాబట్టి చెబుతున్నాను 
నాకు కావలసింది మానవుడి జెండా 
చంద్రుడి మీద అమెరికన్లు తమ జాతీయ 
పతాకాన్ని ప్రతిష్టించారు 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


క్షే77 


గాని ఐరాస జెండాని పాతితే ఎంత బాగుండును 
ఒక్కొక్క దేశం జెండాకి ఒక్కొక్క అర్ధం 
చుక్కల చారల అమెరికన్‌ జెండాకి అర్ధం 

ఏమిటో తెలుసా? 
చుక్కలు - వడ్డీ 
సుత్తీ, కొడవలీ అర్ధం చెప్పనా? 
సుత్తి సూర్యుడూ 
కొడవలి చంద్రుడూ 
ఫెంచి త్రివర్ణ పతాకం 
లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీలకి ప్రతీక 
అలాగే మన మువ్వన్నె జెండా మీద 
అజ్ఞానం, అనారోగ్యం, నిరుద్యోగం అనే 

అక్షరాలు కనబడతాయి నాకు 

తెలంగాణ జెండామీద ద్వేషం లేదు నాకు 
అది అఖిలాంధ్ర పతాకం అయితే మరీ ఆనందిస్తాను 
అది ఐరాసలో ఎగిరితే దానికి సగర్వంగా 

శాల్యూట్‌ చేస్తాను 
ఐరాస దాకా ఎందుకు 
అంతమంది తెలుగువాళ్ళం 
ఐకమత్యంగా ఉంటే 
యావద్భారతంలోనూ రాణించగలం 
పిండికేతిగాళ్ళ తోలుబొమ్మలాటలు కట్టించగలం 
కామరాజకీయాలకు విడాకు లిప్పించగలం 
ఏకీడూ వాటిల్లకుండా 
దేశాన్ని కాపాడుకోగలం 

- 2969 అక్టోబర్‌ 


సదసతృంశయం 
(విఘటిత) పరాస్త సందేహం 
నాస్తిక సందేశం (నిరీశ్వర) 


చాలాకాలం కిందట 
“సదసత్సంశయ” మంటూ 
కావ్యఖండ మొకటి రాసి 
కంప్లీషన్‌ చెయ్యలేదు 


ఉన్నాడా లేడా అను 
కున్నప్పుడు అనుమానం 


కవితా ప్రస్థానం (కవితలు) 


లేనేలేడను నిశ్చయ 
మైనందున ఆగెరచన 


అదికాదని ఇది కాదని 
కిందా మీదయి పోతూ 
తికమకపడ్డా చివరికి 
తీరింది సందేహం 


ఉన్నాడని చెప్పడాని 
కే బుజువూ లేనట్టే 
లేడనడం కూడా ఒక 


స్ట్రాంగ్లీ - హెల్డ్‌ విశ్వాసం 


సాక్ష్యాలూ సత్యాలూ 
(సాక్ష్యాలని సత్యాలని) 
ఎన్నయినా దొరుకుతాయి 
నమ్మదలచుకున్నదాన్ని 
నమ్మడమే కనుమూసుకు 


(బుజువు లేని దాన్నేదీ 
సైన్సు పరిగణించబోదు 
ఆస్తికు లారాధించే 
వన్నీ అపనమ్మకాలు) 


దేవుడిపేరిట జరిగే 
మోసాలకు లెక్కలేదు 
దానికి బాధ్యత మాత్రం 
దేవుడిదని చెప్పరాదు 


“దేవుడు లేడంటూనే 

నీ చుట్టూ కనిపించే 

ఈ విశ్వం మాటేమటి?” 
అని నన్నాకడడిగినాడు 
(లాటరీలలో విజయం 
శాన్నాళ్ళకి సంతానం 
గత జన్మల జ్ఞాపకాలు 
ఒకటేమిటి కోకొల్లలు) 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


దానికి నా జవాబు 
“దృశ్యమానమైన విశ్వ 
మంతా ఒక మాయ కనుక 
దేవుడు కూడా హుళక్కి” 


అజ్ఞానపు చీకటిలో 
ఆటలాడు పిశాచాలు 
హేతువాద కాంతిని తగిలి 
కరిగిపోయి కనిపించవు 


సృష్టినే నిరాకరించు 
మిథ్యావాదం చొప్పున 
సృష్టికర్త కూడా లే 
డనవచ్చును కద చప్పున 


బ్రహ్మనిజం జగం మిధ్య 
అనే మాట కాదంటా 
సృష్టి వుంది కర్తలేడు 
దీనికెదురు లేదంటా 


వెనకటికొక కవి రాసిన 
వింతపుస్తకం చూశా 
భగవంతుని మీద లక్ష 
పద్యాల బృహత్మావ్యం 


పైగా ఇంగ్లీషు భాష 

సలక్షణంగా వ్యాకర 

ణలక్షితంగా సాగిన 

విలక్షణ విళశిష్టరచన 

(06 15 1015 2౧౮ 0౦౮ 15 (౧౬1 
(306 15 ౪/%)/ 206 ౦౮ 19 ౪౧౬1 
(06 15 ౧౧1౧౮5 &౧6 ౦౮ 15 ౧1౦5 
(06 15 19 ఇ౧6 0౦౮ 15 ౪/25 
సరీగా ఇలాగే అని 

చెప్పలేను గాని ఇంచు 
మించుగా ఇదే ధోరణి 
ఇంతకన్న వెర్రియేది? 


1178 కవితా ప్రస్థానం (కవితలు) 


చెరిషిస్తా వాస్తవాన్ని 
నిరసిస్తా క్రైస్తవాన్ని 
వలదుపనిషత్తు మత్తు 
చాల్లే ఇస్లాము సాము 


అధాతో (అదేదో) బ్ర 
హ్మా జిజ్ఞాస ఎవరికెరుక 
ప్రశ్నిస్తే పచ్చి తురక 
కాకుంటే గడ్డిపరక 


ఈ రాసిన దాని కర్ధ 
మేమంటే చెప్పలేను 
గజిబిజిలో అగాధాలు 
కలవను కోవచ్చు కదా! 


ఉన్నాడని అంటే భ్రమ 
లెన్నయినా దింపవచ్చు 
బంగాళా ఖాతమంత 
గంగాళం నింపవచ్చు 


ఇంటలెక్టు నవలనెట్టి 
ఏదీ ఎనలైజించక 
సెంటిమెంటలైజించడ 
మంటే నా కొళ్ళు మంట 


సృష్టాదిని చర్చిస్తూ 
“అన్నిటికన్నా ముందుగ 
ఆకాశం పుట్టిందా 

భూమి ముందు పుట్టిందా?” 


అని ప్రశ్నించెను మనవా 
శృయ్యను వీరేశమున్ను 
అది “కన్యాశుల్కం” లో 
నిది సారాకొట్టు సీను 
సారా కొట్టిన మీదట 
వారిద్దరి వాదంలో 
తేలేదేదీ లేదని 

తెలిసిందే ఇరువురికీ 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


తాగిన మైకంలోనే 
తాత్విక చింతనలు హెచ్చు 
కూనీ చేసే ధైర్యం 
కూడా ఆ స్థితిలోనే 


“మానవశక్తిని మించిన 
మరేదో మహత్తు నేను 
చూశా”నని నువ్వంటే 

సుతరామూ ఒప్పుకోను 


దేవుజ్ణెగసన దోసే 

బోలెడంత సాహిత్యం 
ఈ సరికే పడివున్నది 
గుట్టలుగా పుట్టలుగా 


దేవుడి మహిమలు పాడే 
భక్తి భరిత సంగీతం 
మతవిషయక శిల్ప రచన 
మరో కొన్ని కోట్ల రెట్లు 


ఇవన్నీ నిరాకరించి 

యే కొత్తది చెప్పడాని 
కుందని ఆలోచిస్తే 

అదే నవీన మానవ కథ 
ఆర్బు చేయరాదకాండ 
తాండవం సమాజ జీవి 
తాని కెడం కాకూడదు 
పలాయనం పనికిరాదు 


ఆ మధ్యను చదివానొక 
ఫెంచి జోకు, దేవునితో 
మానవుడత్యంత భక్తి 
సాగించిన సంభాషణ 


ఆసుపత్రి ఒక నరకం 
హైకోర్టు మరో నరకం 
కూడు గూడు గుడ్డలేని 
పేదబ్రతుకులే నరకం 


క్షే79 కవితా ప్రస్థానం (కవితలు) 


ఇలాంటిదే ఇంకొక కథ 
(ఎందరికో తెలిసిందే) 
ప్రార్ధనతో పావురాయి 
ప్రాణం దక్కిన వైనం 


ఇంతకన్న కొంత నయం 
భర్తృహరి సుభాషితాన 
ఎక్కటి దైవం గురించి 
చక్కగ చెప్పినవైనం 


ఈ యిరవయ్యో శతాబ్ది 
ఎన్నో వింతలు తెచ్చెను 
ఇదివరకెవరెరుగనంత 
జీవితవేగం హెచ్చెను 


చంద్రమండలం మానవ 
చరణాక్రాంతం అయింది 
తిరుగులేనివని తలచిన 

నమ్మకాలు గతమాయెను 
(టెస్టు ట్యూబులో ప్రాణం 
పుట్టి పెరుగుతూ వుంది) 


జనన మరణ రహస్యాలు 
సైన్సు విడమరుస్తున్నది 
చిరకాలపు గట్టినమ్మ 
కాలను ్రశ్చిస్తున్నది 


మానవ మేధ స్సంపద 
అజేయమై పెరుగుతోంది 
నవజీవన జయ పతాక 
నభస్సీమ నెగురుతోంది 
రచనా కాలం 


అభిరుచి భేదాలు 


గుర్రం ఒంటెవేపు చూపు సారించి 
అరిచింది 
భీ! సంకర జాతికి 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


చెందిన గుర్రం' అని 

ఒంటె 

(తాను మాత్రం తక్కువ తిన్నదా) 
అన్నది కదా 

“నువ్వు గుర్రానివి కావు 
చిన్నసైజు ఒంటెవి 

అంతే అనుకో అని 

అసలు సంగతి 

ఆ దేవునికే తెలుసు 


విశాల నక్షత్ర వీథుల్లో 
ఆ విశ్వప్రభువుకి 
రెండూ రెండు విభిన్న జాతులకి 
చెందిన మృగాలని తెలుసు! 
మూలం : మయకొవ్‌స్కీ 
(ప్రచురణ : ఖద్దస్ఫృష్టి, విరసం ప్రచురణ 


పని విలువ 


కష్టాలు మరచువేళ 
వస్తాయి జ్ఞాపకాలు 
గర్మాగరం కర్మాల 
యాల పరిమళాలు 
ఆషాఢ మేఘమాల 
నాగేటి మేటి చాలు 
రోదించు గూడ్సు రైలు 


వస్తాయి జ్ఞాపకాలు 
వాసంత సుప్రభాత 
రమణీయ కాంతి బోలు 
ప్రియ నేత్ర సుస్మితాలు 


2 2953-1969 ప్పని వేళ నేను దాల్చు 


చెడ్డీల గరగరాలు 
పని చేసి చేసి చేసి 
గరుకైన చేతివేళ్ళు 
చెమరించినట్లు తోచి 
చమురోడు పరికరాలు 


180 కవితా ప్రస్థానం (కవితలు) 


పని చేతలో హుషారు 
పదిమంది పొగడుతారు 
పనివల్ల భావి వెలుగు 
పనిచేత ఖ్యాతి కలుగు 
శ్రమలోన కలదు క్షేమం 
(శమ తెచ్చు మనకు విజయం 
వారం దినాలు సెలవు 
భరియించరాని బరువు 


పసివాడిపోవు బ్రదుకు 
ఎడతెగని పనికి నీవు 
అలవాటు పడిని నాడు 
పనిలేక పోవుటన్న 
ప్రియసుతుల హితులకన్న 
ప్రియకాంత కన్న దూర 
మయినట్లు తోచు నీకు 
సుఖనిద్రయైన రాదు 


ఆ రోజు పని ముగించి 
నీ యింటి కనుగమించి 
బంగారు కలలు కాంచి 
నిష్కల్మషాంత రంగ 
సంతోష సుధలు పొంగ 
లోకాన్ని తేరి చూడు 


అనుభూతమైన స్వేచ్చ 
ఇనుమిక్కిలిగ స్ఫురించు 
తనువెల్ల తాకిస్వచ్భ 
పవనాలు తురగలించు 
తిను భోజనమ్ము కూడ 
సరికొత్త రుచి వహించు 
(మియించి గెలుచుకొన్న 
సకలార్థములు జగాన 
విలువందు చాల మిన్న 


దండుగవును సుమ్ము 
ధర్మాన్న భోజనమ్ము 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


మనలేవు పనులు మాని 
ఆటాడి బ్రదుకలేవు 


పనిలేని బ్రదుకు బీడు 

పని యిచ్చు మనకు కూడు 
నివసించదగిన వీడు 
ధరియించు దుస్తులెల్ల 


నరజాతి పనులవల్ల 
సుఖశాంతి అనుభవించు 
పని జీవితామృతమ్ము 
పనిచీల్చు సందియమ్ము 
(శ్రమియించి దిన దినము 
జీవించవలె మనము 
రవ్యన్‌ మూలం : ద్ధిత్రీవావలియోవ్‌ 
- సోవియట్‌ భూమి 


లెనిన్‌ 


ఇదే అదను లెనిన్‌ కథను 
రచించెదను నేను, 

లెనిన్‌ బ్రదుకు జనం కొరకు 
ధ్వనించెదను నేడు. 
మనోవేదన నాలోన 
నశించెనని కాదు, 
విశాలమగు విషాద గుహ 
వసించితిని నేడు. 

లెనిన్‌ కథాక్రమం సదా 
జపించితిని నేను 
విషాదాశ్రు తుషారాల 
నిషా నాకు లేదు. 

లెనిన్‌ నేడు లేడూ? చూడు 
జనంలో ఉన్నాడు, 

లెనిన్‌ మన పరాక్రమం 
కామ్రేడ్‌ లెనిన్‌ ఆయుధం 
మన ఆసరా, మన జ్ఞానం. 


ప్రజలు నౌకలు 
పొడినేల అడ్డంకాదు. 


1181 కవితా ప్రస్థానం (కవితలు) 


ఇప్పుడులో జీవిస్తూ మనం 

ఈ నౌకను పట్టిన తుప్పును విదిలించి 

పడవ చెక్కలకి అంటుకున్న 

సున్నపు గుల్లలు డుల్లించి 

తుప్పు వదలించి 

తుపానులను జయించి 

సూర్య కాంతికి సమీపంగా 

దించి లంగరు, 

నౌకా యాన ప్రయానం 

పెరిగిన గడ్డాల నాచు 

సముద్రపు చెత్త 

పరిహరించి పరిశుభ్రంగా స్నానం చేద్దాం. 

లెనిన్‌లో స్నానం చేసి 

పునీతుణ్ణవుతున్నాను; 

విప్లవ సముద్రంలో 

ఇంకా ఇంకా దూరానికి 

ఈ పడవ నడుపుతున్నాను. 

అయినా ఏం కవిత్వం ఇది? 

అమాయిక బాలుడు కావ్యం అంటే 
భయపడినట్టు 

భయపడుతున్నాను ఈ అక్షరాలు 


లిఖించడానికి. 


కిరీటధారి లెనిన్‌ 

అతనికి సముచితమైన దేనా 

ఈ నా కవిత్వం? 

లెనిన్‌కి తగ్గ 

కవిత్వం ధ్వనించాలంటే 
అనంతాకాశాన్ని చుంబించే 

అతని కిరీటాన్ని తాకాలంటే 

ఈ నా శక్షిలేని వాక్కులు 

ఆ మానవుణ్ణి అర్దం చేసుకోవద్దూ? 
ప్రదీప్త విశాల లలాటానికి నా మాటలు 
అడ్డుపడే తెరలు కాకూడదు. 
అధికార లాంఛనాలంటే 

అసహ్యం నాకు; 

ప్రభుత్వం పురమాయించిందని 
పద్యం రాయలేను నేను! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


సమాధీ, సర్మారుత్సవాలూ 
నియమాలూ, ఇచ్చకాలూ 

లెనిన్‌ నిరాడంబరతను కప్పి పుచ్చుతాయని 

నాభయం 

లెనిన్‌ నా కనుపాప! 

క్షుద్ర కావ్యంతో అవమానిస్తానా? 

హృద్రక్తం ఉప్పొంగి రాస్తున్నాను, 

అంతరాత్మ శాసనాన్ని 

అంగీకరిస్తున్నాను 

ఇదినా విధి 

ఈ నా ధర్మం నిర్వహిస్తున్నాను. 

66 

మాస్కో సమస్తం 

గడ్డకట్టిన ధాత్రి 

గజ గజ వణికింది. 

గజ్జె కట్టిన రాత్రి 

గణ గణ (మోగింది. 

కారు హారన్ల మత 

విద్యుద్దీపాల రాత్రి 

విద్యుద్దీపాల కూత 

వెలుతురు జాగరం చేస్తోంది. 

ఎక్కడ నుంచి వచ్చాడు 

ఎవరాయన? ఏం చేశాడు 

ఏమిటీ జన సమ్మర్దం 

ఎవరికింత మర్యాద? 

జ్ఞాపకాల ఖజానాలోంచి 

ఒక్కొక్క మాటనే తీస్తున్నాను, 

గొంతుక మాత్రం పెగలదు 

నోటిదాకా వచ్చిన మాటలు 

దిగ జారుతున్నాయి, 

స్తంభించిన శబ్ద ప్రపంచం 

మాటల ఫాక్టరీ పనిచెయ్యదు 

అతణ్జి స్పష్టంగా వర్ణించడానికి 

ఆగపడవేం మాటలు? 

వారానికేడు రోజులు మనకి 

రోజు కిరవై నాలుగు గంటలు 

వాడుకో, మానుకో అంతే! 


182 కవితా ప్రస్థానం (కవితలు) 


అంతే జీవితం 

హఠాత్తుగా వస్తుంది మృత్యువు 
అడక్కుండా తీసుకుపోతుంది. 
గడియారాన్ని బద్దలు చేసుకుని 
కాలం ప్రవహిస్తే 

పంచాంగాల ఆవరణ దాటి 
కాలం పరుగెత్తితే 

“ఆహో! అదో శకం” అంటాం; 
“ఒహో! అదో యుగం” అంటాం. 
రాత్రి పడగానే నిద్రిస్తాం, 
పగలేవో పనులు 

నలుపుని తెలుపు చేస్తాం. 
సోమరితనాన్ని సమర్ధిస్తాం 

కాని ఒకానొకడు మనకోసం 
చరిత్ర గమనాన్ని శాసిస్తే 
“వాడుగో ఒక ప్రవక్త” అంటాం; 


“చూడరా ఒక ప్రతిభాశాలి” అంటాం. 


మనం పెద్ద పరుగులకి పోము 
పిలవనిదే కదలం 

పెళ్ళాలని ప్రేమిస్తాం 

స్తబ్బుగా జీవిస్తాం. 

శరీరం ఆత్మా ఒక్క లయకు 
స్పందించే మహానుభావుడు వస్తే 
“క్షత వర్చస్వి” అంటాం; 

“దైవ ప్రసాది” అంటాం; 
“వాదెపో మగవా” డంటాం; 
“వాడుగో మొనగా” డంటాం! 
అదీ మామూలు పద్ధతి 

తెలివీ కాదు మూర్ధం కాదు 
అర్ధం లేని మాటలు 

మంచులా కరిగిపోయే మాటలు. 
ఈ నిర్జీవపు గుడ్లలోంచి 
భావాలను పొదగలేము. 
మామూలు ఊహలతో 
మహత్యాన్ని కొలవలేము 
చేతులూ మెదడూ చాలవు 
అతణ్జి తెలుసుకోవడానికి 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఈ కొలతలతోనా లెనిన్‌ 

ఎవరని నిర్ణయించేది? 

ఏం? 

అందరి కళ్ళు ముందరే 

ఆ యుగం ప్రవేశించింది, 

తలుపుల దడదడలు లేకుండా 

తీగల గలగలలు లేకుండా, 

జనం లెనిన్‌ చుట్టూ మూగి 
“ద్రేవుడిదయ వల్ల ఈయన మన నాయకుడు” అంటే 
ఆయన నొక రాజనీ దేవుణ్జీ చేస్తే 
ఆగ్రహంతో నేను 

ఒళ్ళు మరిచిపోతాను 

ఊరేగింపు ముందుర 

ఒక్కత్ణే నిలిచి 

శవపేటిక చుట్టూ మూగిన 

జన సమూహాన్ని ఎదిరిస్తాను. 

చెవులు బద్దలయ్యే లాగ 

శాపాలు కురిపిస్తాను, 

నన్ను బలవంతంగా ఊరుకోబెట్టే లోపుగా 
ఆకాశం దాకా తిట్లను విసురుతాను, 
క్రైమిన్‌మీద “నశించు” “నశించు” అని 
బాంబుల దాడి చేస్తాను. 

శవపేటిక పక్కని 

జెర్‌జీన్‌ స్కీ అడుగులు దృఢంగా పడుతున్నాయి., 
“చెకా” కూడా ఇవాళ 

సెలవు తీసుకుంది. 

శత లక్షల నేత్రాల నుండి 

ఆ(శ్రువులు ఉప్పొంగుతున్నాయి, 
ఎర్రబడ్డ చెక్కిళ్ళ మీద 

హిమాడ్రువులు గడ్డ కడుతున్నాయి, 
లాంఛనపు కన్నీళ్ళకు 

అలవాటు పడ్డాడు దేవుడు. 

నేడో నిజమైన విషాదం మన 
హృదయాలను బద్దలు కొడుతోంది. 

ఈ మనుష్యుల భూమి మీద నివసించిన 
మానవులందరిలో మానవత్వం 
మూర్తీభవించిన మహానుభావుణ్ణి 


183 కవితా ప్రస్థానం (కవితలు) 


నేడు ఖననం చేస్తున్నాము. 

భూమికి చెందిన వాడే 

కాని తమ గాదెల్లో ముక్కులు దాచుకునే 
వాళ్ళ వంటి వాడు కాడు. 

అమాంతంగా భూగోళాన్నంతటినీ 

తన సందిట్లోకి తీసుకున్నాడు, 

కాలం వెనుక దాగున్న 

రహస్యాన్ని కనుక్కున్నాడు. 

ఏం? 

నీలాంటి 

నాలాంటి వాడే అతను 

కాని అతని నుదుటి వెనుక 

మనకందని పెద్ద భావాలు తిరుగుతాయి, 
అతని కళ్ళల్లో పెదవుల్లో 

అవహేళన మెదలుతుంది. 

కాని మన వీపుల మీద 

రథం తోలుకుంటూ పోయే 
నిరంకుశుడు కాడతను 

నేస్తాల కోసం సున్నితమైన 

(ప్రేమ ఇస్తాడు, 

శత్రువులకు కఠోర లోహఖడ్గం! 

మన లాగే అతడూ 

అపజయాలూ నిరాశలూ ఎదుర్కొన్నాడు, 
అనారోగ్యంతో పోరాడాడు. 
ఉదాహరణకు 

బిల్లియర్డ్స్‌తో నా కళ్ళకి శ్రమ పెడతాను, 
అతని ఆట 

నాయకుల కుపయోగించేది 

చదరంగం! 

చదరంగం నుండి సజీవ శత్రువుల మీదకు దూకి 
నిన్నటి మూగ పాపులను 

వర్గ సమరంలోకి నడిపించి 

కార్మిక జన నియంతృత్వాన్ని 
స్థాపించాడు 

కారాగృహాలతో నిండిన రాజధానిని కోటలమీద 
అతనికీ నాకూ ఒకే రకానివే 

ఆదర్శాలు నచ్చుతాయి. 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


కాని ఎన్నడూ 

అతని దగ్గర్లోకి వెళ్ళని నేను 

అతని ఒక్క చిన్న నిశ్వాసానికి 

నా ప్రాణాన్నే ఇచ్చేస్తాను. 

ఏం? నేనే అన్న మాటేమిటి? 
ఇంతకూ ఎవణ్ణి నేను? 
అరవఖ్ఞర్లేదాయన 

ఒక్కసారి పెదవి కదిలిస్తే చాలు, 
మీలో ఎవరు మాత్రం 

మీ గ్రామం నుంచి 

మీ గనిలోంచి 

మీ శరీర చర్మం లోంచి 

ముందుక దూసుకు రారు? 

ట్రాం పట్టాలను తప్పించుకుంటూ 
దుఃఖాన్నే తాగిన వాడిలాగ 
తూలుతూ ఊపిరి బిగబడతాను, 
కాని నేను చనిపోతే, 

ఆ మహా మృత్యువు కోసం శోకిస్తూ 
నా చిన్న చావు కెవడు 

కన్నీరు విడుస్తాడు? 

జెండాలతోను జెండాలు లేకుండాను 
జనాలు నడుస్తున్నారు 

రష్యాలో అందరూ మళ్ళీ 

అదిమ కాలపు సంచార జీవు లైనట్లు 
“స్తంభాల హాలు” వణకుతోంది 
ఏమిటి కారణం? ఏం? 
ఎందుకోసం? 

టెలిగ్రాఫు గొంతుక రాసుకుపోయింది 
అంత్య క్రియల మృదంగం చప్పుళ్ళకి! 
జెండాల ఎర్రని కనురెప్పల నించి 
కన్నీటి మంచు పడుతోంది. 

ఎక్కడ నుంచి వచ్చాడు? 
ఎవరాయన? 

ఏం చేశాడు 

మానవులందరి కన్నా మానవత్వం ఉన్న 
ఈ మనిషి, 

66 


184 కవితా ప్రస్థానం (కవితలు) 


ఉల్యానొవ్‌ అనే ఒక వ్యక్తి జీవితం 
హ్రస్వ జీవితం 

అందరి బ్రదుకుల్లాగే అది 

మన కళ్ళ ముందు గడచి పోవడం చూశాం. 
కాని కామ్రేడ్‌ లెనిన్‌ జీవితం 

సుదీర్హ జీవితం 

ఈ జీవిత చరిత్రను అనేక పర్యాయాలు 
రాయవలసిందే వర్ణించవలసిదే. 

చాలా చాలా కాలం క్రిందట 

సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం 
చరిత్రలో మొట్టమొదటి సారిగా 

లెనిన్‌ గురించిన వార్త వినబడింది. 
వినబడుతోందా గుఫ్‌ గుఫ్‌ జఫ్‌ జఫ్‌ 
కాలం సీలల్ని చీల్చుకు వస్తున్న 
స్లీవెన్‌సన్‌ తాత స్టీం యంత్రం గొంతుక 
బ్రాంలీల గూజన్‌ల నోముల పంట 
వంకర టింకర రాకెట్‌ గమనం 
మొట్టమొదటి ఆవిరి ఇంజన్‌ పాట? 
మహారాజశ్రీ పెట్టుబడి గారు 

కిరీటం లేని మాంధాత 

జమీందార్ల కోరలు పీకేశారు, 
(గ్రామాల్లో చేతి పనులకి ఆవిరి శక్తి ఇచ్చారు. 
నగరాల్ని దోచుకున్నారు, 

బ్యాంకుల పొట్టల్లో 

బంగారం నింపేశారు, 

కాని పనిబల్లల మీద కార్మికులు 

బక్క చిక్కిన వాళ్ళు 

గూని వీపుల వాళ్ళు 

సంఘటిత మవుతున్నారు. 

ఆకాశం మీదకి పొగలు చిమ్ముతూ 
బెదిరిస్తున్నారు, 

“పసిడి ప్రయత్నాల బాటలకు 

మమ్మల్ని కంకర రాళ్ళుగా పరచండి, 
కాని మరవకండి 

త్వరలోనే లేస్తాడొక మనిషి 

శిక్షించే వాడు 

పోరాడే వాడు 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


పగ తీర్చుకునే వాడు!” 
అప్పుడే 
మబ్బులూ పొగలూ కలగలిసి 
సగర్వ సైన్యాల్లా 
బారులు తీరి సాగుతున్నాయి. 
ప్రతీ ఆకారం రెండింతలై 
మేఘాలను పొగ 
ఉక్కిరి బిక్కిరి చేసేదాకా! 
సరుకులు మేట వేస్తున్నాయి, 
దరిద్రం కూడా పెరిగిపోతోంది. 
యజమాని 
నల్లదుస్తులు దాల్చిన 
బట్ట తల దయ్యం. 
పరిస్థితులు బేరీజువేసి 
“ముంచుకొచ్చింది” అని 
గొణుగుతాడు, 
“పనుల నుంచి బర్తరపు” 
అని వ్రాసి గోడమీద వేలాడదీస్తాడు. 
మిఠాయి దినుసులు 
ఈగలు పట్టి చెత్తకుండీల్లో నశిస్తాయి, 
ఉగ్రాణాలలో తిండిగింజలు 
బూజుపట్టి పోతాయి. 
ఆహార వస్తువుల టోకు వర్తకుడు 
యెలిసేయెవ్‌ షాపు కిటికీల ముందు 
పొట్టలు కాలుతున్న నిరుద్యోగులు 
గుమిగూడుతారు. 
మురికి పేటల గర్భంలోంచి 
కుర్రాళ్ళ గోలని ముంచేస్తూ, 
“మా చేతులు ఖాళీగా ఉన్నాయి 
పని చెయ్యడానికీ 
తుపాకి పట్టడానికీ! 
రక్షకా రావయ్యా వేగం 
పగ తీర్చుకొనేవాడా రావయ్యా!” 
అన్న అరుపులు వినిపిస్తాయి! 
అ ఉత 
హెయ్‌! ఉష్టమా! 
హెయ్‌! వలస రాజ్యాల కామందూ! 


1185 కవితా ప్రస్థానం (కవితలు) 


హెయ్‌! చావును ప్రసాదించే స్టీమర్లూ! 
ఎడారుల్లోంచి నడవండి మీ వెనక 
సూర్యాస్తమయా లొస్తాయి, 
తూర్పువైపు వెళ్ళండి కెరటాలను 
చీల్చుకుంటూ! 
సుఖరోగాలతో, బైబిల్‌తో, కొరడాలతో 
నాగరికత ప్రతిష్టించండి. 
ఈత చెట్లతో ప్రశాంతంగా ఉన్న 
ఒయాసిస్సులలో 
విదేశీయుల విషశ్వాసలు నిండుతాయి, 
అరటి, మొక్కజొన్న తోటలలో 
నీగ్రో కూలీలను చావబాదుతారు. 
జి 
కోయల! 
నైలు నదీ, నా నైలు నదీ! 
మొసలి లాగ పగళ్ళను రెచ్చగొట్టు 
రాత్రిపూట నాకన్నా నల్లగా ఉండనీ 
నా నెత్తురులా ఎర్రగా వెచ్చగా ఉన్న నిప్పులో 
తెల్లవాళ్ళ నల్లవాళ్ళ కొవ్వెక్కిన 
పొట్టల్ని కరిగించు 
ఉదయం నుంచి సాయంత్రం దాకా 
ఏనుగు దంతాలచేత పొడిపించు, 
కనీసం మా రాబోయే తరాల కోసమైనా 
వృధాగా నేను చావలేదనిపించు. 
రావయ్యా సూర్యముఖా ! 
న్యాయం కలిగించు మమ్మల్ని రక్షించు 
అయిపోయింది నా పని 
మృత్యుదేవత ఆగదు 
నా జీవితం సరి. 
చచ్చిపోయేవేళ నా ప్రార్ధన విను 
నైలు నదీ, నా నైలు నదీ!” 
మంచు కప్పిన రష్యా మొదలు 

ఎండ మండిన పేటగోనియా దాకా 
చెమట మిల్లులు యాంత్రికంగా 
గిరగిర తిరుగుతూ మూలుగుతాయి. 
సాలె మగ్గాలు తిరిగే 
ఇవానొవా - వొబ్నెసేన్‌స్క్‌ కేంద్రాన 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఇటుక రాతి కట్టడాల కళేబరాలు 
ఈ పాటతో స్పందిస్తాయి. 
“పత్తి మిల్లూ, నా పత్తి మిల్లూ 
మగ్గాలు తిరగాలి రాట్నాలు తిరగాలి 
రావాలి రావాలి మరో స్తెంకా రాజిన్‌ 
రావడానికిదే సమయం”. 
అ 9 8 
మనుమలు ప్రశ్నిస్తారు: 
“తాతయ్యా! పెట్టుబడి దారీ 
విధానంలో అంటే ఏమిటీ? అని 
ఇవాళ పిల్లలు 
“ఎవరు పోలీసువాడు?” అని అడిగినట్టు. 
మనుమల కోసం చిత్రిస్తాను ఆనాటి 
పెట్టుబడిదారీ విధానపు 
కుటుంబ చిత్రం. 
ధనస్వామ్యం తన చిన్నతనంలో 
ఏమంత చెడ్డది కాదు, 
దానిది గొప్ప వ్యాపార దృష్టి 
పెట్టుబడి దారు కష్టపడి పనిచేశాడు, 
బట్టలు మాసిపోతాయనే భయం లేకుండా! 
భూస్వామ్య యుగపు దుస్తులు 
మన కుర్రాడికి చాల లేదు 
బిగుసుకుపోయాయి. 
ఇప్పుడు మాత్రం మన కుర్రాళ్ళకి 
సరిపోతున్నాయా? 
విప్లవాలను పెంచాడు 
వసంత పుష్పాల్లాగ 
“మార్సెల్యేన్‌' పాటను 
గొంతెత్తి అరిచాడు. 
అతదెన్నో యంత్రాలను 
కనిపెట్టాడు, 
ఎందర్నో తనకింద 
బానిసల్ని చేశాడు, 
ప్రపంచం అంతటా 
కోటానుకోట్ల కార్మికులను 
తయారు చేశాడు. 
రాజుల్నీ జమీందారుల్నీ 
ఒక్క గుటకలో మింగాడు 


186 కవితా ప్రస్థానం (కవితలు) 


కిరీటాలనీ, రాజ చిహ్నాలనీ 
వాతాపి జీర్ణం చేశాడు 

బైబిల్‌లోని ఏడు లేగపెయ్యల్లాగ 
బలిసిపోయాడు నాలికతో పెదవులు 
తుడుచుకుంటూ. 

పార్లమెంటు వాడి నాలిక. 

అయితే 

వాడి ఉక్కు కండరాలు 


ఏళ్ళు గడుస్తున్న కొద్దీ బలహీనం కాజొచ్చాయి. 


కొవ్వు బలిసింది 

ఒళ్ళు పొంగింది 

ఆఖరికి వాడి చిళ్డా పుస్తకాల్లాగే 
బరువెక్కిపోయాడు. 


ఎన్నడూ కనివిని యెరుగని 
నివాస భవనాలు తన కోసం 
నిర్మించుకున్నాడు. 
మందలకొద్దీ ఆర్టిస్టులు 
తమ ప్రభువుల మెప్పు కోసం 
కృషి చేశారు. 
నేలగచ్చు 
సామ్రాజ్యశైలిలో 
సీలింగులు 
రొకోకో శిల్చం 
గోడలు 
14వ లూయీ నాటి కటోర్డ్‌ 
వాడి చుట్టూ పోలీసులు 
వృష్టం వంటి మొగంతో 
మొగం వంటి వృష్టంతో 
పృష్టాకార ముఖాల పోలీసువాళ్ళు. 
వాడి ఆత్మకు 
పాటలన్నా రంగులన్నా 
అనిష్టం, అపథ్యం, 
ధర్మ శాస్త్రాలు, రస వివేచనలు 
సకల కళలు 
వాడి ఇంట్లో పనిముట్లు. 
స్వర్గానికీ, నరకానికీ వాడే కామందు 
ముట్లుడిగిన ముత్తవ్వకి 
శిలువ మేకులమ్ముతాడు, 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


పవిత్రాత్మ తోక చివరి యీకలమ్ముతాడు. 
కాని 
తుట్ట తుదకు 
వాడు ఊదిన బెలూన్‌లా 
పొంగిపోయాడు, 
ప్రజల నెత్తురు మీద 

చెమట మీద 
బతికి కతికి బలిసి పోయాడు. 
అస్సురంటూ ఉస్సురంటూ 

డబ్బుల్లో జేబులు నింపుకుంటూ 
ధనస్వామ్యం సోమరి పోతయి 

నిశ్శక్తమయింది. 
కొవ్వు ముద్ద లాగ 

చరిత్ర గతికి అడ్డుపడింది. 
ప్రపంచమంతటా 

పరుచుకు పడున్న 

ఈ కళేబరాన్ని దాటడమెలాగ? 

పక్కవాటుగా తప్పించుకోవడ మెలాగ? 
వీల్లేదు 

ఉన్నదొకే ఒక మార్గం 
మందు గుండుతో పేల్చెయ్యడం. 
66 

నాకు తెలుసు 

మీ విమర్శకులు బెత్తాలు పుచ్చుకుని 
మీ కవీశ్వరులు 

గొంతులు చించుకుని 
“అబ్బే! ఇదేం కవిత్వం? 

ఉత్త ప్రచారం 
ఒక రసమా, పాడా? ఏం లేదు 

కేవలం నిస్సారం” అంటారు. 
నిజమే 

“ధనస్వామ్యం” అనేదంత వీనుల 

విందైన మాటకాదు, 

“కోకిల” అనేమాట ఎంత 

ఘుమాఘుంగా ఉంటుంది? 
అవసరం వచ్చినప్పుడు 

అదీ రాస్తాను లెండి. 


187 కవితా ప్రస్థానం (కవితలు) 


ఇప్పటి మట్టుకు నా గీతాలు 

సమర నినాదాల్లాగ ప్రతిధ్వనించ నియ్యండి 
కావ్య వస్తువులకు నాకు 

కొరత లేదని తెలుసు మీకు 
కాని ప్రణయ గీతాలు రాయదానికిది 

సమయం కాదు. 
ఓహో యుద్ధ సన్నద్ధమైన 

కార్మిక వర్గమా 
నిప్పులు కక్కే నా కవిత్వం 

నీకోసం సంసిద్ధం. 
“కమ్యూనిజం” అంటే 

జడుసుకునే వాళ్ళకి 
“ప్రోలెటేరియట్‌” అనేమాట 

కర్ణకలోరంగా ఉండొచ్చు 
కాని మా మట్టుకది 

శ్రవణపేయ మయిన సంగీతం 
చచ్చిపోయిన వాళ్ళని మేల్మొల్పి 

శస్త్రధారణ చేయిస్తుంది. 

అ 9 969 
ధనికుల భవనాలు వణికిపోతూ 

ఒండొండిని కౌగిలించుకుంటాయి, 
అట్టడుగు అగాధాలనుంచి 

అరుపులు వినిపిస్తాయి, 
“ఆకాశాలని ఆక్రమించడానికి 

వస్తున్నాం మేము”, 
“మురికి పేటల దరిద్రాలను 

చీల్చుకుంటూ వస్తున్నాం”. 
“రాబోతున్నాడు చూడు 

కార్మికుల కన్నకొడుకు” 
“ఇంకా పుట్టబోని నాయకుడు 

ఏకం చేస్తాడు మమ్మల్ని”. 
దేఖో ఈ లోకం 

పెట్టుబడిదారుకి ఇరుకయింది 
దాహం తీరని లాభాల 
స్వప్నాలతో 
కోట్లకి విలువైన వజ్రపుటుంగరాల చేతులు 

ఇతర ప్రాంతాలను నొల్లుకోవడానికి 

సాగుతాయి. 


య ర్రీీ ప్రస్థానత్రయం 


188 


కిరాయి సైన్యాలు 

కవాతు చేస్తూ కదుల్తాయి 
“చంపు! నరుకు” అని అరుస్తూ! 

కాని ఒక పెట్టుబడిదారు 

మరో పెట్టుబడిదారుతో 

సంఘర్షిస్తాడు, 
సైనికుల సమాధులు 

(గ్రామ గ్రామాల నిండిపోతాయి, 
చంక కర్రలు తయారు చేసే 

కార్ధానాలు పట్టణాలు, 
యుద్ధం ముగిశాక 
ధనస్వాములు విందుకు కూర్చుంటారు. 
విజయాన్ని కేకులాగ కోసి పంచుకుంటారు. 
కాని శృశానాల ఉపన్యాసాలు వినండి, 

ఎముకల సంగీతం వినండి. 
“వాస్తవ యుద్ధంలో 

లేస్తాం మళ్ళీ మేము 
కలుసుకుందాం అక్కడ 

కాలం క్షమించదు మీ ఘోరమైన నేరాన్ని. 
మహర్షి మహా నాయకుడు 

వస్తున్నాడు చూడు 
మీ మీద, యుద్ధం మీద 

యుద్ధం ప్రకటిస్తాడు వాడు!” 
భూగోళాన్ని ముంచెత్తుతాయి 

కన్నీళ్ళ సరోవరాలు 
నెత్తుటి బురద లోతుల్లో 

కూరుకుపోతాయి మోకాళ్ళు. 
ఇదంతా ఏమిటని 

ఎందుకని 
పడక కుర్చీ వేదాంతులు 

పర్యాలోకన చేస్తారు 
ఎవరికి వారు ఏవేవో 

వింత స్వర్ణాల స్వప్నాలు కంటారు, 
కాని వాస్తవికత అనే 

కఠిన శిల తగిలి 
వాళ్ళ తలకాయలు బొప్పికడతాయి. 
చెదురు మదురుగా 

ప్రతిభావంతులు వేసిన కాలిబాటలు 


కవితా ప్రస్థానం (కవితలు) 


కాగలవా కోటాను కోట్ల 

పీడిత ప్రజలకు రాచబాటలు? 
ఇప్పుడు పెట్టుబడికి కూడా 

యుద్దాన్ని అదుపులో పెట్టడం 
అసాధ్యమయింది, 
కాబట్టి ఈ పొరపాట్లు చేసే 

దొంగాడి యంత్రం 
మరింత జోరుగా తిరుగుతుంది. 
సమ్మెలతో సంఘర్షణలతో 

కిందా మీదా పడుతూ! 
ఏమిటి అర్ధం 

ఈ బంగారపు తిండి తింటున్న 

సర్శస్‌కి ? 

ఎవరిలో ఉంది దోషం? 

మేం వహించడం ఎవరి పక్షం? 
శత సహస్ర లక్షల తలల 

చేతుల కార్మిక వర్గం 
బుర్ర గోక్కుంటోంది 

(గగ్రహించుకోలేక కర్తవ్యం! 

అ 9 9 

విద్యుత్మిరణాలు 

ఉక్కును తినేసినట్లు 
పెట్టుబడిదారీ విధానపు 

రోజులు నిండాయి. 
అప్పుడు కాలం కడుపుతో ఉండి 

కార్ల్‌మార్క్‌ని ప్రసవించింది. 
కార్ల్‌మార్స్‌ 

లెనిన్‌ పెద్దన్నయ్య 

కార్ల్‌మార్క్‌ రూపం ప్రభవించింది. 
మార్క్‌! 

గోడమీద అతని రూప చిత్రం 

ఆకర్షిస్తుంది నిన్ను 
అయితే ఆ బొమ్మకీ 

అసలు జీవితానికీ ఎంత భేదం! 
నిశ్చల శిలా విగ్రహంగా 


చిన్న చిన్న తప్పటడుగులతో 
విప్లవ పథాన కదలుతున్నప్పుడు 
విస్ఫులింగాలు చిమ్మడం లేదా 
మార్క్‌ మనస్సులో హృదయంలో 
మండే కొలిమి? 
ప్రతీ ఒక్క ఫ్యాక్టరీలో తానే 
పని చేసినట్లు 
ప్రతీ పనిముట్టుతో తన చేతులే 
కాయలు కాచినట్లు! 
అదనపు విలువల కన్నపు దొంగల్ని 
కన్నంలోనే పట్టుకున్నాడు మార్చ్‌. 
అధిక లాభపరులు బొడ్డు దాకా నైనా 
కన్నెత్తి చూడడాని కితరులు 
భయపడదేవేళ 
కార్ల్‌మార్స్స్‌ కార్మికుల్ని 
వర్గ పోరాటంలోకి నడిపించాడు, 
వృషభంలా ఎదిగిన పసిడి దూడ 
పని పట్టించడానికి 
గుడ్డి సిద్ధాంతాల ఊబిలో చిక్కుకుని 
ఉక్కిరి బిక్కిరవుతున్న కమ్యూనిజంలో 
ఎప్పుడో కాలం కలిసి వస్తేనే 
ఈ నరకం నుంచి విడుదల అని 
భావించే మనకు, 
కార్ల్‌మార్క్‌ చూపించాడు 
గంభీర చారిత్రక నియమావళిని 
చక్రం నడపండని చేతికిచ్చాడు 


కార్మికులకు. 
లేదు, 
మార్క్స్‌ పుస్తకాలు 


అచ్యొత్తిన కాగితాలు కావు, 
అంకెలు కావు లెక్కలు కావు, 

బూజుపట్టిన కవిలెకట్టలు కావు, 
దారి తెలియని కష్ట జీవులకు 

క్రమశిక్షణ నేర్చిన గ్రంథాలవి. 


కనిపించే ముసిలాయన రూపం, విశ్వాసాన్నీ వేగాన్నీ సాధించి 
విప్లవ మార్గాన ముందుక సాగించే 
అయితే కార్మికులు తమ ట్స ౧ 
(గ్రంథాలవి. 
శ శ్రీీ ప్రస్థానతయం 189 కవితా ప్రస్థానం (కవితలు) 


వాళ్ళ నతడు నడిపించాడు, 
వాళ్ళకతడు బోధించాడు, 
“పోరాటాల్లో రక్తం చిందించండి” అని 
“సిద్ధాంతాలకు బుజువు 
ఆచరణలో కనిపించాలి 
ఆచరణకు దారి చూపేవాడు, 
త్వరలోనే వస్తాడు 
పుస్తకాలనుంచి యుద్ధరంగాలకు 
అస్తవ్యస్త జీవుల్ని నడిపిస్తాడు”. 
వణికే చేతుల్లో ఆఖరి మాటలాయన 
వ్రాస్తున్నప్పుడు 
ఆయన కళ్ళలో ఆఖరి ఊహలు 
మెదిలేటప్పుడు 
నాకు తెలుసు 
అతని కళ్ళు భవిష్యత్తును చూస్తే 
అక్కడేం కనిపించిందో 
క్రైమిన్‌ భవనం మీద 
మాస్కో ఆకాశాల మీద 
రెప రెపలాడుతూ ఎగిరే 
కమ్యూనిస్టు పతాకం 
కనిపించిందాతనికి. 
ఆరముగ్గిన పళ్ళలాగ 
సంవత్సరాలు పరిపక్వ మయాయి 
థామిక వర్గం ఎట్టకేలకు 
బాల్యదశ దాటింది. 
పెట్టుబడిదారీ కోటల 
పునాదులు కదుల్తున్నాయి 
కార్మిక తరంగం ఊపునూ బలాన్నీ 
పుంజుకుంటోంది. 
అతి స్వల్ప కాలంలో 
చిన్నచిన్న తుపాను గాలులు 
ప్రళయ ప్రభంజనాలయినాయి. 
ఆగ్రహ శిఖరాల మీద 
తిరుగుబాట్లు పగిలాయి 
ఆ మండే యెర్రదనంలో 
విప్లవాగ్నులు రగిలాయి, 
బూర్జువా పశువు లూరుకుంటాయా 
కసాయికన్నా కనికరం లేనివి 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


త్యేర్స్‌ గాలిఫే కలిసి 
దమన కాండ సాగించలేదా 
పారిస్‌ నుంచి 
పేర్‌ లాషెస్‌ గోడల నుంచి 
కమ్యూనార్జుల నీడలు 
నేటికీ గొంతెత్తి అరుస్తాయి, 
“చూడండి, వినండి కామ్రేడ్స్‌, 
మా పరాజయం నుండి నేర్చుకొండి, 
ఒంటరిగా పోరాడే వాడికి 
ఓటమి తప్పదు, 
మరచి పోకండి మేము నేర్పే 
ఈ గుణ పాఠాన్ని 
శత్రువు నెదుర్కోవాలంటే 
శక్తివంతమైన పార్టీ కావాలి, 
సమస్త కార్మిక వర్గాన్నీ ఒక 
బిగించిన పిడికిలిగా మార్చాలి”. 
కొందరు మేమే నాయకులమని 
ముందు కొస్తారు, 
అదును చూసుకుని వెనక్కు మళ్ళి 
వెన్నుపోటు పొడుస్తారు. 
మాటల చాటున దాగిన 
మచ్చల చర్మాన్ని చూడ్డం నేర్చుకొండి, 
నిజమైన ఒక నాయకుడు 
నిరంతరం మనల్ని చేయి వీడని వాడు 
నిశ్చయంగా వస్తాడు, 
రైలు పట్టాల లాగ తిన్నగా 
అన్నంలాగ నిరాడంబరంగా 
అన్ని వేళలా కష్టానికీ సుఖానికీ 
మనతోనే నిలిచేవాడు. 
66 
ఎన్నో మతాలు 
ఎన్నో వర్గాలు, 
ఎన్నెన్నో భాషలు 
ఏవేవో పరిస్థితులు, 
బంగారపు చక్రాల మీద 
ప్రపంచం మూలుగుతూ తిరిగింది. 


ధనస్వామ్యం 


తుపాకి మొనల ఏదుపంది 


కే90 కవితా ప్రస్థానం (కవితలు) 


పెరుగుతోంది కొవ్వెక్కిన బలంతో. 
యూరప్‌ను కమ్యూనిజం అనే 
భూతం ఆవహించింది, 
ఒకసారి వెనుకంజ వేసి 
మళ్ళీ విజృంభించి 
భూవలయం అంతటా 
సంచరించింది. 
ఈ యీ కారణాలన్నింటి వల్లా 
ఎక్కడో దూరాన వున్న సింబిర్స్స్‌లో జన్మించాడు 
లెనిన్‌ అనే అందరిలాంటి శిశువు. 
అ 66 
నేనో కార్మికుణ్నెరుగుదును, 
నిరక్షరాస్యుడతను. 
అఆలు సహా రుచి చూడని వాడు, 
అయినా ఒకసారి లెనిన్‌ ప్రసంగాన్ని 
విన్నాడతను, 
అప్పుడతని కంతా తెలిసిపోయింది. 
ఒక సైబీరియన్‌ రైతు చెప్పిన 
కథ నాకు జ్ఞాపక మొస్తోంది. 
నేలను వాళ్ళాక్రమించారు. 
వదిలి పెట్టలేదు 
వ్యవసాయం సాగించారు 
స్వర్గంగా మార్చారు. 
వారెప్పుడూ లెనిన్‌ గురించి 
విననే లేదు, 
లెనిన్‌ రచనలను చదవనూ లేదు, 
అయినా వారు లెనినిస్టులే. 
కొండ లెక్కాను నేను 
నాచు కూడా లేనట్టివి 
రాతి బండల మీద 
మబ్బులు కమ్ముకున్నాయి. 
వందల మైళ్ళ వైశాల్యంలో 
ఒకే ఒక సజీవ వ్యక్తి 
పశుల కాపరి అతను 
లెనిన్‌ పతాకం అతని చాతీమీద 
మెరుస్తోంది. 
కొందరది పిన్నుల కోసం 
గుంజాటన అనుకుంటారు, 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఆడపిల్లలకే అవసరం 

ఫ్రాకులు బాగా కనిపించడానికి, 
కాని యీ పిన్ను చొక్కాల నుండి 

చర్మాన్ని దూసుకుపోతుంది, 
సరాసరిగా గుండెల్ని తాకుతుంది 

అక్కడ ఇల్యీచ్‌ మీద భక్తి 
పొంగులు వారుతుంది. 
పాదిరీల ప్రేరేపణ వల్ల 

బయత్టేరిన భక్తి కాదది, 
నీవు మోక్ష దాతవు కావాలని 

ఏ దేవుడూ అతణ్ని దీవించలేదు. 
జీవితంలోంచి పుస్తకాలలోంచి 

మెట్టు మెట్టుగా మీదికి వెళ్ళి 
ప్రపంచ కార్మికుల గురువుగా 

పెరిగాడతడు. 

అ 9 969 

ఆకాశంలో నుంచి 
కిందికి చూడు రష్యావైపు 
నదులతో వినీలంగా ఉంది, 

బెత్తాలతో కొట్టినట్టు 

లేదా ఏడు తోకల కొరడాలతో. 
కాని రెల్లు దుబ్బులలోంచి కనిపించే 

ఏనదీ లేనంత నీలంగా 
భూస్వాముల భూతం పట్టిన 

రష్యా గాయాలు కనిపిస్తాయి. 
ఈ విషాదమయ దేశం వైపు 
నీ పక్క చూపులు సారించు 
ఎందెందు చూసినా 

కొండలూ, గనులూ, కారాగృహాలూ 
ఆకాశాలకు దన్నుగా అగుపిస్తాయి. 
కాని, జైలు కన్నా 

కందకాలంలో యుద్ధం కన్నా 
కార్ధానాలలో కూలీలగతి 

కనా కష్టం. 
నేను విన్నాను రష్యా కన్నా 

సంపన్న దేశాలున్నాయని 
మరింత అందమైనవి తెలివైనవి. 


కేం] కవితా ప్రస్థానం (కవితలు) 


కాని ఈ విశాల విశ్వంలో ఎక్కడా నాకు 
ఇంత దుఃఖం, ఇంత బాధ నిండిన 
దేశం కనిపించలేదు. 
అయితే బాధనూ అసహ్యాలనూ 
కలకాలం భరించలేం, 
“భూమీ, స్వాతంత్ర్యం!” అనే 
నినాదం బొబ్బలు పెడుతుంది. 
అంతట వ్యక్తిగత బీభత్సంలో 
విశ్వాసం ఉన్న వాళ్ళు 
దైనమైట్‌, తుపాకిగుళ్ళు, మందు గుండు 
చేబడతారు. 
చక్రవర్తి నొక గుండు దెబ్బతో 
చంపేస్తే బాగుంటుందంటారు, 
కాని అంత మాత్రాన 
ప్రవాహం మళ్ళబోదు 
సరిగ్గా ఇందుకే లెనిన్‌ సోదరుడు 
అలెక్సాంద్ర్‌ పట్టుబడ్డాడు. 
రాజహత్యా ప్రయత్నంలో 
ఒక జారును షూట్‌ చేస్తే 
మరొకడు అంత బలంతోనూ వచ్చి 
చిత్రహింసల రికార్డు బ్రేక్‌ 
చేసి తీరుతాడు. 
అలాగే అలెక్సాంద్ర్‌ ఉల్యానొవ్‌ 
ఒక రాత్రి 
ష్లిస్సెల్‌ బుర్ల్‌ కాగడాల వెలుగులో 
ఉరితీయబడ్డాడు. 
అప్పుడతని తమ్ముడు 
పదిహేడేళ్ళ ఇల్యీచ్‌ 
ప్రతిజ్ఞ చేశాడు 
చండ ప్రచండంగా! 
“స్తోదరా! 
సత్యం కోసం జరిగే ఈ 
సమరాన్ని మేం సాగిస్తాం, 
విజయాన్ని సాధిస్తాం 
కాని వేరే మార్గాలలో॥ 
అని శపథం చేశాడు లెనిన్‌. 


66 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


శిలా విగ్రహాల్లో కనిపించే 
మీ మామూలు నాయకమ్మన్యుడు 
మయూరంలా నర్తిస్తూ 
“ఏది ఏమిటో చూపిస్తా” నంటాడు, 
ఇల్యీచ్‌ తన జీవితాశయంగా 
ఎన్నుకున్న దిది కాదు, 
ఎంతో శ్రమతో 
దినదిన శ్రద్ధతో 
సాధించిన ఆశయం! 
మిల్లుల నుండి గనుల నుండి 
మిత్రుల్ని పోగుచేశాడు, 
కూలి నాలి పెంపుదలకు 
కృషి కావించాడు, 
తగ్గింపులతో జరిమానాలతో 
పోరాడ్డానికి తగ్గ మార్గాలు 
వెదికాడు, 
పెద్ద మేస్రికి మప్పితం నేర్పే 
పద్ధతులు కనిపెట్టాడు. 
కాని అంత చిన్నదేమీ కాదు 
కాగల కర్తవ్యం 
మురికి గుంటను తుడిచిపెట్టి 
చేతులు కడుక్కోవడం కాదు, 
చిన్న విజయం చూసుకుని 
పెద్ద సంతృప్తి పొందడం కాదు 
లేదు! 
సామ్యవాదం గమ్యం 
ధనస్వామ్య శత్రు నిధనం ధ్యేయం 
చీపురు కట్ట కాదు ఆయుథం 
చీల్చి చెండాడే తుపాకి! 
పని భారంతో దిమ్మెత్తి పోయిన 
మెదళ్ళలో 
అదే అదే అదే 
పదే పదే పదే 
పని కట్టుకు దిగ గొట్టాడతను, 
ఇక రేపు 
ఈ విషయం ఆఖరికి అవగాహన 
చేసుకున్న వాళ్ళు 


క్షే92 కవితా ప్రస్థానం (కవితలు) 


అందరికీ ఉప్పు అందిస్తారు 
అసలు గుణపాఠం నేర్చుకుంటారు. 
నిన్నటి జనం డజన్లు, 
ఇవాళ వందలు, 
రేపు వేలాది జనం రెచ్చిపోయి 
చర్యకు దిగుతారు. 
కార్మిక ప్రపంచం అంతా కలిసి 
పర్జన్య గర్జలు చేస్తూ 
ప్రత్యక్షమైన తిరుగుబాటుతో 
విరుచుకు పడతారు. 
అప్పుడే పుట్టిన గొర్రె పిల్లల్లాగ 
భయపడేవాళ్ళం కామ్మేము. 
కార్మికుల ఆగ్రహం 


కారుమేఘాల్లా ముసురుతుంది. 


లెనిన్‌ రచనల 

మెరుపుల్లో మెరుస్తుంది, 
పొంగెత్తే జన ప్రవాహాల మీద 

కరపత్రాల వాన కురుస్తుంది. 
కార్మికవర్గం లెనిన్‌ పంచిన 

కాంతి సుధలు త్రాగి 
శతాబ్దాల తమిస్రం నుంచి 

బైట పడుతుంది, 
అలాగే లెనిన్‌ కూడా 

జనశక్తిని పీల్చుకుని 
తానూ ఆ వర్గంతోనే 

పెరుగుతూ వచ్చాడు. 
క్రమక్రమంగా ఈ 

పరస్పర సంబంధం పండి 
యువక వ్లదీమిర్‌ ప్రతిజ్ఞ 

నెరవేరడానికి తోడ్పడింది. 
ఇకమీద ఎవరికి వారే 

యమునా తీరే కాదు 
ఇప్పుడది ఒక పార్టీగా 

రూపు దాల్చింది 
“కార్మిక వర్గ విమోచన 

పోరాట సమితి.” 
లెనినిజం లోతుగా 

విశాలంగా విస్తరిల్లుతుంది. 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


లెనిన్‌ శిష్యులు 
అద్భుతాల మీద అద్భుతాలు 
సాధిస్తారు. 
అంతం లేని వ్లదీమిర్కా దారిలోని 
ధూళులలో బురదలలో 
అజ్ఞాతుల ప్రజ్ఞ రక్తాక్షరాలు 
లిఖిస్తుంది. 
ఈనాడు మేము భూగోళాన్ని 
మా యిష్టం వచ్చిన వేపు తిప్పుతాము. 
కాని, క్రెమ్లిన్‌పడక కుర్చీలలో 
చర్చలు చేసేవారిలో ఒక్కడికి కూడా 
గొలుసులు కట్టి నడిపిస్తున్న వారి 
గోడు హఠాత్తుగా జ్ఞాపకం రాని 
రోజంటూ ఉండదు. 


జ్ఞాపకం లేదా 
మొన్న మొన్ననే కదా 
ట్రాంలూ, కార్లూ, చక్రాల బళ్ళూ చూస్తూ 
జైలు కమ్ములముందు గోళ్ళు కొరుక్కుంటూ 
భయంతో వణికిపోలేదూ? 
మీ చుట్టూ కుంగదీస్తున్న గోడలకు 
కొట్టుకొని తల పగుటగొట్టుకోవాలని 
అనుకుంటే నేం మీరు? 
జైలు గదులు శుభ్రం చేసి 
ఇసుక జల్లుతారు జైలర్లు. 
“నీ దేశానికి నీ చేసిన సేవ 
స్వల్ప కాలమైనా నిజాయితీలో 
అనల్బం” 
తన ప్రవాస కాలాలలో 
ఏ ముహూర్తాన ఈ పాట 
ఈ పాటలోని విషాద శక్తి 
లెనిన్‌ను పులకాంచితుణ్ణి చేసింది? 
అ 9 69 
కర్షకుడు స్వయం శక్తితోనే 
సామ్యవాదం తెస్తాడంటారు 
కొందరు పండితులు, 
కాని అలా కాదు 


రష్యాలో కూడా ఫ్యాక్టరీలు 
క్షే కవితా ప్రస్థానం (కవితలు) 


పెరుగుతున్నాయి. 
ఈ దేశపు నగరాలలో 
నల్లని గడ్డాలవంటి పొగలు 
మీదికి లేస్తున్నాయి. 
ఆ పొగల్లో మంటల్లో మాకు పొంగరాలు పోసే 
దేవుడెవడూ లేడు ఆకాశాన 
రైతు జనాభా అగ్రభాగాన 
కూలీ జనం నిలబడాలి. 
రష్యా రాజమార్గం పెట్టుబడిదారీ 
శవం మీదుగా పోతుంది. 
కష్ట జీవులకు నాయకత్వం వహించి 
నడిపిస్తుండగా లెనిన్‌! 
వాగ్జానాలకేం 
మితవాదులూ, సోషలిస్టు - రివల్యూషనరీలూ 
అరచేతిలో స్వర్గం చూపిస్తారు, 
అవసరాన్ని బట్టి కార్మికుల వీపుల మీద 
సవారి చెయ్యడానికి వెనుకాడరు, 
వీళ్ళ కట్టు కథలకి 
కాళ్ళు విరగ్గొట్టాడు లెనిన్‌, 
వాస్తవాల జ్వాలల్లో 
నగ్న శిశువుల్లాగ వాళ్ళని వదిలాడు. 
“స్వాతంత్ర్యం” “సోదరత్వం” లాంటి 
వాళ్ళ పడికట్టు పదాల 
పసలేనితనాన్ని బయట పెట్టాడు, 
మార్కిజాన్ని ఆయుధంగా ధరించి 
సమరానికి సర్వ సన్నద్ధమై 
ప్రపంచం అంతట్లో ఒకే ఒక 
బోల్నివిక్‌ పార్టీ ప్రభవించింది. 
డీలక్సు కూపేలో అమెరికాలో పర్యటించినా 
కాలినడకను రష్యాలో తిరిగినా 
ఎక్కడి కరిగినా 
ఎటు తిరిగినా 
ఈ అక్షరాలే మీకు కనబడతాయి 
“రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ” 
పక్కని బ్రాకెట్లలో (బో). 
ఈనాడు ఖగోళ శాస్త్రజ్ఞులు 
ఎర్రని అంగారక గ్రహాన్ని వెదుకుతున్నారు, 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఉన్నత ప్రాకారం నుండి 

టెలెస్మోపులు ఆకాశాన్ని శోధిస్తాయి. 
కాని ఆ చిన్న అక్షరం 'బో' ఒక్కటే 
కాగితంమీదనైనా జెండా గుడ్డమీద నైనా 
అంగారకుని కంటే పదిరెట్లు 

అందంగా, ఎర్రగా, జాజ్బల్యమానంగా 

కనిపిస్తుంది ప్రపంచానికి. 


మాటలు - 
అత్యంత మధురమైన వైనా 
పలుసార్లు వాడడంతో 
పలచబడి నీరసిస్తాయి. 
ఈనాడు నేను 
మాటలన్నిటిలో మహత్తరమైన 
“ప్రార్టీ” అనే మాటకు 
ప్రత్యేక వినూత్న కాంతి 
ప్రసాదిస్తున్నాను. 
వ్యక్తి - 


వాడికేమి టర్దం జీవితంలో? 
అతని గొంతు 
నేలబడిన సూదికన్నా 
నీరసంగా వినిపిస్తుంది, 
ఎవరు వింటారు దాన్ని? 
బహుశా వాడి భార్య 
(దగ్గర్లో ఉంటేనే, షాపింగుకు వెళ్ళిపోతే కాదు). 
ఎన్నెన్నో సన్నని బలహీనమైన 
గొంతుకలన్నీ కలిసి 
ఒకే ఒక హోరెత్తే తుపాను ఘోష పార్టీ 
ఫిరంగుల మైోతలకు 
చెవులు గింగుర్లెత్తే లాగ 
దాని గర్జనకి శత్రువుల కంచుకోటలు 
బద్దలవుతాయి. 
ఒక వ్యక్తి మాత్రమే అయితే 
ఓటమి పాలవుతాడు, 
ఒంటరి వ్యక్తి తుఫాన్‌ను 
సృష్టించలేడు, 
ముసలి నక్క కూడా వాణ్ని కరవగలదు 
పదిమంది బలహీనులతణ్ని 
పగగొట్ట గలరు. 


క్షే9డ కవితా ప్రస్థానం (కవితలు) 


కాని మా మరుగుజ్జులే 
కలిసి పనిచేశారంటే 
లొంగరా, 
శత్రువా, 
తలదించు, నోరుముయ్యి! 
పార్టీ అంటే ఏమిటి 
పదిలక్షల వేళ్ళ చెయ్యి 
ఈ వేళ్ళు ఒక పిడికిలిగా బిగిస్తే 
దాని దెబ్బ కెదురు లేదు. 
ఒక మనిషి, 
ఎంత ప్రముఖుడైనా గానీ 
పదిగజాల దుక్కని 
పైకెత్త లేడు, 
పది అంతస్తుల ఇంటి మాట 
వేరే చెప్పాలా? 
పార్టీ అంటే అర్ధం 
శత సహస్ర బాహువులు 
మస్తిష్కాలు 
నేత్రాలు 
ఒకటిగా పెన వేసుకుని 
ఒకటిగా పని చేసేవి 
పార్టీలో చేరి మేము 
పరస్పరం సహాయం చేసుకుంటూ 
అందరాని ఆకాశానికి 
అనంత నిశ్షేణులు నిర్మిస్తాం. 
సముద్రంలో మా నౌకను 
సరిగా నడిపించే దిక్సూచి పార్టీ 
సమస్త కార్మిక వర్గానికి వెన్నెముక 
పార్టీ మా ఆశయాల 
ఆజరామరత్వానికి చిహ్నం. 
మా అచంచలమైన అజేయమైన 
విశ్వాసానికి ప్రతీక 
నిన్నటి బానిసలు 


నేడు సామ్రాజ్యాలనే పడగొడుతున్నారు. 


మెదడు, బలం, తన వర్గపు వెలుగు 
అదీ మా పార్టీ. 

లెనిన్‌, పార్టీ ఇద్దరూ కవల సోదరులు 

ఇద్దరిలో ఆమె కెవరెక్కువ? 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


లెనిన్‌, పార్టీ ఇద్దరూ 
ఏకరక్త బంధువులు 
ఒక పేరు మీరెత్తితే 
అందులో రెండో పేరు స్ఫురించక తప్పదు. 


రాజుల కిరీటాలూ 
జమీందారుల భుజకీర్తులూ 
నిగనిగలాడుతూనే ఉన్నా యింకా, 
కాని కార్మిక వర్గపు లావా 
కళపెళలాడుతూ వుంది 
చూడు 
పార్టీ గహ్వరం లోంచి 
ప్రవహించడం ప్రారంభించింది. 
జనవరి 9 
“ప్రజల మిత్రుడు” మతగురువు గపోన్‌ 
బండారం బయటపడింది. 
తుపాకుల ్రేలుళ్ళలో మనం 
ఒరిగి రాలుతున్నాం. 
చక్రవర్తిగారి క్షమాభిక్ష అనే 
కట్టు కథలు 
ముక్టెన్‌లో రక్తపాతంతో 
చుసీమ పరాజయంతో 
అంతమవుతాయి. 
చాలు! 
కాకమ్మ కబుర్లలో 
నమ్మకం నశించింది. 
'ప్రేస్ట్యా ఆయుధాలు ధరించి 
వీధి పోరాటాలు సాగించింది. 
సింహాసనం త్వరలో 
నట్ట నడిమిని విరిగి పదేటట్టుంది, 
దానితోబాటు బూర్జువాల 
ఈజీ చేర్‌ కూడా. 
సర్వాంతర్యామి ఇల్యీచ్‌ 
1905 సంవత్సరం పొడుగునా 
కార్మికులతో భుజం కలిపి 
ప్రతీ బారికేడ్‌ పక్కను నిలిచి, 
అనుదినం పోరాడుతూనే ఉన్నాడు, 


క్షేకిక్‌ కవితా ప్రస్థానం (కవితలు) 


విప్లవానికి తన దీక్షా దక్షతతో 
జవం జీవం పోస్తూనే ఉన్నాడు. 
కాని ఇంతట్లోనే ద్రోహపు ట్రిక్కు 
హూష్‌! మంత్ర కాళీ! 
కన్నె పిల్ల చెక్కుల్లాగ 
ఎర్ర రిబ్బన్లు వికసించాయి. 
బాల్మనీ నుండి మహాప్రభువు 
“మానిఫెస్టో” పఠించాడు. 
తర్వాత, 
ఒక వారం రోజుల “స్వతంత్రతా 
మహోత్సవాలు” జరిగి 
ఉపన్యాసాలు పెరిగి 
సంగీతాలు సాగి 
జయ జయధ్యానాలతో దిక్కులు పిక్కటిల్లి 
తుదకా చప్పుళ్ళన్నిటినీ 
తుపాకి గుళ్ళ తారస్థాయి దిగమింగింది. 
కార్మికుల రక్తనదిలో ఈదుతున్నాడు 
కసాయి నౌకాధికారి దుబాసావ్‌ 
చెకా అత్యాచారాల గురించి 
ఆడిపోసుకునే తెల్ల చెత్త మీద 
ఉమ్మాలి. 
వాళ్ళు చూచి ఉండవలసింది 
కార్మికులను రెక్కలు విరిచికట్టి 
వేల సంఖ్యలో కొరడాలతో బాది 
ఎలా చంపారో. 
అభివృద్ధి నిరోధకత్వం 


ఆటంకం లేకుండా విజృంభించింది. 


మేధావులనుకునే వాళ్ళు 
కుక్కిన పేల లాగ 
ఇళ్ళలో తలుపులు తాళాలు వేసుకుని 
కూర్చుండి, 
దేవుడికి సాంబ్రాణి ధూపాలు వేశారు 
తిరోగమించారు ఆధ్యాత్మిక చింతలోకి 
కామ్రేడ్‌ ప్లెహానొవ్‌ సహా 
బీద అరుపులరిచాడు; 
“బోల్నివిక్కులదే పొరపాటు 
అదను కాని వేళ 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఆయుధ ధారణ చేశారు, 
లేకుంటే ఇలా రక్తనదులు 
ప్రవహించేవి కావు”. 
కాని అక్కడే తన అకుంఠిత సాహసంతో 
లెనిన్‌ ఈ ద్రోహికి 
నోరు మూయించాడు: 
“జెను. ఆయుధాలు ధరించాలి 
ఈ మాట రోజూ అంటాను, 
ఎటొచ్చీ ఇంతకన్నా గట్టిగా 
పట్టుకోవాలి. 
కార్మిక వర్గాలు కట్టగట్టుకొని 
రంగంలోకి దిగే కొత్త తిరుగు 
బాటు ఘడియలు 
దగ్గర పడుతున్నాయి. 
ఇకమీద దెబ్బ కాచుకోవడం కాదు, 
దెబ్బ తియ్యడమే జనానీకానికి 
దారి చూపే నినాదం” 
నెత్తురు చెరువులతో 
తిరగబడిన లక్షలాది కార్మికుల 
ఊచకోతతో 
దుస్స్వప్నమయమైన ఆ దుష్ట సంవత్సరం 
గడచిపోయి 
భావి విప్లవాల ప్రళయ ప్రభంజనాలకు 
ప్రాథమిక పాఠశాల అవుతుంది. 
అ 9 969 
మళ్ళీ లెనిన్‌ 
మరోమారు 
ప్రవాస జీవితాన్ని 
పాఠశాలగా మారుస్తాడు, 
రాబోయే పోరాటానికి 
మనందరికీ పాఠాలు నేర్పుతాడు. 
ఇతరులకు నేర్చడంలో 
తన జ్ఞానాన్ని పెంచుకుంటాడు. 
చెల్లా చెదురైన పార్టీని 
మళ్ళీ కూడదీసుకుంటాడు. 
ఒకొక్క యేడు గడుస్తున్న కొద్దీ 
సమ్మెల సంరంభం అధికమయింది, 


క్షే9గ కవితా ప్రస్థానం (కవితలు) 


ఒకే విస్ఫులింగం 


అది ప్రజల్లో జ్వాలలు రగిలిస్తుంది. 


కాని ఇంతట్లో 

వచ్చింది 1914 
పొంగెత్తే బాధా సముద్ర తరంగాలతో 

మీసాలు దువ్వే పాత సైనికుల 

పటాటోపాలు చూడ ముచ్చటైనవి, 
వెనకటి యుద్ధాల వీరగాథలు 

వినడానికి రెండు చెవులు చాలవు. 
కాని ఈ ప్రపంచ పర్యాప్తమైన 

మనుష్య మాంసపు టోకు వర్తకం 
ఏ పొల్తావా, ప్లేవ్నా దీనికి 

సాటి వస్తుంది? 
సామ్రాజ్యవాదం 

తన కుళ్ళులోంచి 

బురదలోంచి 
కట్టుడు పళ్ళు బైటికి చూపి 

గాండ్రిస్తూ గూండ్రిస్తూ 
సలసలలాడే రక్త సముద్రంలో 

జలక్రీడలు సాగిస్తూ 
దేశాలకి దేశాలే 

దిగమింగడం ప్రారంభించింది. 
వాడి చుట్టూ 

దేశాఖిమానులు 

స్వామిస్తోత్ర పరాయణులు 
కొంపలు ముంచే చేతుల్ని 

ఆకాశం వైపుగా ఎత్తి 
కోతుల్లాగ కిచకిచలాడుతారు 

అందరికీ విసుగెత్తే దాకా: 
“కార్మికులారా! హుషార్‌ 

సాగించండి సమరం”. 
ప్రపంచపు చెత్త ఇనుం గుట్టలు 

ఇను మిక్కిలిగా పెరుగుతున్నాయి, 
మనుష్యుల మాంసపు కైమాతో 

విరిగిన ఎముకల ్రోగులతో 
ఈ పిచ్చాసుపత్రి మధ్య 

చెక్కు చెదరకుండా నిలబడ్డది 

త్సిమ్మర్‌వాల్డ్‌ ఒక్కటే. 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


అక్కడ లెనిన్‌ చేసిన ప్రసంగం 
కలకాలం జ్ఞాపకముంటుంది 
ప్రపంచ ఘోషలను ముంచెత్తుతూ 
ఫిరంగుల మోతలకన్నా 
గట్టిగా వినిపించే కంఠ ధ్వని 
అగ్ని కన్నా జాజ్వల్య మానమైన 
భావాలు. 
ఒకవైపు 
యుద్ద (శ్రమలో ఊపిరి సలపక 
కొట్టుమిట్టాడుతున్న 
కోటాను కోట్ల జనం 
ఎప్పుడో రాబోయే విజయాని 
కైదురు చూస్తూ! 
ఇంకొక వైపు 
కత్తినీ ఫిరంగినీ ఎదిరించి 
మామూలు ఒడ్డు పొడుగుల 
మానవ మాత్రుడొక్కడు! 
“సైనికులారా! 
దగా చేస్తాడు బూర్జువా మిమ్మల్ని 
ధరపెట్టి విక్రయిస్తాడు, 
ఇది వరకు వేన వేల పర్యాయాల్లాగ 
ఇప్పుడూ మిమ్మల్ని కసాయిశాలకు 
పంపిస్తాడు. 
ఇంక చాలు! వినండి 
నే చెబుతున్నది: 
జాతుల మధ్య ఈ యుద్దాన్ని 
మీ దేశంలో 
అంతర్యుద్ధంగా మార్చండి” 
మనం, జనం 
దేని కోసం చర్చిస్తున్నాం? 
ఉపద్రవాలకు 
గాయాలకు 
నష్టాలకు 
ఒకేసారి పరిసమాప్తి చెప్పండి, 
ప్రపంచం నిండా కారుకున్న 
కామందుల మీద 
పవిత్ర యుద్ధ పతాకాన్సెత్తండి. 
నరక ప్రళయ ఘోషలతో 


క్షే కవితా ప్రస్థానం (కవితలు) 


ఫిరంగులతణ్జి పేల్చేస్తాయనిపించింది, 
పెళుసైన ఈ మనిషిని 

ఖాతరు చేసేదెవరు? 
ఎవరికి జ్ఞాపకం ఉంటుంది 

ఈ అజ్ఞాత వ్యక్తి పేరు? 
“లొంగి పో” అంటుంది. 

ఒక దేశంతో మరో దేశం 
వేల సంవత్సరాల తరబడి 


పోరాటం సాగుతుందేమో అనిపించింది. 


కాని ఎట్టకేల కెలాగో ముగిసింది యుద్ధం 
విజేత లెవరూ లేరు 

ఒక్క కామ్రేడ్‌ లెనిన్‌ తప్ప. 
సామ్రాజ్య వాదమా! 

నీ యిల్లు వల్లకాడు కాను 
దేవతలకు సముచితమైన 

మా ఓరుపంతా కాజేశావు. 
తిరగబడిన రష్యా నిన్ను 

విరగబోట్లు పొడిచింది 
త్రీజ్‌ నుంచి అర్జేంజల్‌ స్క్‌ దాకా! 
సామ్రాజ్యం కోడిపెట్ట కాదు, 

దాన్ని బుట్టలో వెయ్యడం 

తమాషా కాదు, 
ఇది రెండు తలల, శక్తి నిండిన 

వంకరముక్కు భేరుండం! 
అయినా దీన్ని కాల్చేసిన చుట్టపీకలాగ 

ఉమ్మి పారేశాం 
దీని రాజవంశాలనీ 

రాజ చిహ్నాలనీ 

చచ్చుపుచ్చు చట్టాలనీ! 
బురదలోంచి కాళ్ళీడ్చుకొస్తూ 

రష్యన్‌ జాతి 
అపారం, నీరసం, ఆహార రహితం 
తన చర్మం అంతా నెత్తుడి పొరతో 
బూర్జువాలకు నిప్పుల్లోంచి 

జీడిపిక్క లేరిపెడుతుందా? 
లేక సోవియట్‌ రాజ్యం స్టాపిస్తుందా? 
“జారిస్టు సంకెళ్ళను 

పగుల గొట్టారు ప్రజలు 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


రష్యా కుతకుత లాడుతోంది, 
రష్యా భగభగ మండుతోంది”. 
లెనిన్‌ స్విట్టర్లండులో, అప్పుడు తానుంటున్న దేశంలో 
వార్తా పత్రికలలో, ఉత్తరాలలో 
ఈ వార్త చదివేడు. 
కాని న్యూస్పేపర్ల చెత్తలోంచి 
ఏమాత్రం భోగట్టా వడబొయ్యడం? 
ఓహో ఒక విమానం 
ఆకాశాలను దూసుకుంటూ! 
స్వదేశానికి వెళ్ళాలి, సహాయపడాలి 
అక్కడ పోరాడుతున్న కార్మికులకు 
ఇదే అతని ఒకే ఒక ఆకాంక్ష అవసరం. 
కాని తుట్ట తుదకు 
పార్టీ ఆదేశానుసారంగా 
బండి ఎక్కాడతను 
ఖూనీకోరు హోహెన్‌జోలెర్బ్‌కి 
తెలియదు పాపం 
జర్మన్‌ సీళ్ళతో వెళ్ళిన 
జర్మన్‌ గూడ్సు పెట్టెలో 
జర్మన్‌ రాచరికాన్ని కూడా 
నిర్మూలనం చేసే 
భయంకరమైన 
బాంబొకటుందని! 


పెట్రోగ్రాడ్‌ పౌరులు 
చిందులు వేస్తున్నారు, 
తాత్కాలికానందంతో 
పరవళ్ళు తొక్కుతున్నారు, 
కాని ఇంతట్లోకే 
ఎర్ర రిబ్బన్లతో యూనిఫారాలతో 
సైనికాధికారులు, ద్రోహానికి మారుపేర్లు 
నేవ్‌స్కియ్‌ వీధిలో నిండిపోయారు. 
మరో నాలుగడుగులు 
గీత దాటడానికి 
పోలీసు వాళ్ళ యీలలు 
వినబడదానికి 
బూర్జువా సంబరపడుతోంది, 
ఊచకోత ఉత్సవానికి 


క్షి కవితా ప్రస్థానం (కవితలు) 


ఆ మృగం చర్మం మీద వెండ్రుకలు 
అప్పుడే నిక్క బొడుచుకున్నాయి. 
మొదట్లో చిన్న చిన్న చేపలు 
ఎవరికీ ఖాతరు లేదు, 
ఇంతట్లో పెద్ద పెద్ద సొరచేపలు 
దేశాన్ని మింగి వెయ్యడానికి, 
తర్వాత మిల్యుకోవ్‌ వంశంలో పుట్టిన 
దార్జనెల్‌ స్కియ్‌ 
ఆఖరున మిహైల్చీక్‌ రాకుమారుడు 


కిరీట ధారణకి తహతహలాడుతూ, 


ప్రధాని అధికారం చలాయిస్తాడు, 
పింఛం విప్పుకుని 

మంత్రులంతా మప్పితంగా ఉన్నారు, 

ఒక గాయకుడు చల్లగా పాడుతాడు 

కళ్ళంట నీళ్ళు కూడా తెప్పిస్తాడు 
బంగారు నాయన 

ఫిబ్రవరి నాటి స్వాతంత్ర్య సమరపు 

ఎంగిలి మెతుకులు మానోటి 

కింకా అందనే లేదు, 

ఇంతట్లోకే “కార్మికులారా! 

కదలండి కదన రంగానికి” అని 

యుద్ధపు జంబుకాల చబుకు. 

ఈ అందాల దృశ్యానికి 

శిఖరాయ మానంగా 

ద్రోహులూ, గూఢచారులూ, గలాటాలు 
రెచ్చగొట్టే వాళ్ళూ 

యస్‌.ఆర్‌.లూ. సావిన్‌కొవ్‌లూ 

కావలి కుక్కల్లా నిలుచుంటారు, 

అవకాశవాద మెన్నివిక్‌ పిల్లుల 

అచ్చిక బుచ్చిక ఇచ్చకాలు చెబుతుంటారు. 

అప్పుడు అకస్మాత్తుగా 

వీబొర్లు సివారు మీదుగా 

ఫిన్లాండు స్టేషన్‌ నుండి 

విశాల తటాల నేవానది అవతలనుండి 

చమురోడుకుంటూ వచ్చిందొక 

సాయుధ శకటం. 

గాలికి మళ్ళీ జోరు హెచ్చింది, 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


విప్లవపు తుపాను వీచింది మళ్ళీ. 
టోపీలూ బ్లౌజులూ 

లితేయ్‌నియ్‌ వీధిని ముంచెత్తాయి. 
“లెనిన్‌ మన మధ్య ఉన్నాడు 
జిందాబాద్‌ లెనిన్‌!” 

చప్పట్లు కొడుతున్న వందలాది జనం మీదుగా 
దారి చూపే తన చెయ్యెత్తి 

“కామ్రేడ్స్‌” అని ప్రారంభించాడు లెనిన్‌, 
“మాసిపోయి పొట్టివయిన 

సోషల్‌ - డెమోక్రాట్‌ దుస్తులవతల పారేద్దాం. 
పెట్టుబడిదారుల్నీ, వాళ్ళ జోహుకుంగాళ్ళనీ 
చెత్త డబ్బాల్లోకి విసిరేద్దాం. 

మనం యావత్ర్రపంచపు 

కార్మికుల, కర్షకుల సంకల్పాన్ని 
ఎలుగెత్తి చాటుతున్నాం. 

ఇదే సుముహూర్తం 

కమ్యూనిజం నిర్మిస్తున్నవాళ్ళ పార్టీ 
చిరకాలం వర్ధిల్లుగాక!” 

సోవియట్‌ అధికారం కోసం 

సాగే సాయుధ సమరం 

చిరకాలం వర్ధిల్లుగాక! 

చరిత్రలో మొదటిసారి 

ఏ అడావుడీ లేకుండా, 

తబ్బిబ్బుగా చూస్తున్న 

మానవ మహాసముద్రం ఎదుట 
ఒకనాడు అసాధ్యమని తోచిన 
సామ్యవాదం 

ఆచరణ యోగ్యంగా నిలిచింది. 

అక్కడ, 

గర్జించే ఫ్యాక్టరీల కవతల 

అక్కడ, క్షితిజరేఖమీద 

మిరుమిట్లు గొలిపే శక్తితో 

అది మనముందు వెలిగింది, 

రేపటి కమ్యూన్‌ 

బూర్జువాలు లేనిది 

ప్రొలెటేరియన్లు లేనిది 

బానిసలు లేనిది 


కేం కవితా ప్రస్థానం (కవితలు) 


ప్రభువులు లేనిది. 

జోహుకుందార్ల చిందరవందర 

చిక్కు ముడులను చీలుస్తూ 

లెనిన్‌ ప్రసంగం గండ్రగొడ్డలిలా పడింది. 
అనుక్షణం “ఆహో! సాహో” నినాదాలతో! 
“అచ్చా! లెనిన్‌! 

ఆచరణ కదునయింది!” 

నర్తకి క్లెసీన్‌స్కయా 

కాలి బొటన వేళ్ళ గంతులతో 

ఆర్జించిన భవనం 

ఉక్కుమడమల బూట్ల పాదాల 

దాడికి గురి అయింది. 

ఇక్కడే ఫ్యాక్టరీల జనప్రవాహాలు 

లెనిన్‌ కొలిమిలో రాటుదేరి 


ఉక్కుబలం సంతరించుకుంటూ ముంచెత్తాయి. 


“మీ అనాస పళ్ళనీ 

ఆగ్రహాన్నీ నమలండి 
బూర్జువా పేనుల్లారా 

మీ రోజులంతరించాయి!” 
అప్పుడే మేం అడిగాం. 
ఎలాగని, ఎందుకని 
మా మీద సవారి చేస్తూ 
జూలై రిహార్సల్సులో 
రివాల్వర్లు చూపించిన వాళ్ళని! 
కామందులు కోరలు తెరిచారు 
చూపులతో కత్తులు దూశారు, 
“దొమ్మిచేసే బానిసలు! 

వాళ్ళ పని పట్టిస్తాం.” 
“అణచండి లెనిన్‌ను” అని కేరెన్‌స్కీ ఉత్తరువు 
“జైల్లో తొయ్యండి జినోవ్‌యెవ్‌ను” 

అని కేరెన్‌స్కీ తాఖీదు 
అంతట పార్టీ అజ్ఞాత వాసంలోకి వెళ్ళింది. 
ఫిన్లాండ్‌లో, రజ్లీవ్‌లో 
కంపల గుడిసెలో దాగి 
ఇల్యీచ్‌ సురక్షితంగా ఉన్నాడు. 
వేట కుక్కలకు పట్టి అప్పగించే 
ద్రోహులెవరూ అక్కడ లేరు. 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


అగుపించని లెనిన్‌ 
అతి సమీపంలోనే ఉన్నాడు. 
కాలమూ, సంఘటనలూ 
ఎవరి కోసమూ ఆగవు 
ప్రతీ నినాదం లెనిన్‌ ఊహ 
ప్రతీ ఎత్తూ లెనిన్‌ చేతుల్లో వేసిందే 
ప్రతీ మాటా 
సారవంతమైన నేలపై పదే బీజం 
పడిన వెంటనే ఉద్యమానికి 
బలం చేకూరుస్తుంది 
చూడండి 
లెనినిస్టు కార్మికులకు చేదోడుగా 
లక్షలాది కర్షకులు కక్ష్యలోకి 
దిగుతున్నారు. 
అనేక దినాలలో ఒకరోజునిర్ణయించి 
బారికేడ్లు ఎక్కే తరుణం వచ్చినప్పుడు 
కార్మికుల సహాయానికై పెట్రోగ్రాద్‌కి 
కదలి వచ్చాడు లెనిన్‌. 
“కామ్రేడ్స్‌! ఇప్పటికే అలస్యమయిం” దంటూ! 
“పెట్టుబడి గుదిబండ 
ఆకలి ములుకోల 
యుద్దాలు బందిపోట్లు 
జోక్యందార్లు దొంగలు 
కాలం గడచి ఇదంతా 
మారిపోతుంది మన ముసలవ్వ చరిత్ర 
శరీరం మీద పుట్టుమచ్చల్లాగ 
ఎవరూ గుర్తించడానికి వీలు లేకుండా!” 
ఈనాటి భవిష్యత్తు నుండి 
ఒక్కసారి వెనక్కి చూస్తే 
మొట్టమొదట కనిపించేది లెనిన్‌ ఆకృతి, 
యుగయుగాల బానిసతనం నుండి 
మార్గాన్ని వెలిగిస్తూ 
లేమి నుంచి శ్రమనుంచి 
కమ్యూన్‌ యుగం వైపు నడిపిస్తూ! 
ఈ కరువు కాటకాల వత్సరాలు 
గతంలోకి ఇంకిపోతాయి, 
కమ్యూన్‌ వసంతం ఈ మన 
భూగోళానికి వెచ్చదనం ఇస్తుంది, 


200 కవితా ప్రస్థానం (కవితలు) 


ఎర్రని అక్టోబరు పువ్వుల్లోంచి 
ఎట్టకేలకు ఆనందపు పెద్ద పెద్ద ఫలాలు 
పరిపక్వమవుతాయి తియ్యతియ్యగా. 
అప్పుడు లెనిన్‌ ఆదేశాలను 
పఠించేవాళ్ళు 
కాలంతో వసుపెక్కిన కాగితాలు చూస్తూ 
తమ హృదయాలలో వేడి ఉప్పెన పొంగడం 
కళ్ళల్లో 
చిరకాలంగా వాడుకలో లేని 
వేడికన్నీళ్ళు చిందడం 
కనిపెడతారు. 
నా యావజ్జీవితంలో అత్యంతం అమోఘమైన 
దినం ఏదని వెనక్కి చూస్తే, 
నా అనుభవాలనూ చూసిన విషయాలనూ 
గాలించి వెదికితే, 
నిస్సందేహంగా 
నిర్వివాదంగా 
అ రోజు అక్టోబరు 25, 1917 అనే అంటాను. 
అక్టోబరు విప్లవపు ప్రధాన కార్యాలయం స్మోల్నీ 
ఉద్రేకోత్సాహాలతో దడదడలాడుతోంది, 
నావికుల బుజాల మీద పిట్టల్లాగ 
గ్రైనేడ్లు వేలాడుతున్నాయి. 
మెరుపు తీగల్లాగ బాయొనెట్లు 
వంకరటింకరగా మెరుస్తున్నాయి, 
దిగువను మెషీన్‌గన్నర్లు 
కార్ట్‌రిడ్డి బెల్చులతో నిలుచున్నారు, 
వరండాలో గమ్యం లేని తొడతొక్కిడి లేదు 
బాంబులన్నా తుపాకులన్నా 
అందరికీ పరిచయమే. 
“కామ్రేడ్‌ స్టాలిన్‌ నిన్ను రమ్మంటున్నాడు” 
“ఇదిగో ఉత్తరువు 
జనరల్‌ పోస్టాఫీసుకి సాయుధ శకటాలను 
పంపించాలి.” 
“కామ్రేడ్‌ ట్రాట్సీ సూచనలు” “సరే” 
ముందు కురికాడు 
నావికుని నేవీ రిబ్బన్ల మీద అక్షరాలు 
“అరోరా” అని. 


జః శ్రీీ ప్రస్థానత్రయం 


కొందరు ఉత్తరువులతో పరుగెత్తుతారు, 
కొందరు ఊరికే వాదించుకుంటూ నిలుచుంటారు, 
ఇంకా కొందరు రైఫిల్సును 
చిటపటలాడిస్తారు, 
ఏ యిద్దరూ ఒక లాగుండదరు. 
ఇక్కడకు 
ఏ గొప్పతనం ఆడంబరం ప్రదర్శించకుండా 
లెనిన్‌ వచ్చాడు. 
అతని నాయకత్వంలో 
ఎన్నో యుద్దాలు సాగించినా 
ఎవరికీ అతని చిత్రపటం చూసి 
ఇంకా గుర్తించడం తెలియదు, 
అంతా హడావుడి, అరుపులు, పలకరింపులు 
తిట్ల తుపాకి కాల్పులు, పరస్పరాభినందనలు. 
అప్పుడక్కడ 
అలసటతో నీరసించినట్లు కనిపిస్తూ 
పచారుచేస్తూ, ఆగుతూ 
వీపు వెనక చేతులు కట్టుకుని 
చిరకాలం ఎదురుచూస్తున్న ఆ ఇనుప తుపానులో 
లెనిన్‌ పరకాయించి చూశాడు 
ప్రజా సమూహాన్ని, 
ఒకసారి నేనతణ్జి చూశాను, 
ఒక మనిషిని చూడటం 
సూటి అయిన గురితో 
రేజరువంటి వాడితో 
పట్టుకారులాగ సారాంశాన్ని పట్టి పైకెత్తి 
మాటల చాటున దాగిన ఆత్మని 
వెలికి తియ్యడం చూశాను. 
నాకు తెలుసు 
అతని సమక్షంలో అన్నీ బయటపడతాయి, 
అన్నీ అర్థమవుతాయి, 
గాలించే అతని కనుచూపును 
తప్పించుకునేదేదీ లేదు, 
ఓడ కళాసీ, గని పని మనిషీ 


ఎక్కడ నిలుచున్నారో 
కర్షకుడూ సైనికుడూ దేనికోసం 
ఎదురుచూస్తున్నారో 

201 కవితా ప్రస్థానం (కవితలు) 


అంతా అతనికి సుస్పష్టం 
సమస్త జాతుల్నీ తననేత్రాలలో 
ఇముడ్చుకున్నాడు, 
రవి ఉదయించే, అస్తమించే 
ఖండ ఖండాంతరాలతో సహా! 
రాత్రి పూట భూగోళాన్ని 
తన మెదడు త్రాసులో తూచి 
తెల్లారగానే; 
“అంతమందికీ, 
ప్రతి ఒక్కడికీ 
ధనవంతుల బానిసలకి 
పరస్పరం కొట్టుకు తన్నుకు 
పొడుచుకునే వారికి 
ఈ క్షణంలో మీ అందరికీ 
విజ్ఞాపన చేస్తున్నాం, 
ప్రభుత్వాధికారాన్ని సోవియట్ల 
హస్తగతం చెయ్యండి. 
ఆకలితో మాడేవాళ్ళకి అన్నం 
దున్నేవాడికి భూమి, 
ప్రజలకీ, పోరాడే సైనికులకీ శాంతి!” 
సేనల రక్తం తాగుతున్న బూర్జువాలు 
పిచ్చెత్తినట్లు అరుస్తారు: 
“చూస్తారేం దుహోనిన్‌, కొర్నీలొవ్‌ 
చంపండి వాళ్ళని, 
ఏది ఏమిటో చూపించండి 
ఓ గుచ్‌కోవ్‌, ఓ కేరెన్‌స్కీ 
కాని సేనాదళాల ముందుతట్టూ 
వెనుకతట్టూ కూడా 
ఒక్క నెత్తురు బొట్టయినా ఓడకుండా 
లొంగిపోయింది. 
విప్లవ శాసనాలు మంటలవాన 
కురుస్తుండగా 
ఈనాడు మనకి తెలుసు 
ఏది ఏమిటో ఎవరు ఎవరికి చూపించారో 
నిరక్షరాస్యుల హృదయాల్లోకి కూడా 
శాసనాలు దూసుకుపోయాయి. 
ఉక్కు నిశ్చయాన్ని వాళ్ళలో రూపొందిస్తూ 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


దేశం నాలుగు చెరగులా ఈ సందేశం 
ప్రసరించింది 
గుసగుసల నుంచి గర్జన దాకా వర్ధిల్లింది 
“పీడితుల, పేదవాళ్ళ గుడిసెలకు శాంతి 
మేడలపై, భవనాలపై సమరం 
సమరం, సమరం, సమరం!” 
చిన్నవీ, పెద్దవీ అనకుండా 
అన్ని ఫ్యాక్టరీలలో పోరాడాము, 
బటానీ గింజల్లాగ వాటిని నగరాల్లో 
ఒలక బోశాము, 
అవతల అక్టోబరు దావాగ్ని 
తన విజయానికి చిహ్నంగా 
మండే భవనాల్ని వదలింది. 
మూక ఉమ్మడి కొరడా దెబ్బలకు 
చాపగా ఒకప్పుడు తయారయిన దేశం 
ఇప్పుడొక గట్టి పిడికిటిలో ఒదిగింది హఠాత్తుగా 
అందులో నదులున్నాయి కొండలున్నాయి, 
అందరి ఆస్తి పాస్తులున్నాయి, 
అలనాటి కలల ఈ దేశం 
నెత్తుటితో తడిసిన దేశం 
కళ్ళ జోళ్ళు ధరించిన పెద్ద పెద్ద కామందులు 
చీదరించుకుంటూ, దొంగచాటుగా 
ఇంకా రాజరికాలు, జమీందారీలూ 
మిగిలిన దేశాలకు పారిపోయారు. 
శని విరగడయింది 
ప్రతి వంటమనిషికీ మేము 
తరిబీయతిస్తాం 
కార్మికుల ప్రయోజనాల కోసం 
దేశాన్ని తీర్చిదిద్దడం ఎలాగో. 


కొంతకాలం బ్రతుక్కొచ్చాం 
అచ్చుతో, వ్రాతతో 
కందకాలనుంచి జర్మన్ల చెవుల్లోకి 

అదే పనిగా అరిచే అరుపులతో 
“బైటికి వచ్చి మాతో 

ప్రకటించండి సోదరభావం 
స్వస్తి చెప్పండి యుద్దానికి 


202 కవితా ప్రస్థానం (కవితలు) 


చాలు చాలు!” 
అంతతో ముందుతట్టు సేన 
వెనుక తట్టుతో కుప్పకూలింది. 
చినుకులతో ప్రారంభించిన 
జడివాన వరదలలో 
మా పడవ మునిగి పోతుందనుకున్నాము. 
రష్యన్‌ చక్రవర్తి నీకొలస్‌ బూటుకన్న 
కైజర్‌ విల్సెల్మ్‌ది మరీ గట్టిది 
దేశాన్ని చిందర వందర చెయ్యొచ్చు. 
అంతలో యస్‌.ఆర్‌.లు 
అపరిపక్వ శిశు భాషతో 
మాటల వలలు వేసి 
'సేనల్ని మళ్ళీ యుద్ధ రంగానికి 
మరలించబోయారు, 
పాతలకాలపు వీర ఖడ్గాలనూ 
కొయ్య కత్తుల్నీ చేతికందించి! 
ఇనుప కవచాలను దాల్చిన శత్రువులను 
ఇవి ఛేదిస్తాయిలే అనుకుంటూ. 
కాని లెనిన్‌ ఆ పందెపు కోళ్ళ 
సమరోత్సాహం చల్లార్చాడు: 
“భారాన్ని మళ్ళీ మన 
పార్టీయే వహించాలి, 
ఊపిరి తీసుకోవడానికి 
టెస్ట్‌ సంధిని అంగీకరించాలి. 
నేలపోతే పోతుంది 
కాలం మనకి మిగులుతుంది”. 
ఈలోగా మనల్ని శత్రువులు మింగెయ్యకుండా 
సమయం వచ్చినప్పుడు వాళ్ళని 
చంపడానికి వీలుగా 
క్రమశిక్షణ, దృఢ సంకల్పం కలిగిన 
ఎర్రసైన్యంలో ఎల్లరూ చేరాలి. 
అ 9 969 
అనేక శిరస్సుల మంత్ర సర్పాల 
బొమ్మలవైపు చరిత్రకారులు తేరిచూస్తూ 
“నిజంగా మంత్ర సర్పాలున్నాయా?” అని 
ఆశ్చర్యపోతారు. 
కాని మాకు బాగా అనుభవం 
ఆ పాము మమ్మల్ని కాటేయ్యాలని చూసింది. 
“అన్ని అపాయాలనీ ఎదుర్కుంటాం 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


అంతులేనిది మా ధైర్యం 
పోరాడుతూనే చనిపోతాం 
సోవియట్‌ రాజ్యమే మా ధ్యేయం”. 
మొదట వస్తాడు దెనీకిన్‌ 
చావుదెబ్బ తినిపోతాడు, 
కూలబడ్డ మా కుటీరాలను 
కూడదీసుకోవడం ప్రారంభిస్తాం. 
వ్రాన్‌గెల్‌ వస్తా డాపిమ్మట 
కుంటుకుంటూ పోతాడు. 
ఆ వెనక కొల్చాక్‌ 
అఖండ బలసంపత్తితో వస్తాడు. 
మా తిండి - చెట్ల బెరడు 
మా పడకలు - ఎక్కడైనా సరే 
అయినా అరుణతారను ధరించిన సేనలు 
పురోగమిస్తూనే ఉంటాయి 
అందరిలోనూ జీవించి ఉన్నాడు లెనిన్‌. 
అందరూ లెనిన్‌ ఆదరణనందుకున్న వారే 
పదకొండు వేల మైళ్ళ వెడల్పున 
బారులు తీరింది సైన్యం 
వెడల్పు పదకొండు వేలు 
కాని యుద్ధ రంగపు పొడుగూ లోతూ 
ఏ మాత్రమో ఎవరికి తెలుసు? 
ప్రతీ తలుపు చాటునా 
పొంచున్న శత్రువు 
ప్రతీ ఇంటినీ నెత్తురుతో 
బలంతో గెలవాలి. 
యస్‌.ఆర్‌.లూ, రాచరికపు వాదులూ 
నాలుకలతో, తుపాకులతో 
కాటు వెయ్య జూస్తారు, 
వేట కుక్కల్లా కరవబోతారు, 
మిహెల్‌సోన్‌ కార్ధానాకి 
దారి తెలియదూ 
లెనిన్‌ గాయాల రక్తాన్ని 
గుర్తుంచుకు వెళ్ళు. 
యస్‌.ఆర్‌.లు తుపాకి పేల్చడం కన్నా 
మాటలు పేర్చడంలో ఘటికులు 
వాళ్ళ బుల్లెట్లు వాళ్ళలోకే 
దూసుకుపోతాయి. 


203 కవితా ప్రస్థానం (కవితలు) 


కాని బుల్లెట్ల కన్నా భయంకరమైన 
ప్రమాద మొకటి తారసిల్లింది 
కరువూ, టైఫాయిడ్‌ జ్వరమూ 
దేశాన్ని ముట్టడించాయి. 
ఎంగిళ్ళ చుట్టూ మూగే 
ఈగల్ని చూడు 
ఆ రోజుల్లో అవే మాకన్న నయం 
రొట్టె ముక్క కోసం 
రోజుల తరబడి 
మంచులో వణకుతూ నిలబడేవాళ్ళం 
కూలీకి బదులు సిగరెట్‌ లైటర్లు తీసుకుని 
బ్రహ్మాండమైన నౌకానిర్మాణశాలలో 
పని చేశామంటే నమ్మండి. 
జైల్లో వెయ్యండి 
ఉరి తియ్యండి 
తలలు తరిగెయ్యండి 
పనివాళ్ళు తిండి సంపాదించుకోడానికి 
మరో మార్గ మేముంది. 
అయినా 
కులాక్కుల వద్ద గుట్టల కొద్దీ 
గోధుమ పిండీ, వెన్నా ఉన్నాయి. 
దేబెమ్మలు కారీ మోతుబరి రైతులు 
అదునొచ్చినప్పుడు బైటికి తియ్యడానికి 
దొంగనిల్వ చేసి ఉంచారు, 
ధాన్యాలనీ జిడ్డు పట్టిన రూబుళ్ళనీ; 
ఆకలి గట్టి దెబ్బ తీస్తుంది, 
బుల్లెట్ల కన్నా విధిగా చంపుతుంది, 
మెతకతనం ఇక్కడ పనికి రాదు 
ఇనుపపట్టు కావాలి, 
అంచేత లెనిన్‌ కులాక్కుల మీద 
యుద్ధం ప్రకటించాడు. 


మెరికల్లాంటి ఆహార సేకరణ దళాల్ని పంపించాడు. 


అటువంటి పరిస్థితుల్లో 
ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే 
మూర్చుడెవడు? 

మరి ముందు వెనుకలు చూడక 


మట్టు బెట్టు వాళ్ళని 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


ఆయః పిండం లాంటి నియంతృత్వమే 
ఆఖరికి విజయం సాధించింది. 
౨ 9 69 

విజయం సాధించాం, 
కాని మన నౌక కన్నీ 

కన్నాలే, పగుళ్ళే 
అన్నీ శిధిల శకలాలే 
ఇంజన్లు ఎంతోకాలం 

పనిచేసేలా లేవు, 
కిందా, పైనా, గోడలకీ 

'మరామత్తులు చెయ్యాలి. 
రండి, 

సుత్తితో, రివెట్లతో రిపేర్‌ చెయ్యండి, 

బాగు చెయ్యండి! 
తీరస్థ గమ్యం ఏదీ? 
దీపాలన్నీ ఆరిపోయాయి హార్చర్‌లో 
ఈదుతున్నాం 
కెరటాలను జెండా కొయ్యలతో ఎదిరిస్తూ, 

ఎప్పుడు మునిగిపోతుందో పడవ 
క్రిక్కిరిసిన సరుకుతో 
ఒకడా ఇద్దరా పదికోట్ల 

కర్షక వర్గం! 
అతి దుష్టమైన ఆనందంతో 
అరుస్తారు శత్రువులు, 
లెనిన్‌ ఒక్కడే సుదృఢంగా నిలుచున్నాడు, 
ఇరవై డిగ్రీలు పక్కకు తిప్పి 
పడవను పైకెత్తాడు. 
వంకరగా తిరిగి నెకాశయం 

చేరింది నావ 
అంతట హఠాత్తుగా, ఆశ్చర్యకరంగా 
ఆగిపోయింది తుఫాను; 
రైతులు రొట్టెల్ని బళ్ళకెత్తుతున్నారు. 
అన్ని చోట్లా అతి పరిచితమైన 
ప్రకటనలు : 
ఇక్కడ సరుకుల కొనుగోలు, 

ఇక్కడ సరుకుల కొనుగోలు, 

ఇక్కడ సరుకులు అమ్మబడును, 


204 కవితా ప్రస్థానం (కవితలు) 


నూతన ఆర్థిక విధానం; 
కనుసైగ చేస్తాడు లెనిన్‌; 
మరమ్మత్తుల్లో మగ్నమై ఉన్నాం 
కొలత బద్ద కలవాటు పడండి 
కొత్తగా భయపడేదేమీ లేదు. 
తీరం నావికులను ఊగిస్తోంది. 
అందరూ బండ చాకిరీతో 
అలసి సొలసి పోయారు 


వో! 
ఏమయింది తుపాను? 
ఏమిటి ఈ విచిత్రం 
లెనిన్‌ చూపిస్తాడు 


ఒక లోతయిన అఖాతాన్ని 
బండలూ కొండలూ లేనిదాన్ని 
సహకార సంస్థల బల్లకట్లు 


కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. 


సాఫీగా, నిరపాయంగా తేలియాడుతూ 
నిర్మాణపు రేవుల్లోకి సాగింది 
సొవియట్ల సువిశాల దేశం! 
లెనిన్‌ స్వయంగా 
కలపనీ, ఇనుమునీ 
ఒడ్డుకు లాగుతాడు, 
కన్నాలనీ, బీటలనీ సరిచెయ్యదానికి 
సర్వసాక్షి అయిన అతని నేత్రం 
విధానాలను విశదీకరిస్తుంది. 
భావికాలపు సహకార సంస్థల 
వస్తు విక్రయశాలల 
పరిపాలక సంస్థల 
స్వరూపాలను నిర్ణయిస్తాడు. 
అది అయిన తర్వాత మళ్ళీ 
బ్రిడ్జి మీద తన స్థలానికి వస్తాడు, 
ముందూ, వెనకా, అన్ని ప్రక్కలా 
దీపాలు వెలుగుతున్నాయి 
దేదీప్యమానంగా. 
ఇక మీద నుంచి 
ప్రతి దినం 
పద్ధతి ప్రకారం ముట్టడి సాగిస్తే 
తుపానులూ ఉండవు 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


దొంగచాటు వెన్నుపోట్లూ ఉండవు. 
మొదట్లో 
వెనుకంజ వేశాం, జాగురూకతతో 
ఒళ్ళు దగ్గర పెట్టుకొని! 
ఎవరైనా అవమానకరంగా ప్రవర్తిస్తే - 
అంతే, వాణ్ణి అవతలకి పంపించాం. 
మళ్ళీ ఇప్పుడు 
పదండి ముందుకు 
తిరోగమన దశ దాటి పోయింది. 
రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ 
నావికులంతా ఓడ యొక్కండి. 
ఈ కమ్యూన్‌ శతాబ్దాల తరబడి బతుకుతుంది 
ఒక దశాబ్దమనగా దానికెంత? 
పదండి ముందుకు 
ఈ నూతన ఆర్ధిక విధానం రొంపి 
ఎంతో కాలం ఉండదు. 
వందరెట్లు నింపాదిగా నిర్మిస్తే నేం 
లక్షరెట్లు గట్టిగా నిలుస్తుంది మన భవనం. 
“స్వేచ్భా వ్యాపారపు” గుదిబండ 
ఇంకా మన పురోగమనపు 
వేగానికడ్డుపడుతోంది, 
కాని విశ్వతోముఖంగా విజృంభించే 
తుపాను మేఘాలలో తొలుదొల్తటి తటిల్లతలు 
మెరుస్తున్నాయప్పుడే. 
పాత శత్రువులు పడిపోయి 
కొత్త విరోధులకు చోటిస్తున్నారు. 
అయినా ఆగండి - 
లోకం మీది ఆకాశాలను 
మళ్ళీ వెలిగిస్తాం మేము 
కాని రచనకన్నా మంచి పని కదా అది. 
నేడు, 
డైరెక్టరు గారి ఆఫీసులో ఉన్నా 
ప్రజాపరమైన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా 
కార్మికవర్గం గెలిచిందనీ 
దాని విజయానికి కర్త లెనిన్‌ అనీ 
మనకు తెలుసు. 
కొమింటర్న్‌ మొదలు సత్తీ 
కొడవలి దాకా 


205 కవితా ప్రస్థానం (కవితలు) 


మిల మిల మెరిసిపోయే కొత్త 

కోపెక్‌ నాణాల మీద 
మనం సాధించిన విజయాలు 
రెండింతలై మూడింతలై 
లెనిన్‌ మహాకావ్యంలో పుట మీద 

పుట నింపుతాయి 
విప్లవాలు ప్రజల వ్యాపకాలు 
వ్యక్తుల కవి మోయలేనంత బరువు, 
అయినా లెనిన్‌ సాటి వారిలో 
మేటి అనుపించుకొని 

తన మనస్సు వేగంతో 

సంకల్పపు ఉక్కు బలంతో 
ప్రథమ శ్రేణిని నిలుచున్నాడు. 
ఒకొక్కటిగా అతని జోస్యాలను 

బుజువు చేస్తూ 
లేస్తున్నాయి దేశాలు, 
తెల్లా, నల్లా, అన్ని రంగుల 

జాతుల వాళ్ళూ 
కొమింటర్న్‌ పతాకం కింద 

గుమిగూడుతున్నారు. 
సామ్రాజ్యవాదులూ, బూర్జువాలూ 
నానాటికీ నీరసించి పోతున్నా 
ఇప్పటికీ ప్రపంచాన్ని కాల్చుకుతింటూ 

'పెత్తనాలు చేస్తూ 
ఇల్యీచ్‌ మొదటి బిడ్డ సోవియట్‌ రిపబ్లిక్‌కి 
ఇప్పటికీ మర్యాదగా 
తలలూ, కిరీటాలూ వంచుతారు. 
ధనికుల కుయత్నాలకీ కుతంత్రాలకీ 
భయపడడం మాని 
క్షిప్ర గమనంతో సాగిపోతుంది 
పొగలు కక్కుతూ మన ఇంజన్‌. 
ఇంతలో అకస్మాత్తుగా 

హృదయ విదారకమైన వార్త! 
పక్షవాతంతో లెనిన్‌ 
పడిపోయాడని! 


కన్నీళ్ళు కారుస్తున్న బోల్నివిక్కును 
ఒక మ్యూజియం ప్రదర్శించిందంటే 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


రేయింబవళ్ళు జనం ఆ మ్యూజియంను 
చూడ్డానికి వస్తారు, 
నూరేళ్ళలో అటువంటి దృశ్యం చూసి ఉండరు! 
పోలెండ్‌ దేశపు సైనికాధికారులు మా వీపుల మీద 
అయిదు కోణాల నక్షత్రపు గుర్తులు కాల్చారు, 
మామొన్‌తొవ్‌ సేనలు మమ్మల్ని బతికుండగా 
తలకిందుగా ఇసకలో పాతేశాయి, 
జపాన్‌ ఇంజన్ల మంటల్ని మా సజీవ దేహాలతో 
రాజగొలిపారు 
సీసంతోను ఉక్కుతోను 
మానోళ్ళని ఉక్కిరి బిక్కిరి చేశారు. 
“తప్పిదం ఒప్పుకోండి 
అప్పగించండి దోషుల్ని” అని 
ఆజ్ఞాపిస్తూ అరిచేరు. 
కాని, 
మండుతున్న గొంతుకల్లోంచి 
మూడే మాటలు గర్జించాయి 
“కమ్యూనిజం 
చిరకాలం 
వర్దిల్లాలి!” అని 
అయిదంతస్తుల సోవియట్‌ కాంగ్రెస్‌ భవనంలో 
జనవరి 22వ తేదీని 
బారుల వెనుక బారులు తీరి 
ఈ యినుము, ఈ ఉక్కు 
గుమిగూడుతోంది. 
సభ్యులంతా సరస సల్లాపాలతో 
సుఖాసీనులయ్యారు 
ముక్తసరి మాటల్లో వ్యవహారాలు ముచ్చటిస్తూ. 
సమయమయింది 
సమావేశ ప్రారంభానికి 
ఇంకా యెందు కాలస్యం? 
అరే, అక్కడ అధ్యక్ష వర్గ వేదికలో 
ఆ ఖాళీ యేమిటి? 
అందరి కళ్ళూ అలా జేగురులాగ 
ఎర్రబడ్డాయేమిటి 
అడుగో కలీనిన్‌ 
ఒక చోట నిలబడడు 
ఏదో జరిగింది 
ప్రమాదమా? ఏమిటది 


206 కవితా ప్రస్థానం (కవితలు) 


ఏమిటీ నిశ్శబ్దం 
ఒకవేళ బహుశా - 
అబ్బే, అదేంకాదు... 
మాలకాకి లాగ పైకప్పు 
మామీద దిగిపడింది, 
తలలు వంచుకున్నాం 
భయంతో ఇంకా దించుకున్నాం. 
అకస్మాత్తుగా 
అన్ని దీపాలూ ఎరుపెక్కి 
భయానకంగా ఆవురావురుమన్నాయి. 
కలీనిన్‌ నిలుచున్నాడు వణికిపోతూ, 
కన్నీళ్ళు తడుపుతున్నాయి, 
గడ్డాన్నీ మీసాలనీ 
ఆపుకుందామన్నా ఆగకుండా 
కణతల్లో రక్తనాళాలు మండుతున్నాయి, 
అశక్యం ఆ మంటని చల్లార్చడం 
తలలో ఊహలు, కలగాపులగంగా 
తారాడుతున్నాయి. 
మస్తిష్కంలో గోడలు కట్టినట్టయింది 
“నిన్న సాయంత్రం 6.50కి 
మరణించాడు మన కామేడ్‌ లెనిన్‌”. 
అ 9 9€ 
యేడు 
యుగయుగాలకీ కనిపించని 
దృశ్యాన్ని చూసింది, 
ఆ రోజు 
తన విషాద గాధని 
అనంతంగా స్పందిస్తుంది, 
భయం 
ఇనుములోంచి హాహాకారాలను 
పిండింది, 
బోల్నివిక్కుల శ్రేణులను 
దుఃఖ సముద్రాలు ముంచెత్తాయి 
ఎంత దుర్భర భారం! 
ఈ బరువైన దేహాల్ని 
ఈడ్చుకుంటూ కదిలాం 
“వివరాలు తెలుపండి 
ఎప్పుడు? ఎక్కడ? 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఎందుకు దాస్తారు? 
ఏమిటీ ఆరాటం?” 
వీధుల్లో సందుల్లో 
తెల్లని శవపేటిక లాగ 
బోల్నాయ్‌ థియేటర్‌ ఈదింది. 
సంతోషం నత్త నడకలు నడుస్తుంది, 
దుఃఖం అమిత వేగంతో వీస్తుంది. 
సూర్యుడు ప్రకాశించడు 
మంచు తెల్లగా కనిపించదు 
వార్తా పత్రికలు 
యావత్ర్రపంచాన్నీ 
బొగ్గు వంటి నల్లని మంచుతో అభిషేకించాయి. 
పనిచేస్తున్న కార్మికుడి మీద 
మెదడు దూసుకుపోయే గుండులా 
పేలిందీ వార్త 
అతని పనిముట్ల మీద 
కడవలతో కన్నీళ్ళు దిమ్మరించినట్లయింది. 
అన్ని బాధలకూ అలవాటు పడ్డ కర్షకుడు 
చలించని కళ్ళతో చావును చూసినవాడు 
భార్యను చూడలేక మొగం తిప్పుకున్నాడు, 
కాని ఆమె గ్రహించింది 
బుగ్గి పట్టిన అతని పిడికిలి చూసి, 
కఠిన శిలకన్నా గట్టిగా చల్లగా ఉండేవాళ్ళు 
పెదవులు కొరుకున్నారు నెత్తురు చిందేటట్లు. 
ఒక క్షణంలో చిన్నపిల్లలు 
ముసలివాళ్ళ లాగ మూతులు బిగించారు, 
ముసలివాళ్ళు చిన్న పిల్లల్లాగ 
మొగ్రో అన్నారు. 
గాలి ప్రపంచమంతటా నిద్రలేని 
బాధాగీతం పాడింది 
తిరగబడడం తెలిసిన ఆ గాలికి కూడా 
నమ్మసాధ్యం కాలేదు మాస్కోలో 
ఒక గదిలో 
విప్లవానికి పుత్రుడూ జనకుడూ అయిన 
ఒక వ్యక్తి సమాధిలో ఉన్నాడని. 
సమా! 


సమాప్తి 


సమాప్తి. 


207 కవితా ప్రస్థానం (కవితలు) 


ఓదార్పు నిరుపయోగం 
గొజు = 
దానికిందా కళేబరం 
ప్రభువుల నుంచి విముక్తి చేసిన 
నగరంలో పావెలేత్‌స్కియ్‌ స్టేషన్‌ నుంచి 
అతణ్జి మోసుకొస్తున్నారు. 
గాయం లాగ ఉంది వీధి, అనుక్షణం పెరిగే 
బాధలో మూలుగుతోంది. 
ఇక్కడ ఒక్కొక్క రాయీ 
స్వయంగా ఎరుగును లెనిన్‌ను 
అలనాటి తొలి అక్టోబరు దాడి 
చేసిన పదధ్వనుల ద్వారా! 
ఇక్కడ పతాకాల మీద వ్రాసిన 
ప్రతి నినాదం లెనిన్‌ ఊహించిందే 
లెనిన్‌ లిఖించిందే 
ఇక్కడ ప్రతి ప్రాకారం 


అతని ఉపన్యాసాలకు హర్షధ్వనులు చేసింది. 


అతని వెంట ఎక్కడకైనా సరే వెళ్ళగలదు 
ఇక్కడ లెనిన్‌ అంటే ఎవరో 
ఫ్యాక్టరీలకీ ఆఫీసులకీ కూడా తెలుసు. 
అతని దారంట అందరూ 

తమ హృదయాలను 

తోరణాలుగా కడతారు 

నడిపించిందతడే 
బలమిచ్చిందతడే 
భావిలో విజయం మీదే అని 
ప్రకటించిందతదే 
చూడండి 

ఇప్పుడు కార్మికులకే రాజ్యాధికారం. 
ఇక్కడ ప్రతి కర్షకుడూ 

లెనిన్‌ పేరును బైబిల్‌లో పేర్ల కన్నా 

పవిత్రంగా చూసుకుంటాడు. 
అతడు దున్నే నేల లెనిన్‌ గెలిచి ఇచ్చింది 
అందుకే అతని తాత ముత్తాతలు 
అసువులు ధారపోశారు. 
రెడ్‌ స్క్వేర్‌ సమాధుల్లో నిద్రిస్తున్న కమ్యూనార్జులు 
గుసగుసలాడుతున్నట్టుంది : 

“ప్రియతమా! 
జీ శ్రీశీ ప్రస్థానత్రయం 


208 


జీవించు, అంతకు మించిన అదృష్టం మాకు వద్దు 
నీ ఆశయాన్ని సాధించడానికి 
మరో పది సారులైనా 
మరణిస్తాం మేము” అన్నట్టుగా. 
ఎవరైనా మాంత్రికుడు 
అతను బతకడం కోసం మీరు 
మరణించాలంటే 
వీధుల్లో జనప్రవాహాలు పొంగెత్తి 
అందరూ అనిర్వచనీ యానందంతో 


మరణించగలరు. 
కాని ఏ మాంత్రికులూ లేరు 

ఉన్నాడొక్కడే లెనిన్‌ 
లెనిన్‌ 

అతని శవపేటిక 


అది మోసే మా భుజాలు, 
తుదిదాకా మానవులందరి కన్నా 
మానవుడుగా నిలిచాడతడు, 
అంచేత సహిద్దాం 
ఈ బాధని భరిద్దాం. 
ఇంతకన్న అమూల్యమైన భారం 
ఇంకెక్కడా లేదు 
జన సముద్రాలు మోస్తున్న భారం 
ఏడుస్తూ నడుస్తున్న వారి వీపులపై 
ఊరేగుతున్న ఈ శవపేటిక కన్నా 
ఇంకేది అమూల్యం? 
సైనిక వందనానికి సిపాయిలు 
సిద్ధమవుతున్నారు 
లెనిన్‌ సృష్టించిన వీరులు, 
అతని జ్ఞానానికీ బలానికీ వారసులు 
ఇంతలోనే ఓర్పు పట్టలేని ప్రజల గుంపులు 
నగరం నలుమూలల నుంచీ వచ్చి నిండిపోయారు. 
1917 నాటి చలిలో 
ఇలాగే తిండికి వరసలో నిలుచున్నారు జనం 
ఇప్పుడు ఎంతటి ఆకలికీ 
ఈ శక్తి లేదు 
ఇవాళ కాకపోతే రేపు తిందాం, 
కాని ఇక్కడ చేరిందెవరు 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఆబాలగోపాలం 
అవిటివాళ్ళు 
చిన్న పిల్లలు 
అందరూ దుఃఖం తోలుకొస్తే వచ్చారు. 
(గ్రామాల్లో, పట్టణాలలో 
చిన్నలూ పెద్దలూ 
విషాదంతో కృంగిపోతూ నిలుచున్నారు. 
కార్మిక ప్రపంచం 
ప్రదర్శన చేసింది 
లెనిన్‌ జీవితానికి సజీవ వ్యాఖ్యానంలా - 
పసుపు పచ్చని సూర్యుడు 
నింపాదిగా అస్తమిస్తున్నాడు. 
పచ్చని కిరణాల రేకులు 
ఇంటి కప్పుల నుంచి ఏటవాలుగా 
మా మీద జల్లుతూ 
ఆ పచ్చని కిరణాలు 
కొరడా దెబ్బలు తిని పడి ఉండిన 
చీనా వారిలా ఉన్నాయి, 
బాధతో క్రుంగి, ఆశలను విన్నవించుకుంటూ! 
రోజుల బుజాల మీద ఈదుతూ 
రాత్రులు వచ్చాయి 
గంటలను కలగాపులగం చేసి 
తేదీలను గజిబిజి చేసి 
అవి చుక్కల కాంతులు ప్రసరించే రాత్రులు కావు 
అమెరికా నించి అశ్రుధారలతో వచ్చిన 
నీగ్రోలు. 
కనివిని యెరుగని మంచు 
అరికాళ్ళను తినేస్తోంది. 
అయినా జనం పగలంతా 
గుంపులుగా నిలిచారు. 
వేడెక్కడానికి చేతులు నలుపకుండా 
మంచు మన ప్రేమని పరీక్షిస్తున్నట్టు 
యమయాతన పెడుతోంది, 
గుంపుల్లోకి దూసుకుపోతోంది, 
ఉక్కిరి బిక్కిరి చేస్తోంది, 
స్తంభాల వెనుక దాగిన జనాల్లో దూరుతోంది. 
దాని అడుగులు విస్తరిల్లుతున్నాయి 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


మంచు కొండల్లా పెరుగుతున్నాయి. 
నిశ్శబ్దం! 
ఊపిరీ, నిట్టూర్పులూ ఆగిపోతాయి, 
ఎలా ఈ భయంకరమైన కొండ చరియను 
దాటడం 
ఈ నాలుగడుగుల చరియను. 
యుగయుగాలుగా 
బంగారానికి బానిసలై 
పైసలు లెక్కించే కొండచరియను 
దీని అంచున ఈ శవపేటిక 
అందులో లెనిన్‌ 
దాని కవతల కమ్యూన్‌ 
తన కీర్తితో ప్రపంచాన్ని ఆవరించి; 
లెనిన్‌ నుదురు మాత్రమే 
కనిపిస్తుంది నీకు 
మనకగా ఆ వెనక 
నదేజ్ఞ కొన్‌స్తన్‌తీనొవ్నా 
కళ్ళలో ఇన్ని కన్నీళ్ళు లేకుంటే 
ఇంకా ఎక్కువ కనిపించే ఉండేది. 
ఇంతకంటే సుఖమైన రోజుల్ని 
ఇంతకన్న స్పష్టపు నేత్రాలతో చూశాను. 
అంతిమ మర్యాదగా 
అవనత మవుతాయి పతాకాలు 
అలవోకగా ఊగుతూ 
“కామ్రేడ్‌ నీకు మా వీడ్కోలు 
ఉత్తమ జీవితం గడిపి వెళ్ళిపోయాడు”. 
భయం. 
కళ్ళు గట్టిగా మూసుకో 
తీగమీద మెల్లగా నడుస్తున్నట్టు, 
నమ్మదగిన ఒకే ఒక సత్యానికి 
ఒక క్షణమాత్రం 
ముఖాముఖిగా నిలుచున్నట్లు. 


ఏ మానందం! 
నా శరీరం వెండ్రుకలా తేలికగా 
ప్రతిధ్వనించే ప్రదర్శన గీతాల 


209 కవితా ప్రస్థానం (కవితలు) 


ప్రవాహం మీద తేలిపోతోంది. 
నాకు నిశ్చయంగా తెలుసు 
నేటి మొదలు నిరంతరం 
ఈ నిమేషపు కాంతి నాలో 
వెలుగుతూనే ఉంటుంది. 
ఈ సమ్మేళనంలో భాగం కావడం 
ఎంత ఆనందం 
కన్నీళ్ళు కూడా అందరూ పంచుకునే 
సమష్టి ఆస్తి 
అతి పవిత్రం, అతి బలిష్టం ఈ కలయిక 
ఈ మహోజ్వల భావం పేరు 
వర్గం. 
జెండా రెక్కలు ఒకదాని తర్వాత ఒకటిగా 
ఒరుగుతున్నాయి 
రేపటి యుద్ధాలలో మళ్ళీ లేవడానికి 
“ప్రియసోదరా! 
మా అంతట మేమే 
నీ భేరుండపు కళ్ళు మూయించాము”. 
భుజం భుజం కలపండి పడిపోకుండా 
జెండాలు నల్లనై 
నేత్రాలు ఎగర్రనై 
కన్నీళ్ళు మిలమిల మెరుస్తూ 
సమస్త జనులూ మెల్ల మెల్లగా 
లెనిన్‌ సమాధి వద్దకు వచ్చారు 
కడసారి వీడ్కోలు కోసం. 
అంత్యక్రియలు జరిగాయి, 
ఉపన్యాసాలు ప్రవహించాయి, 
సరే, ఉపన్యాసాలకేం 
వచ్చిన చిక్కెక్కడంటే మిగిలిందొక్క నిమిషం 
తృప్తి తీరని ఒక్క చూపులో 
అతణ్ని కౌగిలించు కోవడం ఎలా. 
భయంతో నిండిన చూపులతో 
అందురూ నడచిపోతారు 
మీదని మంచుతో నిండిన 
వలయాన్ని చూస్తారు. 
స్పాస్కయా గంట స్తంభం మీద 
ఎంత పిచ్చిగా తిరుగుతున్నాయి ముళ్ళు. 


య ర్రీీ ప్రస్థానత్రయం 


ఒక్క నిమిషంలోనే దాటేస్తాయి ఆఖరి పావుగంట. 
ఆగండి 
ఈ వార్త విని మానవులారా 
మూతపడిన నోళ్ళతో 
జీవమా, చలనమా, విశ్వాసమా, 
ఆగండి. 
ఎత్తిన సుత్తితో నీ చెయ్యి కొంకరపోయింది, 
భూమీ 
తలవంచి, కదలకుండా కరిగిపో. 
నిశ్శబ్దం. 
యోధాగ్రేసరుని అంతిమయాత్ర 
ఫిరంగులు మోగాయి, బహుశా ఒక వెయ్యి, 
కాని అన్నీ కలిసినా 
జేబులో చిల్లర నాణాల 
చప్పుడైనా కాలేదు. 
బరువుగా, బాధగా రెప్పలు విప్పి 
నిలుచుంటాను నేను 
చలిలో వణుకుతూ ఊపిరి బిగబట్టి, 
నా యెదుట మిలమిల లాడే జెండాల మధ్య 
మృత్యువులా నిశ్చలంగా 
భూగోళం చీకటిలో లేస్తుంది. 
ఆ భూమిమీద ఒక శవపేటిక 
మౌనంగా, నిశ్చలంగా 
దానిపక్క మేం నిలుచుంటాం 
మానవ జాతి ప్రతినిధులం 
సాహస కృత్యాల, 
విప్లవాల 
రుంరూ మారుతాలతో 
ఈనాటి పునాది మీద 
నిర్మాణం పూర్తి చెయ్యబోతున్నాం. 
66 
ఇంతట్లో 
అవనత పతాకాల ఎర్రని వంపుల్లోంచి 
“పదండి ముందుకు” అంటోంది 
మురాలొవ్‌ గొంతుక. 
అయినా అనవసరమే ఆ ఆజ్ఞ 
గట్టిగా ఊపిరి పీలుస్తూ 


210 కవితా ప్రస్థానం (కవితలు) 


కదలిపోతాం మేము 
కరడు కట్టిన దేహాల నీడ్చుకుంటూ 
చౌరస్తా వేపు సమ్మెట దెబ్బలవంటి 
అడుగులు వేస్తూ! 
మా తలల మీద 
దృఢంగా పట్టుకున్న 
ప్రతీ ఒక్క ఎర్ర జెండా 
గాలిలో కదలాడుతూ 
ఆకాశాన్ని తాకుతుంది. 
నడుచుకుపోతూన్న మా శ్రేణుల నుండి 
ఒక మహాశక్తి 
వలయాలుగా విస్తరిల్లుతుంది. 
ప్రపంచమంతటికీ 
ఒకే ఊహని తీసుకుపోతూ. 
ఒకే ఊహ 

అందరి మనస్సులనూ 

ఆందోళనతో వేధిస్తూ 

సైనికుని, కార్మికుని, కర్షకుని 

హృదయాలను రగిలిస్తూ: 
లెనిన్‌ లేకుంటే మన 

రిపబ్లిక్‌ ఏం కావాలి? 
అతని స్థానాన్ని ఇంకొకరు వూరించాలి 

కాని ఆ ఇంకొక రెవరు 

ఇది యెలా సాధ్యం 

“చాలు, నల్లుల నిండిన 

చాపలమీద మీ కునుకుపాట్లు 
కామ్రేడ్‌ సెక్రటరీ, ఇదిగో మా అర్జీ 
ఫ్యాక్టరీలోని వారందరినీ 

పార్టీలో చేర్చించండి.” 
బూర్జువాలకు ఒళ్ళు 

ముచ్చెమటలు పోస్తాయి 
పళ్ళు కొరుక్కుంటూ 
సభ్యత్వాన్ని చూస్తుండగా! 
ఒక్క ఊపున నాలుగు లక్షల మంది 
ఫ్యాక్టరీల నుండి సరాసరిగా 
పార్టీలో చేరారు 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


ఇంతకన్న మంచిది లెనిన్‌కు 
ఇంకో పూలదండ ఏముంటుంది. 
“క్షామేడ్‌ సెక్రటరీ, ఏదీ 
నీ కలం ఇలాతే 
కొత్త రక్తం కావాలా? 
ఎందుకు వెయ్యి మాటలు? 
నేను ముసిలి వాడినై పోయానంటావా? 
ఇడుగో నా మనుమడు 
యువ కమ్యూనిస్టు దళంలో 
చేర్చుకో 
ఎలా పనిచేస్తాడో చూడు.” 

అ 9 9 
ఓహో! 
ఓ నా నౌకాదళమా 
లంగరెత్తి కదులు! 
జలాంతర్జాములారా 
సముద్రం అడుగుకి పొండి, 
“సముద్రాల మీద, మహా 
సముద్రాల మీద 
సరదాగా సాగిపొండి నావికులారా!” 
హేయ్‌, ఎవరక్కడ కర్మసాక్షీ 
ఇలా వచ్చి వీక్షించు! 
త్వర త్వరగా 
విషాదాల ముడుతలు సరిదిద్దు. 
తల్లి దండ్రులతో సరి సమానంగా 
పిల్లలు కూడా అడుగులు వేస్తున్నారు, 
ట్రా-టా-టా-టా-ఆ -ఆఅని 
ఉదయాన వాళ్ళ ఈలలు పాడుతాయి. 
“ఒకటి, రెండు, మూడు 
మార్గ దర్శకులం మేం చూడు 
ఫాసిస్టులంటే భయం లేదు 
రమ్మను, చూపిస్తాం మా తడాఖా.” 
నిష్టలంగా ముసలి యూరప్‌ 
కుక్కలాగ గుర్రు మంటుంది, 
“తగ్గు” అని హెచ్చరిస్తాం, 
“బుద్ధి తెచ్చుకో” అంటాం, 


211 కవితా ప్రస్థానం (కవితలు) 


లెనిన్‌ మరణమే ప్రపంచమంతటా 
కమ్యూనిజం వ్యాప్తికి తోద్బడింది. 
లోకమంతటా 
ఫ్యాక్టరీ గొట్టాల అరణ్యాలలో 
బ్రహ్మాండమైన ఎర్ర చౌకు 
పతాకంలా ఎగురుతుంది, 
లక్షలాది చేతులు జెండా కొయ్యగా మారి 
మహోద్వేగంతో గాలిలో తేలుతుంది. 
ఆ పతాకంతో 
అందులోని అన్ని మడతలతో 
మరోసారి సవాల్‌ చేస్తూ 
నడిపిస్తారు లెనిన్‌; 
కార్మికులారా! 
అంతిమ యుద్దానికి సన్నద్భులు కండి 
బానిసలారా! 
బోరవిప్పి నిలవండి 
వెన్ను విరిచి నడవండి 
పీడితజన సేనా నివహమా 
అఖండ శక్తితో లేచి రా! 
విప్లవం వర్ధిల్లాలి 
విజయం వేగం సాధించాలి 
చరిత్రలో సాగిన అన్ని యుద్ధాల కన్నా 
ఇదే గొప్ప యుద్ధం 
ఇదే న్యాయమైన సమరం! 
మూలం : మయ్‌కోవ్‌స్సీ 
ముద్రణ : 2972 


చెజువు 


ముకురమున నన్ను నేను చూచుకొనునపుడు 
నా ప్రసక్తిగా కన్యము నాకు లేదు 

చెరువులో మాత్రమేను చూచితిన యేని 
వింత లెన్నెన్ని కాని కాన్సించు నాకు 


ముకురమున కానబడు నాకు మూర్చుడొకడు 
చెరువులో జ్ఞాని కానిపించెడిని నాకు 

మూలం : దేవిన్‌ 
- శీ శీ సాపొత్యం 2 కావ్య, వచన విభాగం 2970 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


212 


1. రచనా శకలాలు 


కవి నిజం చెబుతాడన్నమాట నిజమా? అబద్ధమా? 
“ఇనుండు పశ్చిమాంభోనిధి లోన క్రుంకకయమున్న![” 
_. అంతా అబద్ధం 

హిమాలయం రూళ్ళ కర్రలాగ లేదు 

దేవుడి సమక్షంలో మనిషి ఎప్పుడూ తప్పేఅన్నాడు కాఫ్‌కా 
మనిషికి తెలిసిన నిజం ఏపాటిది? 

అతనికి నిజం తెలుసు కాని అంతకన్న అధికమైనదే 
తెలుసుకో గోరుతున్నాడు 

రెండేళ్ళవుతోంది నేను 

నలభయ్యో వడిలో పడి 

ఇది పందొమ్మిదివందల యాభయిలు 

విన్నారా నాన్నయలూ! తాతయలూ! 

ఇరవయ్యో శతాబ్దపు 

రెండవ సగం ఇది 

తాతయ్య క్రితం శతాబ్దపు 

శిథిలావశేషం 

అదీ విశేషం 

ఒరే నానిగా 

ఒరే బాబిగా 

ఒకొక్కడూ ఒకొక్క వంతెన 

ఒరే పోలిగా 

అందుకే నీ వారసత్వం 

ఆంధ్రదేశపు సంస్కారం 

పోలిగాడి కీ సంస్కారం 

భోజనం పెట్టదు 

తిండి తిండి వెధవతిండి 

ఎప్పుడూ తిండి 

జీవితపు కడుసున్నితపు విలువలు 

వీళ్ళకేం తెలుస్తాయి 

అయితే మరి అల్లసాని పెద్దన అడిగిన 
ఆత్మకింపయిన భోజనం మాటేమిటి? 


కవనం కావచ్చునేమో 
కాని నిజం కానేకాదు! 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఆత్మ - బలేమాట! ఆత్మ, 
బలేమాట! ఆత్మబలే 
మాట! ఆత్మ - బలేమాట! 
ఆత్మ - బలే బలే మాట 


పిల్లి - ఇదోమాట! బల్లి 

అదోమాట! నల్లి మరో 

మాట! పిల్లి నల్లి వెల్లి 

ఒక్కొక్కటి ఒకోమాట 

- శ్రీశీ సాహిత్యం మూడు వచన విభాగం, 9-9-53 


01660 

కమ్యూనిజం మా అమ్మ 
గాంధీయిజం మా నాన్న 
ఈ రెండింటికీ పుట్టిన 
బెరసపుత్రుణ్ణి నేను 


లేలేరా! భారతీయ వీరసైనికా 

అలసత వదలరా నవభారత నౌకాదళ నావికా 
నడుపరా యువభారత వైమానికా 

వడివడిగా కదలరా 


సైనికా! నావికా! భారతవైమానికా 
స్థలం, జలం, ఆకాశం 
ఆక్రమించరా, పరాక్రమించరా 
కాదిది ఇతరుల స్వేచ్చా 
వీధులపై దురాక్రమణ 
కాదిది సామ్రాజ్యవాద 
ధూమోద్దుర దురాస్తరణ 
- శీ ీ సాపొత్వం, మూడు, వచన విభాగం 2970 


చూసాం 
కాని కామ్రేడ్‌ లెనిన్‌ జీవితం 
సుదీర్ధ జీవితం 
జీవితచరిత్రని అనేక పర్యాయాలు 
రాయవలసిందే వర్ణించవలసిందే 
చాలా చాలా కాలం కిందట 
సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం 
చరిత్రలో మొట్టమొదటిసారిగా 
లెనిన్‌ గురించిన వార్త వినబడింది? 
మూలం : మయ్‌కోవ్‌స్సీ 
- శీ తీ సాపొత్యం మూడు కావ్యవిభాగం, 2970 


“లెనిన్‌ నుంచి 


వినబడుతోందా గుఫ్‌ గుఫ్‌ జఫ్‌ జఫ్‌ 
కాలం సీలల్ని చీల్చుకు వస్తున్న 
స్వీవెన్‌సన్‌ తాత స్టీం యంత్రం గొంతుక 
బ్రాంలీల గూజాన్‌ల నోముల పంట 
మొట్టమొదటి ఆవిరి ఇంజన్‌ పాట? 
మహారాజశ్రీ పెట్టుబడిగారు 

కిరీటం లేని మాంధాత 

జమీందార్ల కోరలు పీకేశారు 
గ్రామాల్లో 

చేతిపనులకి ఆవిరిశక్తి ఇచ్చారు 
నగరాల్ని దోచుకున్నారు 

బ్యాంకుల పొట్టల్లో 

బంగారం నింపేశారు 

కాని పనిబల్లల మీద కార్మికులు 
బక్కచిక్కిన వాళ్ళు 

గూని వీపుల వాళ్ళు 

సంఘటిత మవుతున్నారు 


లెనిన్‌ 
ఆకాశం మీదికి పొగలు చిమ్ముతూ 
వొచ్చాడు వొచ్చాడు బెదిరిస్తున్నారు 
ఉలియనోవ్‌ పసిడి ప్రయత్నాల బాటలకు 
అందరి బతుకుల్లాగే మాతో బాటు రాళ్లు పరచండి 
అతని కళ్లముందు గడచిపోవడం మేం సృష్టిస్తాం 
జీ శ్రీశ్రీ ప్రస్థానతయం 213 కవితా ప్రస్థానం (కవితలు) 


పంపిస్తాం 
ఒకానొక రోజున లేస్తాడొక మనిషి 
శిక్షించేవాడు 


పోరాడే వాడు 

పగ తీర్చుకునేవాడు 

అప్పుడే 

మబ్బులూ పొగలూ కలగలిసి 
సగర్వ సైన్యాల్లా 

బారులు తీరి సాగుతున్నాయి 
ప్రతీ ఆకాశం రెండింతలై 
మేఘాలను పొగ 

ఉక్కిరిబిక్కిరి చేసేదాకా! 
సరుకులు మేట వేస్తున్నాయి 
దరిద్రం కూడా పెరిగిపోతోంది 
యజమాని 

నల్లదుస్తులు దాల్చిన 

బట్టతల దయ్యం 

పరిస్థితులు బేరీజువేసి 
“ముంచుకొచ్చింది” అని 
గొణుగుతాడు 

“పనుల నుంచి బర్తరపు” 

అని వ్రాసి గోడమీద వేలాడ దీస్తాడు 
మిఠాయి దినుసులు 

ఈగలు పట్టి చెత్తకుండీల్లో నశిస్తాయి 
ఉగ్రాణాలలో తిండిగింజలు 
బూజు పట్టిపోతాయి 

ఆహార వస్తువుల టోకు వర్తకుడు 
యెలిసియేత్‌ షాపు కిటికీల ముందు 
పొట్టలు కాలుతున్న నిరుద్యోగులు 
గుమి గూడతారు 

మురికిపేటల గర్భంలోంచి 
కుర్రాళ్ళ గోలని ముంచేస్తే 

“మా చేతులు కాళీగా ఉన్నాయి 
పని చెయ్యడానికీ 

తుపాకీ పట్టడానికీ! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


రక్షకా రావయ్యా వేగం, 
అన్న అరుపులు వినిపిస్తాయి! 
హెయ్‌! ఉష్ట్రమా! 
హెయ్‌! వలస రాజ్యాల కామందూ! 
హెయ్‌! చావును ప్రసాదించే స్టీమర్లూ! 
ఎడారుల్లోంచి నడవండి మీ వెనక 
సూర్యాస్తమయాలొస్తాయి 
తూర్పు వైపు వెళ్ళండి కెరటాలను 
చీల్చుకుంటూ 
సుఖరోగాలతో, బైబిల్‌తో, కొరడాలతో 
నాగరికత ప్రతిష్టించండి 
ఈతచెట్లతో ప్రశాంతంగా ఉన్న 
ఒయాసిస్సులలో 
విదేశీయుల విషశ్వాసలు నిండుతాయి 
అరటి, మొక్కజొన్న తోటలలో 
నీగ్రో కూలీలను చావబాదుతారు 
న 
నైలునదీ, నా నైలునదీ 
మొసలిలాగ పగళ్ళను రెచ్చగొట్టు 
రాత్రిపూట నాకన్న నల్లగా వుండనీ 
నా నెత్తురులా ఎర్రగా వెచ్చగా ఉన్న నిప్పులో 
తెల్లవాళ్ళ నల్లవాళ్ళ కొవ్వెక్కిన 
పొట్టల్ని కరిగించు 
ఉదయం నుంచి సాయంత్రం దాకా 
ఏనుగుదంతాల చేత పొడిపించు 
కనీసం మా రాబోయే తరాల కోసమైనా 
వృథాగా నేను చావలేదనిపించు 
రావయ్యా సూర్యముఖా! 
న్యాయం కలిగించు మమ్మల్ని రక్షించు 
అయిపోయింది నా పని 
మృత్యుదేవత ఆగదు 
నా జీవితం సరి 
చచ్చిపోయే వేళ నా శాపాన్ని విను 
నైలునదీ నా నైలునదీ! 
మూలం : మయ్‌కోవ్‌స్కీ 
- వైశాఖి [970 కవితా నమితి నంచిక 


214 కవితా ప్రస్థానం (కవితలు) 


బోల్సివిక్‌ జననం 


విద్యుత్మిరణాలు ఉక్కును తినేసినట్లు 

పెట్టుబడిదారీ విధానపు రోజులు నిండాయి 

అప్పుడు కాలం కడుపుతో వుండి 

కార్ల్‌మార్క్‌ని ప్రసవించింది 

కార్ల్‌మార్క్స్‌ లెనిన్‌ పెద్దన్నయ్య 

కార్ల్‌మార్స్‌ రూపం ప్రభవించింది 

మార్క్‌! 

గోడమీద అతని రూప చిత్రం ఆకర్షిస్తుంది నిన్ను 

అయితే ఆ బొమ్మకీ అసలు జీవితానికీ ఎంత భేదం! 

నిశ్చల శిలావిగ్రహంగా కనిపించే ముసిలాయన రూపం 

అయితే, కార్మికులు తమ చిన్న చిన్న తప్పటడుగులతో 

విప్లవ పథాన కదులు తున్నప్పుడు విస్ఫులింగాలు 
చిమ్మడం లేదా? 

మార్క్‌ మనస్సులో హృదయంలో మండే కొలిమి 

ప్రతీఒక్క ఫ్యాక్టరీలో తానే పనిచేసినట్లు 

ప్రతీ పనిముట్టుతో తన చేతులే కాయలు కాచినట్లు 

అదనపు విలువల కన్నపు దొంగల్ని 

కన్నంలోనే పట్టుకున్నాడు మార్క్‌ 

అధికలాభపరుల బొడ్డుదాకానైనా 

కన్నెత్తి చూడడాని కితరులు భయపడేవేళ 

కార్ల్‌మార్స్‌ కార్మికుల్ని వర్గపోరాటంలోకి నడిపించాడు 


వృషభంలా ఎదిగిన పసిదూడ పని పట్టించడానికి 
గుడ్డి సిద్ధాంతాల ఊబిలో చిక్కుకుని 

ఉక్కిరిబిక్కిరి అవుతున్న కమ్యూనిజంలో 

ఎప్పుడో కాలం కలిసివస్తేనే 


ఈ నరకం నుంచి విడుదల అని భావించేమనకు 

కార్ల్‌ మార్క్‌ చూపించాడు గంభీర చారిత్రక 
నియమావళిని 

చక్రం నడిపించండని చేతికిచ్చాడు కార్మికులకు 

లేదు 

మార్క్‌ పుస్తకాలు అచ్చొత్తిన కాగితాలు కావు 

అంకెలు కావు లెక్కలు కావు బూజుపట్టిన కవిలెకట్టలు 

కావు 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


215 


దారి తెలియని కష్టజీవులకు క్రమశిక్షణ నేర్చిన గ్రంథాలవి 
విశ్వాసాన్నీ వేగాన్నీ సాధించి 


విప్లవ మార్గాన ముందుకి సాగించే గ్రంథాలవి 


వాళ్ళనతడు నడిపించాడు వాళ్ళకతడు బోధించాడు 
“పోరాటల్లో రక్తం చిందించండి” అని 


“సిద్ధాంతాలకు రుజువు ఆచరణలో కనిపించాలి 
ఆచరణకు దారిచూపేవాడు త్వరలోనే వస్తాడు 
పుస్తకాలనుంచి యుద్ధరంగాలకు అస్తవ్యస్త 

జీవుల్ని నడిపిస్తాడు” 


వణికే చేతులతో ఆఖరి మాటలాయన నవ్రాస్తున్నప్పుడు 
ఆయన కళ్ళలో ఆఖరి ఊహలు మెదిలేటప్పుడు 


నాకు తెలుసు 

అతని కళ్ళు భవిష్యత్తును చూస్తే అక్కడే 

క్రైమ్లిన్‌ భవనం మీద మాస్కో ఆకాశాల మీద 

రెపరెపలాడుతూ ఎగిరే 

కమ్యూనిస్టు పతాకం కనిపించిందాతనికి 

ఆరమగ్గిన పళ్ళలాగా సంవత్సరాలు పరిపక్వమయాయి 

థ్రామిక వర్గం ఎట్టకేలకు బాల్యదశ దాటింది 

పెట్టుబడిదారీ కోటల పునాదులు కదుల్తున్నాయి 

కార్మిక తరంగం ఊపునూ బలాన్నీ పుంజుకుంటున్నది 

అతి స్వల్ప కాలంలో 

చిన్న చిన్న తుపాను గాలులు ప్రళయ ప్రభంజనాల 

యినాయి 

ఆగ్రహ శిఖరాల మీద తిరుగుబాట్లు పగిలాయి 

మండే ఎర్రదనంలో విప్లవాగ్నులు రగిలాయి 

బూర్జువా పశువులూరుకుంటాయా కసాయికన్నా 
కనికరం లేనివి 

థియర్స్‌ గాలిఫే దమనకాండ సాగించలేదా 

పారిస్‌ నుంచి పేర్‌లాషెస్‌ గోడలనుంచి 

కమ్యూనార్జుల నీడలు నేటికీ గొంతెత్తి అరుస్తాయి 


“చూడండి. వినండి కామ్రేడ్స్‌ మా పరాజయంనుండి 
నేర్చుకోండి 
ఒంటరిగా పోరాడే వాడికి ఓటమి తప్పదు 


కవితా ప్రస్థానం (కవితలు) 


మరచిపోకండి మేము నేర్పే ఈ గుణపాఠాన్ని 
శత్రువు నెదుర్కోవాలంటే శక్తివంతమైన పార్టీ కావాలి 
సమస్త కార్మిక వర్షాన్నీ ఒక బిగించిన పిడికిలిగా మార్చాలి 
కొందరు మేమే నాయకులమని ముందుకొస్తారు 
అదును చూసుకొని వెనుక్కుమళ్ళి వెన్నుపోటు పొడుస్తారు 
మాటల చాటున దాగిన మచ్చల చర్మాన్ని చూడ్డం 
నేర్చుకోండి 
నిజమైన ఒక నాయకుడు 
నిరంతరం మనల్ని చేయివీడని వాడు నిశ్చయంగా 
వస్తాడు 
రైలు పట్టాల లాగా తిన్నగా అన్నంలాగ నిరాడంబరంగా 
అన్నివేళలా కష్టానికీ సుఖానికీ మనతోనే నిలిచేవాడు” 


ఎన్నో మతాలు ఎన్నో వర్షాలు 

ఎన్నెన్నో భాషలు ఏవేవో పరిస్థితులు 

బంగారపు చక్రాలమీద ప్రపంచం మూలుగుతూ 
తిరిగింది 

ధనస్వామ్యం తుపాకి మొనల ఏదుపంది 

పెరుగుతుంది కొవ్వెక్కిన బలంతో 

యూరప్‌ను కమ్యూనిజం అనే భూతం ఆవహించింది 


ఒకసారి వెనుకంజ వేసి మళ్ళీ విజృంభించింది 
భూవలయం అంతటా సంచరించండి 

ఈయిీ కారణాలన్నింటి వల్లా 

ఎక్కడో దూరాన వున్న 

సింబిర్చ్‌లో జన్మించాడు 

లెనిన్‌ అనే అందరిలాంటి శిశువు 


౭ 

లెనిన్‌ విద్యుచ్చక్తి 

లెనిన్‌ ౬౯=146 

లెనిన్‌ ఇప్పుడూ 

లెనిన్‌ ఎప్పుడూ 

లెనిన్‌ ప్రేమ 

లెనిన్‌ మందికీ 
యావన్మందికీ 


తి 
ధరణి పరమాణువైతే 
దానిలో లెనిన్‌ మీసాన్‌ 
ప్రపంచమనే పద్మంలో 
పరీమళం లెనిన్‌ 
ప్రపంచమనే కావ్యానికి 
ప్రతి పదార్ధం లెనిన్‌ 
బతుకనే చిక్కు సమస్యకి 
పరిష్కారం లెనిన్‌ 

మానవ మహాసముద్రంలో 
ప్రవాళ ద్వీపం లెనిన్‌ 
మానవ ్రవాళంలో 
మండే ఎర్రదనం లెనిన్‌ 


త్త 

నూరేళ్ళు వయస్సని కాదు 
అతనికి నా శాల్యూట్‌ 
ఇంకా పుట్టని పాప 


“2972. భ్ధావికాలపు నగ్నమైన 

లెనిన్‌కు నివాళి పం 
] అతడే మన ఆశ అందుకే నా శాల్యూట్‌ 
స్పందించే ట్యూనింగ్‌ ఫోర్కు అతడే మన ధృవతార అందుకే నా శాల్యూట్‌ 
భూకంపాల కేంద్రాలను 
కరెక్టుగా రికార్డుచేసే సిస్మోగ్రాఫ్‌ స 
సీలు వేసిన రైలు పెట్టెలో దైనమైట్‌ ఇదే నిజం దీన్ని 
విప్లవానికి మంత్రసాని ఎలుగెత్తి చాటుతా 
గురువు మహామనస్వి ఎన్నో ఉన్నాయి ఇజాలు 

మనిషి, మనీషి - లెనిన్‌ అవి కావు నిజాలు 
శీ శ్రీతీ ప్రస్థానత్రయం 216 కవితా ప్రస్థానం (కవితలు) 


లెనినిజం, కమ్యూనిజం, హ్యూమనిజం 
నిజంగా నిజాలు 
నిజానికి నిజమైన అర్థం లెనిన్‌ 
అందుకే అతనికి నా శాల్యూట్‌ 
= 970 జనవరి 14 నంక్రాంతి లెనిన్‌ 
శతజయంతికి గాను వ్రానింది 


దేవుడి స్వగతం 


నేను దైవాన్ని నేను సత్యాన్ని 
దైవాన్ని నేను మాట్లాడుతున్నాను 
మానవుణ్లి నేను సృష్టించలేదు 
మానవుడే నన్ను సృష్టించాడు 
అతని మనసు నన్ను సృష్టించింది 
నాకు ఆకారం లేదు వయసు లేదు 
నేను ఆడాకాదు మగా కాదు 
నేను దైవాన్ని నేనే కాలాన్ని నేనే సత్యాన్ని 
మరణాన్ని మానవుడు జయిస్తే కాలాన్ని 
మానవుడు జయిస్తే తన మనస్సునే మానవుడు 
గెలిస్తే 
అప్పుడు నేను లేను! 
- కళాకేళి మానవత్రిక ఫిబ్రవరి 1970 


లెనిన్‌ గురించి కవితలు 


కోమ్‌సామోల్‌ పాట 

లెనిన్‌ 

జీవించాడు 

లెనిన్‌ 

జీవిస్తున్నాడు 

ఆయన 

ఎన్నడూ మరణించడు 

మరణమా, అందుకో నోటీసు 
మనిషిని లోపలి నుంచే తొలిచివేసే 
అసందర్భపు ముసలి ఘటమా ! 


“లెనిన్‌”, “జీవితం” అనే మాటలు 
కవల పిల్లలు 

అదుపులో పెట్టండి మీ దుఃఖాన్ని 
విషాదాన్ని విసర్జిస్తాం 

ఆక్రందన మన లక్షణం కాదు 
లెనిన్‌ 

జీవించాడు 

లెనిన్‌ 

జీవిస్తున్నాడు 

ఆయన 

ఎన్నడూ మరణించడు 

లెనిన్‌ మనతోనే 

ఇక్కడే ఉన్నాడు 

మన పక్కనే ! 


ఎప్పుడూ వెనకబడడు 
పునఃప్రవేశిస్తాడు 
పుట్టిన ప్రతి శిశువులో 
జ్ఞానం లాగ, 

బలం లాగ 

పతాకం లాగ 


పుడమీ ! 

గడగడ వడకు 

మాటల్లారా ! 

దిగంతాల దాకా ఎగరండి 

లెనిన్‌ 

జీవించాడు 

లెనిన్‌ 

జీవిస్తున్నాడు 

ఆయన ఎన్నడూ మరణించడు 
మూలం : వ్లాదిమీర్‌ మయకోవ్‌స్కీ 
సోవియట్‌ భూమి వవ్రిల్‌ 1970 


లెనిన్‌ జనని ఉజ్వలస్టృత్యర్థం 


“లెనిన్‌” “మరణం” అనే మాటలు ఈ రష్యా మాత 
పరస్పర విరుద్ధ పదాలు ఏమనశ్శాంతీ లేక 
జీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 217 కవితా ప్రస్థానం (కవితలు) 


పరికిస్తోంది పదే పదే 

బాటవైపు త 

దేక దీక్షతో ! చూసి చూసి బయళ్ళు 
కాయలు కాచా యామె కళ్ళు 

తన సుపుత్రుని సదుద్యమం కన్నా 

ఏమహద్భాగ్యాలూకావామెకు మిన్న 


ఆగమనాలు, నిష్రమణాలు 
మర్మాంతిక విషాదవ్రణాలు 
ఘడియలు గడిచిపోతూంతే 
కనిపెట్టుకు చూస్తుందంతే 

ఆమె సంస్కృతికి అంజలి 


ఘటించాలంటే 
దిగ్గనిలేచి మన తల్లుల్ని 
కౌగలించుకోవాలంతే 
మూలం : నెర్టీస్టిర్నోవ్‌ 
తెలుగు వెలుగు వారపత్రిక 22-4-2970 
లెనిన్‌కు 
అనాది 


నుంచీ మనిషి సమాధి 
మీద రెండు తేదీలు రాస్తారు 
అవే జనం చూస్తారు - 


ఒకటి సూచిస్తుందతని జననం 
మరొకటి చాటిస్తుందతని మరణం 


కాని నీ విషయంలో 

అంతంలేని దొకటే తేదీ 

దానికి సాటి మరేదీ లేదు 

జగతిలో ఎనమన్నూటడెబ్సై ఆ తేదీ 
ఆవత్సరం 

నీ జన్మ దినోత్సవం 

దానికే నా ఆహ్వానం 

అందుకే ఈ నా గానం 

కదలి పోతుంది కాలం తొందరగా 
పెరిగిపోతాయి శతాబ్దాలు దొంతరగా 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


218 


కాని, జడుస్తుంది మృత్యువు 
(కాలం భృత్యువు) 
నీ పుట్టిన తేదీ ప్రక్కని 
నిలబడ్డానికి చటుక్కుని 
మూలం : ఖుతా బెరులావా 
తెలుగువెలుగు వారపత్రిక 22-4-1970 


సాధారణ ఉగాది పచ్చడి 


దయ చెయ్యండి దయ చెయ్యండి 
సాధారణ సంవత్సరంగారూ 
దయచెయ్యండి 

వద్దంటే మానేస్తారు గనుకనా 
వచ్చేశారుగా ఎలాగూ 

అంచేత అందుకోండి స్వాగతం 
సహజంగా విచ్చేసిన వచ్చేసిన 

సాధారణ సంవత్సరంగారూ 

స్వాగతం సుస్వాగతం మీకు 

గుడ్‌ మార్నింగ్‌ సాధారణగారూ 

గుడ్‌ మార్నింగ్‌ గుడ్‌ మార్నింగ్‌ 

(ఈ ఉదయంలో ఏ గుడ్డూ లేకపోయినా) 
గుడ్‌ మార్షింగ్‌ 

సాధారణాఖ్య సంవత్సరంగారూ 

అదేమిటి అంత బస్తా తెచ్చారు 

అందులో ఏముంది 

బహుశా సామ్యవాదం కాదుకద! 

కాదనే అనుకుంటాను 

పెట్టుబడిదారులు బెంగ పెట్టుకోనక్కరలేదు 
సాధారణ పరిస్థితులు సామ్యవాదాన్ని తీసుకురాలేవు 
కాలం ఇంకా కళ పెళా ఉడకాలి 
సరియైన వంటవాళ్లు దొరకాలి 

సాధారణ బస్తాలో సామ్యవాదం లేదు 
అయితే మరేముందో చెప్పండి? 

సాధారణ సంవత్సరంగారూ 

అరే, నన్నే చెప్పుకోమంటున్నారు? 

సరే ప్రయత్నిస్తాను 

ఆ బస్తాలో మున్నూట అరవైకి తక్కువ కాని రోజు 


కవితా ప్రస్థానం (కవితలు) 


రైటేనా? రైటే 

కాని, రోజుకి ఇరవయి నాలుగే గంటలు 

రైటేనా? డబుల్‌ రైట్‌ 

రోజూ సూర్యుడు దక్షిణాన ఉదయించి ఉత్తరాన అస్త 
మిస్తాడు 

తప్పు తప్పు ఏదో ఆలోచిస్తూ ఏమిటో అనేశాను 

ఎప్పటిలాగే సూర్యుడు 

తూర్పున ఉదయించి పడమటనే అస్తమిస్తాడు 

విరుగుడు చిట్కాలెన్ని ప్రయోగించినా 

జనాభాలు 

తరగడానికి బదులు పెరుగుతూనే ఉంటాయి 

అది మృత్యువు మీద జీవితానికి విజయం 

ఏదీ ఆ బస్తా ఇటు తిప్పండి 

రాజ పూజితం ఎంతో 

అవమానం ఎంతో చూస్తాను 

అనవసరం అంటారా 

అయితే మానేస్తాను. 

అదేమిటి ఆ కన్నం లోంచి అంత స్పష్టంగా కనిపిస్తోంది 

-సిగ్గుసిగ్లు 

'సెన్సారులారా పారా హుషార్‌ 

సిలుగ్గుడ్డలో అలుగుడ్డలో వేసి ఆచ్చాదించండి 

బలే బలే 

ఎక్కడ తడిమితే అక్కడే తగుల్తున్నాయి రాజకీయాలు 

వాటితో బాటే మాయోపాయాలు 

వచ్చే రాములూ పోయే రాములూ 

తెచ్చి పెట్టే మారాములు 

క్షమించండి సాధరాణగారూ 

మీరనుమతిస్తే బస్తాలో చెయ్యిపెట్టి చూస్తాను. 

థాంక్స్‌ ! ఇందులో ఏవేవో బోలెడు పొట్లాలున్నాయే 

ఏదో ఒక్కటి మాత్రం బైటికి తియ్యమన్నారా 

ఇదిగో ఇది మిఠాయి పొట్లం 

నిరుటి దినపత్రికలో కట్టిన ఆంధ్ర సాహిత్యం. 

ఇలా చమురోడుతోందేమిటి 

ఉత్త నూనె మిఠాయిలాగుందే 

ఏమిటీ బూజు 

పాత భావాల సంపాదకీయం 

ఈనాటి ఆంధ్ర సాహిత్యం అంతా ఇంతేనా 

బూజులూ - ఫోజులేనా 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


219 


కాదు కాదు ఇంకో మంచి పొట్లం ఉందంటారా ! 
ఉండాలి, ఉండితీరాలి 

సచేతనంగా యువతరం సంస్పందిస్తోంది 
ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తోంది 

తిరుగుబాటు గాలులు పీలుస్తూ పెరుగుతోంది 
నిరాడంబరంగా దిగంబరంగా తిరుగుతోంది 
ఈలోగా నేను చక్కని మన సంప్రదాయాన్ని మన్నిస్తూ 
ఉడిపీ హోటేల్లో ఉగాది పచ్చడి సేవిస్తాను 


అరే ఇంకా ఇక్కడే ఉన్నారా 

సాధారణగారూ 

అన్నట్టు ఏడాది దాకా ఇక్కడే ఉంటారుగా 
ఎలాగుంది ఉగాది పచ్చడి అని అంటారా 

ఓ భేషుగ్గా ఉంది 

పత్రిక పొట్లంలోని పాత సాహిత్యంకన్నా బాగానే ఉంది. 
కొంచెం తియ్యగా ఉంది 

చాలా చేదుగా ఉంది. 

మొత్తంమీద మన జీవితాల్లాగే ఉంది. 

అదిగో ఎదురుగా అద్దం 

అందులో నా మొగం చూసుకుంటే 

చిన్న చిరునవ్వూ చాలా వేదనా కనిపించాయి. 
అయినా ఉడిపి హోటేల్లో పచ్చడి తిన్నానా 
లేక కాఫీ తాగేనా? 

షికరీ పౌడరు చేదుతోకూడిన 

ఫాక్టరీ పంచదార కలిపిన 

పరమ పవిత్రమైన కాఫీ దిగమింగి 

అదే ఉగాది పచ్చడి అనుకున్నానా 

అందుకే కాబోలు నా మొగం అలా కనిపించింది 
గోడ మీద నెహ్రూ ఫోటో ఉంది 

'జీ! నీ మొగం నా మొగంలా ఉం” దన్నాను 
అదే , చిరునవ్వు అదే ఆవేదన 

సాధారణ బస్తా చూస్తుంటే 

ఎవరిలోనైనా ఇవే కనిపిస్తాయి. 

శ్రీమతి సాధారణగారూ 

మీ సెక్సు స్పష్టమే కానీ 

ఉన్నదొక్కటే చిన్న అనుమనం 

మీరు (శ్రీమతి సాధారణగారా 


కవితా ప్రస్థానం (కవితలు) 


కుమారి సామాన్యగారా అని ! ఫర్వాలేదు 
సాధారణలే అసాధారణలవుతారు 
సామాన్యలే అసామాన్యలవుతారు 

ఇతి శుభం ! 


ఆకాళవాణీలో వినివీంచిన కవిత 
ముద్రణ : వాణి, 22-4-2970 


సిరిసిరి మువ్వలు 

పదిహేను - ఆఖరి జాబుకి తొలి జవాబు 
డియర్‌ సోదరా, 

దోమ సుందరా ! 

మూదో రేటు భావకవిగా ప్రారంభించి 
అయిదో క్లాసు సబ్జెక్టివ్‌గా మారిన 

నీ తిరోభివృద్ధి గమనిస్తూనే ఉన్నాను 
అవును, నాలుగేళ్ళ కిందటే అయితే 
ఇంతకన్నా బాగా అఘోరించేది నీ రాత 
గర్భస్రావాల్లాంటి నీ కవమనాల్ని చూసి 
నిన్ను గొడ్రాలి వనన్లే నేను 

(కడుపు నిలవలేదు పాపం నువ్వేం చేస్తావు) 
అన్నట్లు, నువ్వే నా అన్నయ్యవేమో 

ఒక అవతారం ముందరి వాడివి 

అందుకే పెంపుడు కుక్క కిష్టమైన పదార్ధం 
నీ మెదడులోనే వుందంటున్నాను 
ఫర్వాలేదు, ప్ల్షషవుట్‌ చేస్తానుగా 

చలం యోగ్యతా పత్రాన్ని చదివేసి 

కవితా రసం ఆపోశనం పట్టిన 
చిల్లిముంతల ఆసరా నీకుందని తెలుసు 
మృతశరీర యా క్రమణ 

బుద్ధి పూర్వకమైన ప్రౌఢ ప్రయోగమని 
దబాయిస్తావా? 

మరి, అదో కురుపే అనిమీ 

రోమ లక్ష్మీపతి ఒప్పుకుంటున్నాదే 
ఏంటబ్రదర్‌, కళాకేళి పంపించడం మానేశావు 
పొదుపు ఉద్యమం ప్రారంభించావా 
అధర్మపత్నుల అసమగ్ర చరిత్ర మీద 
పరిశోధనలు సాగిస్తున్న 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


220 


చాదస్తగిరి నీకుత్తరాలు 

రాయడం మానేశాడేమిటి 

్రజావిప్లవం గురించి 

పాఠాలు నేర్చుకోవలసి వస్తే 

నిన్ను కూడా 

పాతస్నేహం పురస్కరించుకుని 

పరామర్శిస్తాను గాని 

ఈ లోగా - 

వచన కవిత్వం వినివిని 

రుచి చెడ్డ శ్రీవస్సుల కపురూపపు పద్యాల్‌ 

రచియించర, ప్రచురించర 

శుచితెలియని కండ చీమ, సుందరదోమా 

ఇట్లు 

యువర్స్‌ ప్రెటర్న్‌లీ, శ్రీ శ్రీ 


ముద్రణ : ప్రగతి వారపత్రిక 29-5-2970 


ప్రాసక్రీడలు - 13 
అరేయ్‌ ! అమెరికన్‌ సామ్రాజ్యవాదీ 


తొడలు విరిగిన దుర్యోధనా 
తోకతెగిన గుంటనక్కా 

పిచ్చిపట్టిన కొండముచ్చూ 
పుచ్చిపోయిన సవాయిరోగి 


వియత్నాంలో కూరుకుపోయింది చాలక 
కాంబోడియాలో కాలు పెడుతున్నావా 
జ్వాలలు రగులుస్తున్నావు కాని 

శలభాని వయిపోతావులే 


ఎవడిచ్చాడురా నీకీ పోలీసు ఉద్యోగం 
నీ యిల్లు సరిదిద్దుకోలేని వాడివి 

లోకాన్ని చక్కబరుస్తావురా పుండాకోర్‌ 
విజయం కావాల్రా నీకు బ్లడీబడాచోర్‌ 


గతించిన నూటాతొంభై యేళ్ళలో 
పరాజయమే తెలియదు కదూ నీకు 


కొరియా సంగతి అప్పుడే 


కవితా ప్రస్థానం (కవితలు) 


పరగడుపయిందా 

పందుల అఖాతంమాట కూడా 

అందరికీ తెలిసిందేరా 

పండిన నీ పాపం బ్రద్దలవుతూండడం 
ప్రపంచమంతా చూస్తోంది 

క్రైమ్లిన్‌లో లెనిన్‌ నిద్రపోలేదురా 

నిన్నో కంట కని పెడుతూనే వున్నాడు 
స్టాలిన్‌ బ్రతికే వున్నాడురా 

సమస్తలోక సమరాంగణాలలో సవ్య సేనానిలాగ 
పెకింగ్‌లో మావో మేలుకునే వున్నాడు 

నీ మరణశాసనానికి ముసాయిదా రాస్తూ 
గువేరా నీ గుండెల్లో వున్నాడు 
తొంగిచూస్తున్నాడు నీ దుస్వష్నాల్లోంచి 
అంతిమ విజయం అమెరికాది కాదు 
హోచిమిన్‌ది 


అవసానకాలం ఆసన్నమైన వాళ్ళని 

ఆ దేవుడు కూడా రక్షించలేరురా 
(అసలు దేవుడనేవాడే లేడని 

నీకు తెలియక పోయినా నాకు తెలుసు) 
ఉన్నదంతా ఒక్కటే 

సజీవశక్తుల సంస్పందన 

వర్గ బాహువుల ఉగ్రసంఘర్షణరా యిది 
నీ యింట్లోనే నిప్పు పుట్టిందిరా 
నీగ్రోలు, విద్యార్థులు, నిరుపేదలు 
నిరుద్యోగులు నిన్ను పాతెయ్యడానికి 
పాతర తవ్వుతున్నారురా 

మార్కు చెప్పినమాట 

మనకళ్ళ ఎదుటే బుజువవుతోంది 
సమస్త సామ్యవాద ప్రపంచమూ నీ 
సమాధి కట్టడానికి ఏకమవుతుంది 

నీ పిశాచతాండవమే 

శృశానంవైపు నిన్నీడుస్తోందిరా 

కసాయి గాడిదకొడకా 

బందిపోటు దొంగనాకొడకా 


అశక్తి దౌర్దన్యవాదీ 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


అరేయ్‌ నిర్జీవ సామ్రాజ్యవాదీ 
'దూర్‌హఠో ఇండోచైనాసే 
ముద్రణ : ప్రభజనం వారపత్రిక 25-6-2970 


లిమబుక్కులు- గ్‌ 


నేను 

ముసలివాణ్ణి 

కాను అసలు వాణ్ణి 

పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి 
పీడితుల్ని వెంటేసుకు మసలువాణ్ణి 
అందుకున్న ఆకాశపు కొసలవాణ్ణి 


బాను 

నిజంగా నేను 
ప్రజల కవినేను 
ఎంచే తంటేను 
వాళ్ళని చదివేను 
చదివిందే రాసేను 


రంగు (1) 

ఎరుపు 

ద్రోహుల గుండెల్లో కురుపు 
ఆరాటానికి ఆటవిడుపు 
పోరాటానికి పిలుపు 
దానిదే గెలుపు 


రంగు(2) 

నల్లదొరలు 

దుష్పరిపాలన దురంధరులు 
పెంచుతున్నారు ధరలు 
నించుతున్నారు చెరలు 
దించుతున్నారు చీకటితెరలు 


రంగు(3) 

తెల్ల కమ్యూనిస్టులు 
రక్తపాతాని కనిస్టులు 
విప్లవానికి బహిష్టులు 


221 కవితా ప్రస్థానం (కవితలు) 


ఇందిరా రాధనలో శ్రేష్టులు 
నవభారత ధార్తరాష్ల్రులీ రివిజనిస్టులు 


రంగు(4) 

ఆకుపచ్చ విప్లవం 

ఆసార సమృద్ధికి విత్తనం 
అయినా అలగాజనానికి విక్షబం 
అది చేసే అన్యాయాల విక్రయం 
ఆపందని నా విన్నపం 


హళ్ళీసకం 

వారే గుళ్ళీ 

బిగించి కారా కిళ్ళీ 

ఇలా వచ్చావేం కాళ్ళీ 

డ్చుకుంటూ మళ్ళీ 

ఇక్కడేముంది సున్నకి సున్నా హళ్ళికి హళ్లీ 
పరిమిత వాదులు 

నిన్నటి కమ్యూనిస్టులు 

నేటి మర్యాదస్తులు 

ఉదారవాదులు, సంపన్న గృహస్థులు 
వ్యాపారైక దృష్టులు 

తపో 


క్షేళ 

సమ్మెల వేళ 

కవి సమ్మేళ 

నాకేల ఓరోరి కూళ 
వినరా దిగంతరాళ 
కరాళ దిగంబర గ్రీవమేళ 


సినీసిజం 

ఫిలిం ప్రపంచం ఫిల్తీ 
అందులోదంతా కల్తీ 

ఎలాగైనా లాభాలత్తీ 

'సేందుకే సిద్ధం అందులో ప్రతీ శాల్తీ 
దాన్ని జాతీయం చేయకపోవడం గ్తీ 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఆక్సిజనులు 


దిగంబర కవులు 

ముళ్ళ గులాబీపువులు 

ఆగ్రహ భార్గవులు 

ప్రభువుల శిరసులపై పరశువులు 
పగ పట్టిన చక్షుశృవులు 


ఏం లాభం? 

పెరిగితే వ్యాపార దృష్టి 

మరిగితే లాభాల వృష్టి 

దొరికితే అమెరికా ముష్టి 

మిగిలేది విగ్రహ పుష్టి 

నైవేద్య నష్టి 

స్వాహాకార్డు 

పిల్లికి బిచ్చం పెట్టని సాహుకారు 
కుదరని మతపిచ్చి పట్టిన స్వాములారు 
పెద్దపెద్ద మాటల వెనుక దాగుతారు 
అంచేత కామ్రేడ్స్‌ పారా హుషారు 


ఆరోగ్య స్నానం 

విచిత్రమైన 1౪/16104౧12&100 
అసహ్యమైన 9)/00॥॥124100 
అసభ్యమైన 56౫4001౧40 
అనుచితమైన 00౧14౧1౧410౧ 
అవసరం 06-206గ02౧15&00 


హూష్‌ 

స్పేస్‌ 

సుభాస్‌ 
చంద్రబోస్‌ 

లా, సెభాష్‌ 
అంతా కామోష్‌ 


సమాజ శస్త్రవైద్యులు 
విచిత్ర వీరులు నక్సలైట్లు 


222 కవితా ప్రస్థానం (కవితలు) 


అన్యాయాలకి డైనమైట్లు 
అంధకారంలో టార్చిలైట్లు 
నవయువజీవన కాస్మోనాట్లు 
వాళ్ళంటే హడిలిపోతారు నిక్సనైట్లు 


పత్రికా స్వాతంత్ర్యం 
ఎడిటరయ్యవార్లంగారు 
నీరస గంగాధరంగారు 
పచ్చి వెలక్కాయ మింగారు 
దిగంబరులంటే కంగారు 
ఇత్తడే వాళ్ళకి బంగారు 


మందులకు మందులు 
కందకు 

లేని దురద బచ్చలి కెందుకు 
అయినా వాగించేందుకు 

నా మందుకు 

వస్తే ఇస్తా కాస్త మందుకు 
అది వాళ్ళ తద్దినం 

అప్పుల వాళ్ళ బాధ ఉందే 
తస్సాదియ్యా (సందే 
హంలేదు) చాలా ఇబ్బందే 
అయినా చెబుతున్నా ముందే 
బాధ వాళ్ళదైతే సుఖం మన్దే 
1963లో 

పిడుక్కీ బియ్యానికీ ఒకే 
మంత్రం పఠించడానికే 
తయారయింది చీనా, అందుకే 
మావోకి చీవాట్లు పెట్టిందికే 
వెళ్ళింది సిరిమావో బండారనాయకే 


1970 : లంక జనాస్సుఖినో భవన్తు 
సింహళదేశపు వోటర్లు 

సిరిమావో వెనరేటర్లు 

విప్లవానికి ధర్మామీటర్లు 

వాళ్ళే అమెరికాకి వాటర్లూ 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


వివాదాంధ్ర 


దిక్కులేని దివాలాంధ్ర 
పెంట మీద పిశాచాంధ్ర 
కృత్త పుచ్చ సృగాలాంధ్ర 
మత్తతుచ్చ మసాలాంధ్ర 
వెర్రెత్తిన విషాదాంధ్ర 


సినీ మాయ 

నీతి నీమా 

ల్లేని సినీమా 

ముందు ప్రణామా 
లెందుకురా అది మనీమా 
ర్కెట్‌ ఎనీమా 


క్రిమినల్లులు 

క్రిమినల్‌ సెక్స్‌ క్రిములు 
పురజనుల మూలుగులు నములు 
అవి నిండిన పత్రికలే యములు 
వాటిని ప్రకటించే నరాధములు 
ఆ క్రిములతోనే నములు 


దూదూదూదూదూ 

ఎల్లవేళల నిజం చెప్పరా ..దూ 
తల్లిదండ్రుల మాట వినరా...దూ 
ఎదుటివాడి మేలు కోరరా...దూ 
ఎంచి ఎంచి మంచి పెంచరా ...దూ 
మంచివారి పంచ చేరరా...దూ 


సలహా 
అబ్బబ్బా బలే జోరుగా 
అన్నన్నా బలాదూరుగా 
అమ్మమ్మా ఇదే తీరుగా 
అర్ర గ్రే హోరుగా 
అయ్యయ్యో తిరగకురా సవాసేరుగా 
ముద్రణ : జ్యోతి మానవత్రిక ఆగస్టు 1970 


223 కవితా ప్రస్థానం (కవితలు) 


లిమబుక్కులు-రెండు 


గ.6 దాటని 

మాజీ కమ్యూనిస్టులు 

ఈజీ బతుకుల కిష్టులు 

రాజీ భావాకృష్ణులు 

నాజీ భూతావిష్టులు 

ట్రాజీ కామికల్‌ నియో కేపిటలిస్టులు 


అభా - 

జనసంఘం 

మారణ సంఘం 
ప్రతారణ సంఘం 
విదారణ సంఘం 
కలహ కారణ సంఘం 


నిర్‌ - 

జనసంఘం 

హరే రాంభజన సంఘం 
అశక్త దుర్జన సంఘం 
అపకీర్తి సమార్దన సంఘం 
అమేధ్య భోజన సంఘం 


చిట్కా 

సమస్య 

లు అమావాస్య 

లైతే అవశ్య 

కరణీయాలు హాస్య 
కిరణాల ప్రసారాలురా శిష్య 


నక్కాళ 

ఇది జనస్వామ్యం 

కాదు ధనస్వామ్యం 

యాంకీ బుణస్వామ్యం 

రూసీ వ్రణస్వామ్యం 

నిశ్శేఫస నిర్వీర్య వృషణ స్వామ్యం 


శ ర్రీరీ ప్రస్థానత్రయం 


సార్ధపరులకు హెచ్చరిక 
ఈ నాడు నేషనల్‌ 

అంటే ఇర్రేషనల్‌ 

పైగా సెస్సేషనల్‌ 

ఏ తత్సంబంధ ఘోషణల్‌ 
నిరర్ధక దుర్భాషణల్‌ 


ఎండా వానా కుక్కల నక్కల పెళ్ళి 
సర్వత్రా శవసేనల శివాలా 

స్వయం సేవ సంఘీయుల సవాలా 
'ఫేరవాల భైరవాల రవాలా 

ఇక రాజ్యం రణరంగం అవాలా 
అయితే వాళ్ళగతే తుదకు దివాలా 


కళాకాళీ 

సోమ 

సుందరదోమ 

రామరామ 

సుకవితామ 

తల్లికి ప్రవాస సీమ 

మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా 

ఆరుద్ర చేస్తున్న విమర్శనాలు 

అసాహిత్యానికి నిదర్శనాలు 

అబద్ధాల ప్రదర్శనాలు 

అతగాడి ఇటీవలి ప్రరోచనాలు 

అజీర్తి సుఖవిరేచనాలు 
ముద్రణ : జ్యోతి మాన వత్రిక నెష్టంబరర్‌ 1970 


ప్రాసక్రీడలు 

పధ్నాలుగు - జనస్వామ్య వీరుడికో సలహా 
“ముష్టి మైథునంలో 

సవ్య సాచివిరా నా కొడకా 

నాలుగు గోడల మధ్యా 

రహస్యంగా ఏమిటాపని 

నాలుగు వీధుల కూడలి వద్ద నిలబడి 


నలుగురి మధ్యా 
నిరూపించుకో నీ మగతనం 


224 కవితా ప్రస్థానం (కవితలు) 


ప్రదర్శించు నీ వ్యక్తి స్వాతంత్ర్యం 

ఆంధ్రుల జాతీయ పత్రికల 

సంపాదకీయాలకు 

ఆదర్శ ప్రాయంగా.........” 

ముద్రణ : లాంగ్‌ మార్చ్‌ మానవత్రిక విశాఖ వట్టణం 
అక్టోబరు 1970 


లిమబుక్కులు - మూడు 


అహహా 

ఇహ 

లోకం ఒక ప్రహ 

సనం ఒక రాక్షసుడి గుహ 
అక్కడ తప్పకు స్పృహ 
అహ్హప్తాహ్తహ్హహా 


ఇహిహీ 

ఇందిర పందిరి నీడ 
ఓహోయి గజ్జెల కుర్రోడ 
జయేందిరను వెదుకాడ 
బోతున్న నిన్ను జూడ 
నవ్వొస్తది నాకు గూడ 


ఏం చేస్తాం 

దాశరథి 

నవ్యకళా నిధి 

కావ్య పయోదధి 

ఐనా వైనా అంటే అధి 
కాధిక బయం అతని దుర్విధి 


కిరాణా కొట్టు 
సినారె 

బళారె 

అన్నిట్లో హుషారె 
సినిమా రె 

డీమేడ్‌ సరుక్కీ తయారె 


చూస్తారుగా 

మీ యిష్టం 

ఏదైనా అనండి బాలారిష్టం 

లేదా సారస్వతారిష్టం 

మరేదైనా కాని మా సిస్టం 

రేపటి విప్లవానికి నాంది అనేదే స్పష్టం 
మానిఫెస్టో 

విప్లవ సాహిత్యం 

పోయేదారి కంటక భూయిష్టం 


తెలుసా దాని ప్రధానరసం బీభత్సం 
విరసాని కెదురొడ్డి దాని పునాది సాంఘిక యాధార్ద్యం 
అబ్బాయ్‌ గజ్జల మల్లారెడ్డి దాని ఆదర్భం వర్గరాహిత్యం 
నువ్వు రాస్తున్న గుడ్డి గ్‌ మ్‌,ఫ్‌ 
విద్వేషపు రాతల జడ్జి కువిమర్శకుల ఊహల్లో చిల్లులు 
తనంవల్ల విరుగుతుంది అరసం నడ్డి అచ్చుల్లేని హల్లులు 

రుద్రాక్ష పిల్లులు 
భూతవైద్యులు వాళ్ళ తల్లులు 
సిండికేటుగాళ్ళు నెత్తురు పీల్చే నల్లులు 
పుండులాంటి వాళ్లు 
రియాక్షన్‌కి గీటురాళ్లు హూచ్చారెన్‌ 

నోటి దురుసు నోరి 
ఇక్ష్వాకుల నాటి కుళ్లు గా 
వాళ్ళంతా జోడెద్ల నాటుబళ్లు రసపు; టెదాది 

పేరులేని మారి 
శీ ఠ్రీశీ ప్రస్థానత్రయం 225 కవితా ప్రస్థానం (కవితలు) 


అటుపోతే కాలుజారి 
చెడిపోతావ్‌ నీళ్లు కారి 


నారాయణ నారాయణ 
వెయ్యి పడగలు 

లక్ష పిడకలు 

లక్క పిడతలు 

కాగితపు పడవలు 
చాదస్తపు గొడవలు 


శుభం భూయాత్‌ 
అమెరికా జులుం బెడిసింది 
రష్యా హయాం ముగిసింది 
ఇంగ్లాండ్‌ తోక ముడిచింది 
ఐరాస కోరస్‌గా అరిచింది 
జనవైనా గెలిచింది 
- జ్యోతి మానవత్రిక అక్టోబర్‌ 1970 


నిన్నటి జట్కావాలా 

తాను సాలీసాలని గడ్డితిని 

నాకు రోజూ వణ్ణం యొట్టేదండి నా గుర్రం 
రెంధ్రోజుల్నించీ ఆ గడ్డికూడా తిన్నేదు 
నిన్న సచ్చిపోనాది 

కవిగోరూ 

యినండి నా గోడు 

యేటలా రాసుకుపోతున్నావు 

ఆగవయ్యా యొర్రి బ్యామ్మడా 

అన్నట్లు నువ్వు బామ్యమ్మణ్ననుకోవడం 
మానీశావటగా 

పోనీ యినవయ్యా మనిసీ 

నే సెప్పిందంతా యిశదంగా యిని 
లచ్చనంగా గయోపాక్యానంలో పజ్యాల్లాగ 
జమాయించిరాసీ 

అలాంటియి నువ్వు ఎడంసేతి 

సిటికెనేలు గోటితో గీకేస్తావటగా 
అదంతా యిప్పుడొగ్గీసినావా 


య ర్రీీ ప్రస్థానత్రయం 


226 


అయితే సూడు అమద్దిన మనూరొచ్చాడే 
జరీకండవా యేసుకుని 

అబ్బెదవ కవి 

ఆడినాగ జణక జణకజణా 

కాయితాలమీద అచ్చరాల్ని లగెత్తించు 

కాదు నా యేడు పే కావాలంటావా 

అయితే యేడు 

కాదు యిను 

నిన్ను సింగపూరునించి స్టీమరొచ్చింది సూడూ 
అందులోంచి దిగాడో నల్లదొర 

ముండల కంపెనీకి తీసుకెళ్లమంటే 
మూడ్రూపాయలకి బేరం కుదుర్చుకున్నాను 
గుర్రం కదిల్తేగా 

కొట్టేను తిట్టేను 

ఒట్టుకూడా యేసేను 

ఛలోచల్‌ చల్‌రే బేటా అన్నాను 

(ఇందీలో సెబితే యినుకుంటాదేమోనని) 
ఒంట్లో ఓపికుంటేగా 

ఒక్కడుగేనా ముందుకెయ్యడానికి 

ముడ్డంటా నోటంటా నెత్తురోడ్చుకుంటూ 
ముక్కుతోంది 

సింగపూరుబాబు గైరు హాజరైపోనాడు 
యిలాంటోళ్ళేయేయేవో జబ్బులొట్టుకొస్తారట 
మమసులికే కాక 

పసువులికి కూడా 

తగిలించేస్తారు కామాల 

పసువుల డాక్టేరు దగ్గరికి పరుగెత్తుకెళ్ళేను 
ఒక్క పాలొచ్చి సూడండన్నాను 

పది రూపాయలు పట్రమ్మన్నాడు 

ఎలా సవ్వను 

సరే అది బతికితేసాలు ఆ తర్వాత సూసుకుందామని 
పటకా గిటకా అదీ యిదీ అమ్మేసి 
అర్జెంటుగా అయిదూ పదీ పోగుచేసి 
జరూరుగా సదివించుకున్నాను 

దారిలో నాతో ఒక సూదిమందు సీసా కొనిపించాడు 
గుర్రానికి రెండేపులా రగతం 

నా రెండు కళ్ళల్లో కన్నీళ్ల నాగ 


కవితా ప్రస్థానం (కవితలు) 


నాబంనేదు బతకదన్నాడు 

అన్న పెకారం అది బతకనేదు 

మా సత్తెమైన మనిసి 

(యేటాగి పోనావు 

కలంలో సిరా నిండుకుందా 

యెందుకలా దులపతావు 

అందులోంచి యేటీరాలదు 

యింద పెనసలు ముక్క 

యీదిలో దొరికింది 

యెవడిదో యిస్కూలు కుగ్రోడిది 
నూగ్రూపాయల కలంతోనైనా 
నువ్వింతకన్నా యేం రాస్తావులే రాసుకో) 
నిక్కచ్చిగా నిజం సెబుతున్నాను గురూ 
నిన్నటేల్నించీ నాకు తిండే సయించనేదు 
ఏడ్చాను ఏడ్చాను 

ఏడిస్తే నాబంనేదని యిరమించీసుకున్నాను 
ఎద్దునాగ యెక్కడెక్కడో తిరిగాను 

ఏదిరా దారి బగమంతుడా అనుకుంటానే 
ఎక్కడున్నాడాడు 

సిమ్మాచెలం కోవిల్లోనా 

సింతసెట్టు సివర్లోనా 

దరగా కొండమీదనా 

గ్యానాపురంలోనా 

ఎక్కడున్నాడు 

ఉంటే యేటిసేస్తున్నాడు 

అబ్బోరబ్బ నాలోటోళ్లని రచ్చించడమే ఆడిపనా 
అసలాడంటూ ఉన్నాడా 

ఉంటే మాత్రం ఆడెవడు నన్ను రచ్చించడానికి 
అప్పుడప్పుడాన్ని తులసుకుంటానుగాని 
అదో పిరికితనం 

కయీస్పెరుడుని నీ దగ్గిర దాసడమెందుకు 
యేడాది కిందటేటయిందో తెలుసా 
యెలంపేటలో అందరికీ యెరిక 

నా మూడేళ్ల కొడుకు సచ్చిపోతే 

యిశారం సేత 

గూనసాకలోడితో నెగిసిపోయింది నా పెల్లాంనంజ 
అప్పుడు కూడా యింత 


జః శ్రీీ ప్రస్థానత్రయం 


బాదపడనేదంటే నమ్మండి కవిగోరూ 
నిన్న రాత్రంతా సముద్రపొడ్డునే కూకున్నాను 
సెప్పకేం సచ్చిపోదామనే అనుకున్నాను 
ఏం చెయ్యాల నేను 
ఏం కావాల నా బదుకు 
రేత్తిరంతా యిదే ఆలోశన 
సీ సవ్వకూడదు 
సచ్చిసాదించేదేటి 
ఏది సేసినా బతికున్నప్పుడే సెయ్యాల 
బతికున్నోడే సెయ్యాల 
మనిసంత మనిసిని 
గుర్రం సచ్చిందని నేనూ సవ్వడమేనా 
కుక్కలు సవ్వనేదూ 
నక్కలు సవ్వనేదూ 
సినీమా యిస్టారులు సవ్వనేదూ 
సీకటి బజారోళ్లు సవ్వనేదూ 
నేనుమాత్రం సావను 
సచ్చేదాకా బతికే తీరతాను 
సావ్వలిసినోల్లని సంపే తీరతాను 
పర్వాలేదురా బేటా అని 
నాకు నేనే బరవసా సెప్పుకున్నాను 
నా గుర్రమే నా కళ్ళముందాడుతోంది 
నా మూడేళ్ల కొడుకునాగ 
అప్పుడనిపించింది నాకు 
సికాకులం యెల్లిపోవాలని 
సెప్పవయ్యా సిరిసిరిమువ్వా 
(సరుపుకి తొడ నొచ్చిందా) 
యిప్పుడు సెప్పుమరి 
యొల్లమంటావా వొద్దంటావా 
నువ్వెల్లమన్నా వొద్దన్నా 
నేనెల్లక మాననులే 

- న్ధృుజన మానవత్రిక్క అక్టోబర్‌ 1970 


ప్రాసక్రీడలు 


పదిహేను - పొట్టి కవికి మొట్టికాయలు 


ఏంవిట్రోయ్‌ పొట్టి కవీ 
ఎందుకింత దూకుడు 


227 కవితా ప్రస్థానం (కవితలు) 


ఎడా పెడా వాయిస్తా 
ఎండిన నీ మూకుడు 


నేల మునగ చెట్టెక్కగ 
నిచ్చెన వేస్తావటగా 
భీథీనే ఎదిరించే 
ఎత్తుకి పెరిగావటరా 


బహువచనం లేదు సుమా 
ఒకడే హుత భుక్కురా 
ఎక్కడ నువు దాగున్నా 
బైటి కీడ్చి మెక్కురా 


నీ బతుక్కి నిలువొకటా 
చిల్లిగవ్వ చేయవు 
అంతకు వెయిరెట్లుర మా 
వో అపాన వాయువు 


ఎముక ముక్క కొరుకు కుక్క 
ఎంచు నరుని దేవునిగా 
ఆరుద్రను కొలుతు వీవు 
అతి మహానుభావునిగా 


సినిమా ఎంగిలి మెతుకులు 
సిద్ధాన్నం చేసుకో 

ం' 
దిగంబరుల ఊసెత్తక 
తెలివిగ నోర్మూసుకో 


నారాయణరెడ్డి ముందు 
నీ కత దిగదుడుపురా 
పారాయణ చేయనేల 
పాతది పరగడుపురా 


సంధి రోమరాజుగాడి 
సరుకు నీకు నచ్చిందా 
పంది బురదనే గానీ 
పన్నీటిని మెచ్చిందా 


బడ బడ బెక బెక లాడే 
నూతి లోని కప్పకు 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


చైనా దార్శనికత ఇక 
బోధపడేదెప్పుడు 


ధనస్వామ్య సంస్కృతికే 
దన్నుగ నిలిచావురా 
దరిద్ర దేశం కోసం 
తన్నుకపడి చావరా 
- జ్యోతి మానవత్రిక నవంబర్‌ 21970 


లిమబుక్కులు - నాలుగు 


విరసం - 1 

విరసం ప్రణాళిక 

విప్లవ సాహిత్య ప్రకాశిక 
నవయువరక్త ప్రవేశిక 
భవితవ్య భవ్యప్రతోళిక 
అరసానికి కొరకరాని ప్రహేళిక 


విరసం - 2 

విరసం విరోధుల నోళ్లు 

వాంతి చేసుకుంటున్నాయ్‌ కుళ్ళు 
కదులుతున్నాయ్‌ వాళ్ళ కీళ్ళు 
నెమకుతున్నాయ్‌ నెరసులకై వాళ్ళ కళ్ళు 
పరుగిడుతున్నాయ్‌ వాళ్ళ గుండెల్లో రైళ్ళు 


విరసం -3 

విరసం అరణ్య కంఠీరవాలు 

చేస్తున్నాయ్‌ బస్తీ మీద సవాలు 

వీస్తున్నాయ్‌ రుంరూ నిలాలు 

పదును పెట్టి కత్తుల కలాలు 

తెరుస్తున్నాయ్‌ వెలుతురు కవాటాలు శతాధికాలు 


అగ్నిపరీక్ష 
చెయ్యాలి పరిస్థితుల సమీక్ష 
వహించాలి దీక్ష 

వర్గ శత్రువులపై కక్ష 


228 కవితా ప్రస్థానం (కవితలు) 


పరిష్కరించి సమస్యలు సవాలక్ష 
విధించాలి వెధవలకు తగ్గ శిక్ష 


చిత్తవుద్ది 
విప్లవకారుల విధ్వంస 

బీభత్స కాండకు నా ప్రశంస 
అదెన్నడూ కానేరదు హింస 

అది నూతన చేతనా రిరంస 

మానవ మానస మానసరోవర హంస 


సుజలాం, సుఫలాం 
సామ్యవాదం 

ఈనాటి వేదం 

అందరిలో మారుమోగే నినాదం 
అందరికీ అందిస్తుంది మోదం 
అది సఫలం సుఫలం శ్రీదం 


పిలుపు 

కదన విహారానికి కత్తి పట్టు 

కార్మిక వీరుడవై సుత్తి తిప్పు 

ప్రగతి విరోధుల భిత్తికొట్టు 
సామ్యవాదాన్ని నీ గుండెల్లో హత్తి పెట్టు 
సమానతా సదాశయాన్ని నెత్తి కెత్తు 


మలుపు 
సమైక్య సందేశం చాటి 
ఈనాటి 
ఖండాంతర సహస్రకోటి 
కష్టజీవుల విజయధాటి 
విజృంభిస్తోంది సరిహద్దులదాటి 
- జ్యోతి మానవ(త్రిక నవంబరు 1970 


తెలుసుకునేది ప్రతిదీ విద్య, సమిష్టి ప్రయోజనానికి 
పనికి వచ్చేది విద్య, అదే విద్య ప్రయోజనం. 


ఇది వీధి మనిషి యుగం 

విద్యార్థులు వాళ్ళ సమస్యల్ని ప్రజల 
సమస్యలుగా చేస్తున్నారు 

ఇది ఒక గ౦9/955 

సమాజమనే శరీరానికి విద్యార్థులు మెదడు 


కాలానికి దూరానికి తేడా లేకుండా పోతూంది 

ఎటువంటి జటిల సమస్య అయినా పరిష్కారం 
అందులోనే 

వుంటుంది, కాని ఆలోచన మార్గం వెదకాలి 


విద్యార్థులు, శాస్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి 
నీతిబోధ అంటే నాకు ఒళ్లు మంట 


భారతదేశంలో స్వాతంత్ర్యం లేదు - నేను 
స్వేచ్ళగా ఉన్నానన్న భావం ఏ ఒక్కడికీ లేదు 


జెండా, జాతీయగీతం స్వాతంత్ర్యానికి బాహ్యలక్షణాలు 
శాంతిని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే 
అంత మంచిది 
మన అభ్యుదయం జనాభా పెరుగుదలలో 
మాత్రమే వుంది 
అనభ్యుదయాన్ని ఖండించటమే అభ్యుదయ లక్ష్యం 
గతి తార్మిక భౌతిక వాదమే నేటి ఫిలాసఫీ 
- ముద్రణ విద్యుల్లత యువ సాపొత్వ మానవత్రిక 
(కరీంనగర్‌) నవంబరు 1970 


ప్రాసక్రీడలు- పదహారు 


వాదానికి వాదముంది 


బాణానికి బాణం 
స్నేహానికి ప్రాణముంది 
లిమబుక్కులు - ఐదు గానానికి శనం 
విద్యార్థులు విద్యార్థులు 
చెప్పింది చెప్పటం ఒక్కొక్కసారి అవసరం వాదాన్నెదిరించలేని 
వాడే తిడతాడు 
జ శీశీ ప్రస్థానత్రయం 229 కవితా ప్రస్థానం (కవితలు) 


వాదబలం మూలధనం 
అదేవాడి కురితాడు 


పొట్టికవి ఆవేశం 
వెనకనించి పంపు 
శరీరమే రొచ్చుగుంట 
శారీరం కంపు 


దేశభక్తి వీడికి ము 
త్తాతగాడి సొత్తు 
నిజమాడే వాడేమో 
పరదేశపు తొత్తు 


బూతులోంచి పుట్టాడు 
బూతు పనికి సిద్ధం 
అయినా అటువంటి మాట 
లనరాదు నిషిద్ధం 


పడక కింద సెక్సు బుక్కు 
గది గోడలు గలీజు 

నడి తరగతి నాగరికత 
స్వవంచనల రివాజు 


పియ్యేపీలో నా ఒక 
సగం పాట కతికేవు 
ఇంకెందుకు నీతులు నా 
ఎంగిలి తిని బతికేవు 


ఇరువురాండ్రు రెండిళ్ళని 
ఎందుకు కడుపుబ్బరం 
యెనక దన్ను బిగిసిందని 
ఎంత గుండెనిబ్బరం 


తననాలకి రాయలేవు 
మాటలకే కరువు 

సినిమా చాన్సులు దొరక్క 
మనసు కెంత బరువు 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


ప్రొడ్యూసర్‌ కాలిబూటు 
షడ్రస మిష్టాన్నం 
తారారాదన మొకటే 
తప్పని సరి భ్రష్టాద్వం 


నారాయణరెడ్డిలాగ 
రాయాలని దురద 

కలంనుంచి కారేదే 
చవక సెక్సు బురద 


ఐడియాల దారిద్ర్యం 
అయ్యయ్యో అనర్ధం 

అమ్మిందే నాల్గుచోట్ల 
అమ్మాలని ప్రయత్నం 


చాటుమాటు వ్యభిచారం 

సాగుతున్ననాడు 

సర్మారుద్యోగానికి 

సలాం కొట్టబోడు 

(ఇకమీద వీడిమీద కవిత్వం ఖర్చుపెట్టడం దండుగ. నన్ను 
తిట్టే పాడే కోన్‌ కిస్కాల్లో వీడో స్తనంధయుడు. 
ఆఖరిసారిగా మాత్రం ఓ చిన్నవార్నింగ్‌) 


ఒద్దుసుమా చెడిపోతావ్‌ 
ఒద్దికగా నడుచుకో 
ఓనమాలు రానివాడ 
ఒళ్ళు తెలిసి మసలుకో 
(ఓ చిన్న వివరణ : హుత భుక్కుకి బహువచనం 
లేదనడం ఆచరణ రీత్యా కాదు, గరుత్మంతుడు అనే 
మాటకు బహువచనం సాధ్యమే, కానీ గద్దలెన్ని ఉన్నా 
గరుత్మంతుడొక్కడే) 

- జ్యోతి మాసవత్రిక్క డిశెంబరు 21970 


జాతీయపిత 


అటుతిరిగి 
ఇటుతిరిగి 
ఎటూ కదలలేదు 


230 కవితా ప్రస్థానం (కవితలు) 


ఏడాది కేడాదికేదో ఒక పండుగ 
ఏ సరదా లేకుంటే ఈ బతుకే దండుగ 


బీభత్సం రసమైతే 
దాని స్థాయి జుగుప్స 
అజీర్జానికి బెషద మది 


ఒరే లచ్చీ అనవసరం విచికిత్స 
ఒసే అచ్చీ 
అసహ్యాన్ని పుట్టించడ 
లెండర్రా లెండి మన్నదె నా హిత భావన 
రాకరాక పండుగొచ్చె ఎవరి మీద ఎందుకోస 
రండర్రా రాండి మన్నది మీ అవగాహన 
రచన : 2972 
విదూషకుడి విప్లవాన్ని 
ప్రాసక్రీడలు - పదిహేడు సవాల్‌ చేయు - రెడ్డి 
కమ్మని కలలే కంటూ శ్రలీలే చొల్టేర గ్రాతేల 
చదవలేని గుడ్డి 
చల్లగా నిద్రిస్తున్నా 
నిద్రాభంగం చేసే డిక్కెన్స్‌ను తలిచాడా 
దోమల మర్దిస్తున్నా చాప్లిన్‌నే మరిచాడా 
అందాకా ఎందుకు మన 
నిదురలేని' స్వప్నాలను గురజాడను విడిచాడా 
మలుస్తైను. కావ్యంగా హైస్కూలు తెలుగు మేస్టరుకు 
మనుషులారా రారండని న్నంత పాటి తెలివి 
పిలుస్తాను శ్రావ్యంగా ఉందా ఈ డాక్టరు కని 
అడుగుతాను అలిగి 
ప్లిట్టు జల్లి మశకాలను 
ప్రజలే చంపేస్తారు తిరుపతి వెంకట సుకవుల 
నా కలలే వాస్తవమై తిట్టు కవిత ఫలితంగా 
నాకం చవి చూస్తారు మూగనోళ్లు మాడలేదొ 
కవితా సంకలితంగా 
నవరసాల నాయకుణ్ని లోని కళ్లు పైకొస్తే 
కవనం నా ఆయుధం అది మంచిది వాంటికి 
ఈ శతాబ్ది నేలుతుంది మాసకాల కలహాల 
బీభత్స రసాయనం కెళ్తార్సిన్సు వంటిద్‌ 
- జ్యోతి మానవత్రిక జవవరి 2972 
నా కూతలు శ్రోతల్లో గా 
పుట్టించాయంట రోత ఎక్కడ సత్యం 
అయితే నా ఉద్దేశం సత్యం శవాన్ని చూదామని 
నెరవేరిందన్నమాట వచ్చాడొక మనిషి 
శీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 231 కవితా ప్రస్థానం (కవితలు) 


“చచ్చిపోకు నేస్తం” అన్నాడు 
“వొస్తున్నా” నన్నాడు 
“నిన్ను ప్రేమిస్తున్నా” నన్నాడు 


కాని పాపం శవం 
కదల్లేదు నిజం 


ఇద్దరు మనుష్యులు వచ్చారు 
ఏదో ఆర్టీ తెచ్చారు 
“వదలొద్దు మమ్ము”ల్నన్నారు 
“వదలొద్దు ధైర్యం” అన్నారు 
మళ్ళీ రమ్మన్నాను 


కాని పాపం శవం 
కదల్లేదు నిజం 


ఇరవై, ముప్ఫై, వందా, వెయ్యి 
యాభైలక్షల మంది వచ్చారు 
'ప్రేమ బావుటా తెచ్చారు 


ప్రాధేయపడ్డారు బతిమాలాడారు 
“ఇంత ప్రేమ కూడా 


ఏమీ చెయ్యలేదా మృత్యువుని” 


అని ప్రశ్నించారు 

కన్నీరు వర్షించారు 
కాని పాపం శవం 
కదల్లేదు నిజం 


లక్షలు పెరిగాయి కోట్లుగా 
శవం చుట్టూ జనం 


అందరిదీ ఒకటే మననం 
అందరికీ శత్రువు మరణం 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


అందరిదీ ఒకే కీర్తన 
అందరిదీ ఒకే ప్రార్ధన 


“అన్నయ్యా! బతికి రావయ్యా” అని 
కాని పాపం శవం 


కదల్లేదు నిజం 


ప్రపంచ ప్రజలంతా 
బయటికొచ్చి నిలబడ్డారు 
అబద్ధంతో కలబడ్డారు 


శవం ఒళ్లు కదిలింది 
జనం కళ్లు తెరిచింది 


శవం నడిచింది 
తొలి మనిషిని పిలిచింది 


అతన్ని చుంబించింది 
ప్రేమని ప్రతిబింబించింది 
అసత్యం చితికింది 
సత్యం బతికింది 
(1938లో మరణించిన పెరూ మహాకవి వల్లేజోకి 
కృతజ్ఞతలతో) 
- జయ(్రీ మాసవత్రిక, సంక్రాంతి నంచిక, జనవరి 
2972 


ఫిడెల్‌ కోసం పాట 


పదపోదాం 

ప్రభాతానల ప్రవక్తా 

మెలికలు తిరిగే దారులు దిగి 

నీ ప్రేమాస్పదమైన ఆకుపచ్చనేల విముక్తికి 
పదపోదాం 

పగతీర్చుకుందాం ఎన్నో అన్యాయాలమీద 
మన ఫాలభాగాల నిండా తిరుగుబాటు తారలు 
విజయమో మరణమో అని ప్రమాణం చేస్తూ 


232 కవితా ప్రస్థానం (కవితలు) 


తొలిసారి పేలిన తుపాకీగుండు చప్పుడికి 
నిద్రాభంగం చెందిన బాలికలాగ నేలతల్లి మేల్కొన్నప్పుడు 
మేము నీ పక్కనే ఉంటాం ప్రశాంత సైనికులం 
మేము నీ పక్కనే 


భూసంస్కరణ న్యాయం తిండి స్వాతంత్ర్యం 

అంటూ నీ గొంతుక నాలుగు గాలులకీ ప్రకటించేప్పుడు 
మేం అక్కడే ఉంటాం నీ పలుకుల్ని ప్రతిధ్వనిస్తూ 

నీ పక్కనే ఉంటాం 

గురిచూసి విమోచనం కోసం పేల్చిన మనగుండు దెబ్బకి 
క్రూరమృగం డొక్కలో గాయపడినప్పుడు 

మేం నీతోనే ఉంటాం గర్జించే హృదయాలతో 

మేం అక్కడే ఉంటాం 


వాళ్లు మనల్ని హడలకొడతారనుకోకు 

లంచాలతో బిరుదాలతో 

మాకు తుపాకి కావాలి తూటాలు కావాలి లాఠీ కావాలి 
అంతే మరేం వొద్దు 


వాళ్ల ఆయుధాలు మనల్ని ఊచకోతకోస్తే 
క్యూబన్‌ కన్నీళ్లను మాత్రమే కోరుకుంటాం 
చరిత్ర ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీరులకు 
కాటిగుడ్డల్లా కప్పడానికి 
అంతే మరేమీ అడిగేది లేదు. 
మూలం : చెగువేరా 
- ఎరువు, విరనంబులిటెన్‌, 21971 


ఎవరిది అహింస? 


తలకాయలు దొర్లా 

లన్నాడు బిర్లా 

బెను సత్యం తలకాయ దొర్లింది 
భాస్మరుడి తలకాయ దొర్లింది ఇదే హింస 


బోర్లా 

పడుకున్న సంపాదకా విను 
నక్సలైట్లు భేదిస్తున్నారు గాంధీ 
విగ్రహాల శిరస్సులను అదే అహింస 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


233 


సత్యానికి చావు లేదు 
భాస్కరుడు బతికే వుంటాడు 


ఈలోగా 
పురాణాలు పుక్కిలించిన 
కిరాణా కవులంతా 
నక్సలైట్‌ నరకాసురుణ్జెదిరించి 
సినీమాతార సత్యభామ 
ధనస్వామ్య దామోదరుణ్ణి రక్షిస్తుందని 
అమాయకంగా నమ్ముతారు 
- ఫిబ్రవరి 2972, జయశ్రీ మానవత్రిక 

సుప్రభాతం 
రాత్రి చీకట్లో రాలిన శిరస్సు 
తెల్లారేసరికి 'గుడ్‌మార్నింగ్‌' అంటుంది 
రాత్రి వెన్నెల్లో రాలిన నక్షత్రం 
తెల్లారేసరికి 'గుడ్‌మార్చింగ్‌' అంటుంది 
రాత్రి సాహిత్యంలో పారిన బూతు 
తెల్లారేసరికి 'గుడ్‌మార్చింగ్‌' అంటుంది 

- లే కవితా నంకలనం, ఫిబ్రవరి 1972 


ప్రాసక్రీడలు - పద్దెనిమిది 


ఆలోచనమీద నిఘా 

వేస్తున్న లఫంగులు 

పోలీసుల కొత్తపేరు 

పుస్తకాల దొంగలు 

ఆంధ్రా గవర్నమెంటా, పెంటా 
ఆగు ఆగు మై బోల్తాహుం 
నిభాయించు మరి, తమాయించు నీ 
శవం మీద మై చల్తాహుం 


అంతస్తులు చదును చేసి 
అధికారుల పని పడతా 
సంత్రస్తుల కభయమిచ్చి 
సమ ధర్మం నిలబెడతా 


కవితా ప్రస్థానం (కవితలు) 


విస్సిగాణ్డి నమ్ముకున్న 
వెర్రి వెంగళప్పయా 

సాహిత్యంమీద చెయ్యి 
వెయ్యబోకు తప్పయా 


పరమానందయ్య గారి 
శిష్యుల్లో ఒకడివి 
బ్రహ్మానందయ్యగారి 
భటుల్లోన శగటువి 


కైము, సెక్సు పుస్తకాలు 
కమ్మని నీ భోజనం 

జాతిని మేల్కొలుపు రుంరు 
విప్లవ నీరాజనం 


కనిపించని మాధవుణ్ణి 
కాన్మలిచ్చి కొలుస్తావ్‌ 
కనిపించే మానవుణ్ణి 

కాలరాయ దలుస్తావ్‌ 


పాతబడ్డ పురాణాలు 
పఠనీయ ప్రబంధాలు 
అందుకనే విద్యార్థులు 
అశాస్త్రీయ దివాంధాలు 


ఈ పదవులు ఈ బ్రదుకులు 
శాశ్వతమని భ్రమించకు 
ఎరెపెక్కిన తూర్పుదిక్కు 
అపరాధుల క్షమించదు 
- జ్యోతి మానవత్రికు జూన్‌ 19712 


తుదిపయనం: తొలివిజయం 


ఊగరా, ఊగరా, ఊగరా! 
ఉరికొయ్య అందుకొని ఊగరా! 
ఉరికొయ్య అంటుకొని ఊగరా! 
ఉయ్యాలలాగ బాగా ఊగరా! 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


234 


సోదరా, సోదరా, సోదరా! 
చావన్నది నీకు లేనే లేదురా! 
వీరుడా! ధీరుడా! శూరుడా!  ॥ ఊగరా॥ 
ఉక్కుమనిషి నువ్వు, ఉగ్రనరసింహుడివి! 
ఒక్క దెబ్బకు దిక్కుదిక్కులే పగిలించి, 
అశ్వరభ శరభలూ, అట్టహాసాలతో 
అడవి అడివంతాను పిడుగులే కురిశావు! 
అందుకే, ॥ఊగరా॥ 


బడిసెలూ, కొడవళ్లే పాశుపతాస్తాలు 
గురి తప్పనిది నీది శ్రీరామబాణమే! 

నీ విల్లు గాండీవం, నీ యిల్లు భూలోకం 
నీ గోళ్లు గొడ్డళ్లు, ఈ ప్రజలు నీ వాళ్ళు 
అందుకే, ॥ఊగరా॥ 


ఎండనక, వాననక - తిండి సరిగ్గా తినక 
ఉన్నచోట ఉండకుండ ఊళ్ళెన్నో చుట్టేవు! 
పగబట్టిన, పడగెత్తిన పాములాగ బుసకొట్టి 
ప్రజావంచకాధములకు సమాధులే కట్టేవు 
అందుకే, ॥ఊగరా॥ 
నువు వేసిన కత్తిగంట్లు గంటల్లా మోగేయి! 
నువువ వేసిన పొలికేకలు మంటల్లా రేగేయి 
బుద్ధి తక్కువ గాడిదలకు పొటాసియం సైనేడువి! 
లభిమానుల గుండెల్లో ఆరిపోని హైలేటువి! 
తొత్తుకొడుకు లెవ్వరికీ దొరక్కుండ తిరిగేవు! 
కత్తి దూసి కామాంధుల కుత్తుకలే తరిగేవు! 
పేద ప్రజానీకానికి, పీడితులకు, తాడితులకు 
చేదోడుగ, వాదోడుగ, సైదోడుగ మెలిగేవు 


అందుకే ఊగరా, ఊగరా, ఊగరా, 
ఎన్నటికీ ఆరనిదీ కాగడా! 


పువ్వులాంటి యవ్వనాన్ని నిగ్గబట్టి నిలిచావు! 


నిప్పులాంటి నిజాయితీ నెత్తి కెత్తి నడిచావు! 
కార్యదీక్ష కదిలిస్తే కదనానికి దూకేవు! 


కవితా ప్రస్థానం (కవితలు) 


పద్మవ్యూహంలోని అభిమన్యుడి వైనావు! 
అందుకే, ॥ఊగరా॥ 
నెత్తురు కార్చిన కళ్లే నిప్పులు చెరుగుతాయి! 
వంకర టింకర రాళ్లే గుళ్లయి ఎగురుతాయి! 
థీకాకుళం అడవుల్లో చీమలు పాముని చంపుతాయి! 
సింహాద్రి శిఖరంమీద చిలుకలు పిల్లిని చెండుతాయి! 


స్వాతంత్ర్యపు మారుపేరు సామ్యవాదమే, సత్యం! 
చావులేని ఆ సత్యం జ్వలిస్తుంది అనునిత్యం 
సామ్యవాద రథసారథి మార్కు చూపెనదె తీరం! 
తూర్పుదిక్కు మందారం! ఆర్బరాని అంగారం! 


ఊగరా, ఊగరా, ఊగరా! 
ఎన్నటికీ వాలనిదీ బావుటా! 


మాంచాలను కొలుస్తారు, మల్లమ్మను తలుస్తారు 
రూన్సీ లక్ష్మీభాయికి భాప్పధార విడుస్తారు, 
సరోజినీదేవి ఫొటో పటంకట్టి పొగుడుతారు, 
పంచాద్రి నిర్మలంటే భయంపుట్టి వణుకుతారు! 


తెల్లవాడు నిన్నునాడు భగత్సింగు అన్నాడు 
నల్లవాడు నువ్వునేడు నక్సలైటు వన్నాడు 
ఎల్లవారు నిన్ను రేపు వేగుజుక్క అంటారు 
అల్లూరికి వారసుడా! శ్రీశ్రీ కవిత్వ లాలసుడా!! 


ఊగరా, ఊగరా, ఊగరా! 

నువ్వూగుతుంటే శత్రువులకి గాభరా 

నీ ధాటికి అడ్డులేదు నీ త్యాగం వృధాకాదు 

నీ ఆదర్భం ఎపుడూ నీతోనే ఆగిపోదు! 

ఇది ప్రపంచ పర్యాప్తం జనశక్తికి పరమాప్తం! 
ఈ పోరాటం అంతిమ విజయంతోనే సమాప్తం! 


ఏ దేశంలోనైనా ఏకాకివి కావు నీవు! 

వీర వియత్నాంలోన విజయగీతి పాడినావు! 

అదిగదిగో, బాంగ్లాలో అగ్గివాన కురుస్తోంది! 
ఇదిగిదిగో సిలోన్‌లోను ఎర్రసేన కదుల్తోంది! 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఇది ప్రపంచ కుగ్రామం! ఇది గ్లోబల్‌ సంగ్రామం 
ఎడతెగనిది సంక్షోభం! ముందున్నది సంక్షేమం! 


ఉప్పెనలా ఉవ్వెత్తుగ యువశక్తి లేచింది! 
ప్రతినపట్టి, తొడలు కొట్టి, తిరుగుబాటు చేసింది! 
హింసకు ప్రతిహింసతో ఎదురుదెబ్బ 

పాపాత్ముల ప్రాణాలకు పరమాణువు బాంబులాగ 
ఒక మాటగ, ఒక బాటగ, ఒక పాటగ సాగింది! 


ఇంక్విలాబ్‌ ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ 
జిందాబాద్‌ జిందాబాద్‌ ఇంక్విలాబ్‌ 
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌! 
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌! 
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌! 
న్ధుజన మాసవత్రిక్క జూన్‌- జులై 2972 


నెహ్రా జ్ఞాపకాలు 

ం 

అది ఢిల్లీలో యమునాతీరం 
యమునాతీరంలో శాంతివనం 
శాంతివనంలో ఎర్రగులాబీలు 

అవి నెహ్రూ జ్ఞాపకాలు 

అది నెహ్రూ మరణించిన రోజు 

శాంతి మరణించిన రోజు 

సంవత్సరాలు గడిచిపోతున్నాయి 

శాంతి మరణిస్తూనే వుంది 

శాస్త్రవిజ్ఞానం పెరుగుతూనే వుంది 
శాంతిలేదు 

మానవులు గ్రహాలను మచ్చిక చేస్తున్నారు 
మానవుడికి శాంతిలేదు 

ఐశ్వర్యం పెరుగుతోంది 

అయినా దారిద్ర్యం అంతరించలేదు 
భారరాహిత్యం భయపెట్టదు 

హృదయభారం మాత్రం క్రుంగదీస్తోంది 
ప్రపంచపు సరిహద్దులు తుడుచుకుపోతూంటే 
సంకుచితత్వానికి కొత్త సరిహద్దులు రూపొందు తున్నాయి 


235 కవితా ప్రస్థానం (కవితలు) 


శాంతిదూత నెహ్రూ 
అశాంతితో మరణించాడు 
స్వప్ప్నశీలి నెహ్రూ 
స్వప్నంలాగే మిగిలిపోయాడు 


లై 

ఇది విప్లవాల మాసం 

అక్టోబరు 71 

ఇక్కడ నా గదిలో కూర్చున్నాను 
ఊహల్లోనే నెహ్రూను 
ఆవాహనం చెయ్యాలనుకున్నాను 
కాని నేను పిలిస్తే వస్తాడా 

వస్తే మాత్రం అతనితో 

ఏమిటి మాట్లాడాలి 


అప్పుడు తోచింది నాకో ఊహ 
నెహ్రూతో సరాసరిగా 
నేను మాట్లాడటం కన్నా 


నెహ్రూని తెలిసిన వారెందరో ఉన్నారు 
అతనితో కలిసి 

పనిచేసిన వారున్నారు 

అతనితో విరోధించిన వారున్నారు 
ఎన్నో మనస్తత్వాలకు చెందిన వారున్నారు 
అంతా ఇంకా బతికే ఉన్నారు 
వాళ్ళతో మాట్లాడడం మంచిది 

కాని వాళ్ళు నిజమే చెబుతారని 
గ్యారంటీ ఏముంది 

అయినా వింటాను వాళ్ళు చెప్పేది 
తమ తమ దృక్పథాల నుంచి 
అనుభవాలనుంచి 

ఆశయాలనుంచి 

అభిప్రాయాలు ప్రకటిస్తారు 

అవన్నీ సరైనవి కాకపోవచ్చు 

కొన్ని కానూవచ్చు 

అంచేత వింటాను వారేమంటారో 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


తి 

ఇదిగో ఈయన 

అధికారం మూర్తీభవించినవాడు 

ఇప్పుడు కూడా ఏదో పదవిలోనే ఉన్నాడేమో 
అడిగి కనుక్కోలేదు 

అనవసరం అది నాకు 

ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రి 

లేదా అముఖ్యమంత్రి 

కాగా మరేదో శాఖామాత్యుడు 
ఏమంటాడాయన 

“జాను మేం నెహ్రూ వారసులం 

అతగాణ్జి పూర్తిగా 

అర్ధం చేసుకొన్నవాళ్ళం 

అతని అడుగుజాడల్లోనే నడుస్తున్నవాళ్ళం 
చరిత్రని నడిపిస్తున్నవాళ్ళం 

నెహ్రూ స్వపష్నాలకు 

నిజమైన అస్తిత్వానికి 

నిజమైన వారసత్వం మాదే 

సోషలిజం మా ధ్యేయం 

కాని దాన్ని అహింసద్వారా సాధించదలచుకున్నాం 
అందుచేత అది రావడానికి కొంచెం ఆలస్యం కావచ్చు 
ప్రజలు ఓపికపట్టాలి మరి 

ప్రజాస్వామ్యం కదా మనది 

అందర్నీ కూడగట్టుకురావాలి 

అందుకే ఈ ఆలస్యం 

మనదేశంలో సవాలక్ష 
సమస్యలున్నాయని మాకు తెలుసు 

మాకు తెలిసినంతగా 

మరెవ్వరికీ తెలియదనికూడా 

మాకు తెలుసు 

వాటి నెలా పరిష్కరించాలో 

ఆ బాధ్యత మాకు వదిలెయ్యండి 

జై నెహ్రూ 

జిందాబాద్‌ సోషలిజం, 

ఆయనింకా ఏమిటో అంటూనే ఉన్నాడు 
అవన్నీ యేళ్ళతరబడిగా వింటూనే ఉన్నాం 
ఇక ఆయన్ని వదిలిపెట్టి 

ఇంకో పెద్దమనిషి ఏమంటాడో విందాం 


236 కవితా ప్రస్థానం (కవితలు) 


త్తే 

నిన్న మొన్నటిదాకా 

అధికారంలో ఉన్నవాడే ఈయన 
ఆస్తులూపాస్తులూ పుష్కలంగా పోగుచేసుకున్నవాడే 
కారణాంతరాలవల్ల 

ప్రతిపక్ష కాంగ్రెస్‌ వర్గీయుడయాడు 

పెద్దగా సిద్ధాంత విభేదాలవల్ల 
చీలిపోలేదంటాడు 

నెహ్రూజీ గురించి మీరేమంటారని అడిగేను 
ఓ క్షణం ఆయన మాట్లాడలేదు 

ఒక చిరునవ్వు నవ్వేడు 

చిన్న పెదవి విరుపు విరిచేడు 

ఏవో మరచిపోయిన సంగతులు 

జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్టుగా ఇలా అన్నాడు 
“మేమంతా ఆయనతో కలిసి పనిచేసినవాళ్ళమే 
పాపాల్ని పంచుకున్నవాళ్ళమే 

హోదాలు పెంచుకున్నవాళ్ళమే 

జనాన్ని నంచుకున్న వాళ్ళమే 

అయినా అప్పుడప్పుడు మాకు 

కాస్త కష్టమనిపించేది 

మేమంతా బడికుర్రాళ్ళమైనట్లూ 

తాను హెద్మాస్టరయినట్లూ 
వ్యవహరించేవాడు 

అలాగని అతడో నియంత అనడానికి వీల్లేదు 
నిజంగానే ప్రజాస్వామ్యవాది 

మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించేవాడు 
(కాని ఎప్పుడూ ఆ మెజారిటీ అనేది తన చెయ్యి 
జారిపోకుండా జాగ్రత్త పడేవాడు) 
అప్పుడప్పుడు రాజీనామా ఇస్తానని 
జడిపించేవాడు 

ఇస్తే బాగుండునని మాలో కొందరం 
ఎదురుచూసేవాళ్ళం 

కాని ఎప్పటికప్పుడు మా ఆశల్ని 
అడియాసలు చేసేవాడు 

నెహ్రూకి నిజంగా మామీద నమ్మకం లేదు 
(మాక్కూడా అతనిమీద నమ్మకం లేదు) 
అయినా నెహ్రాని కాదన్న వాడికి 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


237 


కాంగ్రెస్‌లో చోటులేదు 

అలా కాదని బైటికి వచ్చేసినవాళ్ళు 
చాలామంది ఉన్నారు 

మాకు ఇప్పుడు ఆధ్యాత్మికంగా 
వాళ్ళతోనే అనుబంధం ఏర్పడింది 
ఏదో సోషలిస్టు మంత్రం జపించడం 
మాకలవాటైపోయింది 

కాని మంత్రాలవల్ల చింతకాయలు 
రాలవని మాకు తెలుసు 

ప్రజలను జోకొట్టడాని కీ మంత్రం 
బాగా పనికొస్తుంది 

ఈ మంత్రాన్ని ఉపదేశించిన నెహ్రూజీకి 
ఎప్పుడూ మేం కృతజ్ఞులం” 


ర్‌ 

అంటూ ఇంకా ఏమిటో 

అంటూనే ఉన్నాడాయన 

అక్కడితో అతణ్ణి వదిలిపెట్టి 

అతని ఆధ్యాత్మిక బంధువయిన 
వృద్ధజంబుక మహర్షిని కలుసుకున్నాను 
నేను వస్తాననీ 

నెహ్రూగురించీ అడుగుతాననీ 
అతనికెలా తెలిసిందో యేమో 

ఒక గగ్రామోఫోన్‌ రికార్డు తీశాడు 
నువ్వే వేసుకో అన్నాడు 

ఎన్నిసార్లు తిరిగిందో గాని 

బాగా అరిగిపోయింది 

అతడిచ్చిన పిన్ను కూడా అలాంటిదే 
అతనిలాంటిదే 

తిరుగుతున్న రికార్డుమీద 
అరిగిపోయిన పిన్ను ఉంచాను 
ఇలా వినిపించింది : 

“నెహ్రూ ప్రచృన్న కమ్యూనిస్టు 
కమ్యూనిస్టులు నా ప్రథమ శత్రువులు 
కాబట్టి నెహ్రూ నా ప్రథమ శత్రువు 
కాంగ్రెస్‌ వినాశనం 

కళ్ళారా చూడడానికే 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఇంకా నేను బతికున్నాను 

అందుకే స్వేచ్భాపక్షం అనే 

అగ్నిని రాజగొలిపాను 

మంటలు దేదీప్యమానంగా మండుతున్నాయి 
కాని కాంగ్రెస్‌ ఇంకా బూడిద కాలేదు 

అదే నాకు కడుపుమంట” 

రికార్డు తిరుగుతూనే ఉంది కాని 

మాటలు సరిగా వినబడడం లేదు 


“అమెరికా” అనీ 
లీ 


స్వేచ్భావ్యాపారం” అనీ 
అస్పష్టంగా ఏవో వినబడుతున్నాయి 


రికార్డు తిరుగుతూనే ఉంది 
దాన్నక్కడే వదలిపెట్టి 
నేనో జననాయకుడి ఇంటికెళ్ళాను 


6 

ఉన్నారా అని అడిగితే 

జపంలో ఉన్నారని జవాబొచ్చింది 
పర్వాలేదు లోనికి వెళ్ళండన్న ప్రోత్సాహంతో 
జననాయకుడి సమక్షంలో నిలుచున్నాను 
నిమీలిత నేత్రుడై 

జపమాల త్రిప్పుతున్నాడు 

కళ్లు తెరిచిన తర్వాతనే మాట్లాడవచ్చునని 
అలాగే నిలబడ్డాను 

హాత్‌ 

తుమ్మొచ్చింది 

నాయకాగ్రణికి సమాధి భంగమయింది 
కాని నన్ను శపించలేదు 

నేనేదో పత్రిక తరపున వచ్చాననుకున్నాడు 
“మీ అమూల్యాభిప్రాయాలు 
వినడానికొచ్చా” నన్నాను 

“నెహ్రూ గురించి” అని కలిపాను 

“ఓ నెహ్రూ 

ఓహోహో నెహ్రూ 

ఇంతకన్న మంచి విషయం ఏదీ 

నీకు దొరకలేదూ 

అయినా అడిగేవు కాబట్టి 

చెబుతున్నా విను” 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


నేనో పదివేల మంది 

పేక్ష్షసమూహం అని భావించి 
తనముందు మైక్‌ లేదని గ్రహించి 
బాగా గొంతు హెచ్చించి 

ఇలా అన్నాడు 

“నెహ్రా జహ్వార్‌లాల్‌ నెహ్రూ 

భారత రత్న పండిత జవహర్లాల్‌ నెహ్రూ 
దేశాన్ని చీల్చినవాడు 

దేశాన్ని నాశనంవైపు 
తీసుకువెళుతున్నవాడు 

దేశాన్ని రష్యాకు 

తాకట్టు పెట్టినవాడు 

మతవిరోధి 

దైవద్వేషి 

అతణ్ణి గురించి ఎంత తక్కువ చెబితే 
అంతమంచిది 

అయినా ఎక్కువే చెబుతాను 

నెహ్రూ పుట్టింది బ్రాహ్మణవంశంలో 
కాని పోలికలు మొగలాయి పాదుషాలవి 
దేవాలయాలని నాశనం చేసి 
ప్రాజెక్టులనే మసీదులు నిర్మించాలంటాడు 
అవే దేవాలయా లనుకుంటాడు 

ఓ, మా ఆర్థిక విధానాలా 

అందరికీ ఇలా అడగడం 

ఓ అలవాటయిపోయింది 

ఆర్థిక చింతని పెంటలో తోసి 
పారమార్ధిక చింతని పెంపొందించుకోండి 
ఐహికం కన్న ఆముష్మికం గొప్పది 
ఎవడి అదృష్టాన్ని బట్టి 

జాతకాన్ని బట్టి 

'ప్రారబ్ధన్ని బట్టి 

పూర్వకర్శ్మబట్టి 

వాడివాడి ఐహిక, దైహిక 

ఆర్థిక పరిస్థితులన్నీ ఇదివరకే 
ఏర్పాటయివుంటాయి 

దైవశాసనాన్ని మార్చడానికి 

మానవ మాత్రులనగా ఎంత 

ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనిపించుకున్న 


238 కవితా ప్రస్థానం (కవితలు) 


కర్మక్షేత్రం మనది 

కమ్యూనిజం లాంటి వెర్రిమొగర్రి భావాలు 
ఈ గడ్డమీద పెరగలేవు 

ఇక్కడందరూ హిందువులే అయిపోవాలి 
కనీసం భారతీయులైనా కావాలి 

ఓం నమశ్శివాయ 

ఓం నమశ్శివాయ 

ఓం నమః” 

అంటూ మళ్ళీ ఆయన 

జపంలో మునిగిపోయాడు 

గదినిండా ఓంకారం నిండిపోయింది 
ఆ ఘాటుకి తట్టుకోలేక 

బైటికి వచ్చేశాను 


77 

ఈసారి ఒక ముస్లిం ప్రముఖుణ్ని కలుసుకున్నాను 
జననాయకుడి పాజిటివ్‌కి నెగటివ్‌ లాగువున్నాడు 
అయితే నెహ్రూని మాత్రం దూషించలేదు 
“నెహ్రూ భారతరత్నమే కాదు 

ప్రపంచానికే వజ్రం 

ప్రపంచానికి అంతరాత్మ నెహ్రూ 

ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని 

అతని వాణి నిశితంగా ఖండించేది 

ఇక్కడ మా ముస్లింలు తల ఎత్తుకుని 

సగర్వంగా తిరగగలుతున్నారంటే 

అందుకు కారణం నెహ్రూ 

మమ్మల్నీ దేశంలో రెండో తరగతి 

పౌరులుగా మార్చెయ్యడానికి 

కొన్ని వర్గాలు కుట్రచేస్తున్నాయి 

ఈ దేశం వాళ్ళ తాత గారి ముల్లె అయినట్టు 

ఆ మాటకొస్తే బ్రిటిష్‌వాళ్ళు వెళ్ళిపోయేముందు 
మాకే ఈ దేశాన్ని అప్పగించవలసింది 
ఎందుచేతనంటే వాళ్ళకి పూర్వం 
మహమ్మదీయులే ఈ దేశాన్ని పాలించారు కాబట్టి 
పాపం మా జిన్నాసాబ్‌ కూడా 

ఈ మాటే అనినాడు 

చనిపోయి ఏజన్నత్‌లో వున్నాడో కాని 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


జిన్నా చాలా గొప్పవాడు 

జిన్నా మహానుభావుడు 

ఒకప్పుడు జిన్నా-గాంధీ సమావేశంలో 
ఏమయిందంటే....” 

అప్పుడు నేను అడ్డొచ్చి “హజరత్‌ 
జిన్నాగారిని గురించి కాదు నేనడిగేది 
నెహ్రూగురించి” అన్నాను 

“జెనౌను అక్కడకే వస్తున్నాను” 
“రానక్కల్లేదు, బహుత్‌ షుక్రియా 
వెళ్ళొస్తాను” 


రి 

ఈసారి ఒక్క తెల్ల కమ్యూనిస్టు కనిపించాడు 
ఖరీదయిన ఖద్దరు ధరించాడు 

గాంధీటోపీ మినహా 

కల్తీలేని కాంగ్రెస్‌వాదిలాగే ఉన్నాడు 

ఇలా అన్నాడు 

“నెహ్రూ మా శక్తిసామర్భాలు గుర్తించలేక 

నెహ్రూ మమ్మల్ని దూరంగా వుంచినా 

నెహ్రూ విప్లవదీక్షను గుర్తించిన వాళ్ళంగనక 

నెహ్రూకి ఎప్పుడూ దగ్గరగా 

ఉండడానికే మేం కృషి చేశాం 

రష్యాలో నెహ్రూ కెంత పలుకుబడుందో నెహ్రూకే 
తెలియదు 

మమ్మల్ని అడగండి మేం చెబుతాం 

చీనా విషయమై మేం తొలినుంచి హెచ్చరిస్తూనే ఉన్నాం 
కాని అతగాడు మా సలహా వింటేనా 

అసలు చీనా విషయంలోనే కాదూ మాలో చీలికలు 
వచ్చాయి 

ఇప్పుడా చీలిక వాదుల్లోనే చీలికలు పుట్టాయి 
పిడివాదాలూ పెడవాదాలూ 

పెచ్చరిల్లి పోతున్నాయి 

మాపనిమాత్రం మూడు పువ్వులూ 

ఆరు కాయలుగా వుంది 

మాలో విప్లవాగ్ని చల్లారిపోయిందని 

ఏవో అభాండాలు వేస్తున్నారు 

అన్నప్పుడల్లా వచ్చేదా విప్లవం 

దానికెంత పరిశ్రమ కావాలి 


239 కవితా ప్రస్థానం (కవితలు) 


పట్టుదల కావాలి 

ఇక్కడో ఖూనీ అక్కడో దోపిడీ చేసేస్తే 
వచ్చేస్తుందా విప్లవం 

యువతరంలో ఒకానొక తీవ్ర అశాంతి 
ఒకానొక అసంతృప్తి 

ఒకానొక ఆగ్రహావేశం ఉన్నమాట నిజమే 
కాని ఆ ఉత్పాదక శక్తిని 
నిర్మాణాత్మకంగా మలచుకోవాలి 

రత్న మాణిక్యాలలాంటి యువకవీరులు 
దేశానికెంతో సేవ చెయ్యవలసినవారు 
నిష్కారణంగా మావో పైత్యం తలకెక్కి 
బాలారిష్టాలకి బలి అయిపోతున్నారు” 
అని చెప్పుకుపోతున్నా డాయన 
విషయాన్ని నెహ్రూవైపు మళ్ళిద్దామనుకున్నా 
వినే ధోరణిలో లేడాయన 

అతని స్వగతంలాంటి ఉపన్యాసానికి 
అంతరాయం కలిగించడం 
క్రూరమనిపించింది నాకు 


ర 

ఈసారి ఒక ఎర్రకమ్యూనిస్టు 

ఎదురయాడు 

నెహ్రూ గురించి తప్ప ఇంకో విషయం 
మాట్లాడనని ముందుగానే 

లాల్‌ బావుటామీద ఒట్టు వేయించాను 

తన యెదుట నెహ్రూ నిలుచున్నట్లు 
భావించుకుని అతడిలా ప్రారంభించాడు 
“సామ్యవాదినని స్వయంగా చాటుకున్న నెహ్రూజీ 
ఏదీ ఎక్కడుంది నీ సామ్యవాదం 
జారవిడుచుకున్న అవకాశాలు విషాదగాథసుమా నీది 
అలనాడు మహాత్ముని సలహామేరకు 

సాహసించి నువ్వు స్వరాజ్యం వచ్చిన మరునాడే 
కాంగ్రెస్‌ను రద్దుచేసి 

ప్రగతిపథంలో రాజ్యాంగ రథాన్ని నడిపిస్తే 
మేమంతా నీవెంటనే ఉండేవాళ్ళం కదా 

ఉం హుం నువ్వు కాంగ్రెస్‌ దేశమని పొరబడ్డావు 
నీ చుట్టూ మూగిన గంగిరెద్దుల్నీ పందికొక్కుల్నీ 
పారదోలడానికి బదులు బ్రహ్మాండమైన 


జః ర్రీీ ప్రస్థానత్రయం 


240 


నీ ప్రతిష్ట అనే బూర్నీసుకప్పి 

పదిలంగా రక్షించావు 

లెనిన్‌కన్న స్వప్నం నిజంచేసే అవకాశం 
నీకిచ్చింది చరిత్ర 

రష్యా చైనా ఇండియా ప్రజలు 

ఏకోన్ముఖంగా నడవాలనేదే లెనిన్‌ స్వప్నం 
కాని నువ్వు 'మారణాయుధ పూజాపరాయణులైన 
అమెరికా వాళ్ళ అన్యాయార్జితవిత్తాన్ని 

అప్పు తెచ్చుకోవడాని కెగబడ్దావు 

బ్రిటిష్‌ కామన్వెల్తుతో పీటముడి వేసుకున్నావు 
అతుకులబొంత రాజ్యాంగాన్ని ఆరాధించావు 
ఇండియాలో యెక్కువ వోట్లు 

సంపాదించిన ఘనత కూడా నీకు దక్కలేదు 
కీర్తి ఆంధ్రదేశంలోని ఒక కమ్యూనిస్టు కొట్టేశాడు 
ప్రపంచమంతటికీ ప్రథమపర్యాయం 

ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు 

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే 

అవకాశాన్ని ఆంధ్రదేశానికి దక్కనిచ్చావు కాదు 
తెలంగాణా ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణగదొక్కిన 
వాడివి 

తెలుగునాట హింసావాదులు 

కత్తి ఒకచేతా కార్ల్‌ మార్క్‌ 

గ్రంథాన్ని ఒకచేతా ధరించి 

కమ్యూనిజాన్ని ప్రచారం చేస్తున్నారని 

ఒక పెద్ద అపనింద వేసినవాడివి 

మా పిట్టల దొర కొయ్యతుపాకీకి జడిసిపోయి 
ఆవడి సామ్యవాదం అనే 

ఆయుర్వేద చిట్కా ఒకటి 

నీసంచికట్టులోంచి తీసినవాడివి 

అసలు మార్చిజానికే కాలం చెల్లిందని 
వాదించిన వాడివి కావా నీవు 

ఎక్కడుంది నెహ్రూజీ చెప్పు 

ఏదీ నీ సామ్యవాదం” 


10 

ఎర్రకమ్యూనిస్టుకి లాల్‌ సలాం చెప్పి 
అక్కడ నుంచి ఉత్తరాంధ్రలోని 

ఒక అరణ్యంలో ప్రవేశించాను 


కవితా ప్రస్థానం (కవితలు) 


అక్కడ ఉగ్రం అనే యువకుడు కనిపించాడు 
స్వరాజ్యం వచ్చిన తర్వాత 
జన్మించినవాడు 

స్వతంత్ర భారతదేశపొరుడు 
“అబ్బాయీ, నెహ్రూ గురించి 

నీ అభిప్రాయం ఏమి"”టని 

అతణ్ణి ప్రశ్నించాను 

“నెహ్రూ గురించి ఆలోచించే 

తీరుబాటు నాకిప్పుడు లేదు 

కాని అడిగేవు కాబట్టి చెబుతున్నా 
ఈనాడు నెహ్రూ జీవించి ఉంటే 

మా ఉద్యమాన్ని ఆయన 
ఆశీర్వదించేవాడు” 

నాకాశ్చర్యం కలిగింది 

ఇదేదో విచిత్రంగా వుంది 

వినూత్నంగా వుంది 

కొంచెం విపులంగా విశదీకరించమన్నాను 
తూచి తూచి మాటాడు తున్నాడతను 
“మాటవరసకి నెహ్రూ బతికే ఉన్నాడనుకుందాం 
మాటవరసకి మనదేశంలో 

మిలిటరీ పరిపాలన వచ్చిందనుకుందాం 
అప్పుడు మున్ముందుగా 

నెహ్రూకే జైలు ప్రవేశం?” 

అరె అద్భుతంగా వుంది 

భయంకరంగా వుంది 
ఆశాజనకంగానూ ఉంది 

వింటున్నాను చెప్పమన్నాను 

“జైల్లో నెహ్రూకి శాంతీ 

విశ్రాంతీ లభించేది 

కలంపారేసి కొడవలి పట్టుకొచ్చేవాడు 
మార్చిజం ధ్యేయంగా 

లెనినిజం ప్రాణంగా 

కష్టజీవులకు పట్టాభిషేకం 

చేదాం రండి అనేవాడు 

కిరాయి సేనల్ని మట్టికరిపించే 
ప్రజాసైన్యాన్ని తయారుచేసేవాడు 
బూజుపట్టిన సమాజాన్ని 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


భూస్థాపితం చేసేవాడు 
తాను లేచేవాడు 
అందర్నీ లేపేవాడు 
శస్త్రం ధరించి వైద్యం చేసేవాడు” 
“వింటున్నాను - వింటున్నా” నన్నాన్నేను 
“కాని యిప్పుడు నెహ్రూలేడు 
అయినా చరిత్ర ఆగదు 
కొండల్లోంచి 
అడవుల్లోంచి 
స్వదేశీ ఖైదుల్లోంచి 
విప్లవం 
కొత్త నేతృత్వం వెల్లివిరుస్తోంది 
యువశక్తి నాయకత్వం వహించింది 
హింసని ప్రతిహింసతో ఎదుర్కొంటోంది 
చీకట్లు కరిగిపోతున్నాయి 
శిశువు ప్రభవిస్తున్నాడు 
మంత్రసానితనం వహించడమే 
మన తక్షణ కర్తవ్యం” 

- వసుధ మానవత్రిక అక్టోబర్‌ 1971 


విప్రవం 
లా 
చూస్తున్నారు - చూసి 
లేస్తున్నారు - లేచి 
వస్తున్నారు - వచ్చి 
తెస్తున్నారు విప్లవం 
కాస్తున్నారు జా కొమ్ము 
దూస్తున్నారు జ్‌ ఉమ్ము, 
వస్తున్నారు - వచ్చి 
తెస్తున్నారు విప్లవం 
పోస్తున్నారు -.. రుంప 
నేస్తున్నారు = శంప 
వస్తున్నారు = వచ్చి 
తెస్తున్నారు విప్లవం 
ఇస్తున్నారు జూ ప్రాణం 
చేస్తున్నారు -.. గానం 
241 కవితా ప్రస్థానం (కవితలు) 


వస్తున్నారు -. వచ్చి 
తెస్తున్నారు -... విప్లవం 
అరుస్తున్నారు జా కవులు 
మెరుస్తున్నారు -... కవులు 
చాటిస్తున్నారు -.... శపథం 
సాగిస్తున్నారు = సమరం 
వస్తున్నారు - వచ్చి 
చూస్తున్నారు - చూసి 
లేస్తున్నారు ఆ లేచి 
తెస్తున్నారు విప్లవం 
రచన : 1971 


ఎందుకు విప్రవం వరిల్లాలి? 
ల్‌ థ6ళ 


“అబ్బో అబ్బో తాతగాడు గుల్లం కొన్నాడే 
అబ్బో అబ్బో తాతగాడు గుల్లం ఎక్కాడే!” 
మా తాతగారికి 

(అంటే మా నాలుగేళ్ళ మనవడికి) 

ఓ కొయ్యగుర్రం కొనిపెట్టేను 

దాన్లో వాడు ఆకాశం అంకించుకుని 
ఆశు కవిత్వం లంకించుకున్నాడు 


నా షష్టి పూర్తి సందర్భంలో 

థీథీ జిందాబాద్‌ 

ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని 
అరిచినవాళ్ళలో వీడొకడు 

తర్వాత 

విశాఖపట్నం నుంచి వచ్చేశాక కూడా 
ఇక విజయధ్వజం ధరించినట్లు నటిస్తూ 
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ 

ఇల్లెగర గొడుతుంటాడు మా తాతగాడు. 


ఇప్పుడు తెలిసిందా 

ఎందుకు నేను 

ఎద్దు మొద్దు తలకాయ లెగరాలంటున్నానో? 
బాంబులు పగలాలంటున్నానో? 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


242 


నిప్పులు రగలాలంటున్నానో? 

ఇందుకే 

ప్రపంచంలో మా తాతగాడి లాంటి 
లెక్కకు మిక్కిలి బాలబాలికల భవిష్యత్తు 
పదిలపడి 

బాగయ్యేటందుకే!! 


- విప్లవసాపొతి, తిరువతి, జవవరి 1972 


పేదవాళ్ళ ఆగ్రహం 
ఒక మనిషిని పది పిల్లలుగా 
చీల్చే ఆగ్రహం 
పది పిల్లల్ని నూరుపువ్వులుగా 
కూర్చే ఆగ్రహం 
నూరు పువ్వుల్ని వెయ్యి కత్తులుగా 
మార్చే ఆగ్రహం 
'పేదవాళ్ల ఆగ్రహం 
రెండు అగ్ని పర్వతాల యెదుట 
ఒక భూకంపాన్ని నిలబెడుతుంది 
వంద డొక్కల్ని ఒక రెక్కగా 
మార్చే ఆగ్రహం 
వెయ్యి రెక్కల్ని ఒక చుక్కగా 
చేర్చే ఆగ్రహం 
లక్ష చుక్కల్ని ఒక పాటగా 
పేర్చే ఆగ్రహం 
'పేదవాళ్ల ఆగ్రహం 
రెండు పోలీసు టోపీల యెదట 
ఈ గీతాల్ని నిలబెడుతుంది 

- నృజన మానవత్రిక మే 1972 


ఈ దీపాలు 


ఒక ఎర్రని తోకచుక్క 

ఆకాశాన్ని దూసుకు మండింది 
సర్వత్రా ఒక మహాగ్ని జ్వలిస్తోంది 
అమ్మా! ఈ మండుతున్న మంటలో 
మన దీపాలు వెలిగిద్దామా? 


కవితా ప్రస్థానం (కవితలు) 


దీపాలున్నాయిక్కడ, నాయనా! 
వొత్తికి చమురే లేదు; 

మంట దీపాన్ని వెలిగించదు 

వొత్తిని మాత్రం కాల్చేస్తుంది. 


ఎక్కడుందమ్మా ఆ నిప్పు? 
మనకి వెలుతురిచ్చే మంట? 


అదినీ కళ్ళలో వుంది, నాయనా? 
నీ ముఖాన్ని వెలిగిస్తోంది. 


ఎక్కడుందమ్మా ఆ నిప్పు? 
మన ప్రాణాల్ని కబళించే మంట? 


అది నీ గుండెలో వుంది, నాయనా 
నీ సింహ హృదయంలో! 


అన్ని దీపాలనీ అమ్మా, ఎత్తవమ్మా! 
ఈ చెలరేగే మంటల మీది కెత్తు! 
మూలం : అన్వర్‌ పాషా 
మే 2972 
బంగ్లాదేళ్‌ కవితావాపొని, కవితానువాదాలు, 
వికాససాపొతి మదరాను 


విషయసూచిక 

ఈనాడున్నది ఒకటే రంగు; ఎరుపు! 

ఈనాడున్నది ఒకటే పాట : నినాదం! 

ఒకే బిగించిన పిడికిలి లేచింది : ఊరేగింపుల పిడికిలి! 
ఒకే వార్తాపత్రిక : గోడకాగితం 

ఒకే ఒక్క రంగు : ఎరుపు! 


నా ప్రజల నవ్వు కన్నీరుగా మారగా, 

నా ప్రజలు పాడుకునే కంఠధ్వని 

వేదనా రోదనల మున్నీరుగా మారగా, 
అప్పుడు వన్నెవన్నెల సుదూర తీరాలనుంచి 
కొట్టుకొస్తుం దొక గోడ కాగితం 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


243 


మండుతున్న అగ్నిపర్వతంలోంచి లావా లాగ! 
మాకు అన్నంకావాలి, వస్త్రం కావాలి! 
జీవించే హక్కు కావాలి, అంటుందా కాగితం. 
ఈ గడ్డ నాది 
ఈ మట్టి నాది - దీని ధూళి యావత్తూ 
నా రక్తంలో కలిసిపోతుంది 
మూలం : కాజీవహానన్‌ వాభీబ్‌ 
మే 1972 
- బంగ్లాదేళ్‌ కవితావాపొని, కవితానువాదాలు, 
వికానసాపొతి మదరాను - 21 


దక్షిణ గవాక్షం 

దక్షిణ దిక్కున గవాక్షం లాగ 

నువ్వు వేచుకొన్నావు. తరుచు ఆశించిన ఆకాశపు దారి 
ఈ సాన్నిహిత్యపు మౌన ప్రమాణం 

నా కానందమూ, బెన్నత్యమూ యిస్తాయి 


నా మట్టి కాలు చేతులలో 

లక్షలాది విత్తనాలు జల్లుతావు, కొంగల్లాంటివి! 
అవి నీ సామీష్యపు ఉద్వేగంతో 

ఎగురుతాయి 

నా జీవితపు అనేకానేక దైనందిన కృత్యాలలోకి. 


రేబవళ్ళ పొడుగునా పూర్వ నిర్దిష్ట కార్యాలు చేస్తాను 
ఈ పనులమధ్య మిత్రమా! నీ పిలుపు 
విష్పారజేస్తుంది నా హృదయాన్ని! 
దక్షిణ దిక్కున గవాక్షంలాగ 
నువ్వు నా అస్తిత్వంలో ఒక భాగమైనావు 
లెక్కకు మిక్కిలిగా వున్న జీవితపు, పోరాటపు గాయాలు 
నీ జ్ఞాపకాల వల్ల తుడిచిపెట్టుకుపోతాయి 
మూలం : బవ్షీదుల్‌ వానన్‌ 
మే 1972 
- బంగ్లాదేళ్‌ కవితావాపొని, కవితానువాదాలు, 
వికాససాపాతి మదరాసు 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఏకాకి 


ఒక్కడే కూర్చున్నాడు; 

విచారంగా, విసుగ్గా, 

కన్నీటి మరకల ముఖంతో 

అతణ్ణి అడిగేను : ఎందుకూ అని, 


మౌనంగా నావైపు చూశాడు 
మాటాడలేదు. 


మళ్లీ అడిగేను : ఎందుకూ అని. 
మళ్లీ అతడు మౌనంగా 

నా కళ్ళలోకి చూశాడు 
మాటాడలేదు. 


తర్వాత లేచి, ఎక్కడకో పోయాడు 
తన వెనుక తన మౌనాన్ని మిగిల్చి! 
మూలం : ఓమర్‌ ఆలీ 
- వికాన సాపొతి, మదరాను-2], మే 2972 


పేదవాళ్లు పేదవాళ్లుగా ఉండడంవల్లనే 


గొప్పవాళ్లు గొప్పవాళ్లుగా ఉన్నారు 

ప్రభూ! ఎప్పుడు నువ్వు సుఖంగా ఉండటం చూశాం 
ముత్తయి సువార్త 25:37 

నేను ఆకలితో ఉన్నాను 

నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు 


నన్ను పీడిస్తున్నారు 
నువ్వు ఓపిక బోధిస్తున్నావు 


నాకో ఆశ్రయం లేదు 
నువ్వు విచారణ సంఘాన్ని నియమించావు 


నేను తిండిలేక నీరసిస్తున్నాను 
నాకు వాగ్దానాలు మేపుతున్నావు 


నాకు చదువులేదు 
నువ్వ'అయ్యో పాపం, అలాగా? కూడదు, కూడ”దన్నావు 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


244 


నాకు కట్టగుడ్డలేదు 
నువ్వు నాపాం బాంబుల బిల్లులు చెల్లిస్తున్నావు 


నేను నిరుద్యోగినయినాను 

“ఆ పనులిప్పుడు యంత్రాలు చేసేస్తున్నయన్నావు 
నేను జబ్బుపడిపోయాను 

శాంతిభద్రతలు నీ మొదటి సమస్య అన్నావు 


నేను దరిద్రుజ్బయాను 
దరిద్రం ఈనాటిది కాదన్నావు 


సాయం చెయ్యమన్నాను 
“దేవుడు చేస్తాడులే' అన్నావు 


నాకు కోపం వచ్చింది 
కారణం కమ్యూనిస్టుల మీదికి నెట్టావు 


నాకు ఆకలి వేసింది 
'రేపు మరోమారు ప్రయత్నించు” అన్నావు 
- నృజన మానవత్రిక జూన్‌ 2972 


వెండిపండుగ 


'మతకలహాల మారణ హోమాల మధ్య 
1947 ఆగస్టు 14-15 అర్ధరాత్రి 
ఆవిర్భవించిన స్వాతంత్ర్యం 
అవినీతిని భారీ పరిశ్రమ చేసింది 
ఆకలికి సార్వభౌమాధికారం ఇచ్చింది 
ధనస్వామ్యానికి ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి 
పేదవాళ్ళని మరింత పేదలను చేసింది 
66 

ఇంకా ఈ స్వాతంత్ర్యం ఏమిటి ఒరగ బెట్టింది? 
ఆకలి చావులు, హరిజన దహనాలు 
అప్పుడప్పుడు నరబలులు 
వైజ్ఞానికుల ఆత్మహత్యలు 

అ 9 69 
ఈ స్వాతంత్యంలో 
బాగుపడిన వాళ్లు పదిమంది వుంటే 
బాధపడుతున్నవాళ్లు 
పదివేల మంది 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఈ బాధల స్వభావాన్ని 
బహిరంగ పరచడమే నిజాయితీ గల 
ఈనాటి కవుల ఏకైక కర్తవ్యం 
- నిజం, విరనం బులెటిన్‌ [5-8-2972 


విసిగిన వలయాలు 


ఉంటాయి కోరికలు తిరిగి రావాలని, ప్రేమించాలని, 


మళ్ళీ వెళ్ళిపోరాదని, 


ఉంటాయి కోరికలు చనిపోవాలని, 
పోరాదే విరుద్ధ జలాలు భూసంధిగా మారలేనప్పుడు, 


ఉంటాయి కోరికలు జీవితం మీద ముసుగు కప్పే, 
ఆఫ్రికాలో ఒక అగ్నివేదనలో మగ్గిపోయే ముద్దుకోసం, 
ఆత్మహత్య! 


ఉంటాయి కోరికలు... కోరికలే కోర కూడదని, దేవుడా, 
దేవుణ్ణి హత్యచేసే నా అంగుళి చూపిస్తున్నాను నీవైపు 
ఉంటాయి కోరికలు హృదయమనేదే ఉండకూడదని 


వస్తుంది వసంతం మళ్లీ; వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది, 
దేవుడు 
కాలంలో వంకర్లు తిరుగుతూ తనకు తానే పునరుక్తిగా 
కదలిపోతాడు, 

కదలిపోతాడు తన భుజంమీద విశ్వం వెన్నెముకతో- 


నా కూతలు తమ విషాద మృదంగం మోగించేవేళ, 
కత్తిమీద చెక్కిన నిద్ర నన్ను గాయపరిచే వేళ 
ఉంటాయి కోరికలు ఒక్క అంగుళం మేరయినా 
ఈ గీతానికి దూరం కాకూడదని! 
మూలం : నీజార్‌ వల్లేజా 
- ఆంధ్రజ్యోతి వారపత్రిక 2-9-2972 


టర్కీ 


సుదూరపు ఆసియా ఖడం నుంచి 
నురుగులు కక్కుతూ పరవళ్లు తొక్కుతూ 
మధ్యధరా సముద్రంలోనికి విస్తరించవచ్చిన 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


245 


ఈ గోడిగ తలకాయలాంటి దేశం 
ఈ దేశం మనది 
నెత్తురు కారే మణిబంధాలు 
బిగపట్టిన పళ్లు 
జోళ్లు లేని కాళ్లు 
ఖరీదయిన సిల్కు తివాసీలాంటి నేల 
మూలం : నజీం పొక్ళృత్‌ 
- ఆంధ్రజ్యోతి వారపత్రిక 29-9-2972 


మరేముంది మరణం తప్ప! 


ఉన్నాయ్‌ కొన్ని ఒంటరి శ్మశానాలు 

చప్పుడు చెయ్యని ఎముకలతో నిండిన సమాధులు 
సొరంగం లోంచి పోతున్న హృదయం 

ఆకట్లో చీకట్లో చీకట్లో 

నౌకాభంగంలా మరణిస్తాం మనలోనికి పోతూ 

మన గుండెల్లోపల మనం మునిగిపోతున్న మాదిరిగా 
చర్మంలోంచి ఆత్మలోకి రాలినట్లు జీవించిన మాదిరిగా 


మరిన్నీ ఉన్నాయ్‌ కొన్ని శవాలు 

చల్లని జిగురుమట్టితో చేసిన పాదాలు 

ఎముకల్లో ఉంది మృత్యువు 

కుక్కల్లేని చోట కుక్కరుపులాగ 

ఎక్కడో గుంటల్లోంచి, ఎక్కడో గోరీల్లోంచి బైటికి వస్తూ 
తడిగాలిలో కన్నీళ్ళలాగ వానలాగ పెరుగుతూ 


అప్పుడప్పుడూ నేనొక్కణ్ని చూస్తాను 
తెరచాపలెత్తిన శవపేటికల్ని 
పాలిపోయిన మృతులతో చచ్చిన వెంట్రుకలున్న 
స్త్రీలతో బయల్దేరి 
దేవదూతల్లాంటి తెల్లని రొట్టెల వాళ్లతో 
చెట్టుకింద ప్లీడర్లని పెళ్ళి చేసుకొని 
ఆలోచనల్లో పడ్డ అమ్మాయిలతో 
నిలువుగా ప్రవహించే మరణపు నదిలో తేలిపోయే 
పేటికలు 
ముదురుటెరుపు రంగునది 
మరణం చేసే చప్పుడుతో నిండిన 
తెరచాపలతో ఎదురీదుతూ 


కవితా ప్రస్థానం (కవితలు) 


మరణం చప్పుడుతో నిండి, అనగా నిశ్శబ్దంతో 
ఆ సమస్త ధ్వనుల మధ్యా మరణం ప్రవేశిస్తుంది 
కాలులేని చెప్పుల్లాగ, మనిషిలేని దుస్తుల్లాగ 
వచ్చి తలుపు తడుతుంది, రవ్వలేని ఉంగరంతో 
వేలులేని ఉంగరంతో 

వచ్చి అరుస్తుంది నోరులేని, నాలుకలేని 

గొంతుకలేని అరుపులు 
అయినా దాని అడుగు సవ్వడులను వినవచ్చు 
దాని దుస్తులు నింపాదిగా ధ్వనిస్తాయి, వృక్షంలాగ 
సరిగ్గా చెప్పలేనుగాని, కొద్దిగానే అర్ధమవుతుంది గాని, 
అసలే కనిపించదు గాని 
దాని సంగీతం తడిసిన నీలిపూల రంగని నాకు తోస్తుంది 


ఈ నీలిపూలకి స్వగృహం లాంటిది నేల 

ఎంచేతంటే మృత్యువు ముఖం ఆకుపచ్చరంగు కనుక 
మృత్యువు చూసే చూపు ఆకుపచ్చరంగు కనుక 
నీలిపూల మొక్కల ఆకుల దూసుకుపోయే శీతలత్వంతో 
కసినిండిన శిశిరకాలపు పొగచూరిన రంగుతో 


అయితే మృత్యువు ప్రపంచంలో నడుస్తుంది కూడా 
చీపురుకట్టలాగ ముస్తాబయి 


నేలను నాకుతూ, మృతదేహాల కోసం వెతుక్కుంటూ 
చీపురుకట్టలో ఉంది మృత్యువు 
చీపురు కట్ట శవాన్ని వెతుక్కునే మృత్యువు నాలుక 
అది దారం కోసం వెదుక్కునే మృత్యువు సూది 
మరణం మడత మంచాల్లో ఉంది 
అద సోమరి చింకి చాపలమీద నల్లని శాలువల్లో 
నిద్రపోతూ జీవితం గడుపుతుంది. 
హఠాత్తుగా ఊపిరి వదుల్తుంది 
దుప్పట్లను ఉప్పాంగించే విషాదపు చప్పుడు చేస్తుంది. 
అప్పుడు శయ్యలన్నీ ఒక రేపు వైపు పయనం కడతాయి 
అక్కడ మృత్యువు వేచుకుని ఉంటుంది 
నౌకాధికారి లాగ దుస్తులు ధరించి 
మూలం : పాభ్లోనెరుదా 
- ఆంధ్రజ్యోతి వారవత్రిక 2-22-72 


జః శ్రీీ ప్రస్థానత్రయం 


246 


గీతం: నా మేజోళ్లకు 


పిచ్చిపిల్ల 
మేజోళ్ల జత 
తెచ్చిచ్చింది 


స్వయంగా అల్లి 
కుందేళ్ల లాంటి 
మెత్తని రెండు 
మేజోళ్లు 

నా కాళ్ళు పోనిచ్చాను 
సంజ కెంజాయతో 
మేక తోలుతో 
అల్లినట్లున్న 
మేజోళ్లలోకి 
ఎంత హజం వాటికి 
నా పాదాలు 

ఉన్నితో చేసిన 
రెండు చేపలు 


బంగారు దారంతో కుట్టిన 

సముద్ర నీలపు సొరచేపల 

రెండు పెద్దకాటుక పిట్టలు 

రెండు ఫిరంగులు 

స్వర తుల్యమైన 

ఈ మేజోళ్లు 

ఇలా నా పాదాలను 

గౌరవించాయి 

తొలిసారి 

అందమైన ఆ మేజోళ్లకు 

అనర్హ మనిపించాయి నా కాళ్లు 

అల్లిన మంటలలాంటి ఆ మేజోళ్లకు 
మంటలు చల్లార్చే ఇద్దరు ముసిలి వాళ్లలాగ నా కాళ్లు 
అనర్హ మనిపించాయి 

అయినా వాటిన్నేను 

దాచుకోవడం మంచిది కాదనుకున్నాను 
పసపిల్లలు భరణి పురుగుల్ని 
దాచుకున్నట్టు 


కవితా ప్రస్థానం (కవితలు) 


పండితుడు పవిత్ర గ్రంథాలను 
కూడబెట్టినట్టు 

బంగారు పంజరంలో 

వాటిని పదిలపరచాలనే 

పిచ్చి ఊహను 
ప్రతిఘటించాను 

ఎక్కడో దాచి 

పిడికెడు అటుకులు రోజూ విదిలిస్తూ 
ద్రాక్షరసం తాగిస్తూ 
దాచుకోకూడదు వీటిని 
అడవిలో జింకల్ని పేల్చి 
కాల్చుకు తిని 

ఆకలి తీర్చుకునే వాళ్లలాగ 
కాళ్లు పోనిచ్చాను 
మేజోళ్ళలోనికి 
కృతనిశ్చయంతో 


ఈ నా గీతానికి 
ఏవిటి నీతి? అంటే? 
నీకిష్టమైన 
నిన్నే ప్రేమించిన 
ఒకమ్మాయి చలికాలంలో 
స్వయంగా 
ఉన్నితో రెండు మేజోళ్లు నేసి 
నీకిచ్చినప్పుడు 
ఆప్యాయంగా నువ్వు 
వాటిని తొడుక్కున్నప్పుడు 
అందం 
రెండింతల అందం అవుతుంది 
మంచితనం 
రెండింతల మంచితనం అవుతుంది 
మూలం : పాబ్లో నెరుడా 
- ఆంధ్రజ్యోతి వారవత్రిక 21-22-2972 


కలగాపులగం 


మా అమ్మ చచ్చిపోయిం 
దన్నా డొకడు 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


247 


ఇవాళ నేను సమర్హాడే 
నన్న దొకతె 
నా పలకపుల్ల పోయిం 
దన్నా డొకడు 
ఇవాళే నేను పరీక్షలో ప్యాసయి 
నా నన్నాడొకడు 
సీతాకోకచిలుక నయానంది 
గొంగళీ పురుగు 
ఇవాళ నేను ఎళ్లుండి అయా 
నంది నా వాచీ 
కన్నీళ్ళు కడుపుతో వుండి 
కత్తుల్ని ప్రసవిస్తున్నాయి 
ఇవాళ కత్తులన్నీ కడుపులో దించుకొని 
కన్నీళ్ళు ప్రసరిస్తున్నాయి 
రచన : 29-3-2973 


ఉగాది గీతి 


ఈ ఉగాది శుభాది తరుణాన 
ఈ వసంత ప్రథమ దివసాన 
ఈ మనోజ్ఞ విభాత సమయాన 
ఈ మహాంధ్ర జనాళి సముఖాన 


కలతలే తరగలై లేస్తుంటే 
కక్షలే గాలులై వీస్తుంటే 

కలుష జీమూతాలు మూస్తుంటే 
కుట్రలే కుక్కలై కూస్తుంటే 


ధరియించి పెదవిపై దరహాసం 
భరియించి యెడదలో పరితాపం 
విరచింతు నీనాటి నవగీతం 
చిలికింతు విజయాంద్ర నవనీతం 


తెలుగునాడును పెద్ద చౌరస్తా 
నావహించిన పిచ్చి చాదస్తా 
లవఘళించే భ్రమలు ఛేదిస్తా 
మలుపులన్నీ దిద్ది తీరుస్తా 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఎవరురా ఆ గొప్ప మొనగాళ్లు 
మతిలేని తలకిందు గిజిగాళ్ళు 


నాయకుల మనుకునే మగవాళ్ళు 
ఐకమత్యం చెరచగలవాళ్ళు 


తెలుగు తల్లిని పంచుకుంటారా. 
తెలుగు నెత్తురు పంచుకుంటారా. 
తెలుగు గొంతుక చించుకుంటారా. 
తెలుగు తాడే తెంచుకుంటారా 


అంతస్సమర భీతి ముట్టించి 
అభివృద్ధి పెడదారి పట్టించి 
లేనిపోని పుకార్లు పుట్టించి 
సత్యానికి సమాధి కట్టించి 


ఎవరురా విరగబడుతున్నోళ్ళు 
ఆస్తులూ పాస్తులూ ఉన్నోళ్ళు 
మస్తుగా దేశాన్ని తిన్నోళ్ళు 
జరుపుతా రీ జులుం ఎన్నాళ్ళు 


తిరగబడుతున్నారు పేదోళ్ళు 
కూటికీ గుద్డకీ లేనోళ్ళు 
చదువులూ సాములూ రానోళ్ళు 
విప్పుతా రికమీద వేనోళ్ళు 


వీళ్ళకోసం నేను నిలుచుంటా 


వీళ్ళ బాధ్యతలు నాకు తెలుసంటా 
రేపటికి వారసులు వీరంటా 


వీళ్ళ ధాటికి ఎదురు లేదంటా 


కళింగాంధ్ర త్రిలింగాంధ్రాలు 
కాకతీయుల మధురబంధాలు 
రాయలేలిన ఏడు సంద్రాలు 

'రాగానురాగ ప్రబంధాలు 


తెలుగుజాతిని శిలువ తీస్తున్న 
తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్న 


శ్రీలీ ప్రస్థానత్రయం 


విశాలాంధ్రను చీల్చజూస్తున్న 
పిశాచాలను తరిమి వేస్తున్నా 


- ఆకాళవాణీ ప్రసారితం, 29-3-73 
ముద్రణ : ఉపాధ్యాయవాణి, ఏప్రియల్‌ 1973 


ఓ మహాత్మా! ఓ మహర్షీ! 
ఓ మహాత్మా! ఓ మహర్షీ! 

ఓ క్షమా పీయూష వర్నీ 

ఓ తపస్వీ ఓ యశస్వీ 

ఓ అహింసాశయ మనస్వీ 


ఎక్కడయ్యా నీ అహింస 

ఏడ నీ కరుణా రిరంస 
చూడు దేశం ద్వేష భుగ్నం 
క్షురత్‌ జిహ్వానల విభుగ్నం 
ఇరవైదైదేడులకు పైగా 
మురిగి కాలం కరగిపోగా 
ఎక్కడా క్షమ కానిపించదు 
హింస తన ఆయుధం దించదు 


బెను నిజమే నువ్వు పాపం 
అస్రతకు ఇచ్చావు శాపం 

సాగుతాయా మంత్రమాయలు 
రాలుతాయా చింతకాయలు, 


సర్వమానవ సమానత్వం 
సరే అది నీ మూలతత్వం 
అమానుష పైశాచికత్వం 
అదే ఎదురౌతున్న సత్యం 
తిండి దొంగను మనిషనాలా 
లంచగొండిని క్షమించాలా 
లోఫరబ్బి నవాబనాలా 
డాఫరయ్య షరీఫనాలా. 


శాక్యమునిలా క్రీస్తులాగ 


శాంతి బోధించావు బాగా 


248 కవితా ప్రస్థానం (కవితలు) 


మతం మీద గతం మీద 
మక్సువకు చేశావు జాగా 


ఎందుకయ్యా ఈ మతాలు 
అందుతాయా గత దినాలు 
దేవుడా మన ఈతి బాధలు 
తీర్చిదిద్దగల నాథుడు 


మంచి గతమున కొంచెమేనోయ్‌ 
అని మహాకావి చెప్పలేదో? 
ఆగతానికి స్వాగతంగా 

పాడవలె ఈ ఇల సుఖంగా 


కలదు మా ఓ కర్మచందా! 
గతవితర్మం అనే పంథా 
చర్యపై ప్రతిచర్య రాదా 
హింసకొక ప్రతిహింస లేదా 


నేను పూర్వం నిజం సుమ్మీ 
నిన్ను పూజించాను నమ్మి 
పోయె నా విశ్వాసమంతా 
మారె నా భావాల పంథా 
యువతరం విసిగింది బాపూ 
నవతరం విరిసింది బాబూ 
వెతుకుతున్నది కొత్తరోజులు 
దులుపుతున్నది పాత బూజులు 


తెల్ల బీభత్సాని కెదురుగ 
ఎగర్రభీతి జనించె కుదురుగ 
చెప్పు దెబ్బలు కుక్క కాటుకు 
దెయ్యమైనా వెరచు వేటుకు 


కవులు నీకు గరం గరమ్మగు 
కవిత లిస్తారవ్వి నమ్మకు 

నిన్ను పొగిడే వాళ్ళ చాయను 
నన్ను చేర్చకు పుణ్యమాయెను 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


వెన్నెముక విరిచావు తండ్రీ 
దేశమే ఒక మరికి లాండ్రీ 
ఏమి లాభం వెన్ను నిమిరి 
రజకులంతా తప్పుకొనిరి 


చీడ పురుగులు పేడ పురుగులు 
అన్నివైపుల తీయు పరుగులు 
దేశమంతా రుజాగ్రస్తం 

లేదు లేదొక వైద్య హస్తం 


మత నినాదం మిత వివాదం 
రెండు కూడా కడు ప్రమాదం 
ముంచుకొచ్చిన సమయమందు 
ఉగ్రవాదం ఒకటి మందు 

సాటి మనిషిని దోచుకొనియెడి, క 
సాయి మనుజ టబ్రువుడు మనడిక 
నీటిలో పాల్చిలికి అమ్మే 
నికృష్ణుడికి చిటారుకొమ్మే 


నీవు చూపిస్తున్న బాట 
యధాస్థితికొక కంచుకోట 
హింసతోనే సృష్టి పూస్తది 
హింసతోనే మార్పు వస్తది 
73, ఆగస్సు 14న రవీంద్రభారతిలో ఆకాశవాణి 
నిర్వహించిన కవి సమ్మేళనంలో ఈ శ్రీశ్రీ గీతాన్ని ఆరుద్ర 
చదివారు 
ముద్రణ : ఆంధ్రజ్యోతి వారపత్రిక 7-9-2973 


వజ్రం 

మన తరిమెల నాగిరెడ్డి 
అనంతపురం జిల్లాలో దొరికిన 
వజ్రకరూర్‌ వైధూర్యం 


నా తరిమెల నాగిరెడ్డి 
విశాఖపట్నం సముద్ర తీరంలో 
ఆకస్మికంగా అగుపించిన ఆణిముత్యం 


249 కవితా ప్రస్థానం (కవితలు) 


ఒక తరిమెల నాగిరెడ్డి 
స్నేహానికీ స్వేచ్ళకీ; విప్లవానికీ 
ఒకే ఒక పర్యాయ పదం 
ఇంతెందుకూ 
ఈ తరిమెల నాగిరెడ్డి 
పదిపెట్టి గుణకారం చేసిన మంచితనం 
- తెలుగు వెలుగు వారవత్రికు 9-12-2973 


మరో ప్రస్తానం 
స్టే 
యిప్లవం యాడుందిరా 
ఆడనే నీ కూడుందిరా నీ గూడుందిరా 
గోడుగోడున యేడస్తవుంటే 
యాడు నీవొంక రాడింకరా 


యిషప్లవం యాడుందిరా - నీ 
గుండెలోనో కూకుందిరా - మన 
కళ్ళల్లోనే దాగుందిరా 


ఓరయ్యో సేద్యగాడ 

అయ్యయ్యో బానిసీడ 

యెన్నాళ్ళు చాకిరీ 

యెన్నేళ్ళు నౌకిరీ 

నిన్నేలే దొరగాడు 

ఆడొక్క పోకిరీ 

నీ చెమటపిండీ 

నీ బతుకునుండీ 

రూపాయలే గుంజుకుంటాడు - అవి 
రాకుంటే తెగ గింజుకుంటాడు - నిన్ను 
అప్పుల్లో ముంచి 

వడ్డీలు పెంచి 

నీ కొండ్రనే నంజుకుంటాడు 

ఏంది దొరాయీ గోరం 

ఏందని అడిగావంటే 

బూటుతో కొడతాడు 

బూతులు తిడతాడు 

ఆస్తి కరిగి కస్తి పెరిగి 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


250 


చస్తావుంటే పైకం 

తెస్తావా తెమ్మంటాడు - లేదా నీ 
పెళ్ళాన్నే రమ్మంటాడు - కాదా నీ 
కూతుర్నే యిమ్మంటాడు - అలాంటోణ్జి 
గొడ్డళ్ళతో నరకాలిరా 

కొడవళ్ళతో తరగాలిరా 

యిఫ్లవం పిలిసింది-రా 


ఓరోరి కూలీ 

బెరా హమాలీ 

పల్లెటూరు వదిలావు 

పట్నానికి కదిలావు 

పస్తుల్లో నలిగావు 

రెండుకాళ్ళ పసువులాగ 
యెండ్లలో తిరిగావు 

కానీలే యింతేనా 

కరమమనీ పనికిరాని 

జలమలనీ యెందుకిలా 

కళ్ళు తేల వేస్తావు 

కాళ్ళు జారవేస్తావు 

బతికుండే చస్తావు 

యిప్లవ మేమంటున్నదో 
యిప్పుడైన తెలుసుకో 

మనిసిలాగ మసలుకో 

పీడించే కామందు 

ఆడే ఒక రాబందు - అలాంటోడికి 
సుత్తిపోటే 

కత్తివేటే 

మత్తుదించే ఒక మందు - అప్పుడే 
ఆడి మాయ సాగదు ఇక ముందు 


యిషప్లవం యేమందిరా 
మనిసికొకటే సావందిరా 
కట్లు తెంచుక రమ్మందిరా 
కత్తి దూసుక లెమ్మందిరా 
యిప్లవం నీదమ్మందిరా 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఓహో ఓ విద్యార్థీ 
ఓహోహో ఓ మేధావీ 
పొట్టకూడు మీకియ్యక 
చట్టుబండలాయె చదువు 
మేటవేసిపోయె మెదడు 
'భ్రష్టుపట్టిపోయె బ్రదుకు 
మెదదైనా ఒడలైనా 

(శ్రమ చేస్తేనే సంపద 
కలవారల కొమ్ము కాసి 
నడుచుకునే వృత్తిరోసి 
కర్షక కార్మిక జన సం 
ఘాతంతో కలియండి 
బూర్జువాల రాజ్యాంగపు 
బూజంతా దులపండి 
భూతలాన స్వర్గపు ని 
ర్మాతలుగా నిలవండి - ఆ దిక్కుగా 
మీకు దారి చూపించే 
మేటి తరం విరిసింది - అలాంటివాళ్ళలో 
కొందరు మరణించారు 
ఎందరో బతికున్నారు 
అందరిదీ ఒక లక్ష్యం 
ఒక గమ్యం ఒక ధ్యేయం 
అదే మనకుపాధేయం 
విప్లవం వెలిగించరా! 


చండ్ర పుల్లారెడ్డి 
తరిమెల నాగిరెడ్డి 
వేసిన పొలికేక 
సత్యమూర్తి పెను ధాక 
చారుమజుందార్‌ పవర్‌ 
మనవేనోయ్‌ డియర్‌ బ్రదర్‌ 
కొల్లిపరా పంచాదీ 
అల్లిపురం, సిమ్మాద్రీ, 
చాగంటీ, తామాడా 
వెంపటావు, కైలాసం 
యీళ్ళంతా యీరాది 
యీరులురా సోదరా 
యీళ్ళదారి నీదిరా 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


యింక బయంనేదురా 
యెరైర్రని రగతాల 
యేరుల్లో యీదరా 
సోదరా సహోదరా 
జన భారత వృకోదరా 
పతితుడివో ్రష్పుడివో 
బాదాసర్చ దష్టుడివో 
థీతీ ప్రియ శిష్యుడివో 
చూస్తావేం నీవిప్పుడు 
దాస్తావేం నీవిప్పుడు 
చెయ్యి మరో ప్రస్థానం 
తియ్యి బృహత్‌ ప్రాగ్బారం 
విప్పు మరో అధ్యాయం 
తిప్పు మహత్‌ కౌక్షేయం 
విప్లవం వర్ధిల్లాలి 
విప్లవం వర్ధిల్లాలి 
విప్లవం వర్ధిల్లాలి 
ముద్రణ : ఎరువు, విరనం బులిటెన్‌ 1974 


సిరిసిరిమువ్వలు 
పదిహేడు 


తొందరగా చిందరగా 
వందరగా పరుగులెత్తు వాళ్ళకు వేరే 
గందర భూగోళంలో 
చిందుల చదివింతలేల సిరిసిరిమువ్వా! 
- ఖమ్మం, 8-3-2974 


ప్రాసక్రీడలు - 21 

కానుక 

రాజబాబు గృహప్రవేశం చేస్తున్నప్పుడు ఈ 
రోజున ఏదో కానుకగా ఇయ్యాలంటే 
ఏముంది నా దగ్గర ఈ ఒక్క 

బక్క పలచని గీతం తప్ప! 

అదే పదివేలుగా ఇస్తున్నాను 

ఆశీర్వాదాం అక్షింతలతో 


251 కవితా ప్రస్థానం (కవితలు) 


స్వీకరించు నా చిట్టి తమ్ముడూ 
ఈ కవిత్వం నీ సైదోడూ! 


రాజబాబు మంచి నటుడు కాబట్టి 
రాజబాబు మంచి నరుడు కాబట్టి 
రాజబాబు నా తోడల్లుడు కాబట్టి 

ఊదుతున్నాను ఈ గేయపు బూరా! 


బెను నాకు తెలుసునిది బాకా కవిత్వమని కాకా 
కవిత్వమని 

రాజబాబు దగ్గర పేరుకుపోయిన 

నల్లడబ్బు వాటా కవిత్వమని 

ప్రచారం జరుగుతుందని బాగా తెలుసు నాకు 


అబద్దాని కాయుష్యం లేదు 

నిజం నిత్యమై వెలుగుతుంది 

అసత్యం కాదు నా కవిత్వం తమ్ముడూ 
అనిత్యం కాదు నీ మహత్యం 


అందుకే రాజబాబు నా తమ్ముడని గర్విస్తున్నాను 
అందుకో ఈ గీతం ఆశీర్వదిస్తున్నాను 
మండుతున్న ఈ ప్రపంచ జ్వాలల్లో 

మహా పద్మంలా పూచిన వాడా 


కాలుతున్న ఈ లోకం లోంచి 
కనకపుష్య రాగంలాగ లేచిన వాడ 
తీసుకో ఈ గీతం అంటున్నాను 
వేసుకో ఈ పూల మాల అంటున్నాను 


ఈ ప్రపంచపు సుప్రీంకోర్టులో 
ప్రథమ ముద్దాయిగా నిలబడ్డ నాకు 
ఉరిశిక్ష తప్పించడానికి 

ఒకే ఒక్క సాక్షి రాజబాబు! 


అగ్నిపర్వతం బద్దలైనప్పుడు 
లావా లాగ ప్రవహిస్తూ 
ఆకాశంవైపు పయనించే 
తారాజువ్వ రాజబాబు 


కలవాళ్ళకి రోజూ రోజూ దధ్యోజనం 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


252 


లేనివాళ్ళకైతే ఒక దుప్పి భోజనం 
ఈ ఎగుడు దిగుడు సమాజాన్ని మరామత్తు చెయ్యాలి 
ఈ అన్యాయాల క్రమాల్ని హజామత్తు చెయ్యాలి 


రాజబాబూ నీ మనస్సు 
సుమనంపు 
కలవపూవు పెదనాన్నా 
కాబట్టి 


దీవిస్తున్నాను 


ఇదుగో నా ఆశీస్సు 
తమ్ముడూ! రాజబాబూ 
నీ ఒకే ఆల్‌ అమ్ములమ్మతో 
ఇద్దరే సుపుత్రుళ్ళతో 
ఇతోధికంగా వర్ధిల్లు 
ఇదే నా కానుక! 
నీ వాళ్ళు వెయ్యేళ్ళు బతకాలి 
నీ యిల్లు వెయ్యిళ్ళు కావాలి 
మళ్ళీ కలుద్దాం ఆనక! 
- అముద్రితం 24-3-2974 


చిరుతిండి 


కరువు వల్ల తరిఫీయత్‌ పొంది 
చిరుపాప ఎప్పుడూ 'తింటానంటుంది 
వస్తున్నావా అంటే “తింటాను” 
పోతున్నావా అంటే 'తింతాను” 
మూలం : పాల్‌ ఎలాల్డ్‌ 
- 25-4-2974 అముద్రితం 


ప్రాసక్రీడలు - 19 


ఆనాడూ ఈనాడూ 
హాస్యానికి విలువ కద్దు 
సాహిత్య సభాంగణాన 
వ్యంగ్యానిది మొదటి పద్దు 


అంతస్సుల రహస్యాలు 
తెలుసు నాకు బాగా 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఛందస్సులు తోక ముడిచి 
చేయు నాకు జాగా 


భట్రాజుగ చట్రాతిగ 
'పేరుగొన్న వాడు 
పారితోషికాలు లాగి 
బలే బలుస్తాడు 
విప్లవ ప్రతీఘాతక 
విభ్రమాల చేత 
గుడ్డి కన్ను చదవలేదు 
గోడ మీది వ్రాత 
రచనాకాలం : డిసెంబర్‌ [1972 
ముద్రణ : అక్టోబర్‌ 1974 


ప్రాసక్రీడలు- 20 


ఈ దినాలు సుదినాలా 
చేదు చేదు దినాలా 
సౌందర్యపు మాధుర్యం 
లేదు లేదనాలా 


విలసిల్లుత వెలుగు జల్లి 
తెలుగుతల్లి ప్రాంగణం! 
సమగ్రాంధ్ర వసుంధరమ్‌ 
జయ జయ జయ మంగళం 


ప్రజల గోడు మరచిపోవు 
ప్రభుత నెవరు మెచ్చరిక 
పదవి వదలలేని వాళ్ళ 
కిది కడసరి హెచ్చరిక 


పిట్టపోరు పిట్టపోరు 
పిల్లి తీర్చినట్టుగా 
ణు స్ట 
రెడ్డి తగవు కమ్మ తగవు 
రెడ్సు తీర్రు గుట్టుగా 
- డిశెంబరు 1973 
ముద్రణ : అక్టోబర్‌ 1974 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


253 


ప్రాసక్రీడలు- 22 


సమకాలిక జీవితమే 
సత్మవితా వస్తువు 
అన్ఫషీ కుకవీ చచ్చిన 
వంటే పడి చస్తురు 
కరుణ రసం శృంగారం 
వాడిన పూరేకులు 
వీరరసం బీభత్సం 

ఈ నాటి తుపాకులు 


శాత్య హింసలను జపించి 
చవటలుగా మారినాం 
పోరాటం చేత గాని 
బోకులమై పోయినాం 


పోలీసుల రాజ్యమిది 
పోలింగొక బూటకం 
ఫాసిజమై మారుతోంది 


ప్రజాస్వామ్య నాటకం 


పాతకి వేస్తారు జనం 
పది నిలువుల పాతర 
భావికి చేస్తారు జనం 
భవ్యమైన జాతర 
రచనాకాలం : జూన్‌ 1974 
ముద్రణ : అక్టోబర్‌ 2974 


ప్రాసక్రీడలు- 23 
దొంగనోట్ల సంపదలో 
దోపిడి సర్దారు 

పోటీ సర్కారు పెట్టి 
లూటీ చేస్తాడు 


మైసావలలో చిక్కిన 
మన దేశపు స్మగ్రర్సు 
మాఫియాకు దారి చూపు 
మహా డేంజరు సిగ్నల్సు 


కవితా ప్రస్థానం (కవితలు) 


కరువు కాటకాల మధ్య 
పెరిగె ప్రజల ఆర్తి 
గాలివానతోనే ఇక 

కథకు పరిసమాప్తి 

క్రయ విక్రయ సమాజమిది 
లాభ లబ్ది లక్ష్యం 
విజ్బృంభించు విప్లవాలె 
ప్రజను చేర్చు గమ్యం 


క్రమబద్ధం కానట్లే 
కనిపించే చరిత్ర 
పరిణమించి ధరిస్తుంది 
జన విప్లవ పాత్ర 


ఉద్యమాలు పొందవచ్చు 
తాత్కాలిక పరాజయం 
ఆఖరి సంగ్రామంలో 
అరుణారుణ మహోదయం 
రచనా కాలం : జూన్‌ 2974 
ముద్రణ : మరో మూడు యాభయిలు, అక్టోబరు 


ఆ ఆలోచనల్లోని అంతర్గత బలాన్ని 
అంచెలంచెలుగా అభ్యుదయం, 
శాంతియుత పరివర్తనం అనే 
రివిజనిస్టు ధోరణులను వ్యతిరేకించి 
విమోచనా యుద్ధాల సాయుధ సంఘర్షణలోనే 
సామ్యవాదానికి సూటిబాట వేశాడు మావో 
ఈ మాట నేడు కాంబోడియాలో 
వియత్నాంలో రుజువవుతోంది! 
రచన :19765 
ముద్రణ : మరోవ్రస్థానం, మే 2980 


రాక్షస ఉగాది 


రాక్షసాభిదానవత్స 

ర ప్రవేశ శుభవేళ 
ప్రపంచాంధ్ర మహాసభల 
పండుగకిది మొగసాల 


ఎలక్షన్ల దురోదరపు 
రంగేళి కేళిలోని 


2974 _ విషపుటెత్తుగడలు నాకు 

ససేమిరా అసమ్మతం 
మనీషి అయితే రాజకీయాని 

కతీతుణ్జి కాను నేను 
మార్క్‌ని కూడా మానవునిగానే కాట యమన మనే 
అంచనా వెయ్యాలన్న మావోని 'బ్రదుకుల కూపిరిలాంటిది 
మానవాతీతుడనుకోలేను! 
వ్యక్తిపూజ నాకిష్టం లేదుగా? కాని దీనిలో ఉన్నర 
వ్యక్తిలోని శక్తిని గుర్తించక తీరదు కాలు రెండు మాత్రమే! 
నాయకుడు చరిత్రను సృష్టించడు, తుచ్చ రాజకీయాలూ! 
చరిత్రయే నాయకుని సృష్టిస్తుంది నిజమే స్వచ్చ రాజకీయాలూ! 
చరిత్ర సృష్టించింది ఆనాడు లెనిన్‌ని, చెడుగాలిని పీలిస్తే 
ఈనాడు మావోని! చెడిపోదా ఆరోగ్యం 
ఆరాధించేది నేను మావోని కాదు కల్మష వాతావరణం 
అతని ఆలోచనావిధాన్ని! కన్న వేరు నరకమేది? 
శీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 254 కవితా ప్రస్థానం (కవితలు) 


నేనొక దేవతనని, తెగ 
నీలుగుచున్నా ననుకొని 
అంత పొగరుబోతుదనం 
అంటగట్టవద్దు నాకు! 


రాక్షసులని ఎందుకు వ 
ర్లన చేస్తున్నానంటే 
దానవులకు దాక్షిణ్యం 
ఏకోశానా ఉండదు 


దానవతకు మానవతకు 
దక్షిణోత్తర ధృవాల 
దూరముంది, మానవతనే 
ఆరాధిస్తాను నేను! 


మనుషుల్లో మతివిరిగిన 
రక్కసు లుంటున్నట్టే 

నూటికొకడు కోటికొకడు 
చాటగలడు దివిజగుణం! 


అతనిని గుర్తించలేరు! 
అంతేనా, పైగా తమ 
కభ్యంతరమని వాడిని 
నిర్చంధిస్తుంటారు! 


ఇది రాసే సమయానికి 
ఈ దేశపు చెరసాలలు 
వేలకొలది మణిపూసల 
కాలవాలమయి వున్నవి 


వీరంతా గొప్ప కుట్ర 
దారులంట చట్టబద్ధ 
సర్కారును సాయుధ సమ 
రంలో కూలుస్తారట! 


బ్రిటిషు వాడుకూడ యీ 
'పప్రేలాపనతోనే మన 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


అల్లూరీ, భగత్సింగు 


లందరినీ తినేశాడు! 


అదే ఆర్గుమెంటు నేడు 
అదే రాక్షస వ్యవస్థ 

అదే చదువు, అదే బ్రతుకు 
అదే కోర్టు, అదే జైలు! 
అందాకా యెందుకు ఈ 
అభిల భారతావనియే 
ఆసేతు హిమాచలమూ 
వ్యాపించిన ఘోరకాన! 


తెల్లవాళ్ళు ఇండియాకు 
మేళ్ళెన్నో చేశారని 
చిన్నప్పుడు స్మూళ్లల్లో 
ఎన్ని చదువలేదు మనం! 


సహగమనం ఆపేరు 
ధగ్గీ పరిమార్చారు 
రైళ్లు టెలిగ్రాపులు వం 
తెనలు చాల వేశారు 


బెను వాళ్లు చాల మేళ్లు 
చేయకపోలేదు నిజం! 
అయినా ఆ దొరతనాన్ని 


అసహ్యించుకున్నాం కద! 


అన్ని చేసినా కూడా 
తెల్లదొరల నందర్నీ 
గెంటేశేదాక మన 
కంటికి నిదరొచ్చిందా? 


అదే రీతిగా నేడూ 
పాలకవర్గం చేసిన 
చేస్తున్న సమస్తాన్నీ 
చూస్తూనే వుంది జనం 


255 కవితా ప్రస్థానం (కవితలు) 


సమకాలిక పరిపాలక 
చర్యలు సర్కారు వారి 
ప్రచార సాధనాలతో 
ప్రాచుర్యం పొందెను కద! 


ఇన్ని జరుగుచున్న మన 
హీనస్థితి మారదుకదా! 
ధనశక్తులతో బాటే 
దారిద్ర్యం పెరిగెను కద! 


అమ్మడమూ కొనడమనే 
ఈ పద్ధతి కన్నా ఒక 
మంచి వ్యవస్థను చేరే 
మార్గమనుసరించాలి 
సమసమాజ నిర్మాణం 
స్వప్నం కాదీనాడు 
మనయెదుటే ఈలోకం 
మారుతోంది క్షణక్షణం 


బుడతకీచు సామ్రాజ్యం 
పడవెక్కిందీనాడు 

ప్రబల వియత్నాం భుజంగి 
పడగెత్తిందీనాడు 


తూర్పు దిక్కు మార్పు చెంది 
ఎరుపెక్కీందీనాడు 

లెనిన్‌ కన్న ఎరుపు కలలు 
ఫలిస్తున్న వీనాడు 


మావో ఆలోచనలే 
గెలుస్తున్న వీనాడు 
సామ్యవాదమే ప్రపంచ 
శక్తియైనదీనాడు 


జ్వల దరుణారుణ చైనా 
ఘనచైనా జనచైనా 
ఐక్యరాజ్య సమితికి నే 
డలంకారమే చైనా 


శ శ్రీఠీ ప్రస్థానత్రయం 


భరత జాతి విమోచనకు 
ధృవతారగ నిలిచింది 

భారత - చైనా మైత్రి ప్ర 
పంచశాంతి కవసరమని 


అనేకులంటున్నారు 

అదే మనకు కావాలి 
కావచ్చు బహుశా నా 
భావాలే పొరపాటుల 
ప్రోవులు, ఏమయినా 
దృక్పథాన్ని దాచలేను 


తొలినుంచీ నాకుందొక 
దురలవాటో సదలవాటో 
అనుకున్నది అనుకున్న 
ట్లనేయడం, రాయడమూ 
అదే నేరమయితే నే 
నందుకొప్పుకుంటున్నా 
తెలుగువాళ్ల మందరమూ 
కలసి కట్టుగా వుంటే 
చక్కగ జీవిస్తామను 
సంగతి నేనెరిగిందే 


మీ ప్రపంచ తెలుగు సభలు 
ఇదో మంచి అవకాశం 
మించిన దొరకని తరుణం! 
అంచేత పొంచిన అవ 
కాశవాదులకు సుఖదం! 


ఆ ప్రపంచ సదస్సులో 
అమాంబాపతయని వాళ్లు 
డబ్బాలను మోగిస్తూ 
పబ్బం సాగిస్తారు 


ఇస్తినమ్మ వాయనమూ 
పుచ్చుకోమ్మ వాయనమూ! 
ఈలా గొకవారం వ్యా 
పారం సాగుతుంది! 


256 కవితా ప్రస్థానం (కవితలు) 


రాక్షసులే ఈ పండుగ 
రక్తిగ జరిపిస్తారు 
గతిలేనోళ్లకి ఎంగిలి 
మెతుకులు విదిలిస్తారు 


నన్నీ సందర్భంలో స 
న్మానిస్తున్నామంటూ 
సందేశపు లేఖ పంపె 
నాంధ్ర రాజ్య ముఖ్యమంత్రి 


ఇప్పుడు మన మంత్రిగారి 
కిస్తున్నా నా జవాబు 
ప్రస్తుతానికొక ముచ్చట 
ఇచ్చోట ప్రవచిస్తా 


ఓ మహాంధ్ర రాష్ట్ర ముఖ్య 
మంత్రివర్యా! ఇది వినండి! 
నాకు మీరు జరిపించే 
సన్మానం ఒకే ఒకటి 


ఇందాకా చెప్పానే 

ఈ దేశం ఖైదే అని! 
ఇంత పెద్ద జైలు కన్న 
చిన్నసైజు దివ్వండి! 


సికిందరాబాదో, మరి 
విశాఖ పట్టణమో, సరి 
వరంగల్లు, రాజమండ్రి 
ఏదైనా చాలు నాకు 


ఏదో మిష చూడండి 
ఎరెస్టు చేయించండి! 
చక్కగ నిర్భంధించే 

చట్టాలున్నాయి మీకు 


దీనికన్న అదే సుఖం 
అదే నాకు శాంతికరం 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఎంతో విశ్రాంతివరం 
తీర్చండీ చిన్న కోర్కె 


మీరు చేయగల మహామ 
వా సన్మానాలకన్న 
గౌరవమని తలుస్తాను 
మీరిచ్చే జైలు బ్రదుకు! 


బాతాఖానీ క్లబ్లులు 
బాపతుగా పనిచేసే 
శాసనసభ లెలా ప్రజా 


స్వామ్యం నిలబెట్టగలవు? 


మీ దారిని మీరుపొండి 
నా దారిని నాకు వదిలి 
మీరట ప్రజలంటారు 
నేనూ ప్రజలంటాను 

మీ ప్రజకూ నా ప్రజకూ 
పొంతన కుదరదు లెండి 


చస్తున్న వ్యవస్థ మీది 
వస్తున్న చరిత్ర నాది 
శవాదరణ మీ ధ్యేయం 
శిశూాదయంనా న్యాయం 


విప్లవ రుంరూనిలాలు 
వీస్తున్న యుగాది నేడు 
విప్లవ రణదుందుభులు ధ్వ 
నిస్తున్న శుభాళినేడు 


విగతాశులు ప్రగతిమార్గ 
విరోధులకు సమాధి 
విష్లవజన వాహినులు జ 
యిస్తున్న ఉగాది 


తెలుగువారి ధీశక్తి 
తెలుగువారి క్రియాశక్తి 
నలుదెసలా రహించాలి 
తెలుగుతనం జయించాలి 


257 కవితా ప్రస్థానం (కవితలు) 


ఐదుకోట్ల తెలుగుజాతి 
హర్షించాలి 
ఆనందం తెలుగునాట 
వర్షించాలి 


తెలుగువాడి తెలుగు 'వాడి” 
దీపించాలి 

తెలుగునాట తెలుగుపాట 
వ్యాపించాలి 


తమ గమ్యం తెలుగువాళ్లు 


చేరాలంతే 
ఈ ఉగాది వేళ నేను కోరేదింతే 
రచన : 22-4-2975 
ముద్రణ : మవోవ్రస్థానం 
క్రీ 


అమ్మభార్గవీ! ఒకమాట! అయిన యింట 
పుట్టినట్టి నీవిక మీద మెట్టినింట 
వెలుగు పండించుకొనుము రవీంద్రనాథ 
తేజమున కితోధికమైన దీప్తి గూర్చి! 


ఇంకనొక మాట నీకు, రవీంద్రనాథ! 
ఖీమతియు నీవు, నీవు నీ శ్రీమతియును 
ధృతిగ నిలిచి, పరస్పరేంగితములెరిగి 
తనరవలె చిరమాదర్శ దంపతులుగ 


ఒక శివుడు దయితర్థ రూపకుడగుచు ధ 
రించినాడట రూపులు రెండు మున్ను 
అరమరికలేక మీ వధూవరులిరువురు 
నేక మూర్తిగ స్ఫూర్తి రహించగలరు! 


రెండు కొమ్మల చిలుక గోరింక జంట 
ఒక్క యింట నెయ్యమున గాలూనువేళ 
తలిరు సొబగులు మిగులు నౌాదలలమీద 
నలరుగాత మాశీరక్ష రాక్షతాళి! 


ఇది శుభమ్‌ 
(మల్లెల మాల కుమార్తె వివాహ సందర్భంగా) 
27-4-2975 
అరెరే దమి గడీ 


అరెరే దమ్మిడీ దొరికింది 
దాన్లో యేమిటి చేస్తావు? 
దీన్లో పలక కొంటాను 

నాకో బలపం కొంటాను 


ఇంకా ఏమిటి కొంటావు? 


నేనో రెక్కల ఏనుగు కొంటాను 
గజ్జెల గురంై కొంటాను 


ఇంకా ఏమిటి కొంటావు? 

అక్కడ రాజుగారి కూతుర్నే కొనేస్తాను 
ఆమెను నా సంతలో పడేస్తాను 
తాళిబొట్టు మూడుసార్లు ముడేస్తాను 


ఆ తర్వాత? 


ఏనుగుమీద ఆకాశంలో 
ఇద్దరం షికార్లు చేస్తాము 


ఓరోరి యెగర్రి నాయనా 


ఈ జగతీ తలమే వి యెంతసేపూ సొంత గొడవేనా? 

భాజిత మానస సరోవరమ్మగు నెడలన్‌ 

మీ జీవితములు వికస ఈ ప్రపంచం కోసం 

ద్రాజీవ ద్వయమువలె విరాజిలు గాతన్‌ ఏమైనా చేయలేవూ? 

శీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 258 కవితా ప్రస్థానం (కవితలు) 


ఊ! ఎందుకు చెయ్యలేను 

విలువైనది నా దమ్మిడీ 

వెలకందనిది నా దమ్మిడీ 

దీన్లో బాంబులు కొంటాను 

దీన్లో చాకులు కొంటాను తుపాకులు కొంటాను 
దీన్లో టాంకులు కొంటాను 

దీన్లో విమానాలు కొంటాను 


అన్నీ పేదోళ్ళకి పంచి పెడతాను 
లేనోళ్ళకి పంచిపెడతాను 
కూలీలకి సరఫరా చేస్తాను 
రైతోళ్ళకి సరఫరా చేస్తాను 


చేసి? 


ప్రజాసేన నిర్మిస్తాను 
ప్రజాయుద్ధం ప్రకటిస్తాను 
'పేదలతో సాదలతో 
చిన్నలతో పెద్దలతో 
కూలోళ్ళతో రైతోళ్ళతో 
'సేనలోన నేనూ ఒక 
సిపాయి నవుతాను 
లడాయి చేస్తాను 


ఎర్రకోట రగిలిస్తాను 
యెగర్రజండా ఎగరేస్తాను 


అన్యాయాలు హతమారుస్తాము 
అక్రమాలు పరిమారుస్తాము 


ఈ ప్రపంచాన్ని మారుస్తాం 
పరిపాలిస్తాం 


సమసమాజమే రూపొందిస్తాము 
నవ సమాజమే మీకందిస్తాము 


రచన : ౩-8-2974 
ముద్రణ : నృజన మానవత్రిక్ష జూన్స్‌ 2975 


259 కవితా ప్రస్థానం (కవితలు) 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


భూమ్యాకాశాలు 


వాళ్ళిద్దర్నీ ఉరితీశారని 
అరవ పత్రికలో చదివినప్పుడు 
వాళ్ళిద్దర్నీ చంపేశారని 
డైరీలో నోట్‌ చేసుకున్నాను 
ఒద్దు కన్నీటి కవిత్వం 
రాయొద్దు 
సమాజానికి కాలం పెట్టిన అప్పును 
ప్రాణాలతో తీర్చుకున్నారు వాళ్ళు 
ఎల్లప్పుడూ వారిలో రగిలే పగ 
ఎన్నటికి తీరుతుందో మరి 
వాళ్ళలో ఆరని ఆశ 
తీరేరోజు చేరువలోనే వుంది 
బతికే అర్హతలేని పందల్నీ పందుల్నీ 
చంపడమే వాళ్ళు చేసిన నేరం 
చీకటిని పిడికిళ్ళతో పిండి 
చెడుగును చీల్చి చెండాడారు 
చెరిగిపోని వాళ్ళ శిలాశాసనం మీద 
నక్షత్రాలు సాక్షి సంతకాలు చేశాయి 
బతకడం అంటే సెక్సడం అయితే 
వాళ్ళెప్పుడో చచ్చిపోయారు 
బతకడం అంటే చంపడం అయితే 
వాళ్ళెప్పుడూ బతికే వున్నారు 
మరణం లేని మహదాశయమే 
మనకి వాళ్ళిచ్చిన నిధి 
రోజెన్‌బర్గ్‌ దంపతుల్లాగా వాళ్ళు 
మేధావులు కారు 
శాకోవాంజెట్టీల్లాగా 
మెతక మనుషులుకారు 
వాళ్ళిద్దరిలో ఒకడు భూమి 
రెండో వాడు ఆకాశం 

- జ్యోతి మానవత్రిక్క డిసెంబరు 2976ట 


వ్యక్తం - అవ్యక్తం 
చెప్పడాని 
కేమీ 
లేనప్పుడు 
విప్పుకొని 
తిరగాలి 
బట్టలు 
చెరబండలో 
నీ రెండి 
పోయినపుడు 
విరిచెయ్యాలి 
లాంగ్వేజి 
కీళ్లు 
ముద్రణ : ఖడ్ధస్ఫృష్టి, విరసం ప్రచురణ 


సఖ్యం 
క్షే 
దేశమును (ప్రేమించుమన్నాడు 
గురజాడ సత్మవి 
మంచి అన్నది పెంచుమన్నాడు 
దేశంమంటే మట్టికాదని 
దేశమంటే మనుషులే అని 
ఈసురోమని మనుషులుంటే 
దేశమేగతి బాగుపడునని 
సూటిగా ఒక ప్రశ్చవేశాడు 
గురజాడ సత్మవి 
తేటగా ఒక పాట రాశాడు 
మన జాతికే ఒక మేలు చేశాడు 
గురజాడ సత్మవి 
దేశమును (ప్రేమించుమన్నాడు 
దేశాభిమానం నాకు కద్దని 
వట్టిగొప్పలు చెప్పవద్దని 
సొంతలాభం కొంతమానుకు 
పొరుగువాడికి తోడుపడమని 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


260 


తిండి కలిగితే కండ గలదని 
కండ గలవాడేను మనిషని 
బాధగా ఉద్బోధ చేశాడు 
గురజాడ సత్మవి 
భావికే ఒక బాట వేశాడు 
గురజాడ సత్మవి 
దేశమును ప్రేమించుమన్నాడు 


! 
యువశక్తి, నవ 

యుగశక్తీ 

ఘనకీర్తీ జీ 

వనదీప్తీ! 

ఉర్రూతలూగే ఉత్సాహశక్తీ 
ఉప్పొంగిపోయే ఉద్రేక శక్తీ 
యువశక్తి నవ 

యుగశక్తి 


ఆకృత్య దారణ రణశక్తీ 
అసభ్య భంజన జనశక్తీ 
యువశక్తి నవ 

యుగశక్తీ 

విడుదల పొందిన అణుశక్తీ 
విజయం చాటే శ్రమశక్తీ 
నీకు స్వాగతం 

యువశక్తీ! 


త్రి 

ఎంత చిన్నదయిపోయిందీ భూలోకం 
ఎంత చేరువయి పోయిందో ఆకాశం! 
ఇలాతలంలో ఎక్కడవున్నా 

ఏ చోటయినా ఇంకొక చోటికి 
ఇరవైనాలుగు గంటలకన్నా 

ఎక్కువ దూరంలో లేదు 

టెల్లీలో ఢిల్లీ రాయబెరిల్లీ కనిపిస్తాయి 
బల్లి పలుకులూ నత్తనడకలూ 
స్పష్టంగా వినిపిస్తాయి 


కవితా ప్రస్థానం (కవితలు) 


క్షీరాబ్ధి ద్వాదశి 

మానవ మానస రోదసి 

ఇక్కడ కనిపించని ఒక్కొక్క నక్షత్రం 
ఇంకా జనియించని ప్రపంచం 


ఎంత చిన్నది భూలోకం! 
ఎంత చేరువ ఆకాశం! 


ఆకాశంలో మనిషి మనిషితో 
కరచాలనమే చేస్తాడా? 
జయదుందుభి మోగిస్తాడా? 
లేదా చస్తాడా? 


4 
ఓ మనిషీ, అయ్యో మనిషీ 


బాణం గురిపెట్టిన వాడా! 
మందు గుండు కనిపెట్టినవాడా! 


ఎందుకు నీకీ ఆరాటం? 
ఇక చాలును పోరాటం 


ఓ మనిషీ ఓహో మనిషీ! 
అపారమైనది నీ అధికారం 
విశిష్టమైనది నీ విజ్ఞానం 


చేయకు దుర్వినియోగం 
దూరకు పద్మవ్యూహం! 


ఓ మనిషీ! మేల్కో మనిషీ! 
నిన్నటి స్వప్నం నేటి 'యధార్థం 


అసాధ్యమన్నది అతిసామాన్యం 
ఇరుల తెరలలో ఉంది భయం 
ఎదిరిస్తేనే దిగ్విజయం 


య శ్రీీ ప్రస్థానత్రయం 


త్‌ 
హిందీ చీనీ భాయీ భాయని 
ఇదివరలో వినబడ్డ నినాదం 
ఇంకా విస్పష్టంగా మళ్ళీ 

ఎల్లెడలా వినిపించాలిప్పుడు 


మన సరిహద్దు సమస్యల చర్చలు 
సముచిత రీతిని సఫలం కావలె 
ఇచ్చి పుచ్చుకొను ప్రాతిపదికపై 
ఇరువురికీ సంతృప్తికరంగా 


ఉభయస్నేహం అభిలషణీయం 
మాత్రం కాదత్యంత మగత్యం 
ప్రాచ్య ఖండ వాసులకే కాదది 
ప్రపంచశాంతికి కూడా ముఖ్యం 


అవిచ్చిన్నమై అప్రతిహతమై 
సాగిన చరిత్ర మన దేశాలది 
సజీవ నాగరికతా పతాకం 
ఎగరేస్తున్నవి ఈ దేశాలే 


కావున వేయేటికి ముమ్మాటికి 
భారత చైనా ప్రజ ఏనాటికి 
మన వలె హాయిగ చిరస్థాయిగా 
పెదవులు పలువరసలవలె కలిసి ॥ 
(ఈనాటిది కాదీ మన సఖ్యం తరతరాలదీ యుగయుగా 
లదీ) 
ముద్రణ : ఖడ్లనృష్టి, విరసం ప్రచురణ 


స్వగతం 
ఏడు వారాల నగల్లో 
అలంకరించుకొన్న 


ధనస్వామ్యపు కవిత్వం 


పేదవాడి 
మురికి కాల్వలలోని 


261 కవితా ప్రస్థానం (కవితలు) 


వచనంవైపు 
ప్రవహిస్తున్నప్పుడు 


బరువైన 
ఇనుప గుదిబండ 
పారిజాతప్రసూనమవుతుంది 
ముద్రణ : ఖద్దన్ఫుష్టి, విరసం ప్రచురణ 


లిమబుక్కులు- ఆరు 


పొట్టి శ్రీరాములు జాతీయ నాయకుడు 

ఆయన వల్లనే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది 
టంగుటూరి ప్రకాశం మరో జాతీయ నాయకుడు 
ఆయన వల్లనే మద్రాసు నగరం పోయింది 


వెంగత్రావాక జాతీయ నాయకుడు 
ఆయన వల్లనే తెలుగునాడు ఏకమయింది 
థీథీ ఒక చెత్త కవి 

వాడి వల్లనే దేశం ముక్కలవుతోంది 


ఇందిరమ్మ ఒక జాతీయ నాయిక 
ఆవిడ వల్లనే దేశం బాగుంది 
చెరబండరాజొక రాక్షస కవి 
వాడి వల్లనే దేశం బద్దలవుతోంది 


సంజయ్‌ గాంధీ రేపటి నేత 

ఆయనే యౌవనానికి ప్రతినిధి 
రంగనాయకమ్మ రామాయణ శత్రువు 
ఆవిడ వల్లనే ముసలితనం వస్తుంది 


దేవుడి గుళ్ళని మరమ్మత్తు చేస్తున్నాము 
బోడి గుళ్ళ మీద బొచ్చుమోలిపిస్తున్నాము 
గరాబీని హఠావ్‌ చేస్తున్నాము 
గాడిదలకి పట్టాభిషేకం చేస్తున్నాము 
- అముద్రితం 219767 ఎమర్హన్సీ రోజుల్లో కావచ్చు 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


262 


గాంధీ స్కృతి 
జ్ఞాపకం వస్తున్నావు 
గాంధీజీ ఈనాడు నీవు 
మర్మాంతిక వహ్ని జ్వాలా 
మహోగ్ర దుస్సహ తాపాల 
జ్ఞాపకం వస్తున్నావు 
గాంధీజీ ఈనాడు నీవు 
రక్తం పీల్చే నాగరికాల 
క్రూరమైన అభిశాపాల 
జ్ఞాపకం వస్తున్నావు 
విపర్యస్త వివేకాల 
ఖాండవ దహనాల 
విజృంభణలో నీవు 


మా అశాంత హృదయాల 
దగ్ధ ప్రసూనోద్యానాల 
జ్ఞాపకం వస్తున్నావు 
గాంధీజీ నీవు. 


ఇప్పుడు చెప్పు ప్రియ గాంధీజీ 
ఎక్కడుంది నీ వాశించిన 
సంక్రందన ధామం 


ఎంతదూరం శీర్ణ చింతనకి 

శిథిల చేతనకి 

ఎంతదూరం ఆశాంత సౌమ్య సువర్ణ 
సంక్రందన నందన నగరం 


మారువేషాల మారీచ గణాలం మేము 
మాటిమాటికీ నిన్ను చంపేస్తున్నాము 
యుగయుగాలుగా సత్యాన్ని 

హత్య చేస్తున్నాము. 


ఎందువల్లనంటే అసత్యం ఒకటే 
మా ఆసరా కాబట్టి 


పరిపక్వ దురహంకారాల 
పరిలిప్త దురభిమానాల 


కవితా ప్రస్థానం (కవితలు) 


పరమపద సోపానాల 
శూన్యతా సోపానాల 
శూన్యతా శిఖరాల నెక్కి 
పూర్ణతను వెదుకాడుతున్నాము 
అంధకార మహోత్సవాల 
ఘన తమిస్రార్జ్యాల 


కావిస్తున్నాం ఆవాహనాల 
నవాలోక రవి కిరణాల 
ధరించి హస్తాల 

మదమత్త దృప్త కరవాలాల 
ఎగరించ బోతాం గగనాల 
దిగ్జిగంతాల శాంతి కపోతాల 
చరించి కంకరరాళ్ళ నరకాల 
పంకిల సంకుల పథాల 


వెదకబోతాం స్వర్గానికి మార్గాలు 
ఎక్కడున్నాయో ఎరుగక 
ఎంతదూరమో తెలియక 


కాపట్యాల వలయాల 

పరస్పర ప్రతారణాల 

తోరణాల మహోత్సవాల 
కరతాళాలు రేగే వేళ 

హే శతాబ్ద రథసారథీ 

నిరంతర నిర్లిద్ర వివేక ప్రహరీ 
జ్ఞాపకం వస్తావా నీవు 
మరచిపోయిన మా మనః కుహరాల 


దురంతా హే ఉత్తాన పాదా 

లక్ష్యాల సాధనాల సిద్ధి పథాలలో 

మృత్యువుతో సంగ్రామాలలో 

చిరంతన జీవన స్వాదు మధువు గ్రోలిన వాడా 


సురుచికీ సునీతికీ నడుమ నిలిచిన మిలిన బిందూ 


స్వప్నాల వాస్తవాల 
'ధ్రువరూపాల 


య శ్రీీ ప్రస్థానత్రయం 


అపురూప సమన్వయాల 
సాధించావు, స్థాపించావు నీవు 


హే నిపుణ దక్ష నిర్మాణ శిల్పీ 
జీవిత మహాకావ్య కోశాల 
త్వదీయ మృదూక్తి సుధలు 
అసమాప్త కర్మ కథలు 


స్వప్నాల కోరకాల 

ఇరుకుల చిక్కిన మా ప్రాణాలు 
నిబిడ నిరాశాంధకారాల 
అవకుంఠనాల 

తొలగించిన తొలి సూర్య 
కిరణానివి నీవు 

జీవితాల 

అభ్రంకషోత్తుంగ శిఖరాల 
రచించి నవరాగాల 

నిశీథాల 


ఘన ఘోర తిమిరాల 
శృంఖలాల 


తెమలించిన శుభోదయానివి నీవు 
ఉషస్సమయాల 

ఉజ్జ్వల హాసాల 

ఘటించి గంధయుక్త 
ఛందయుక్త 

వర్ణమయ విచిత్ర సంభారాల 


వికసించిన పసిపాపవు నీవు 
విశ్వానికి కనుపాపవు నీవు 
రక్తంలో రక్తకణాల 
ఆశ్రులలో అశ్రుజలాల 
కలగలిపి ఆశేష జనాల 

రిక్త హృదయాల 


మోడయిన శాఖలపై విశ్వాసాల 
అరక్త కరవీర కోరకాల 
తొడిమ కట్టించిన తోటమాలివి నీవు 


263 కవితా ప్రస్థానం (కవితలు) 


మరిన్ని ప్రాణాలతో ప్రాణాల 
హననాలతో హననాల 
మేళవించి అగణిత జనాల 
జీవితాల వీణలపై నవలాస్యాల 
ఆశా మోహన రాగాల 


జడులు వర్షించిన 
శ్రావణ మేఘానివి నీవు 
కావున హే శక్తిమయా 
అగ్రపథికా 
నేడీ శతాబ్దాల యాత్రాధ్వాలలో 
కాలపు అంచుల్లేని ఆకాశాలలో 
చిర దీప్తివంతుడివి 
చిర వహ్నిమంతుడివి 
అనిర్వాణ జ్వలంత జ్యోతిష్కాంతుడివి నీవు 
మూలం : ఒరియా 
- ఆంధ్రవ్రభ వారపత్రిక 27-6-2976 


మహోదయం 


మహోదయం ఇది మరో యుగం 
అహో! మహోజ్వల శుభాశయం 
ఉన్నవి ఇరవై మజిలీలు 


కష్టజీవులకే స్వరాజ్యం 

కర్మవీరులకే స్వదేశం ॥॥మహో॥ 

మనదొక మహాప్రజాస్వామ్యం 

సకల జనసామ్యమే గమ్యం 

అనుసరిస్తాం ప్రగతిమార్గం 

అనుభవిస్తాం శ్రామిక భాగ్యం 
- అభ్యుదయ నెప్టెంబర్‌ 2976 

మద్రాను ఆకాశవాణి బృందగాననభ వీ. బి, (శ్రీనివాస్‌ 

దర్భకత్వాన గానం చేసిందీపాట 


పంచరత్నాలు 
ఉగాది పచ్చడి 
తయారు చేయాలని 
బెల్లం వేపమొగ్గలూ 
పెట్టుకు కూర్చున్నాను 
“నీకేం కావాలి 
తీయని అబద్ద్ధాలా? 


చేదు నిజాలా?” 


అని అడిగాను. నా 


రానున్నవి అన్నీ విజయాలు ॥మహో॥ మనసులోని మనసుని! 
కరిగింది కారు చీకటి తీయని నిజాలు 
వెలిగింది తూర్పు వాకిలి కావాలంది నా 
మరిలేదు వెనక చూపు మదిలో నెమ్మది. 
మనదే రాబోవురేపు ॥మహో॥ నేనడిగిందేమిటి 
నువ్వుకోరిందేమిటన్నాను నేను. 
ప. న “అసలు నువ్వడిగిందే తప్పు 
ల టు జీవితంలో చేదూ తీపీ కలిసే వుంటాయి. 
కృషి చేసి పెంచాలి నిధులు 
మీద పంచాలి సిరు మహో స్తో ఇతనే 
అలల లలల ఉల కోరుకొమ్మని ఎలాగదిగావ్‌?” 
స్థాలిత్యం చూపి 
చోటేది సోమరి తనానికి స్తాలట్టం చూపించినందుకు 
లోటేది పాటకజనాళికి సంతంనాన్టు. 
నా మనసులోని మనసు కోరిన 
శీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 264 కవితా ప్రస్థానం (కవితలు) 


తీయని నిజాల కోసం 
తెగ వెదుకుతున్నాను 
కానీ, అవి ఎక్కడా కనిపించలేదు. 


ఎప్పుడో ఒకప్పుడవి 
కనిపించక తప్పదనిమాత్రం 
నాకు తెలుసు. 

ఈలోగా నేను 


మధురమైన అసత్యాలు చెప్పలేను 
అంతటా నాకగిపించుతూన్న 
చేదునిజాలే యిప్పుడు 

నా కవితా వస్తువు! 

| 

ఉగాది పాటకు ఒకటే పల్లవి 
బాధ బాధ బాధ - అది 

జగాన మెసలే జనాల జీవిత 
గాధ గాధ గాధ. 


అదుగో అదుగో రిక్షావాడు 
కదిలే ఎముకల గూడు 
ఆకలినే తింటున్నాడు 

అలో లక్ష్మణా అంటున్నాడు 


అదుగో చూడు చిన్నమ్మి 
బదుకుతోంది తన ఒళ్ళమ్మి. 
ఆమె యింకిన సెలయేరు, 
ఇంకి పోదామె కన్నీరు, 


అదిగో చితిపై కలవాడు 
అదీ తన సొంతం అంటాడు! 
మనిషికి మనిషే పగవాడు, 
గతమే అతనికి ఉరిత్రాడు! 


8 
ఉగాది కోసం పఠించి దేశం 
తదేక దీక్షగ చూస్తున్నాన్‌, 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఇలాగ రాస్తున్నాన్‌ 
సవాలు చేస్తున్నాన్‌! 


ఆశయాలు మనకెన్నో ఉన్నాయ్‌, 
ఆకాశంలో విహరిస్తున్నాయ్‌, 
ఎగరాలంటే రెక్కలు విరిగాయ్‌ 
ఏం ఫాయిదా భాయీ “జాన్‌!” 


ధరలూ జనాభా, నిరుద్యోగమూ, 
కరువూ, బరువూ, కష్టం -పెరిగాయ్‌! 
అబ్బో, ఎంతటి అభివృద్దో - అని 
జబ్బ చరచరా జంగిజ్‌ ఖాన్‌ 

నడి బజారులో నలుగురి ముందు 
హత్య జరిగినా సాక్ష్యం బందు... 
న్యాయం గుడ్డిది మాత్రమే కాదు 
కుంటి, మూగని ఘోషిస్తాన్‌! 


కాలే గుడిసెలు కాలుతు ఉంటే 
లేచే మేడలు లేస్తూ వున్నాయ్‌. 
ఒకరిది నిండుగ ఒకరిది పండగ?! 
ఫికరెందుకులే చీచీ జాన్‌? 


కళాశాలల్లో జ్ఞానం వెలగదు. 
దుకాణాలలో సరుకులు దొరకవు. 
గుడిలో దేవుడు గ్రైరు హాజరని, 
దిగులేలా? ఇది హిందుస్తాన్‌! 


శ 
ఉగాది వచ్చింది 

అయినా 

శుభాది వచ్చిందీ? 

చైత్రం విరిసింది, 

అయినా 

ఆత్రం కరిగిందీ? 

పాతది పోయింది 

అయినా 

కొత్తది రానంది! 

దేశం ముందడుగు వెయ్యలే 


265 కవితా ప్రస్థానం (కవితలు) 


దేమని నన్నడుగు! 
లోపం నేతృత్వం 
ఎవరం 

చూపం భ్రాతృత్వం! 
ఉగాది సుడిగాలి 
వీచి, 

జగాలు వడకాలి 
పునాది కదలాలి 
చచ్చిన 

శవాలు నడవాలి 


ర్‌ 

ఉగాదికి స్వాగతం 

అఖండ భారతం 

(అదే జిన్నాగారు తన్నుకు పోగా మిగిలిన అతుకు బొంత 
భారతం) 

చెబుతోంది స్వాగతం! 

క్షమించాలి పొరపాటు. 


ఇది అఖిల భారత మహోత్సవం కాదు 

కేవలం తెలుగు వారి పండుగ 

ఇంటింటా వాళ్ళు జరుపుకునే పండుగ 

(అదే ఓ యిల్లంటూ ఉన్నవాళ్ళ మాటే నేను చెప్పేది.) 
మన కాలమానం చాంద్రమానం 

ఇలా ఎన్నో ఏడాదులు గడిచిపోయాయ్‌ 

విచిత్రమైనది కాలం 

దానికి బానిసవై పోయావంటే 

అది నిన్ను అధః పాతాళాని 

కణిచేస్తుంది 


నీ అదుపులో దాన్ని పెట్టుకుంటే 
నిక్షేపలంగా అది నీ క్షేమం కోసం 
పని చేస్తుంది. 


కొండమీది కోతినైనా 
తెచ్చుకోవచ్చుగానీ 
గతించిన కాలాన్ని మళ్ళీ 
కళ్ళ జూడగలగడం కల్ల! 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


266 


నెమరు వేసుకోవడం పశువుల లక్షణం 
ముందుకు చూస్తూ సాగడం మనుషుల లక్షణం 


అంటే నిన్నటి మాట 
మరచిపొ మ్మని కాదు నేననేది. 
నిన్నటిలో జీవించడం మానేసి 
రేపటి కార్యాల గురించి 
ఆలోచించడమే నేననేది. 


కాగల కార్యాలను 
ఏ గంధర్వులూ తీర్చరు. 


మనమే మన కాలాన్ని 
మధురాతి మధురంగా తీర్చిదిద్దుకోవాలి. 
ఇదీ నా ఉగాది అభిజ్జత 
ఇదంతా ఓపిగ్గా విన్నందుకు 
మీ అందరికీ నా కృతజ్ఞత 
ముద్రణ : నివేదిత మానవత్రిక్క సెప్టెంబర్‌ 1976 


పరిణయ పంచరత్నములు 


తాతగారి పేరును పెదతండ్రిగారి 
నామధేయమున్‌ ధరియించినావు నీవు! 
శ్రీ జగన్నాథ వెంకటేశా! జయమగు 
నీల సత్పరిణయ శుభవేళయందు! 


పుట్టినట్టి యిల్లగు నెలిసెట్టివారి 
వంశమును వెలిగించిన వనిత నీవు! 
మెట్టినింటి కేగెద వికమీద నమిత 
వినయవతిగ ద్వారం గంగవేణి వగుచు! 


గోబ్రాహ్మణ హితకరమై 

సుబ్రహ్మణ్యేశు కరుణ శోభిల్లంగన్‌ 
చేబ్రోలున మీ పరిణయ 

మబ్రముగా జరిగి మమ్ము నలరించవలెన్‌! 


ఒకడు జగన్నాథుడు, మరి 
యొకరుడు బలభద్రుడీ మహోదయమందున్‌ 
ప్రకటానందము నొందుచు 

వికసించవలెన్‌ నవార విందముల్‌ వలెన్‌! 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఆకసమునుండి దేవత లక్షతలను, 
కుసుమవృష్టి నప్పరసలు కురియుచుండ, 
వైభవోపేతముగ సద్వివాహకాండ 
సాగుగావుత మంగళోత్సాహదీప్తి 
((లీీ మిత్రుడు ద్వారం జగన్నాథరావు గారి తమ్ముడి 
కుమారుడి వివాహ సందర్భంగా) 
26-4-2977 


మనమే సైన్యంగా మారిపోదాం 


ఆంధ్రదేశం మీద గీతం రాయలేదేమని 
అడుగుతున్నారు నన్ను 
అసలు సంగతేమిటంటే 
నేనూ ఆంధ్రదేశంలాగే ఉన్నాను 
అల్లకల్లోలంగా తుఫాను బీభత్సం 
చెలరేగుతోంది నా మనస్సులో 
అయినా ఆలోచనలకు 
ఆటవిడుపు ఇవ్వడం లేదు 
పరిస్థితులను ఒకకంట 
కనిపెడుతూనే వున్నాను 
సిగ్గుమాలి ముష్టైత్తడానికి 
సిద్ధపడుతోంది ఆంధ్రదేశం 
అటువంటి పరిష్కారాన్ని నా ఈతి బాధలకు 
ఆశించను నేనెన్నడూ 
జాలికాదు కన్నీళ్ళు కావు 
దేవుడా రావుడా అని దేవిరించడం కాదు 
(అవన్నీ ఆంధ్రపత్రికల సంపాదకీయాలకి వదిలేద్దాం) 
నమ్ముదాం మన కండల సత్తువని 
గుండెల నిబ్బరాన్ని 
మనకే సైన్య సహాయమూ వద్దు 
మనమే ఇక సైన్యంగా మారిపోదాం. 
రచన : 12-22-2977 
- ప్రజాసాపొతి మానవత్రిక జనవరి - ఫిబ్రవరి 
2984 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


267 


మెల్లమెల్లగా - జోరుజోరుగా 
లా ము! 


మెల్లగా మెల్లగా వస్తోంది 
చిట్టి పొట్టి అడుగుల చీమ నడకలు సాగిస్తూ 
వస్తోంది నింపాదిగా 
విత్తనంలోంచి ఎదుగుతున్న వృక్షంలాగ 
సావకాశంగా పరిపక్వం అవుతూ 
గర్భంలో పెరుగుతున్న పిండం లాగ 
నిశ్చయంగా వస్తోంది చీకట్ల గందరగోళం నుంచి 
వేగుజుక్కలాగ నిరాఘాటంగా 
ఇంతలోనే వేగం పుంజుకొని 
జోరు జోరుగా వస్తోంది 
నా గొంతుకలో ఉప్పొంగుతున్న నినాదాల్లాగ రవళిస్తూ 
తుఫానులో సముద్ర తరంగాల్లాగ లేస్తూ 
ఒక దేశం నుంచి మరో దేశందాకా 
పెద్ద పెద్ద అంగలు వేస్తూ 
నెత్తురు నాలుకలు చాస్తూ 
ఒక జీవితాన్ని మరో జీవితానికి పెనవేస్తూ 
వస్తోంది వస్తోంది విప్లవం 
- న్ధజన మానవత్రిక్క మార్చి 1978 


దేశాంతర కవితలు 


సందెచీకటి పడి 
జైలు కొట్టు కిటికీలో వెల్తురు వాడినప్పుడు 
నీ పాపిట్లో చుక్కలు తళతళ లాడుతాయని 
నాకు తెలుసు 
నా చేతి గొలుసులు మిలమిలలాడి 
వదులై విడిపోయినప్పుడు 
నీ ముఖాన ఉషోదయ కాంతి వ్యాపిస్తుందని 
నాకు తెలుసు 
- మూలం : ఫెయిజ్‌ అవ్మాద్‌ ఫెయిజ్‌ 
ముద్రణ : అరుణతార, జూన్‌ - నవంబర్‌ 21978 


కవితా ప్రస్థానం (కవితలు) 


సమర ధ్వానం 


పొంగెత్తుతున్న 
సమర ధ్వానంతో 
అందరిలో హెచ్చింది ఉత్తేజం 
ఇంతలోనే అవాంతరం వచ్చి 
దిగజారి పోయింది ఉద్రేకం 
సంగర నినాదపు స్థాయీఖేదాలే 
నిర్ణయిస్తాయి ప్రజలగతి 
తుట్టతుదకు మనం 
బానిసలుగా బ్రతకాలా? 
లేక మన యిళ్ళకు మనమే 
యజమానులుగానా? 
లెండి, నిలబడండి! 
అరనిమిషమైనా ఆలసించకండి! 
ప్రతిఘటించండి! 
నికృష్ణపు లొంగుబాటుతో 
కొనుక్కున్న బ్రతుకెన్నడూ 
బ్రతుకేకాదు 
శాంతి యెప్పుడూ మన ప్రజల 
నిశ్చిత గమ్యమే. 
కాని, అశాంతి 
మన ప్రతిఘటనలోని 
మహత్తర సంక్షోభంనుంచి మాత్రమే 
ప్రభవించాలి! 
మూలం కోమోజో 
- అరుణతార (తైమానీక జూన్‌ నవంబర్‌ 1978 


ప్రాసక్రీడలు - 24 
కెమెరా ఫోకస్‌ చెయి 
రెండు బొమ్మలు 
ఫోకస్‌ తిప్పు 
సరిగ్గా చూడు 
ఒకే బొమ్మ 
రచన : 1979 అముద్రితం 


జ శ్రీీ ప్రస్థానత్రయం 


268 


ప్రాసక్రీడలు - 25 
“న” అనే అక్షరాన్ని 
అ్న అని రాయకూడదూ? 
“గొ అనే అక్షరాన్ని 
ల్ల అని రాయకూడదూ? 
దీని పేరే ల్నల్ల! 
రచన :1979 


ఉగాది సగతాలు 
అభ్యుదయ కవిస్వగతం: 
మాస్కోకునమస్మారం 

మస్కో రాయుళ్లకు తిరస్కారం 
తిరుగులేని పురోగాములు 
సత్మవులకు లాల్‌ సలాములు 
పెదవి మీద సామ్యవాద మంత్రం 
హృదయంలో ధనికవాద తంత్ర 
భావకవులతో నా పొత్తూ 

విరసం పోకడ నా కొద్దూ 


హింసకు విడాలిస్తాను 
కంసరాజ్యమే తెస్తాను 
ధ్వంస కాండ నిరసిస్తాను 
హంసగీతి పల్లవిస్తాను 


నిన్నటి కివాళ రేపయితే 

రేనటి కివాళ నిన్న కదా 

తండ్రికి జనకుడు తాతయితే 
తాతకు తనయుడు తండ్రి సుమా 
గతి తర్కంలో పసలేదు 
తిరుగుబాటు కూటికిరాదు 

ఈ ఉగాది శుభసమయాన 
శోతల కిదె నా నజరానా 


గుమస్తా స్వగతం : 

నేను కోనేటి రావుని 

సహస్ర కోటి సర్కారు కార్ధనాల్లో 
అనంత కోటి గుమస్తాలలో ఒకణ్ని 


కవితా ప్రస్థానం (కవితలు) 


నేను కోనేటి రావుని మాత్రమే కాదు 
సుబ్బారావుని సుభన్‌ని సులేమాన్‌ని 
ఏనోకు నేనే యాకోబు నేనే 
నాకున్నన్ని పేర్లకన్న ఎక్కువ పేర్లు 

ఏ హిందూ దేవుళ్లకో వున్నాయి 

నేనూ సర్వాంతర్యామినే 

కాని గంతవ్యం లేని నా గతి క్షంతవ్యం 
ఓహో కొత్త ఉగాది వచ్చింది 
కొత్తపన్నులు తెచ్చింది 

కొత్తబాధలు గుచ్చింది 


ఇంట్లో ఈ యేడాది లోగా 

ఇంకో కొత్తబిడ్డ గ్యారంటీ 

అంటుంది మా ఆవిడ 

కుంటుబ నియంత్రణకు నేను సముఖుద్నే 
కాని శస్రవైద్యానికి జడుస్తోంది 

నా భార్యామణి 


భూలోక స్వర్గం ఎక్కడుందో గాని 
మా ఇల్లు ప్రత్యక్ష నరకం 
తాకట్టు పెట్టిన నగలూ నట్ర 
చెంబులూ తప్పేలాలూ 

తాకట్టు పట్టిన వాడి ఇంట్లో 
జలతరంగిణి మోగిస్తుంటే 
అప్పులవాళ్లు మగతనిద్ర పోయే 
ఆ కను రెప్పల కింద 

రంగ రంగ వైభోగంగా 

రాక్షస నాట్యం చేస్తున్నప్పుడు 
చలిదన్నంలో రకరకాల పురుగులు 


ఆకలి ఆకలి అనే అక్షరాలు రాస్తున్నప్పుడు 
ఆహా ఉగాదిని తలుచుకుంటేనే 

ఒళ్లు జలదరిస్తోంది 

అయినా ఫర్వాలేదు 

ఒక్క యేడాదిపాటు ఓపిక పడితే 

ఈ కొత్త సంవత్సరం పాతదయి పోతుంది 
అయితే ఒక్కటే సమస్య 

అంతదాకా మా దినాలు తెల్లారడమెలాగని 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


జోహుకుం కవి స్వగతం : 

ఏడాది కొత్తదే ఐనా 

పాడేది పాత పాటేనా 

ఈ గతానుగతత్వమేనా ఎవరు చెప్పే తత్వమైనా 
కొత్తమీదే నాకు మక్కువ 

నవత మీదే మమత ఎక్కువ 

పాతమంత్రులు పోతుంటారు 

కొత్త సచివులు వస్తుంటారు 

పాత రోతని వదిలేస్తాను 

కొత్తవారినే పొగిదేస్తాను 


ఈ వ్యవస్థని నేనూ తిదతా 
కొత్త వ్యవస్థకి హారతి పడతా 
కాని దీని పునాదులు కాస్తా 
కదలకుండా కాపలా కాస్తా 


ఆదర్శాలే వల్లిస్తాను - కవు 
లందరి ఊహలు నొల్లేస్తాను 
అస్తమానమూ ఇంటా బయటా 
అహింసాగాన మాలాపిస్తా 
దేవుడి దీపా లార్పెయ్యాలను 
నాస్తికుల మీద కత్తులు దూస్తా 
ఆస్తిహక్కులే ఆరాధిస్తూ 
అన్ని హద్దులూ తుడిచేస్తా 
ఎన్ని దిక్కులో ఆలోకిస్తూ 
ఇహంతో పరం ముడివేస్తా 
అడుగునపడి అలమటించు 
బడుగుజనం బాధ పంచు 
కొను కవితలు తెగ రచించు 
తూ ధనవంతులు వసించు 
అయిదంతస్తుల భవంతు 
లందు తీసుకొని నా వంతు 
కమలంలో వమనం చేస్తా 
మేఘంలో స్నేహం చూస్తా 
సామాన్యుని స్వగతం : 
ఎన్ని ఉగాదులు రాలేదు ఇం 
కెన్ని ఉగాదులు పోలేదు 


269 కవితా ప్రస్థానం (కవితలు) 


ఎక్కడి దొంగలు అక్కడే 
ఎక్కడి గొంగళి అక్కడే. 


అతుకుల బ్రతుకే ఎంతో భారం 
చావలేక జీవిస్తున్నాను 

చావూ నవ్వుకు చాలా దూరం 
నవ్వలేక ఏడుస్తున్నాను 


అక్కరలేదని చీకటిలోనే 
ఆత్మగౌరవం పారేశాను 
నన్ను చూసుకుని నాపై నేనే 
జాలి పొందడం మానేశాను 


నెత్తీ నోరూ మొత్తుకొనీ 

ఇది నా కర్మనీ ఒప్పుకొనీ 
భారతమాతకు జై అంటాను 
ఏ పనికైనా సై అంటాను 


విప్లవకవి స్వగతం : 
అంతా వింటున్నాను - కళ్లు తెరిచి నే 

నంతా కంటున్నాను 

తరతరాలుగా నరనరాలలో 

గూడుకట్టిన మూఢవిశ్వాసాలు 

కూలిపోవా లంటున్నాను 

వీధి మానిసుల వీరావేశం 

క్రోధ భయంకర హృదయోద్వేగం 

విజృంభించి పొంగెత్తే సమయం 

సమాజాన్ని ముంచెత్తే సమయం 

త్వరలో వస్తుందంటున్నాను అంతా వింటున్నాను 
యధాస్థితిని నిలబెట్టాలను 

వృధా ప్రయత్నం తుదముట్టాలని 

పాతకి గోరీ కట్టాలని 

కొత్తకి భేరీ కొట్టాలని 

చాటిస్తున్నాను - మరీమరీ ఉద్దాటిస్తున్నాను 
ఎందరదడ్దుకున్నా ఇంకెందరు వద్దన్నా 

మార్పు వచ్చితీరుతుంది ఎందుకంటే 

కాలం పరిణామశీలం 

దాన్ని మన కనుకూలంగా మలచుకోవడమే ప్రధానం 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


270 


అవినీతి గుండెల్లో బాకులు 
అన్యాయపు డొక్కల్లో తుపాకులు 
సామాజిక విప్లవ సమరం 
చచ్చుపుచ్చు సంస్కృతి మరణం 
ఇదే, నేటి సత్యం 
తూరుపునుంచి తమస్సును దూసుకొనివచ్చే 
ఉషస్సును మోసుకొని తెచ్చే 
ఐరావతం లాగ శాంతి పారావతం లాగ 
ఉదయిస్తుంది నవయుగాది 
అదె మనకుగాది 
రచన : 29-3-2979 ముద్రణ : జ్యోతి 
మానవత్రికు మే 2979 


బాలల వత్సరం 


అభ్యుదయం చూపే డైరెక్షన్‌లో 

ఆల్‌ ఇండియా రేడియో సమక్షంలో 
అందరినీ మించి రాయని పక్షంలో 
ఇరికిస్తారు నన్నో క్రిమినల్‌ సెక్షన్లో 


తెలుగునాటి దేదీష్యమాన కవిసేన 
ఇక్కడే ఒక్కుమ్మడిగా కలిసేనా? 
అలాగైతే ప్రగతి విరోధుల కవసాన 
దశ ప్రాప్తించినట్టే ఈ దివసాన 


ఇది బాలల వత్సరం 
జరిపిద్దాం ఉత్సవం 
మరిచిపోయి మత్సరం 
వివరిద్దాం వాస్తవం 


ఆహార మపుష్టికరం 

భావి అసంతుష్టికరం 

శిశు సంతతి నష్టకరం 
సర్వత్రా భ్రష్టజనం 
ఉన్నారు ఊరిలో రాకాసు 
లెందరో వారికో లూకాసు 
వార్త వినిపించాలి కామోసు 
లేదా వెదకాలి గ్లూకోసు 


కవితా ప్రస్థానం (కవితలు) 


మనదేమో నంబర్‌వన్‌ డెమోక్రసీ 

టు బి ష్యూర్‌, ఇది స్వర్గాదపి గరీయసి 
మనకున్నది ఉక్కు చట్రపు బ్యురోక్రసీ 
మన మనసులు వదలని మసి హిపోక్రసీ 


అంకెలతో గారడీ 

అనుభవాల ప్యారడీ 
అటువంటిది కోరడీ 
రచయిత పగవాడికీ 


రాయవచ్చును మహాప్రగ్ధరలు 
రసమాధురీ సుధా నిర్హరులు 
అపరిమితానందవర్థనులు 

అటువంటి వెవ్వరూ వద్దనరు 


అయితే మరెందుకీ కసరత్తులు? 
రుచిలేని పచిలేని బిసకత్తులు 
అని కొందరద్దుగా అడగొస్తురు 
అనుమాన పెనుబూత వశపర్తులు 


చెడ్డ పిల్లలకి తొడపాశం 
పెట్టడమనేది కడు ఘోరం 
పెంపకమందే పరిణామం 
కలిగించాలి మనకోసం 


బాలలే విజ్ఞాన కేతువులు 

నేడు రేపులమధ్య సేతువులు 
చంద్ర బంధుర సుధా శీతువులు 
మానవత్వ వికాస హేతువులు 


1 ౧6/6 15 2010100 16 కవిత్వం 
1౧200016 ౪/26 ౮5 0౮10 శవత్వం 

శీగ౮ 165106 06! ౧౧511౧6 రవిత్వం 

11020" 06 &0/10100 016 2౧ మానవత్వం 


ఇది బాలల హాయనం 
మంచికి వాతాయనం 
ఆనంద రసాయనం 
ఇదే నా ఉపాయనం 


య ర్రీీ ప్రస్థానత్రయం 


(అంతర్జాతీయ బాలల సంవత్సర సందర్భంగా విజయ 
వాడ కేంద్రం ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కొన్ని 
భాగాలు చదివిన కవిత) 
- వాణీ వక్షవత్రిక 7-7-2979 
స్వాతి మానవత్రిక ఆగస్టు 2979 


ప్రాసక్రీడలు- 26 


వస్తున్నా 
వస్తున్నా స్నానం 
చేస్తున్నా 
(పది నిముషాలాగ లేవూ?) 
సభాహ్యాభ్యంతరం శుచిః 
వచ్చేశా 
విచ్చేశా 
వెళ్ళిపోయావా? 
మళ్ళీ రావా? 
- అముద్రితం 1980 


పెద పండుగ 
యి 


పెద్దపండుగ, పెద్ద పండుగ; పెద్ద పండుగ, పేరు దండుగ! 
పండుగెవరికి? పండుగెవరికి? 
పండుగెవరికి? పబ్బమెవరికి? 
తిండి లేకా దిక్కు లేకా 
దేవులాడే దీన జనులకు 
పండుగెక్కడ! పబ్బమెక్కడ? 
ఎండు డొక్కల పుండు రెక్కల 
బండ బతుకుల బానిసీండ్రకు 
పండుగేమిటి? పబ్బమేమిటి? 
ఉండడానికి గూడులేకా 
ఎండ వానల దేబిరించే 
హీనజనులకు పేదనరులకు 
పండుగొకటా? పబ్బమొకటా? 
పెద్దపండుగ పెద్దపండుగ; 
పెద్దపండుగ, శుద్ధ దండుగ! 
రచన : 23-9-2970 
- మరోవ్రస్థానం, విరనం ప్రచురణ, మే 1980 


271 కవితా ప్రస్థానం (కవితలు) 


వెంపటాం! 


వెంపటాం 
అదో ఊరు కావచ్చు 
ఇంటిపేరు కావచ్చు 
అయినా అదో కార్చిచ్చు 
ఆ పక్కనే సత్యం 
అదో మనిషి పేరు కావచ్చు 
మనిషి మహిమ కావచ్చు 
అందుకే అదో వర్చస్సు 
వెంపటాం 
కాదు సంచులు నింపటం 
సొంతాస్తులు పెంచటం 
వెంపటాం 
జెను అన్యాయాన్ని గుండు పేల్చి చంపటం 
అధర్మాన్ని గద్దెమీంచి దించడం 
రచన : 1-2-1973 
- మరోన్రస్థానం, విరనం ప్రచురణ, మే 1980 


వీరుడి తలలో 


వీరుడి తలలో బుల్లెట్‌ కాల్చు 
పొలాలు మూగవి 

భూమికి ప్రాణంలేదు 
విప్లవకారుని వీపుని పేల్చు 
గోడకి చెవుడు 

గుడిసెకి కళ్లులేవు 

ఒళ్లే తగలేయ్‌ కండలు పిండేయ్‌ 
నీళ్లూ నెత్తురు బూదిగ మార్చు 
వీరుని చేతిని వ్రేలేకోసి 

అతని ఆఖరి ఆజ్ఞ్జగ మార్చు 
జపాటా 

తర్వాత లుముంబా 

112016 * ౧౮౬ 

వీరుడి తలలో బుల్లెట్‌ కాల్చు 
పొలాలు కదులును 

భూమిది ఎరుపు 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


272 


విప్లవకారుని వీపుని పేల్చు 
గోడకి చెవులు 
గుడిసెకి మనసు 
ఒళ్లే తగలెయ్‌ 
కండలు పిండెయ్‌ 
నీళ్లూ నెత్తురు బూదిని ముంచు 
వీరుని చేతిని వ్రేలేకోసి 
అతని ఆఖరి ఆజ్జగ మార్చు 
జపాటా 
తర్వాత లుముంబా 
గువేరా 
1/10/2812 167 
రచన : అక్టోబర్‌ 19607 
- మరోప్రస్థానం విరసం (ప్రచురణ మే, 1980 


ఇప్పుడే ఇక్కడే 
నువ్వో 

సైంటిస్టువి కావాలంటే 
ఆర్టిస్టువి కావాలంటే 


ముందుగా 
కమ్యూనిస్టువి కావాలి 


నువ్వు 
కమ్యూనిస్టువి కావాలి 
మంచి కమ్యూనిస్టువి కావాలి 


నువ్వు 

భూమి మరామత్‌ చెయ్యాలంటే 
లేమి హజామత్‌ చెయ్యాలంటే 
ముందుగా 

కమ్యూనిస్టువి కావాలి 


నువ్వు 


చంద్రలోకం చేరాలంటే 
కుజగోళం తాకాలంటే 


కవితా ప్రస్థానం (కవితలు) 


ముందుగా 
కమ్యూనిస్టువి కావాలి 


నువ్వు 
పచ్చపచ్చగా బతకాలంలే 
ఎర్ర ఎర్రగా ఎదగాలంటే 


మంచి 
కమ్యూనిస్టువి కావాలి 
నువ్వు 
కమ్యూనిస్టువి కావాలి 


నువ్వు 
అవినీతిని చీల్చి చెండాడే 
పనిగా ఇక మారాలంటే 
అక్షౌహిణుల అన్యాయాలను 
కౌక్షేయంతో నరకాలంటే 


ముందుగా నువ్వో 
కమ్యూనిస్టువి కావాలి 


నువ్వు 

కమ్యూనిస్టువి కావాలంటే 
మనిషిగా జీవించాలంటే 
ఇప్పుడే ఎర్ర సేనలో కలియాలి 
నువ్వు ఎర్ర సేనలో కలియాలి 


ఇక్కడే నువ్వు 
ఖడ్గం చేబూని కదలాలి 
వీర ఖద్గం చేబూని కదలాలి 
రచన : 25-4-73 
- మరో ప్రస్థానం, విరసం (ప్రచురణ, మే 1980 


చావులేని చారుశీలికి 


విద్యుత్తులు ప్రవహించే నీ నరాల్లో 
విప్లవం శాలువ అల్లినవాడా 
తెల్లభయాని కెదురుగుండా 

ఎర్ర బీభత్సం జల్లినవాడా 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


273 


ఉడుకు నెత్తురుప్పాంగే యువతీ యువకుల్ని 
అడవుల్లోకి పంపించినవాడా 

అడవుల్లోంచి మైదానాల్లోకి 

ఆనందం దింపించినవాడా 


ఆలోచనల్ని ఘాటెక్కించి 

ఆచరణగా మార్చించినవాడ 
అన్యాయాల్ని బోనెక్కించి 
ఆయుధానికి అఆలు నేర్పించినవాడా 
భ్రమకి డమరుకం కొట్టి 

(మకి బొమిడికం పెట్టి 

జులుం పని పట్టించినవాడా 

హజం ఆట కట్టించినవాడా 


జనం బలం అనే విస్తింశంలో 
ధనం వ్రణం శస్రించిన వాడా 
డియర్‌ కామ్రేడ్‌ చారుమజుందార్‌ 
అందుకో మా అందరి జోహార్‌ 
రచన : 26-7-73 
- మరోవ్రస్థానం, విరసం వ్రచురణ, మే 1980 


దూదిపులి మీద పుట 


ఓరోరి ముఖ్యమంత్రిగా ఇందిరమ్మ 
గారి బాజా భజంత్రిగా! 

ఓరౌరా వెంగళప్పిగా - జలగవు నీ 
'పేరంటే కడుపు నొప్పిరా! 


బానిసకొక బానిసకొక 
బానిసవోయ్‌ బానిసా! 
మానిసి జన్నాని కిసీ 
మచ్చవు నడపీనుగా! 


ఎదిరిస్తాం చూడు నీ జులుం - ధగిడీకే 
వదిలిస్తాం నేడె నీ కిలుం 

ఎందుకు నీకింతగా హజం - బ్లడీఫూల్‌ 
ఇంక సాగబోదు నీ జులుం 


కవితా ప్రస్థానం (కవితలు) 


పాతపెంట వదలని నీ 
భూతభక్తి పోదే 
నూతన భవితవ్య రాజ్య 
కేతన మిక మాదే 


కాంగిరెస్సు చాకలింటిలో - దిక్కుమాలి 
వంగి వంగి నడచు గాడిదా! 

కలవారల కంపుగుడ్డల - మూటలెత్తు 
కర్మ గతి నిన్ను వీడదా? 

కుట్రకేసు బనాయించి 

కులికేవా దొమ్మరీ 

గూడపుఠాణీ చేసిం 

దెవరో చూద్దామ్మరి! 


ప్రజాసేన నడుస్తోందిరా - నీ గుట్టును 
ప్రజలముందు పడేస్తుందిరా 
ప్రజాకోర్టు జ్వలిస్తుందిరా - నీ తప్పుకు 
తగిన శిక్ష విధిస్తుందిరా 


దొంగనోట్ల దొంగవోట్ల 
రాజ్యం ఒక రాజ్యమా? 
లంచగొండి వెధవలిచ్చు 
సాక్ష్యం ఒక సాక్ష్యమా? 


పోలీసుల బలగముందనీ పొంగిపోయి 
చంపిస్తా వెంతమందినీ? 

జనసైన్యం జట్టుజట్టుగా - నీ నెత్తురు 
పిండుతుంది బొట్టు బొట్టుగా! 
కుట్రదారు ప్రభుత్వమే 

ప్రజలు దాన్ని చీల్చరా? 

క్రుద్ధ విప్లవోగ్ర 

కలం నిన్ను కాల్చ్బదా? 


నడివీధిని నడవలేవురా - ఆదమరచి 
నడిరాతిరి నిదురపోవురా? 

నక్సలైటు పోల్చినాడురా - నీ నెత్తిని 
నాటుబాంబు పేల్చుతాడురా? 


య ర్రీఠీ ప్రస్థానత్రయం 


కమ్యూనిజమంటె నీ 
కమ్మయ్యో ఎంతభయం? 
నిజం చెప్పనా, కమ్యూ 
నిజానిదే తుది విజయం 
(వి.ర.సం. రచయితల నిర్భంధానికి నిరసనగా) 
రచన : 22-7-2974 
- మరోవ్రస్థానం, విరసం వ్రచురణ, మే 21980 


ష్‌ 
మట్టిపులి 

వచ్చావా, రాక్షసా! రా! 

తెచ్చావా? ద్రాక్షసారా! 

ఓ రాక్షసనామ వత్సరమ్మా! రమ్మా! 

నీ తెచ్చిందేమిటమ్మ, జిన్నా? రమ్మా! 

రాక్షసివో, రాక్షసుడివో - 

ఉభయులదీ ఒకేగుణం 

బహువచనంలో అంతా 

రాక్షసులే, ఇది నిజం! 

రాక్షసతకు లేదంటా లింగభేదం, 

మతభేదం లేదు, లేదు రంగుభేదం! 

లేదు శృంగభేదం, కడువాడి దాని కొమ్ములు! 
ఊడని కోరలు, భుజంగ దం్రలకే తమ్ములు! 
ఆసటగా, బాసటగా రాక్షసా! రా! 

తీసుకురా, మోసుకురా ద్రాక్షసారా! 

ఓ ఉగాది రాక్షసీ! ఒలకనీ మధురసం! 
మనసారా మధువు గ్రోలి మత్తెక్కద వీ నిమిసం! 
రక్తాక్షులతో చూస్తూ రాస్తా రక్తాక్షరాలు! 

ఇటూ అటూ ఎటు చూసిన ఎర్రని చేవ్రాలు! 
ఇది విప్లవ విజయవేళ 

ఎవరూ కాదనలేరు! 

అధవా బధిరాంధులు కా 

దంటే మనలేరు! 

సమసమాజ దిశగా ఈ సకల జగం కదుల్తోంది! 
పురోగమన విరోధులకు సమాధులు రచిస్తోంది 
ఈ గవ్యం నా గమ్యం : తాగుబోతునే నేను, 
ఐనా నేనాడూ మోతాదును దాటిపోను! 


274 కవితా ప్రస్థానం (కవితలు) 


మదరాసున మదిరా ఘనమాధుర్యం కనబడదు 
చాటుమాటు పనులకు నా స్వాంత మెప్పుడెగబడదు, 
అందుచేతనే తరచూ నేను ఆంధ్రావనికి వెళ్తుంటాను 
ఇందుకు కారణం ఏనాడూ ప్రత్యేకాంధ్రాభిమానం 
కానేకాదు 
పెసరట్లు ఆరగించాలని, బ్రాందీ ఆస్వాదించాలని! 
ఈ రెండింటికీ తెలుగునాటనే చోటు 
ఎక్కడా ఎప్పుడూ వీటికుండదు లోటు! 
ఆల్మహాలిక ధూమ జ్వాలలు సెగలిస్తవి నా తపస్సుకు, 
రాక్షసత్వపు రాక్షసి బొగ్గులు పదునిస్తవి నా మనస్సుకు! 
66 
రాబోయే వత్సరాన్ని రాక్షిసిగా భావిస్తున్నాను 
అందమైన ఊహాచిత్రాల్ని అందరి ముందూ గీస్తున్నాను, 
అగ్రజన్ములూ, అగ్రవర్డులూ, 
అగ్రేసరులూ, నరకేసరులూ, 
పార్వతీ పరమేశ్వరులూ, 
సర్వశ్రీ జగన్నాధులూ 
సర్వత్రా విషవ్యాధులూ 
దీని కపాలపు స్థిరనివాసులు! 
దీని నసాళపు తీవ్రశ్వాసలు! 
కుడికంట్లో టెలిస్కోపులు, ఎడంకంట మైక్రోస్కోపులు 
ఎడచెవిలో దీర్ధశవణం, పెడచెవిని శీఘ్రస్థలనం! 
హృదయం ఉండవలసిన చోట దీని 
కుందో ద్రావకాల రిజర్వాయర్‌ ఊట! 
ఊపిరితిత్తుల్లో బొగ్గుపులుసు వాయువు, 
ఆక్సిజనాన్ని హతమార్చే స్నాయువు! 
ఆహారనాళిక! ఆహా భద్రకాళిక! 
కడుపుందే అది చాల 
గొప్ప రసాయనిక పరిశోధనశాల! 
అర్బ్చుదాల ఆయుధాలే వీడిహస్తాలు! 
అద్భుతాలు, అనేకావేశాలు! 
ఆకాశాన్ని తాకే రాకెట్ల కాళ్లు 
ఎక్కడైనా వెళ్లే రెక్కల ఇనప చీకట్ల రైళ్లు! 
అ 9 69 
ఈ ఉగాది కవి సమ్మేళన కార్యక్రమంలోనే 
లక్షలాది శోతల కభినందనాలు వేనవే.. 
మధ్య తరగతి వాళ్లే చాలామంది దీన్ని వింటుంటారు, 


శః శ్రీీ ప్రస్థానత్రయం 


275 


మధ్య మధ్య వహవ్వా అనో, ఛి ఛి అనో అంటుంటారు 
అ 9 6 

గాలిపటం తాడు తెగింది, 

గాలిలో ఎగురుతోంది! లాగి దీన్ని పట్టుకోవాలి, 

తాగుడు మైకంలో వాగింది మళ్లీ ఆకట్టుకోవాలి! 

ఆ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది 

చప్పున స్మారకం హెచ్చింది! 

రాక్షసనామ సంవత్సరపు రమ్యభావ చిత్రం రాస్తుంట! 

ఇదేమిటి, అదేదో పెద్దపులిలాగ ఇలా కనిపిస్తుంట! 

దానవీ! నువ్వెంత దానవి! 

కాననంలో బెబ్బులి అందానివి! 

గద్దె దిగని ప్రభుత్వానివి! 


అహింసా మంత్రం పరిభావిస్తావు! 

హింసతోనే పరిపాలిస్తావు! 

నీ ఒంట్లో దూది, ఒంటినిండా బూది! 
ధనస్వామ్యానికి ప్రజాస్వామ్యమంటూ 
మట్టిపులిమి, మసి కలిపి కనిపించే నువ్వు 
నిజానికో మట్టి పులివి! 
భయపడుతున్నంతసేపే జడిపిస్తావు, 
బాసలిచ్చి ఆశపెట్టి మురిపిస్తావు 

సుదూరాన నీ రూపం చూడ్డానికి భయంకరం, 
సమీపించి చూస్తే అది శక్తిలేని సరీస్ఫృపం! 


భయం తీరిపోయాక జ్వరం ఆరిపోయాక - 

పోల్చుకుంటారు ప్రజలు నువ్వుత్త మట్టిపులివని; 

అడుగుతారు నువ్వేం చెయ్యగలవని? 

బోర్లిస్తారు కుండెడు నీళ్లు నీ మీద! 

మట్టిలో మట్టిగా మట్టి పులి కలుస్తుంది, 

కరుగుతుందా మీద! 

66 

భారతీయ గగన వాణి వారెంతో దయ నన్నీ 

గీరతాని కాహ్వానించారందుకు కృతజ్ఞుణ్ని! 
66 

ఎందుండి ఈ ఉద్వేగం? ఎందుకో నిర్వేదం? 

అదుపులేని ఈ ఉద్రేకం కదుపుతోందేదో ఉన్మాదం! 


కవితా ప్రస్థానం (కవితలు) 


మనిషిగా బతకడం సులభమే కాని 
కవిగా బతకడం ఎంత కష్టం! 
అబద్దానికి భయపడే నాకు 
నిజమంటే ఎంత ఇష్టం! 


అందుకే నిజం చెబుతున్నాను 

ఇది రాస్తున్నప్పుడు నేను తాగలేదు! 
పెసరట్టూ, బ్రాందీకోసం కాదు 
తెలుగుదేశానికి నా రాకపోక లెన్నోను, 
విశాఖపట్టణం సముద్రతీరంలో నేను 

నా మొదటి ఇరవై యేళ్లు వెదుక్కుంటాను, 
భాగ్యనగరపు గల్లీలలో నేను 

నా భాగ్యలక్ష్మిని పారేసుకున్నాను, 
కాకినాడలో నా కన్నులాగేశారు, 

నా కాలాన్ని దాచేశారు. 


విశాఖపట్టణం వెన్నెల నిశీథం నాకు 
వెలలేని, తులలేని వెండిరేకు! 
తెలుగుదేశపు తూర్పు సముద్రం ముక్క 
కేవలం నా కన్నీటి చుక్క 


అడవుల మీద ఆకాశం తొంగి చూస్తున్నప్పుడు 
కొండల్లో ప్రతిధ్వనిస్తుంది నా గుండెల చప్పుడు 
తెలుగుదేశంలో ఎక్కడవున్నా నేను 

నా తొలి యౌవనాన్ని పునర్జీవిస్తాను! 


అందుకే అంటున్నాను సందేహం దేనికి? 
వెళ్లండి నా పాటల్లారా! విశాఖపట్టణానికి 
మొక్కవోని ధైర్యంతో కదలండి, ఉక్కు 
సంకల్పంతో నడవండి 
వెళ్లండి నా పాటల్లారా! విశాఖపట్టణం మీదకి! 


వెనకా ముందూ ఏమీ ఎవరూ లేనోళ్లని, 
అరిగేలా తిరిగే కాళ్లని, ఆకలితో అరిచేవోళ్లని, 
మోసగిస్తూ - తిండిని దొంగిలిచే వాళ్లని, 

విషాన్ని రంగరించే వాళ్లని 
శిక్షార్హులుగా నిలబెడతామని చెప్పండి నా పాటల్లారా 
విప్పండి మీ గొంతుక నా గొంతుకద్వారా: 


జ ర్రీీ ప్రస్థానత్రయం 


276 


అన్నం కావాలని కోరడం అపరాధ మవుతూంటే 
హక్కులు రావాలని అడగడం అపచారమవుతూంటే 
మనిషిగా జీవించే అవకాశాలే మాయమవుతూంటే, 
ఒళ్లంతా గాయమవుతూంటే, 
చదువును తరిమేసి విద్యాలయాల్లో మరణం 
ప్రవేశిస్తూంటే, 
అక్రమల, న్యాయాల ఆజమాయిషీలో అబద్ధం 
పరిపాలిస్తుంటే 
ఆగ్రహం కొలిమిలో మండే ఆశయాలే ఆయుధాలుగా 
సంఘటిత శక్తిని కవచంగా ధరించి, శపథం వహించి, 
సాహసంగా ప్రతిఘటించి, సాగరంలా పరాక్రమిస్తే 
సైన్యాలే వెనుకంజ వేస్తాయని చాటండి నా పాటల్లారా! 
నాటండి విప్లవ బీజాలు! 


మూగుతున్నాయి మేఘలు, మోగుతున్నాయి బాజాలు 
మెరుపుల తళతళల్లో, ఉరుముల పెళపెళల్లో 
విజయం వర్షించాలి! 

విప్లవం వర్ధిల్లాలి! 


వెళ్లండి నా పాటల్లారా! 
అశేషాంద్ర జనానీకపు 
విశాల హృదయాల్లోనికి! 
పాడండి నా పాటల్లారా! ఈ ఉగాది మాదని! 
ఇది రాక్షసి కాదని! 
రచన : 9-4-2975 
దైవప్రార్ధన 


ఏడు కొండలవాడా గోవిందా 
బస్సు ప్రమాదం 

ఆరు కొండలవాడా గోవిందా 
నూనె లడ్డుండలు 

ఐదు కొండలవాడా గోవిందా 
హుండీలో నల్లడబ్బు 

నాలుగు కొండలవాడా గోవిందా 
నా పెళ్ళాం నాతో లేచిపోయింది 
మూడు కొండలవాడా గోవిందా 
ముఖ్యమంత్రి మూర్చపోయాడు 
రెండు కొండలవాడా గోవిందా 


కవితా ప్రస్థానం (కవితలు) 


చాలు నీ అవతారం చాలించు 
ఒంటి కొండవాడా గోవిందా 
తిరుమల తిరుపతిని మిగిలించు 
ఏడో కొండమీద 
ఎర్రజెండా ఎగిరించు 
రచన : 9-12-2977 
- మరోవ్రస్థానం, విరనం ప్రచురణ, శ్రీశ్రీ సాపొత్వ 


భారత కురుక్షేత్రంలో 
నవయుగ భగవద్గీతా రుంర్సుని ప్రసరిస్తాను 
మంటల చేత మాట్లాడించి 
రక్తం చేత రాగాలాపన చేయిస్తాను 
రచన : 26-8-2970 
- నృజున మానవత్రిక్క సెప్టెంబరు 1980 


నర్వన్వం స్వకీయపురాణం 
రుంరుం ఏం చేస్తాడు పాపం 
ఘోషించాను కెరటం మీద కెరటం మీద కెరటం లాగ 
మంచిగా ఉండండర్రా అంటూ కష్టం మీద కష్టం మీద కష్టం 
గోలపెట్టాను కురుపు మీద మిరప్పొడి మీద 
అమాయకుల జోలికి పోకండర్రా అంటూ రోకటి పోటులాగ 
కల్మషాలని మానసాలలోంచి వాటాల ప్రకారం గూటాయిస్తున్నప్పుడు 
కడిగేసుకొండర్రా అన్నాను ఏం చేస్తాడు పాపం వాడు 
కళ్ళల్లో కాంతులు ఎన్నింటికని ఏడుస్తాడు 
పోగేసుకొమ్మన్నాను ఇందిరమ్మ కొడుకు చనిపోయాడని 
గతాన్ని నెమరేసుకోవడం ఇన్‌స్పెక్టర్ని నక్సలైటు చంపేశాడని 
మానేసుకొమ్మన్నాను ఎక్కడో ఎప్పుడో ఎవడో 
మొరపెట్టాను ఇస్పేటు జాకీలను చింపేశాడని 
మొత్తుకున్నాను ఎంతసేపని ఏడుస్తాడు 
మెత్తగా బతిమాలుకున్నాను కొడవటిగంటి గుండెలాగిపోయాయని 
విన్నారు కారు సూర్యుడు చెప్పకుండా చెయ్యకుండా 
వేలాడుతున్నారు చప్పచప్పగా చల్లారి పోతున్నాడని 
భూతకాలం చూరుపట్టుకొని భావాల పరుగుల వేగం అందుకోవడానికి 
విలువలకి వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు భాషకి ఊపిరి చాలడం లేదని 
పాతని బతికించడానికి ఎంత సేపని ఏడుస్తాడు 
కొత్త చిట్కాలు వెదుకుతున్నారు ఏం చేస్తాడు పాపం వాడు? 
కొత్తని హతమార్చడానికి అంచేత ఆ దుఃఖంలో వాడో 
పాత కత్తులు నూరుతున్నారు ఆనపకాయలో దూరిపోయాడు 
ఊరుకుంటానా నేను కాయని కొనుక్కున్న ఓ యిల్లాలు 
కసిగా కసాయిగా దాన్ని మధ్యకి రెండుగా తరిగింది 
ఉపద్రవంలాగ ఉవ్వెత్తుగా లేచి ఇల్లాలు కత్తిపీటని తీసినప్పుడే 
సంహారాన్ని స్యందనం చేసి ప్రమాదాన్ని పసికట్టి 
ఉద్రేక తరంగాలే తురంగాలుగా నేర్పుగా వాడు తన సైజు తగ్గించుకుని 
ఆగ్రహం కొరడాని చేబూని ముచ్చికలో దాక్కున్నాడు 
సాయుధ విప్లవ బీభత్సుని సారథినై కూర తరిగి ముచ్చికను ఇల్లాలు 
జీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 277 కవితా ప్రస్థానం (కవితలు) 


పెంటకుప్ప మీద పారేసింది 

ఆవు ఆనప ముచ్చికను తింటుందా 

అని అనుమానం అక్మల్లేదు 

ఆకలేస్తే ఆంధ్రుల పత్రికలన్నింటినీ 

అమాంతంగా తినేస్తుంది 

ఆవు ఆహారకోశాల్లో 

నిరాఘాటంగా విహరిస్తున్నాడు 

తన శరీరాన్ని రసాయనిక 

ద్రవ్యాలలోనికి మార్చేసుకున్నాడు 

ఆహా! ఆవు జీర్ణకోశాల్లో విహారం 

అయిదు నక్షత్రాల హోటేల్లో చరిస్తున్నట్టుందతనికి! 
ఇంతట్లోనే “ఇదేమిటి! ఇక్కడున్నా” ననుకున్నాడు 
“నా మానవ లోకానికి నేను పోవా” లనుకున్నాడు 
అనుకోవడమే తడవుగా ఆవు మూత్ర పురీషాల ద్వారా 
బైటికి వచ్చేశాడు. 

మళ్ళీ మనుష్యుల్లో పడ్డాడు 

రసాయనాలను తిరిగీ తన రూపానికి మార్చుకున్నాడు 
బంగాళాఖాతంలో ప్రవేశించి బాగా స్నానం చేశాడు 
కల్మషమంతా కడుక్కుపోయింది 

నిటారుగా నిలుచున్నాడు 

గాలిలో చెయ్యి ఊపి కావలసిన 

దుస్తులు తెప్పించుకున్నాడు 

(ఆమాత్రం కసాయి బాబుల 

గజకర్ణ గోకర్ణ విద్యలు వాడికి కూడా తెలుసు) 
ప్రపంచాన్ని సవాలు చేస్తూ 

“నువ్వు పెట్టే కష్టాలకీ 

నేను లొంగి పోనినన్నాడు 


నాది సామ్యవాద మౌనం 
కాదు అదో ప్రశ్నయా? 
ఎడ్జెమనగ తెడ్దెమనకు 
రోరి శునక శిశ్నమా! 
-అముద్రితం, రచన :2980 


సిరిసిరిమువ్వలు- 16 

తెగకుట్టి వదలిపెట్టిన 

వగణిత వైజాగు దోమలశ్వత్థామల్‌ 
పొగరెక్కిన రెక్కేన్లులు 

సెగలెగ సెడు తుమ్మముళ్ళు సిరిసిరిమువ్వా! 


మనసాని నిసిన సీమా 
మనసా మసిమనిసి మనసు మాసిన సీనా 
సినిమానస మాసనమా 
సినిమానిసి సీమసాని సిరిసిరిమువ్వా! 
- నిప్రాలి జూన్‌ 1982 అమెరికా 


సృజన 
సృజించు 
సృజించు 
సృజించు 
శరీరంతో ఆత్మతో 


ఆలోచనతో ఆచరణతో 
ఉండనీ కండల్ని గట్టిగా 


నరాల్ని సున్నితంగా 
ఎవడువాడు? మరెవడో కాడు శ్రీశ్రీ కళ్లని పొడిగా 
రచన : 27-9-2980 
- మరో ర్లుంర్లు విరసం కవితా సంకలనం, 
క్షోబరు 2980 నణ్‌ంచు 
త్వా సృజించు కవిత్వాన్ని 
చెరచబడ్డ మన అరణ్యాల 
ప్రాసక్రీడలు- 27 క్రూరమైన కొరదడాదెబ్బల 
మునిసిపల్‌ హల్వాలా ఆకలిగొన్న రంపం కోతలకు 
మొహం వున్న నీ వకటా గాయవడ్దుష్టుక్తాల 
పర్మనెంటు వామనుడివి కసిత్వాన్ని 
త్రివిక్రమత నీవొకటా? 
శీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 278 కవితా ప్రస్థానం (కవితలు) 


సృజించు 

సృజించు 

ఉందనీ కళ్లని పొడిగా 
చిత్రహింసల్ని పరిహసించడానికి 
కావాలి ధైర్యం 

స్థె్య్యం 

దార్థ్యం 

పాపాన్ని అసహ్యించుకోవడానికి 
నింపు సాహసాన్ని 

పంపు సంతోషాన్ని 

నీరసించిన నరాల్లోకి 


సృజించు 

సృజించు 

ఉండనీ కళ్లని పొడిగా 
సృజించు 

సృజించు 

జల్లిన చుక్కల ఆకాశాన్ని 
ప్రసాదించు నేలకి నిశ్శబ్దాన్ని 
ఒక జోలపాట 

ఏడ్చే పసిపిల్లలకి 

చెమట నిండిన బానిసకు 
విశ్రాంతి 

మట్టుబెట్టు మారణాయుధాల్ని 
రక్తపూరిత దురాగ్రహాన్ని 
విసర్జించు ద్వేషాన్ని 


సృజించు 

సృజించు 

ఉండనీ కళ్లను పొడిగా 

సృజించు 

సృజించు 

ప్రేమని 

కాలుష్యం భీతాహం ఉన్నచోట 
స్వాతంత్ర్యాన్ని 

ఎడతెగని సంకెళ్లు చప్పుళ్లు చేసేచోట 
ప్రాణాన్ని 


జ ర్రీఠీ ప్రస్థానత్రయం 


ఉరికొయ్యమీద దేహాన్ని 
గాలు లుయ్యూల లూపేచోట 


సృజించు 
సృజించు 
స్వేచ్ళని జీవితాన్ని ప్రేమని 
ఉండనీ కళ్లని పొడిగా 
మూలం : ఆగస్టైనో నెటో (అంగోలా 
ం మరోప్రస్థానం, విరసం వ్రచురణ, మే 2982 


వసంతం వచ్చేసింది నూ గ్రామానికి 


ఓనా గ్రామమా! ఎందుకింత పెందరాళే మేలుకున్నావు? 
భరద్వాజమా! నీ గానమింత 
మధురంగా స్పష్టంగా ఎందుకుంది? 
క్రితం రాత్రి పువ్వులు వికసించాయి, 
పొలాలు ఎర్రగా మారాయి! 

తొలి వసంతపు మంద పవనం 

మా పచ్చి నేలకు రంగు తెచ్చింది! 
ముసలి తాతయ్య జాగ్రత్తగా 
తంబురా శ్రుతి చేస్తున్నాడు! 
ముదుసలి తాతమ్మ ఎద్దుచర్మపు తోలు 
సిద్ధం చేస్తోంది! 

బాలికలు డోళ్ల పుల్లలకు రంగుల 
గుడ్డ పీలికలు కడుతున్నారు! 
బాలకులు రాటలకు బాణసంచాలు 
అమర్చుతున్నారు! 

ఉదయవేళ మా డేరాలకు 
ఎరుపురంగు దిద్దేటప్పుడు 
రాచబాట మీద తోరణాలతో 

లారీ ఇంజను చేసే చల్లని చప్పుళ్లు 
మేము తొలిసారిగా విన్నప్పుడు 
మాఊరు ఊరంతా గుప్పుమని 
ఆనందంతో ఉప్పాంగుతుంది! 
మహోత్సాహం అందరిచేతా 

ఒళ్లు మరిచిన నాట్యం చేయిస్తుంది! 
అమిత సౌఖ్యం అతివేల ధ్వనులతో 


279 కవితా ప్రస్థానం (కవితలు) 


బాణసంచాల కాల్పులు చేస్తుంది! 
డప్పులకూ, తప్పెట్లకూ 
చప్పట్లు తాళం వేస్తాయి! 
జోరుగా హోరెత్తే వరదలాగ 
జయజయధ్వానాలు ప్రవహిస్తాయి! 
అప్పుడు వస్తుంది ఎట్టకేలకు 
అందాలు తీర్చిదిద్దిన లారీ! 
అందులో చైర్మన్‌ హువా పంపించిన 
అమూల్య (గ్రంథాలున్నాయి! 
ఓహో! ఎంత విలువకందని నిధులు 
చైర్మన్‌ మావో మాకు వదిలాడు! 
లారీ దగ్గరకు రాగానే నాయకుల చిత్రపటాలు 
ఈ పచ్చికనేల కొడుకుల, కూతుళ్ల మీద 
చిరునవ్వులు కురిపిస్తాయి! 
ఆహా! చైర్మన్‌ మావో మహాపతాకం 
ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉంటుంది 
(చైర్మన్‌ మావో రచన 5వ సంపుటం ప్రతులు గ్రామ 
గగ్రామాలకూ ట్రక్కులమీద వెళ్ళినపుడు) 
మూలం : మూజీ, వాంగ్‌జూన్‌ 
- మరోవ్రస్థానం, విరసం ప్రచురణ మే 2980 


శ్రీనివాసా! 


1. తెలుగువారి దేవరా! శ్రీ వేంకటేశా! 
దీనజగతి బ్రోవరా! ఓ శ్రీనివాసా 

2. ప్రీతి మీర తిరుమలపై వెలసినవాడా! 
పిట్సుబర్ల్గు కొండకు వేంచేసిన రేడా! 


8. తెలుగుబాస తీయదనం తెలిసిన నేను 
తెలుగుపాట నిలరచించ నిను సుతించినాను 


4 స్ఫారోన్నత సప్తగిరి స్వామివి నీవు 
శ్రీరంగం శ్రీనివాసరావును నేను! 


5. ఈ మే నెల ఇరవై తొమ్మిది తేదీని 

ఎదపొంగులు వారగ వ్రాసితినే దీని! 
రచన : విట్స్‌బర్ల్‌, అమెరికా 29-5-2982, 
ముద్రణ : శ్రీ శీ సాపొత్వ నర్వన్వం1999 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


280 


వైపరీత్యం 

1935లో హిట్లర్‌ 
“మూడోరైషే 

వెయ్యేళ్లు సాగుతుంద”న్నాడు 
పదేళ్ల తర్వాత 

ఏమన్నాడు వాడు 

బెర్లిన్‌ శిథిలాలక్రింద 


ఆ తర్వాత మరో కొన్నేళ్ళకి 

మిస్టర్‌ డల్లెస్‌ 

గొంగళీపురుగులాగ గుర్రుపెడుతూ 
కమ్యూనిజం దాస్యం 

ఈ దశాబ్దంలో అంతమవుతుందన్నాడు 


మరి కొన్నేళ్ళ తర్వాత 

యూరీగగారిన్‌ ఏం చేశాడు 

అమెరికాభూముల సముద్రాల వైశాల్యాల మీదుగా 
మానవులకు తన అభినందనలందజేస్తూ 


థామస్‌మాన్‌ సరిగానే అన్నాడు 

కమ్యూనిజం వ్యతిరేకత 

ఇరవయ్యో శతాబ్దం వేసిన వెర్రితల అంటూ 

కాని ఇప్పటికీ 

స్వార్ధచింతనా స్వలాభాపేక్షా 

వాటి జంజాటం ఆపలేదు 

వాటి హత్యలని జరిపిస్తూనే ఉన్నాయి 

ఇప్పటికి కూడా 
రచన : మ్యాడినన్‌ 28-6-2982 

మూలం : ఓటోరినీ కాస్టిల్లో 

ఆ న్ధుజన ఆగస్టు/నె ప్టైంబరు 1983 


విరాజకీయ మేధావులు 


ఒకానొక దినాన 

నా దేశపు విరాజకీయ మేధావుల్ని 
నిలవేసి ప్రశ్నిస్తారు 
అమాయకులైన అలగాజనం 


కవితా ప్రస్థానం (కవితలు) 


ఏం చేస్తున్నారు మీరు 

మనదేశం నింపాదిగా 

తియ్యని మంటలాగ 

చిన్నగా ఒంటరిగా మరణిస్తున్నప్పుడని 


ఈ రాజకీయాలేవీలేని మేధావుల్ని 

ఎవరూ ప్రశ్నించరు 

మీరెలాంటి దుస్తులు వేసుకున్నారని 
మధ్యాహ్న భోజనానంతరం 

ఎలా కునుకు తీశారని 

శూన్య పదార్ధంతో మీరు సాగించిన 

శుష్క సమరాలను గురించి 

ఎవరూ తెలుసుకోదలచుకోరు 
ధనవంతమైన మీ ఉన్నత విద్యగురించి 
ఎవరూ పట్టించుకోరు 

ప్రశ్నించరు మీ పౌరాణిక పాండిత్యాన్ని 
ప్రశ్నించరు మీలోని ఎవడో 

పిరికివాడి చావు చావడం ప్రారంభించినప్పుడు 
మీరు పొందుతున్న స్వీయ హేయభావం గురించి 
సంపూర్ణమైన అసత్యపు ఛాయల్లో జన్మించిన 
మీ అర్ధం పర్ధంలేని సమర్థింపుల గురించి 
సంజాయిషీల గురించి 

ఎవరూ ఏమీ అడగరు 

ఆ రోజున 

అమాయక మనుష్యులు వస్తారు 
రాజకీయాలు లేని మేధావుల గ్రంథాలలో 
కవిత్వాలలో స్థలం లేనివాళ్ళు 

కాని అనుదినం ఈ మేధావులకి 

పాలూ కూరగాయలూ పట్టుకొచ్చినవాళ్ళు 
కోడిగుడ్లు తెచ్చినవాళ్ళు 

దుస్తులు కుట్టిపెట్టిన వాళ్ళు 

కార్లు నడిపిన వాళ్ళు 

కుక్కల్నీ తోటల్నీ పెంచినవాళ్ళు 
కష్టించినవాళ్ళు 

వాళ్ళు ప్రశ్నిస్తారు 


పేదవాళ్ళు బాధ పడుతున్నప్పుడు 
లాలిత్యమూ జీవితమూ వాళ్ళలోనుంచి 


జ శ్రీీ ప్రస్థానత్రయం 


మండిపోయి మసీ మసీ అయిపోయినప్పుడు 
ఏం చేస్తున్నారు మీరని 
ఓ నా సుమధుర దేశపు విరాజకీయ మేధావులారా 
అప్పుడు మీరు జవాబు చెప్పలేరు 
ఒక నిశ్శబ్దపు రాబందు 
మీ పేవులారగిస్తూ ఉంటున్నప్పుడు 
మీ వేదన మీ ఆత్మలనే పొడుచుకు తింటున్నప్పుడు 
మీ సిగ్గులో 
మీరే నోరు మూసుకుంటారు 
మూలం : ఓటోరినీ కాస్టిల్లో వ్యాడినన్‌ 
రచన : 28-6-1982 
- న్ధజన ఆగస్టు - సెప్టెంబర్‌ 1983 


రావోయ్‌ నవకవీ! 


నిజంగా 

ప్రపంచానికి కవిత్వమే కావలిస్తే 
ఇంతకంటే అదునులేదు! 

నీ సందేశం కోసం విశ్వం 

తన చాతక వదనం తెరుచుకున్నది.... 
నువ్వు రావాలి! రావాలి! 


ఆరోహణావరోహణాలతో 

మంద్రంనుండి తారం దాకా 

ఉద్రేక రుంర్సు, ఉత్సాహశంప ఉలుకెత్తించి 
ఉగర్రూతలూగించి 

జీవితాన్ని నక్షత్రగోళాల రాగమాలా ఆలాపనలతో 


హోరెత్తించుతావో - 

విశ్వకటాహంలో నవ్రేగిపోతున్న కోటికోటి మానవుల 
ఘోటు ఘోటుమని కొట్టుకునే విహ్వలత్వం 
బాధలూ విభ్రమత్వం వ్యాధులు 

సకల వికల మనోవస్థలనూ 560018 చేసి 
స్పటీకరణ చేస్తావో? నువ్వు ఎప్పుడు వస్తావో? 
ఎలాగ వస్తావో 


నువ్వు 0/౦|0౧6 లాగో 561006గ0 &016 లాగో 
గంధ సింధూరం లాగో - గండభేరుండం లాగో 


281 కవితా ప్రస్థానం (కవితలు) 


రావోయ్‌! యువకవీ! నవకవీ! 
ముద్రణ : యువన్వరాలు నమాఖ్య సాపొత్య 
నమాచార వత్రిక సెప్టెంబరు 2982 


యువశక్తికి స్వాగతం 


యువశక్తీ! నవ 
యుగశక్తీ! 
ఘనకీర్తి! జీ 
వనదీప్తీ! 


ఉర్రూతలూగే ఉత్సాహశక్తీ! 
ఉప్పొంగిపోయే ఉద్రేకశక్తీ! 


యువశక్తీ! నవ 
యుగశక్తీ! 


అకృత్యదారుణ రణ శక్తీ 
అసత్య భంజన జనశక్తీ! 


యువశక్తీ! నవ 
యుగశక్తీ! 


విడుదల పొందిన అణుశక్తీ! 
విజయంచాటే శ్రమశక్తీ! 


సరిగమపద 
ముద్రణ : (్రీశ్రీసాపొత్య నర్వన్వం (అనుబంధ 
నంవుటి వవ్రియల్‌ 2008 
రచన .: 2982 (కాళీవతితో ఆశువుగా చెప్పింది) 


స్వర్గభైరవం 
పరుగు తీశానతడినుంచి, పగళ్లూ రేలూ గడచి 
పరుగెత్తా నతడినుంచి సంవత్సరాలు పల్లకీ 
వంపులుదూసి, 
పరుగెత్తా నతణ్ని తప్పించుకుని, నా మనః 
పద్మవ్యూహాల మార్గాలు తీసి 
దాగున్నా నతణ్ని కాదని, నా కన్నీళ్ళ 
పొగమంచులు మూసి 
పరుచుకుని, పదిలపరుచుకుని ఇక ప్రవహించే 
నవ్వుల తివాసీ 


పరుగులెత్తాను ఆశల విశాలావకాశాల మీద 
జోరు హెచ్చించి, 

ఉరకలతో, చిలకరించిన మీగడ తరకల్లాగ 
హోరురెట్టించి, 

భయాల గిరి గహ్వరాల ప్రచండ గాఢాంధకారాల 

దిగజారి పొగచూరి 
పలాయనం చిత్తగించాను నను తరుముతూన్న వెంట 
తరుముతూన్న ఆ బలిష్ట పాదాలనుంచి 


నీకు స్వాగతం అయినాగాని ఏ తడబాటు లేని తొందరపాటులేని వేటతో, 
యువశక్తీ! అదురుపాటులేని గమనంతో చంక్రమణంతో, 
- దంటు భాన్మరరావు ప్రత్చేక నంచిక, కాకినాడ సముద్దిష్ట మహోత్కృష్ట వేగంతో, 

2982 _ చండ ప్రచండమై విడంబించు వేగిరింపుల సరాగంతో 
ఆశువు ఉరమని పిడుగులాగ ధ్వనిస్తాయి ఆ పాదాలు - 
లా ఆ తడబడని పొరపడని అడుగుల పిడుగుల 
పద పట వద 'దడదడల కన్నా ఆకస్మికంగా 
తా నిస్వనిస్తుందొక గొంతుక నన్ను హెచ్చరిస్తూ 
నీదే కద ఈ: సంపద “అన్నీ నిన్ను కికురిస్తాయి, నన్ను నువ్వు కికురిస్తే” అని 
న వాిన్నానా దేబిరించాను దీనంగా, దేవ భ్రష్టుడిలాగ, 

స్ట ఎర్రని తెరల ఎన్నెన్నో గవాక్షాల హృదయాల మాటున, 
పాడెయి వాడికిక స నన్నో గవాక్షాల వ్య 
శీ శ్రీశ్రీ ప్రస్థానత్రయం 282 కవితా ప్రస్థానం (కవితలు) 


పెన వేసుకున్న దయాధర్మాల చాటున, 

(బాగా నాకు తెలిసినా ఆ వెన్నాడుతున్నవాని 
విన్నాణవు ప్రేమ 

భయపడిపోయా నెంతగానో, ఏమంటే 

అతనుంటే ఇతర మేదీ ఇక నాకుండదని) 

కాని, ఒక చిన్న వాతాయనం విచ్చుకుంటే తేలుతూవాలి 

ఆ దారిని మూసివేస్తూందతని ఆగమనపు హోరుగాలి 

భీతికి తప్పించుకోవడం తెలియదు 

'పేమకు వెన్నాడడం తెలిసినట్టు. 


పరుగెత్తాను ప్రపంచం అంచులు సోకి, 

గింజుకుని గుంజేశాను నక్షత్రాల బంగారు ద్వారాలను, 
చల్లగా మెల్లగా తాకి, 

వాటి నినదించే ఇనుప కమ్ముల వెనుక ముసరి, 

తల కొట్టుకున్నాను ఆశ్రయం కోసం కొసరి! 

రేరేని పాలిపోయిన రేవుల్లో మధురంగా నిశ్వసించి, 
వెండి సవ్వడులు వినిపించాను వెర్రిగా విహ్వలించి- 


ఉషస్సుతో అన్నాను : ఉన్నపాటున రమ్మని : 
సాయంత్రంతో అన్నాను : విప్రగామివి కమ్మని 
నీ ప్రభాత కాల సుకుమార గగన పుష్పాలను 
కుమ్మరించ మన్నాను కుప్పకుప్పలుగా నా మీద 
రక్షించి, నన్నీ ప్రచండ ప్రేమికుడి నుంచి! 
తేలించమన్నాను నీ అవ్యక్త సంధ్యావకుంఠనం నాచుట్టూ 
అత డెలాగయినా సరే, చూడకూడదని నా తట్టు! 
ప్రలోభపరిచాను అతని భృత్యు లందరినీ, 
కాని వారి అకుంఠిత విశ్వాసంలో కనిపించింది 

నా విశ్వాస ద్రోహం 
వారి అచంచల భక్తిలో విచలించింది నాచపలచిత్త 

వ్యామోహం 

చూశాను వారి విద్రోహపు నిజాయితీ, 

నమ్మకమైన మోసం, 
చేశాను వేగశీలమైన వాటి వేగంమీద ఫిర్యాదు, 
వేలాడేను వీచే ప్రతీ ఈదరగాలి జూలునూ పట్టుకొని, 
కాని అవి చల్లగా జోరుగా వినీలాకాశపు మైదానాలను 
తుడిచిపెట్టుకు పోతున్నా 
లేదా, జలధర గర్జనల సారధ్యంలో 
'పెళపెళమని అతని రథాన్ని ఒడిసి పట్టుకుపోతున్నా 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


283 


ఎగిసి పడే మెరుపుల చిత్తడిలో 
వాటి పాదాల హేళనల ముట్టడిలో - 
భీతికి తప్పించుకోవడం తెలియదు 
ప్రేమకు వెన్నాడడం తెలిసినట్టు. 
అయినాగానీ నీ తడబాటు లేని తొందరపాటు 
లేని వేటతో, 
అదరుపాటు లేని గమనంతో, చంక్రమణంతో, 
సముద్దిష్ట మహోత్కృష్ట వేగంతో, 
చండ ప్రచండమై విడంబించు వేగిరింపుల సరాగంతో 
వచ్చేశాయి వెన్నాడుతున్న పాదాలు, విన 
వచ్చిందొక కంఠధ్వని 
ముంచెత్తి ఆ పాదాల లయబద్ధ నినాదాల 
“ఏదీ లేదు నీ కాశ్రయం ఇచ్చేది, 
నీవు నా కాశ్రయం ఇచ్చేది లేదంటే” అని. 


మరి వెదకడం మానేశాను తిరిగాను దారి తప్పినట్టు 
ఎదిరించి మనిషినీ మగువనూ, ఏకాంతమే 
నాదారిచుట్టూ, 
అనిపించిందప్పుడు జవాబు, విందాం 
వాళ్ళేమంటారో అని, 
కనీసం వాళ్ళే నా వాళ్ళు, బెను నాక్కావలసినవాళ్లు! 
తిరిగి చూశాను వాళ్ళవైపు 
ఆశగా ఎంతోసేపు, 
కాని అకస్మాత్‌ సౌందర్యంతో వారి పరువపు కళ్లు 
ప్రత్యుత్తరాల ప్రత్యూషాలు ప్రసరించేలోగా, సరీగా 
సమయానికే లాగేసింది 
వాళ్ళ దేవదూత జుట్టుపట్టుకుని నా నుంచి వాళ్ళని 
“అయితే రండి, ఇంకోలాంటి శిశువుల్లాంటి 
ప్రకృతి నిసువుల్లారా రండి నాతో” (అన్నాన్నేను) 
“పంచుకోండి నాతో మీ సుతిమెత్తని సాంగత్యాన్ని 
పలుకరించ నియ్యండి మిమ్మల్ని పెదవికి పెదవిగా 
చిలకరించ నియ్యండి గిలిగింతల కౌగిలింతల 
అల్లికల ఉల్లాసాల నవ్వుల నవ మల్లికల 
చెలగాట లాడనియ్యండి నన్ను మన మాతృదేవి 
చెల్లాచెదరైన శిరోజాలతో, 
విందారగించ నియ్యండి ఆమె అందాల 
గాలిగోడల భవనాలలో 


కవితా ప్రస్థానం (కవితలు) 


తాగనియ్యండి ఆమె వినీల వితర్ధిక కింద 
మీ అకల్మష పద్ధతిలో నన్ను, 
ప్రకాశమాన బాప్ప ధారలు కురిసే 
దివ స్సరోవర మనోహర సుమధుర మధు 
కలశిక నుంచి” 


అంతే, అలాగే జరిగిందంతా 

నేనూ వాళ్ళ సున్నితపు సాహచర్యంలో సమైక్యం పొంది 
ప్రకృతి దాచుకున్న అనేకానేక రహస్యాల 

గడియలు విడలాగాను, చదివేశాను విహాయసాల 
'పెడసరపు ముఖం మీది పొడిపొడి అక్షరాలన్నీ, 
తెలుసుకున్నాను అదుపులేని కడలి గురకలలో 
ఉబుకుతూ నురగలతో లేచే 

వినీల వలాహకాల విలోల విజృంభణ విధానాలన్నీ 
పుట్టేదీ గిట్టేదీ సమస్తమూ పైకిలేచి పక్కకు వాలి పోతూంటే 


అన్నింటిలోనూ ఆకారం రచించు కున్నాను 
విలపించే దివ్యత్వం వెలిగించే, నా విభిన్న 
మనో విభ్రమాలకు- 
వినోదంగా వాటితో ఆనందించి వియోగంలో 
విభ్రమించాను- 
బరువెక్కాను సాయం సంధ్యతో, 
పగటి మరణించిన పావిత్రాల చుట్టూ ఆమె 
ప్రకాశించే కాగడాలు వెలిగించినప్పుడు 
ప్రభాతకాల బాల నేత్రాలలో పకపకమని నవ్వాను 
శీతోష్టాల వాతావరణా లన్నిటిలో కలిసి 
విషాదమూ విజయ గర్వమూ పొందాను, 
కలిసి కట్టుగా విలపించాం స్వర్గమూ నేనూ 
మరిదాని తీయని కన్నీళ్లు క్షారమైనాయి నా 
మర్యాశ్రువులలో కలిసి, 
దాని సూర్యాస్తమాన హృదయాన పత్తి, 
అచ్చటి ఎర్రని స్పందన కెదురుగా 
పరచుకొని నా హృదయాన్ని ప్రతిస్పందించనిచ్చాను, 
కాని అంతమాత్రాన కాదు, అంతమాత్రం చేతకాదు 
నా మానవీయ వేదనకు వెసులుబాటు 
చెమ్మగిల్లాయి నా దుఃఖాశ్రువులు స్వర్గపు 
పొగచూరిన చెక్కిలిమీద నిష్ప్రయోజనంగా 


శ ర్రీఠీ ప్రస్థానత్రయం 


284 


ఏలనగా ఆహా! మాలో ఎవరికీ 

ఒకరిమాట లింకొకరి కర్థం కాలేదు, 

నేనూ ఈ వస్తువులూ; ధ్వనులతో మాట్లాడుతాను నేను 

వీటి చప్పుడు తమ తమ కదలికలు మాత్రం, 

ఇవి మాట్లాడేది నిశ్శబ్దాలతో 

ప్రకృతి, పాపం, సవతితల్లి! తీర్చలేదు నా దప్పిక 

నాకే ఆమె బుణం ఉంటే చూపించుగాక 

తన సుకుమార పయోధరాల, 

తొలగించి ఆ దూరపు వినీలపు ఆకాశదుకూలపు 

విశాల విలాస వక్షోచ్భాదనాన్ని 

దాహంగొన్న నా నోటి నొక నాటికి 

ఆశీర్వదించనే లేదు ఆమె చనుబాలు 

ఇంకా ఇంకా దగ్గర పడుతోందావేట, ఆ వెంటాట, 

తడబాటు లేని అడుగుల దడదడలతో, 

ఉద్దిష్ట వేగంతో, ఉదాత్తపు వేగిరింపుతో, 

అంతలో అధిగమించి ఆ వివిధ్వసత్సాదాల వేగాల 

విన వస్తుందొక కంఠధ్వని మరీ మరీ క్ష్మిప్రంగా 

“నిన్నేదీ సంతృప్తి పరచబోదుసుమా 

నన్నే నీవు సంతృప్తి పరచకపోతే” అని 

దిగంబరంగా నిలుచున్నాను ఎత్తిన నీ ప్రేమ 
ప్రహారానికి, వేచుకుని 

పడింది దెబ్బ, ముక్కముక్కలుగా చీల్చావు నాకవచాన్ని 

వేసిన నీ వ్రేటుకి పడిపోయాను మోకాళ్ళమీద 

అయిపోయాన సహాయుణ్ని పిసరంతైనా రక్షణలేనివాణ్ని 

అనుకున్నా నిద్రించానని, అంతలో మేల్కొన్నాను 

తెలుసుకున్నా నింపాదిగా తేరిచూస్తూ 

నిద్రలో దిగంబరుణ్నయానని 

పొంగే నా యౌవన శక్తుల పొగరుబోతు దూకుడులో, 

కుదిపి వేశాను స్తంభాల్లా నిలబడ్డ ఘడియల్ని 

లాక్కున్నాను నా మీదకు నా జీవితాన్ని 

దాక్కున్నాను నాలోనే నేను, 

బురదల మరకలతో నిండి నిలుచున్నాను. 

నాచు పట్టిన సంవత్సరాల పెనుధూళి మధ్య 

ఆ కుప్పకింద కొంకర్లు తిరిగి వంకర టింకర్లుగా 

పడిపోయింది మరణించి నా యౌవనం. 


బీటలు వారి నా రోజులు పొగలో ఎగసిపడి 
పొంగులు వారి బ్రద్దలయినాయి 


కవితా ప్రస్థానం (కవితలు) 


సెలయేటి మీద మిల మిలలాడే సూర్యకాంతి లాగ 
జెను, స్వప్నం దగా చేసిందిప్పుడు స్వాప్పికుణ్ని 
వీణ వైణికుణ్ని వలె, 
ఏ గొలుసు గొలుసుల భ్రమల గుత్తులు గుత్తుల మడతలో 
భూమిని నా ముంజేతి కంకణం చేసి తిప్పుకున్నానో 
ఆ భ్రమలు కూడా లొంగిపోయాయి 
తమ బలహీనపు త్రాళ్ళు ధాత్రికి సమాధానం 
చెప్పుకున్నాయి 
ఆశేష విషాద భారంతో! 
ఆహా! అయితే నీ ప్రేమ పెళుసైన కలుపుమొక్క 
లాంటిదా? 
ఏమో అది అమరలోక పారిజాతమో ఏమో, 
తామంత తన పువ్వుల్ని తప్ప 
ఇరుపంచలకైనా ఇతర సుమాలను రానీయనిది? 
ఆహా! అనంత చిత్రకల్పన శిల్పీ! 
కట్టెను కాలిస్తేగాని దానితో గాలిలో చిత్రించలేవా? 
ధూళిలో వ్యయమయింది నానవ్యత్వపు చంచల వర్షం 
ఇప్పుడు నా హృదయం శిథిలమైన కేళాకూళి 
అందులో కన్నీటి బొట్లు కరడు కడతాయి 
ధారాపాతంగా స్రవించి, 
నా కొమ్మలున్న కన్నుల మనస్సుమీద వడకే తడిసిన 
భావాలనుంచి! 
ఇప్పటికింతే, ఇక ముందేమవుతుంది? 
గుజురే అంత చేదయితే ఏమనుకోవాలి పైతొక్కరుచి? 
పొగమంచులో కాలంపొరపాట్లు పోల్చుకుంటాను 
చూచాయగా, 
అయినా అవ్యాహతంగా ధ్వనిస్తుందొక తూర్యరావం 
అనంత కాలపు నిగూఢప్రాకారాలనుంచి, 
కుదుపులతో కుమిలే ఆ విషాద తుషారాలు 
స్థలాలను పరాస్తం చేసి తర్వాత మళ్ళీ కడుగుతాయి 
సగం సగం కనిపించే బురుజులను చుడుతూ, 
కాని అతనికన్న ముందుగా కాదు 
నన్ను రమ్మని పిలిపించిన, నాకు తొలిసారి కనిపించిన 
మెరిసే ఊదారంగు వసనాల చీకటిలో శరవణదశ 
కిరీటం ధరించిన, 


అతని కన్నముందుగా కాదు, 
తెలుసు నా కతని పేరు, ఎరుక నాకతని తూర్యధ్వని 
ఏమంటుందో, 


శ ర్రీీ ప్రస్థానత్రయం 


285 


మానవుని హృదయమో జీవితమో ఫలసాయం నీకందిస్తే 
అప్పుడు నీ పంట పొలాలు 


కోరాలా మురికి యెరువుగా, కుళ్లిన మృత్యువునే? 
ఇంతలో హస్తగతమవు తుందిప్పుడు 
వింతగా నన్నింతగా వెంట దరముతున్న 
పరుగులను గురించిన గాలి కబురు, 
చుట్టు ముడుతుంది నన్నా గొంతుక చప్పుడు 
విరగబడి పగిలిపగిలి విరుచుకుపడే సముద్రంలాగ, 
“అంత చెడిపోయిందా నీ భూమి పెంకులు పెంకులుగా 
ముక్క చెక్కలయి? 
చూడు అన్ని వస్తువులూ నిను విడిచి ఎగిరిపోతాయి, 
నానుంచి నువ్వెగిరి పోతున్నావు కావున! 
విచిత్ర విషాదకర విఫల వస్తువా! 
ఎందుకు ప్రత్యేకించాలి (ప్రేమను ఎవరైనా నీకోసం? 
తెలియదా నన్ను మించి శూన్యం నుంచి 
ఎవ్వరూ ఏదీ సృష్టించలేదని” (అన్నాడతడు) 
“కావాలి మానవ (ప్రేమకు మానవీయమైన అర్హత 
మానవుని మట్టి పెళ్ళలన్నిటింటికన్నా 
మసకబారిన మట్టి పెళ్ళవురా నువ్వు, 

ఏదీ నీకంత యోగ్యత? 


అయ్యో! నువ్వెరుగనే ఎరుగవు 

ఏ 'ప్రేమకయినా నువ్వెంత అనర్హుడివో! 

నీలాంటి నికృష్ణుణ్ని ప్రేమించేవాణ్ని 

ఎవణ్ణి చూడగలవురా నన్ను తప్ప, నన్ను మాత్రం తప్ప? 

నీకు హాని కలిగించడానికి కాదు, వినరా క్షుద్రనరా! 

నీవద్ద నుంచి నేను తీసుకున్నదంతా, 

ఎందుకనుకున్నావు తీసుకున్నానని 

దాన్ని నువ్వు కనుక్కోవాలని నాబాహు పరిష్వంగంలో! 

దేన్ని నీపసిపాపడి పొరపాటు భావించిందో 
పోగొట్టుకున్నట్టు, 

ఏతత్సమస్తమూ పదిల పరిచాను నేనే 

ఇంట్లో నీకోసం భద్రంగా! 

కనరా, హీననరా, లేరా! 

కరం కరంతో గీలించు, మరి రారా?” 

ఆగుతుంది నా చెంతనే ఆ పద నిపాతం : 

ఇంతకూ నా ధ్వాంతమంతా 


కవితా ప్రస్థానం (కవితలు) 


అనునయిస్తూ చాచిన అతని చేతుల నీడేనా? 
“ఆహా, అత్యంతం నీ మమత, 

అనన్యం నీ అంధ్యం, అద్వితీయం నీ దౌర్భల్యం 
ఎవణ్ణి నువ్వు వెదుక్కుంటున్నావో వాణ్నే నేను! 


ప్రేమనే తరిమివేశావుగా నీ నుంచి 
నన్నే తరిమి వేసిన నువ్వు” 
ముద్రణ : భారతి, మానవత్రిక, ఫిబ్రవరి 79 


ఉగాదిగీతం 


దుందుభినామ సంవత్సరమిది 
విజయదుందుభి మైగించుదాం 
విప్లవ శంఖం పూరించుదాం 


ఈ ఉగాది మహోదయవేళ 
ఈ వసంత నవోదయ వేళ 


విప్లవ శంఖం పూరించుదాం 
విజయదుందుభి మైగించుదాం 


విజయం దేనిపై? 

విప్లవం ఎందుకని? 

అవిచ్చిన్నంగా సాగుతున్న అవినీతిపై విజయం 
అసందర్భంగా రేగుతున్న అధర్మాలపై విప్లవం 


ఈ ఉగాది శుభోదయవేళ 
విజయశంఖం పూరించుదాం 
ఈ వసంత దినోదయవేళ 
విప్లవఢంకా మోగించుదాం 


ఇది నా జీవితంలో రెండో దుందుభి 

నా పందైండవ యేటిది మొదటి దుందుభి 
అరవయ్యేళ్ల తర్వాత మళ్లీ వచ్చింది 
ఇప్పుడు విజయదుందుభులు వింటున్నాను 
విప్లవ సంఘటనలు కంటున్నాను 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


286 


ఆనాడు 

అరవయ్యేళ్ళ కిందట 

పారతంత్ర్యాన్ని పారద్రోలడానికి 
బానిస సంకెళ్లను బద్దలు చెయ్యడానికి 
ప్రతిఘటన సమరం సాగింది 


ఈనాడు 

పారదోలడానికి పరాయివాళ్లు లేరు 
అవినీతిపరులంతా 

అక్రమాలతో విక్రమిస్తున్న వాళ్ళంతా 


అన్యాయాల పెట్టుబడితో 

అధికలాభాలు గుంజుకుంటున్న వాళ్ళంతా 
సరాసరి మన శిరస్సుల మీదనే 
శివతాండవం చేస్తున్న వాళ్ళంతా మనవాళ్ళే 


ఎక్కడున్నారు వీళ్ళు 
ఇందుగలరందు లేరని 


సందేహం అక్కరలేని 
సర్వాంతర్యాములు వీళ్లు 
సాపాటు రాములు గాళ్లు 


ఈ రాముళ్ల మౌరాముళ్ల 
ముళ్ల పొదల నుండి 
బైటపడటం ఎలా సాధ్యం? 
అందుకొకటే మార్గం 

ఈ వ్యక్తులెవరూ మన 
అసలు శుత్రువులు కారు 


వీరు బోరవిరుచుకుని 
బయలుదేరుతున్న 
భష్టవ్యవస్థ అంటే అదే మన 


'ప్రథమ శత్రువు 
ప్రధాన శత్రువు 


అదే మన అవస్థల కన్నిటికీ 
స 

కారణ భూతమైన 

పెట్టుబడిదారీ వ్యవస్థ 


కవితా ప్రస్థానం (కవితలు) 


దానిమీదనే మన పోరాటం 
దానిని. పడగొట్టడానికే మన విప్లవం 


ఇంతకూ పెట్టుబడి 
అంటే ఏమిటి? 


రూపాయలా, రూబుల్సా 
డాలర్లా డాయిష్‌ మార్కులా 


కావు ఇవి పెట్టుబడికావు 
వెండి బంగారాలు 
పెట్టుబడి కావు 

బ(రైలూ గోవులూ 
పందులూ గొగర్రైెలూ 
ఇవేవీ కావు పెట్టుబడి 


మానవుల సామూహిక (శ్రమశక్తి 
మాత్రమే నిజమైన ధనశక్తి 

ఈ (శ్రమశక్తిని 

రంగురంగుల రకరకాల వేషాలతో 
దోచుకుంటున్నదే ఈనాటి 
అంతర్జాతీయ ధనస్వామ్య వ్యవస్థ 
దీని మీదనే ఎత్తుతున్నాం మన 
తిరుగుబాటు జెండా 

దుందుభి మోగిస్తున్నాం ఈ 
తిరుగుబాటు విజయం కోసమే 


ఆది మానవుడు అగ్నిని 
లొంగదీసుకున్నాడు 

ఆ తర్వాత ఆవిరిని, 
విద్యుచ్చక్తిని తనకు 
వశంవదం చేసుకున్నాడు 


ఈనాడు అణువును విచ్శేదించి 
ఆణవ శక్తిని విడుదల చేశాడు 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


ఇది మానవ జాతినే వినాశం 
చేస్తుందంటారు కొందరు భయగ్రస్తులు 
నాకా భయంలేదు 


అణవశక్తి మీద అధికారం 
మానవశక్తిదే 

అందుకే మానవత్వాన్ని మించిన 
మతం నాకులేదు 

మానవశక్తినే విశ్వసిస్తాను 


మానవాతీత శక్తులమీద 

నాకు నమ్మకంలేదు 

మానవుడే నా మతం 

మానవత్వం సమానత్వమే నా గమ్యం 


అది సాధించడానికే 


పూరించాలి విప్లవశంఖం 
మైోగించాలి విజయ దుందుభి 
రచన : 22-3-2982 
ప్రచురణ : (్రీశీ సాపొత్వ నర్వన్వం (25వ నంవుటం 
మరోప్రస్థానం) 
చిన్నగీతం: పెద్ద సందేహం 


ఎంత చిన్నదై పోయిందీ భూలోకం! 
ఎంత చేరువై పోయిందో ఆకాశం! 


భూతలంలో ఎక్కడ వున్నా 

ఏ చోటయినా ఇంకో చోటికి 

ఇరవయి నాలుగు గంటల కన్నా ఎక్కువ దూరంలో 
లేదు 

టెల్లీలోఢిల్లీ, రాబరెల్లీ కనిపిస్తాయి 

బల్లిపలుకులూ నత్తనడకలూ 

స్పష్టంగా వినిపిస్తాయి! 


క్షీరాబ్ది ద్వాదశి 
మానవ మానస రోదసి! 


287 కవితా ప్రస్థానం (కవితలు) 


ఇక్కడ కనిపించని ఒక్కొక్క నక్షత్రం 
ఇంకా జనియించని ప్రపంచం 
ఎంత చిన్నది భూలోకం! 

ఎంత చేరువ ఆకాశం! 


ఆకాశంలో మనిషి మనిషితో 
కరచాలనమే చేస్తాడా? 
జయదుందుభి మోగిస్తాడా? 


లేదా, చస్తాడా? 
ముద్రణ : ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి సంచిక, 
నవంబరు 2982 

ఓ మనిషీ! 


ఓ మనిషీ! అయ్యో మనిషీ! 
బాణం గురి పెట్టినవాడా! 
మందుగుండు కనిపెట్టినవాడా! 
ఎందుకు నీ ఆరాటం! 

ఇక చాలును పోరాటం! 


ఓ మనిషీ! ఓహో మనిషీ! 
అపారమైనది నీ అధికారం! 
విశిష్టమైనది నీ విజ్ఞానం! 
చేయకు దుర్వినియోగం! 
దూరకు పద్మవ్యూహం! 


ఓ మనిషీ! మేల్కో మనిషీ! 
నిన్నటి స్వప్నం నేటి యధార్థం! 
అసాధ్యమన్నది అతి సామాన్యం! 
ఇరు తెరలలో ఉంది భయం! 
ఎదిరిస్తేనే దిగ్విజయం! 
- జ్యోతి మానవత్రిక, ఫిబ్రవరి 1983 


కదలిరండి నవభారతనారీ 
మణులారా 

కదలిరండి నవభారత 
నారీమణులారా! ఓ వీరాంగనలారా! 
అలముకొనే చీకటిపై 

అరుణారుణ కిరణాలై 


శ శ్రీీ ప్రస్థానత్రయం 


288 


కులమత భేదాల గొడవ 
వరశుల్క పిశాచి బెడద 
కుళ్లగించి పెళ్లగించి 
కొత్త బతుకు సాధించగ 
కదలిరండి నవభారత 
నారీ మణులారా! 

ఆర్థిక జీవితములోని 
అసమానతలణగించగ 
అగణిత విశ్వాసముతో 
ప్రగతిబాట పయనించగ 


కదలిరండి నవభారత 
నారీమణులారా!... 


ఆడది మగవాని చేతి 
ఆటవస్తువని ఎంచే 
పాతపడిన భావాలను 
లోతుగ పాతర వేయగ 
కదలిరండి నవభారత నారీమణులారా!... 
- వ్రజాసాపొతి మాసవత్రికు జనవరి - ఫిబ్రవరి 
2984 


కవితా ప్రస్థానం (కవితలు) 


జుంయు స్ప లి 


తంశినంలో అాంస్యంరా 


శ నా 


ఉన్నం చళ్ళళ్ళు 
న 


వం వరలు? న 


తి గం 


య ర 


నిళభాలా ఎళ్చోట్‌ 
చుం ఇల పలాడ్రల్యున 





శజుక్సెత నాగి 
శ్రతలిన్న కల్లో గరైిలలా 
ం స ౬ టటాం 
న... న్‌ 
షే నా టకూాదుత శశ అడ. 
శతాశ్నైళి ఆలాతంలా అట్లలాన 
స్త టరు త్రైలు) 
వశ్వచృ్టిత్‌ ళలాస్థా క 
అద్ర ఎర అలాల మే 
కస శ్రతంరళతు 
ఇరవల మైంది ఇల్లే పై శ్యవ్తున్ను 
చెట్రకంల ఎలు హైశాల! 
. కడై ల 
స ( 
ణా విశ్వ కంత 
ఎందితిలు వ్యాలీ గరురా న రా 
కాలం శ రు. 1 
వ. నగా 
రత్త 
లా ఈక 
వానకొలు యమునికి కానా వతు 
పానకం జాబవార్పెన్యకవత్తాని, 


నో వారడా? 


శతతాలు కోల వేస్టైశ 


న. 
న 
కలావడ్లా 
తానో 


(న క 
కళ్ళ తతాలు) 


ఇ 
ఉక. 


చతు ఒట్టు 
ఆ్లూభాశి 
ఉఊనాాళళా్ర్ర 


ర్‌ 


